﻿జెప్సెన్ ట్రావిస్
ప్యోంగ్యాంగ్‌కు స్వాగతం!
కిమ్ జోంగ్-అన్ మరియు ప్రపంచంలో అత్యంత మూసివున్న దేశం యొక్క కొత్త జీవితం
హచెట్ బుక్స్, న్యూయార్క్, న్యూయార్క్, USAతో ఒప్పందం ప్రకారం ప్రచురణ హక్కులు పొందబడ్డాయి. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. కాపీరైట్ హోల్డర్ల వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఈ పుస్తకంలోని ఏ భాగాన్ని ఏ రూపంలోనైనా పునరుత్పత్తి చేయకూడదు.
సీరీస్ “పబ్లిసిస్టిక్ నవల”
© 2018 ట్రావిస్ జెప్పెసెన్ ద్వారా
© రష్యన్ LLC పబ్లిషింగ్ హౌస్ "పిటర్" లోకి అనువాదం, 2019
© పీటర్ పబ్లిషింగ్ హౌస్ LLC రూపొందించిన రష్యన్ భాషలో ఎడిషన్, 2019
© సిరీస్ “పబ్లిసిస్టిక్ నవల”, 2019
* * *
 
కృతజ్ఞతలు
DPRKకి నా ప్రయాణాలను అనుసరించి వ్రాసిన నా మొట్టమొదటి ప్రయాణ గమనికలలో, నేను దేశం మరియు దాని సంస్కృతికి సంబంధించిన దృశ్యమాన ముద్రలపై దృష్టి పెట్టాను. ఈ పుస్తకంలో, ఈ పదార్థాలు మరింత అభివృద్ధి చేయబడ్డాయి. ఆర్ట్‌ఫోరమ్‌కి చెందిన డేవిడ్ వెలాస్కో మరియు అమెరికాలోని ఆర్ట్‌కి చెందిన లిండ్సే పొలాక్, రిచర్డ్ వైన్ మరియు క్యాథీ లెబోవిట్జ్ ఆర్ట్‌లకు ఈ నా ప్రారంభ మెటీరియల్‌లను ప్రచురించినందుకు మరియు సవరించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.
2016లో ప్యోంగ్యాంగ్‌కు నా అధ్యయన యాత్ర తర్వాత, నా పర్యటనలపై నేను వ్రాసిన వందలాది పేజీల జర్నల్‌లు మరియు గమనికలను నిర్వహించడానికి కొన్ని నెలలు గడపడానికి లాభాపేక్షలేని సంస్థ స్ప్రింగ్ వర్క్‌షాప్ నాకు హాంకాంగ్‌లో విలాసవంతమైన స్థలాన్ని ఇచ్చింది. పుస్తకంపై పనిని ప్రారంభించడానికి ఇది చాలా ముఖ్యమైనది. నేను పని చేస్తున్నప్పుడు అద్దెకు అపార్ట్‌మెంట్‌ని సిఫార్సు చేసిన డెఫ్నే అయాస్‌కి మరియు స్ప్రింగ్ వర్క్‌షాప్‌లోని సిబ్బంది అందరికీ నేను రుణపడి ఉంటాను, వీరిలో నేను ప్రత్యేకంగా మిమీ బ్రౌన్ మరియు క్రిస్టినా లిని హైలైట్ చేయాలనుకుంటున్నాను.
ఈ విశాలమైన మహానగరం నుండి నేను విల్నియస్ అడవులతో నిండిన పరిసరాలకు సగం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించాను, అక్కడ నేను రూపెర్ట్ ఆర్ట్స్ సెంటర్ యొక్క ఆతిథ్యాన్ని పొందాను. నేను ఈ కేంద్రంలో ఉన్న సమయంలో, నాకు రెండు రెట్లు లక్ష్యం ఉంది: ఈ పుస్తకాన్ని రాయడం ప్రారంభించడం మరియు అదే సమయంలో ప్రదర్శన కోసం సిద్ధం చేయడం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిఫలదాయకమైన పనిలో కొన్ని వారాలపాటు ఉత్తేజకరమైనది మరియు చాలా ఉత్పాదకమైనది. ఇవన్నీ సాధ్యం చేసినందుకు నేను జస్టే జోన్యూట్ మరియు రూపెర్ట్ సెంటర్‌లోని సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు.
2017లో, నేను సియోల్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో అంతర్జాతీయ సహచరుడిని అయ్యాను, ఈ పుస్తకం యొక్క డ్రాఫ్ట్ చాలా వరకు వ్రాయబడింది. ఈ అద్భుతమైన నగరంలో పని చేస్తున్నప్పుడు నేను పొందిన జీవిత అనుభవాలు కొరియన్ ప్రజల గురించి - చారిత్రక, సాంస్కృతిక మరియు భాషా దృక్కోణం నుండి నా అవగాహనను సుసంపన్నం చేశాయి మరియు విస్తరించాయి. నేను చాలా మంది మాజీ ఉత్తర కొరియా పౌరులను కలిశాను, వారి పేర్లు దురదృష్టవశాత్తూ నాకు గుర్తులేదు. వారితో కమ్యూనికేట్ చేసిన తర్వాత, 38వ సమాంతరానికి ఉత్తరాన ఉన్న జీవితం గురించి నా అవగాహన అనివార్యంగా మారిపోయింది, మరియు ఈ సమావేశాలన్నీ కలిసి "అక్కడ" జీవితం ఎంత బహుముఖంగా ఉందో, మనం ఎంత తప్పుగా అర్థం చేసుకున్నామో మరియు ఆమె గురించి మనకు ఎంత తక్కువ తెలుసు అని నాకు అర్థమైంది. నా ప్రాజెక్ట్‌కి ఈ వ్యక్తులు చేసిన సహకారాన్ని అతిగా చెప్పలేము మరియు నేను ప్రత్యేకంగా సెయుంగ్ మూ, చాంగ్ జిన్‌సంగ్, కిమ్ క్యుంగ్‌మూక్, కిమ్ బెయోమ్‌హీ, డిర్క్ ఫ్లీష్‌మన్, బార్టోమ్యూ మేరీ, మిసా షిన్, బార్బరా క్యూటో, ఎమిలీ బైట్స్, సాంగ్ క్వాంగ్జు, పార్క్ హీజున్, చోయ్ సీయుంగ్, యో క్యుంగ్వాన్, యుజిన్ క్వాన్, ఎమ్మా కోరల్.
నేను నార్వేలోని బెర్గెన్‌కు వెళ్లాను మరియు ఈ పుస్తకం యొక్క చివరి వెర్షన్‌లో నివసించడానికి మరియు పని చేయడానికి నాకు స్థలాన్ని అందించిన హార్డాలాండ్ కున్‌స్ట్‌సెంటర్ హృదయపూర్వకంగా స్వాగతించాను. ఆహ్వానం మరియు మద్దతు కోసం స్కాట్ ఇలియట్ మరియు ఆంథియా బైస్‌లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నా అధ్యయన యాత్రను సాధ్యం చేసిన అలెక్ సిగ్లీ మరియు టోంగిల్ టూర్స్‌లకు ధన్యవాదాలు. ఉత్తర కొరియాకు నా మొదటి పర్యటనను నిర్వహించిన సైమన్ కాక్రెల్ మరియు కొరియో టూర్స్‌లకు కూడా నేను కృతజ్ఞుడను. ఒక పర్యటనలో, పెర్నిల్లా స్కార్ నార్డ్‌బీ నాతో ఉన్నారు - ఉత్తర కొరియా యొక్క ఆర్కిటెక్చర్‌పై ఆమె మాస్టర్స్ థీసిస్‌లోని ప్రధాన నిబంధనల నుండి నేను చాలా నేర్చుకున్నాను. మొదటి ట్రిప్‌లో నాతో పాటు ఉన్న జాన్ మాంటెత్‌కి చాలా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఉత్తర కొరియాపై నా ఆసక్తిని రేకెత్తించిన టామ్ మాస్టర్స్‌కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మజెక్ కోకియా కేవలం నా ఏజెంట్ మాత్రమే కాదు. ఈ పుస్తకంలోని అన్ని శకలాలను "పరీక్షించడానికి" నేను అతనిని ఉపయోగించాను, అతను నా వైద్యుడు మరియు కేవలం స్నేహితుడు. ఆయన అడుగడుగునా నాతో ఉండకపోతే ఈ పుస్తకం ఎప్పటికీ వెలుగు చూసేది కాదు.
పాల్ విట్‌లాచ్‌కి ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరియు ఉత్సాహం మరియు పుస్తకం యొక్క చివరి సంస్కరణకు కీలకమని నిరూపించిన అతని సంపాదకీయ అంతర్దృష్టులకు నా ధన్యవాదాలు. హాచెట్ టీమ్ మొత్తానికి, ముఖ్యంగా లారెన్ హమ్మెల్, కరోలిన్ కురెక్, జోవన్నా పిన్స్‌కర్ మరియు ఓడెట్ ఫ్లెమింగ్‌కు చాలా ధన్యవాదాలు.
పోగొట్టుకోవడం ద్వారా గొప్ప సంపదను కనుగొనవచ్చని నా కంటే ఎక్కువ తెలిసిన నా గొప్ప స్నేహితుడు మరియు గురువు బ్రూస్ బెండర్సన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. లండన్‌లో నాకు ఆతిథ్యమిచ్చిన బెర్టీ మార్షల్‌కు మరియు నాకు స్ఫూర్తినిచ్చిన మరియు మద్దతు ఇచ్చిన నా చివరి స్నేహితుడు బ్రియాన్ టేనస్సీ క్లాఫ్లిన్‌కు కూడా ధన్యవాదాలు. త్వరలో లేదా తరువాత నేను ఈ పుస్తకం రాస్తానని అతను నమ్మాడు. గత సంవత్సరాలుగా ఉత్తర కొరియా గురించి నా అనేక గంటల కబుర్లు స్థిరంగా భరించిన బెర్లిన్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా స్నేహితులకు ధన్యవాదాలు. వీటన్నింటిని ధైర్యంగా భరించిన నా తల్లిదండ్రులు డెబి మరియు జాన్ జెప్పెసెన్ మరియు మా అమ్మమ్మ ఎలిజబెత్ బ్లాక్‌బర్న్‌లకు ధన్యవాదాలు. వాంగ్ పింగ్-జియాంగ్‌కు ధన్యవాదాలు - అతను ఎక్కడ ఉన్నాడో, మీరు ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది.
ప్యోంగ్యాంగ్‌లోని నా స్నేహితులకు చాలా ధన్యవాదాలు - వాటన్నింటినీ జాబితా చేయడం అసాధ్యం. మరొక్కసారి కలుద్దాం!
 
రచయిత ముందుమాట
పుస్తకం రాయడం అనేది మిమ్మల్ని పూర్తిగా గ్రహిస్తుంది. మీరు కొన్ని నిరాకార ఆదర్శాలను వెంబడిస్తున్నారు, నిజం ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి మీరు తరచుగా స్పష్టంగా వ్యక్తపరచలేరు. అందుకే అన్నీ రాసుకోవాలి. మరియు మానవ జీవితాల విషయానికి వస్తే, పుస్తకాన్ని వ్రాసే ప్రక్రియ సంభావ్య ప్రమాదంతో నిండి ఉంది. ఉత్తర కొరియా భూభాగంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకునే ఎవరైనా దీని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. వాస్తవ ప్రపంచంలోని ప్రాథమిక సూత్రాలను ఉత్తర కొరియా ప్రశ్నిస్తోంది. "సత్యం" దాని చుట్టూ ఉన్న సందర్భం ద్వారా నిరంతరం పునర్నిర్వచించబడే మార్గాలను ఇది నాకు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది.
ఉత్తర కొరియా విదేశీ పరిశోధకులకు అనేక సవాళ్లను విసిరింది. నేను ఈ పుస్తకంలో పని చేస్తున్నప్పుడు, ఒక సమస్య ఎల్లప్పుడూ నా మనస్సులో ముందంజలో ఉంటుంది - భద్రత, నా స్వంతం తక్కువ మరియు నేను దాటిన వారిలో ఎక్కువ మంది. సమాచార వనరులను రక్షించడానికి కొంత రాజీ అవసరం. నాకు లేదా నాకు బాగా తెలిసిన వారికి ఏమి జరిగిందో ఈ పుస్తకంలో పేర్కొన్నవన్నీ నిజం. ప్రస్తావించబడిన అనేక ఇతర కథలు వాస్తవానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిజమైన వ్యక్తుల జీవితాల నుండి నా రచయిత యొక్క "సంకలనం" యొక్క ఫలితం. చాలా వరకు పేర్లు మార్చబడ్డాయి. ఉదాహరణకు, కామ్రేడ్ కిమ్ నామ్ ర్యాంగ్ అనేది నేను కలుసుకున్న, స్నేహితులుగా మారిన లేదా నేను ఒక విధంగా లేదా మరొక విధంగా నేర్చుకున్న అనేక మంది వ్యక్తుల జీవిత చరిత్రల ఆధారంగా సృష్టించబడిన సామూహిక చిత్రం. వారిలో కొందరు ప్యోంగ్యాంగ్ నివాసితులు, ఇతరులు గతంలో ఉన్నారు. ఈ సామూహిక పాత్ర పనిచేసే "కొరియా స్టేట్ టూరిజం కంపెనీ" ఒక కల్పిత సంస్థ, దాని కార్యకలాపాలు అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని ట్రావెల్ బ్యూరోల నుండి నా పరిశీలనల నుండి సేకరించిన జ్ఞానం ఆధారంగా వివరించబడ్డాయి.
నేను దక్షిణాదిలో మరియు ఇతర దేశాలలో మాట్లాడిన శరణార్థులలో, ఉద్దేశపూర్వకంగా ప్రెస్‌తో కమ్యూనికేట్ చేయడానికి దూరంగా ఉన్నవారిని కనుగొనడానికి ప్రయత్నించాను. వారిలో కొందరు వారి ఇంటర్వ్యూలకు చెల్లింపును డిమాండ్ చేసారు - నేను అలాంటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయకుండా జాగ్రత్తగా తప్పించుకున్నాను. నాతో సంభాషించే వారికి హాని కలిగించకుండా ఉండటానికి, అదే సమయంలో వారికి డబ్బు ఇవ్వకుండా, నేను వారితో సంభాషణ దృష్టాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను, అందులో వారు అనుభవించిన దాని గురించి నాకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వడానికి వారికి అంతర్గత ఉద్దేశాలు ఉండవు. గతంలో మరియు భవిష్యత్తు నుండి వారు ఏమి ఆశించారు.
ఈ మభ్యపెట్టడంతో పాటు, నేను సంక్షిప్తత మరియు స్పష్టతను సాధించడానికి నాన్ ఫిక్షన్ రచయిత యొక్క ఆర్సెనల్ నుండి ఇతర పద్ధతులను ఉపయోగించాను. ప్రత్యేకించి, నేను అనేక ఈవెంట్‌ల సమయ క్రమాన్ని మార్చాను మరియు అనేక ఇంటర్వ్యూలను ఒకదానితో ఒకటి విలీనం చేసాను, తద్వారా మెటీరియల్ యొక్క ప్రదర్శన మరింత లాజికల్‌గా కనిపిస్తుంది. ఉత్తర కొరియాలో నాకు జరిగిన సంఘటనల యొక్క ఖచ్చితమైన వివరణతో పాఠకుడికి డైరీని అందించడం నా లక్ష్యం కాదు, కానీ నా అనేక పర్యటనలలో నేను అనుభవించిన మరియు అనుభవించిన దాని గురించి ఒక ఆలోచన. పుస్తకం నా 2016 పాఠ్యాంశాల చుట్టూ ఎక్కువగా సెట్ చేయబడినప్పటికీ, నేను అప్పుడప్పుడు మునుపటి పర్యటనల నుండి మరియు 2017లో తర్వాత చూసిన విషయాల నుండి ఉదాహరణలను జోడించాను.
నేను సమాచార వనరుల విశ్వసనీయత మరియు వాస్తవ పరిశీలనకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఉత్తర కొరియాను అధ్యయనం చేసిన ఎవరైనా ధృవీకరించినట్లుగా, ఈ సందర్భంలో ప్రామాణిక పాత్రికేయ మరియు శాస్త్రీయ పరిశోధన విధానాలు తరచుగా ఉపయోగించబడవు. మేము పుకార్లు మరియు ఊహాగానాల నుండి వాస్తవాలను వేరు చేయాలి. (వ్యంగ్యం ఏమిటంటే, ఇది వాస్తవానికి సగటు ఉత్తర కొరియన్ నివసించే వాస్తవికతను ప్రతిబింబిస్తుంది, నోటి మాట ద్వారా అతని అత్యంత విలువైన సమాచారాన్ని అందుకుంటుంది.) నేను పుస్తకంపై పని చేస్తున్నప్పుడు ఈ వైరుధ్యం నిరంతరం తలెత్తింది. అందుచేత ఈ తాత్విక ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ప్రస్తావిస్తూ ఉండటమే అత్యంత నిజాయితీతో కూడుకున్న పని అనే నిర్ణయానికి వచ్చాను. నాకు మరియు నా తోటి ప్రయాణికులకు మధ్య సంభాషణల రూపంలో ఇలాంటి అనేక క్షణాలు పుస్తకంలో తెలియజేయబడ్డాయి.
భాషాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా, లాటిన్ అక్షరాలతో వ్రాసినప్పుడు కొరియన్ పదాలను లిప్యంతరీకరణ చేయడానికి రెండు వ్యవస్థలు ఉన్నాయి. McCune-Reischauer రోమనైజేషన్ సిస్టమ్ అని పిలవబడేది, ఇది పాతదిగా పరిగణించబడుతుంది, ఇది ఉత్తర కొరియాలో ఇప్పటికీ వాడుకలో ఉంది. దక్షిణ కొరియాలో, 2000 నుండి రివైజ్డ్ రోమనైజేషన్ సిస్టమ్ అధికారికంగా ఉపయోగించబడుతోంది. పరిస్థితిని మరింత గందరగోళానికి గురిచేయడానికి, చాలా సాధారణ సరైన పేర్లు రెండు కొరియాలలో పాత మెక్‌క్యూన్-రీషౌర్ సిస్టమ్‌ను అనుసరిస్తాయి (ఉదాహరణకు, అత్యంత సాధారణ కొరియన్ ఇంటిపేరు "కిమ్" యొక్క లిప్యంతరీకరణ "కిమ్" గా మిగిలిపోయింది, "గిమ్" కాదు. అనిపించవచ్చు). కొత్త సిస్టమ్ ద్వారా అవసరం; DPRK రాజధాని పేరు యొక్క లాటిన్ స్పెల్లింగ్ కూడా "ప్యోంగ్యాంగ్" కంటే "ప్యోంగ్యాంగ్" అనే స్పెల్లింగ్‌ను కలిగి ఉంటుంది, ఇది కొత్త వ్యవస్థకు అనుగుణంగా ఉంటుంది). ఆంగ్ల సాహిత్యంలో పాత లిప్యంతరీకరణ వ్యవస్థ యొక్క ప్రాబల్యం మరియు నేను ఉత్తర కొరియాలో కొరియన్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించినందున, ఈ పుస్తకంలో నేను కొరియన్ పదాల లిప్యంతరీకరణ యొక్క మెక్‌క్యూన్-రీషౌర్ సిస్టమ్‌కు కట్టుబడి ఉన్నాను. అయితే, నేను కొరియన్ పేర్లను హైఫనేట్ చేయను, అవి ఎల్లప్పుడూ ఇంటిపేర్లను అనుసరిస్తాయి (ఉదాహరణకు, దక్షిణాన ఇది "జోంగ్-అన్", ఉత్తరంలో ఇది "జాంగ్ ఉన్" అవుతుంది).
ఇప్పుడే వివరించిన కష్టమైన కేసులను మినహాయించి, పుస్తకంలో నేను వంద శాతం ఖచ్చితంగా చెప్పగలనని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించాను. ఏవైనా పొరపాట్లు అకస్మాత్తుగా సంభవించినట్లయితే, అవి నా మరియు నా మనస్సాక్షిపై మాత్రమే ఉంటాయి.
 
నాంది
అబ్సెషన్స్ ఒక వ్యక్తి జీవితంపై ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని చూపుతాయి. పదేళ్ల బాలుడిగా, నేను దక్షిణ యునైటెడ్ స్టేట్స్‌లోని మా సబర్బన్ ఇంటిలోని నా గది నుండి బెర్లిన్ గోడ కూలిపోవడం యొక్క కవరేజీని చూశాను మరియు ఏమి జరుగుతుందో దాని యొక్క పూర్తి ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించలేకపోయాను. వాస్తవానికి, కమ్యూనిజం అనేది ఏదో చెడ్డదని, నేను పెరిగిన స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమని మరియు భవిష్యత్తులో నేను పోషించాల్సిన మరియు ఆదరించాలని నాకు బోధించబడింది. ఇది దుర్మార్గమని మరియు దాని ముగింపుకు వస్తోందని నేను ఇప్పటికే అర్థం చేసుకోగలిగాను. చుట్టూ ఉన్నదంతా నలుపు లేదా తెలుపు; మంచి లేదా చెడు మాత్రమే; మాత్రమే కఠినమైన లేదా మృదువైన. అటువంటి గ్రీన్‌హౌస్ పరిస్థితులలో పదేళ్ల యువకుడు స్పృహతో జీవితాన్ని ప్రారంభించినప్పుడు, అతనికి విషయాల యొక్క నిజమైన సారాంశం గురించి మరియు తన స్వంత జీవితానికి చాలా భిన్నమైన జీవిత రూపాల గురించి కనీస ఆలోచన ఉండదు. ఆ తర్వాత పదేళ్ల కిందటే, నేను చిన్నప్పుడు సాయంత్రం వార్తల్లో చూసిన అదే బూడిదరంగు సెంట్రల్ యూరోపియన్ నగరాల వీధుల్లో నడుస్తున్నాను.
నా యవ్వనంలో చాలా కాలం పాటు నేను వాటిలో రెండు - ప్రాగ్ మరియు బెర్లిన్‌లో నివసించాను. గత శతాబ్దపు చీకటి మరియు అత్యంత ముఖ్యమైన సంఘటనలను చూసిన ఈ నగరాలకు నన్ను తరలించడానికి కారణమేమిటని నన్ను అడిగిన ప్రతిసారీ, నేను స్పష్టమైన సమాధానం చెప్పలేను. నా బాల్యం మరియు కౌమారదశలో బహుశా దక్షిణ యునైటెడ్ స్టేట్స్‌లోని సంపన్న శివార్లలో పెంపకం నుండి సహజంగా అనుసరించే జీవన ప్రామాణిక పథాన్ని మార్చడానికి నన్ను ప్రేరేపించింది. పెరుగుతున్న ఉత్సుకత మరియు భిన్నమైన జీవన విధానంపై మోహం నన్ను మొదట న్యూయార్క్‌కు నడిపించింది, అక్కడ నేను వామపక్ష దృక్పథాలు ఆధిపత్యం వహించే విశ్వవిద్యాలయంలో కళ, సాహిత్యం మరియు తత్వశాస్త్రాన్ని అభ్యసించాను మరియు జరిగిన ప్రతిదాన్ని మార్క్సిస్ట్ చారిత్రక వివరణ యొక్క ప్రిజం ద్వారా వీక్షించాను. ప్రక్రియ. మొదట, నేను గొప్ప ఆచార పద్ధతులు మరియు సైద్ధాంతిక "ట్విస్ట్‌లతో" విశ్వాస వ్యవస్థల పట్ల ఆకర్షితుడయ్యాను; నేను నా వద్ద ఉన్న పరిసర వాస్తవికతను గ్రహించే పరిమిత మార్గాలను పునఃపరిశీలించాలనుకున్నాను. వీటన్నింటిని సాధించడానికి ఉత్తమమైన మార్గం నిరంతరం తిరగడం, ఎక్కువసేపు ఎక్కడా ఉండకూడదని నేను కనుగొన్నాను. భయానక "కంఫర్ట్ జోన్" లాగా నన్ను దారితీసే ఎటువంటి పరిస్థితులను నివారించడానికి నేను ప్రయత్నించాను. నేను ఈ మధ్య నివసిస్తున్న బెర్లిన్ నగరానికి చెందిన నా స్నేహితులు ఖచ్చితంగా నేను ప్రయాణానికి ఎక్కువ సమయం గడుపుతున్నానని మీకు చెబుతారు. "ఇల్లు" అనేది ఒక శాశ్వత జీవిత ప్రదేశం అనే భావన నాకు మరింత అస్పష్టంగా మారింది.
ఒక్క మాటలో చెప్పాలంటే రచయితను అయ్యాను. రోల్ మోడల్స్ బౌడెలైర్ యొక్క "ఫ్లేనర్", రాబర్ట్ వాల్సర్ యొక్క "స్పాట్‌జిర్‌గాంజర్", ఏ దేశం, దేశం, సామూహిక లేదా భావజాలంతో ఎటువంటి అనుబంధాన్ని అనుభవించని సంచారి, కానీ సాధారణ మరియు విస్తృత కోణంలో నగరంతో మాత్రమే - అస్తవ్యస్తమైన మరియు అస్తవ్యస్తమైన మహానగరం, కవిత్వం పుట్టిన స్థిరమైన ఉద్యమాన్ని జరుపుకునే వెర్రి మతానికి. పారిస్‌తో ముడిపడి ఉన్న బౌడెలైర్‌లా కాకుండా (19వ శతాబ్దంలో ప్రయాణ అవకాశాలు వారి కాలానికి తగినవి), గతంలో కంటే ప్రయాణం మరింత సులభంగా మరియు సులభంగా ఉండే యుగంలో జీవించడం నా అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాసిటీలు, వాటి వైవిధ్యం మరియు గొప్పతనంతో, నా సృజనాత్మక ఎదుగుదలకు సారవంతమైన నేలగా మారాయి.
వాండర్‌లస్ట్ అనేది మొదట నా రచనలకు ఆజ్యం పోస్తుంది కాబట్టి, నా ప్రయాణాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం దారితప్పిపోవడం, కొత్త వాతావరణంలో అపరిచితుడిలా అనిపించడం, ప్రతిసారీ గ్రహాంతరవాసిని చాలా సుపరిచితమైన మరియు సన్నిహితమైనదిగా మార్చే ప్రక్రియను చూసి ఆశ్చర్యపోతారు. కొన్ని కొత్త, తెలియని వాతావరణంలో కోల్పోవడానికి నేను చాలా దూరం ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాను.
అందువల్ల, నా వంటి ఒక పాత్ర అకస్మాత్తుగా గ్రహం మీద ఒక నిర్దిష్ట నగరానికి కట్టుబడి ఉండటం చాలా వింతగా ఉంది, దీనిలో ఎవరైనా కోల్పోకుండా నిషేధించబడ్డారు, వింత ఆచారాలు ఉన్న నగరం, ఇది మరింత అపరిచిత సైద్ధాంతిక వ్యవస్థ ప్రకారం నిర్వహించబడుతుంది. ఒక వింత నాయకుడి నేతృత్వంలోని ఒక వింత రాష్ట్ర రాజధానికి, ప్రతిచోటా దెయ్యాలు మరియు అపహాస్యం, భయపడి మరియు అస్సలు అర్థం కాని దేశ రాజధానికి. వ్రాత మరియు నిరంతర కదలికల ద్వారా "సాధారణ" ఉనికి యొక్క అన్ని సంప్రదాయాల నుండి నిరంతరం స్వేచ్ఛను కోరుకునే నాలాంటి సంచారి ఈ రకమైన ప్రదేశం నుండి దూరంగా ఉండాలి. ప్యోంగ్యాంగ్‌లో "ఫ్లాషింగ్" అనుమతించబడదు! స్థానికంగా, అధికారికంగా లైసెన్స్ పొందిన గైడ్‌తో కలిసి ఉండకుండా మీరు ఒంటరిగా నడవలేరు, మీరు ఖచ్చితంగా నిర్వచించిన మార్గంలో వెళ్లేలా చూసుకోవాలి. ఇలాంటి ప్రదేశం నాలాంటి వారికి ఏమి చేయగలదు? ఇది చాలా తేలింది. ఎందుకంటే ప్రయాణం పట్ల నా అభిరుచి యొక్క ప్రధాన అంశం ఏమిటంటే, నిరంతరంగా కుట్రలు చేయాలనే కోరిక, జ్ఞానం మరియు అపారమయిన లేదా అపారమయినదిగా అనిపించే వాటిని “వివరించడం”. వింతగా మరియు గ్రహాంతరంగా అనిపించే దానిలో అర్థాన్ని కనుగొనడం. నేను 23 సంవత్సరాల వయస్సులో వ్రాసిన మొదటి కథ UFOల యొక్క మతపరమైన ఆరాధనకు సంబంధించినది కావడం యాదృచ్చికం కాదు.
దూరం నుండి, ఉత్తర కొరియా అదే కమ్యూనిస్ట్ ప్రయోగం యొక్క ఫలితం అని అనిపిస్తుంది, నేను నివసించిన రెండు యూరోపియన్ నగరాలు మరియు అందువల్ల ప్రతిరోజూ దాని ప్రతిధ్వనులను ఎదుర్కొన్నందున, అసంబద్ధత యొక్క పాయింట్‌కి మాత్రమే తీసుకోబడింది. ఉత్తర కొరియాలోనే, ఏమి జరుగుతుందో అది నిజంగా భిన్నమైన జీవన విధానంగా భావించబడుతుంది. చాలా మందిలాగే, అక్కడికి చేరుకోవడం కూడా సాధ్యమేనని నాకు తెలియదు. అయినప్పటికీ, అనేక ట్రావెల్ గైడ్‌ల రచయిత అయిన నా స్నేహితుడు టామ్ మాస్టర్స్‌తో నా సంభాషణలలో, అతను ఇప్పటికే చాలాసార్లు ఉత్తర కొరియాకు వెళ్లడమే కాకుండా, త్వరలో మళ్లీ అక్కడికి వెళ్తున్నాడని నేను తెలుసుకున్నాను. అతను ఆ సమయంలో పని చేస్తున్న తదుపరి గైడ్‌బుక్‌లో ఉత్తర కొరియాపై అధ్యాయాన్ని సవరించడానికి ఇది అవసరం. నేను అతనితో వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉంటానా?
కిమ్ జోంగ్ ఇల్ మరణించిన కొన్ని నెలల తర్వాత 2012 వసంతకాలంలో మేము ప్యోంగ్యాంగ్‌లో అడుగుపెట్టాము. దేశం అకస్మాత్తుగా అతని కొడుకు చేతిలోకి వచ్చింది, అతని గురించి ఉత్తర కొరియా ప్రజలకు లేదా ప్రపంచంలోని ఇతర వ్యక్తులకు వాస్తవంగా ఏమీ తెలియదు. ప్యోంగ్యాంగ్ వీధుల్లో అనిశ్చితి వాతావరణం నెలకొంది, ఇక్కడ గుసగుసలాడే గాసిప్‌లు మరియు పుకార్లు దేశంలో జరుగుతున్న సంఘటనల గురించిన సమాచారం యొక్క ప్రధాన వనరులు. వాస్తవానికి, గాలిలో ఇతర మనోభావాలు ఉన్నాయి-వ్యాప్తంగా ఉన్న మతిస్థిమితం మరియు అనుమానం. అలాగే యువ నాయకుడు తనతో తీసుకురాగల సాధ్యమైన మార్పుల కోసం చాలా గుర్తించదగిన ఆశ - చాలా మంది ఆశాజనకంగా ఉన్నారు.
ఇంత కలర్‌ఫుల్ ప్లేస్‌లో నేను దొరుకుతానని ఊహించలేదు. నన్ను ఇంత ఆప్యాయంగా స్వీకరిస్తానని ఊహించలేదు. నేను నా వయోజన జీవితాన్ని పూర్తిగా ప్రవాసిగా గడిపినప్పటికీ, నా దగ్గర ఇప్పటికీ అమెరికన్ పాస్‌పోర్ట్ ఉంది, కాబట్టి ఉత్తర కొరియా అధికారులు మరియు పౌరుల దృష్టిలో, నేను అమెరికన్‌ని మరియు అన్నింటిని సూచిస్తుంది. (అధిక-జాతీయవాద భావజాలం ఉన్న దేశంలో, ఎంపిక చేసిన కొద్దిమందికి మినహా అందరికీ విదేశీ ప్రయాణం నిషేధించబడింది, "బహిష్కరణ" అనే భావన చాలా మంది ఉత్తర కొరియన్లను కలవరపెట్టింది, వారు సూత్రప్రాయంగా అలాంటిది ఎలా సాధ్యమో ఊహించలేరు. ) నేను శత్రు రాజ్య పౌరుడిని. అయినప్పటికీ, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దేశం యొక్క అధికారిక పేరు, సంక్షిప్తీకరించబడిన DPRK) యొక్క రాష్ట్ర మీడియా ద్వారా వ్యక్తీకరించబడిన యునైటెడ్ స్టేట్స్ పట్ల ప్రామాణిక శత్రుత్వం నా పర్యటనలో నేను ఎదుర్కొన్న ఉత్తర కొరియన్లచే వ్యక్తిగతంగా నన్ను ఉద్దేశించి ఎప్పుడూ భావించలేదు. . మా ట్రావెలింగ్ పార్టీలో నేనొక్కడినే అమెరికన్, కానీ అందరిలాగే మర్యాదగా ప్రవర్తించాను. తూర్పు ఆసియాలోని అన్ని దేశాలలో వలె, ఇక్కడ విదేశీయులు ప్రియమైన అతిథులు మరియు వారికి కృతజ్ఞతా భావంతో వ్యవహరిస్తారు; ఆతిథ్యం సంస్కృతిలో భాగం. చాలా సంగీతమయమైన ఉత్తర కొరియాలో, "పాన్-గ్యాప్-సిమ్-ని-డా" ("నిన్ను కలవడం ఆనందంగా ఉంది!") అనే పాట కూడా ఉంది, ఇది కొరియన్లు విదేశీ అతిథులందరికీ పాడటానికి ఇష్టపడతారు. కానీ ఉత్తర కొరియన్లు మీరు ఇక్కడకు స్వాగతం పలుకుతారని మీకు చూపించడానికి ఇష్టపడరు; అన్నింటికంటే, వారు అంతులేని గర్వంగా ఉన్న దేశం ద్వారా మీరు నిజంగా ఆకట్టుకోవాలని వారు కోరుకుంటారు.
వాటన్నింటిలో "కొనుగోలు" చేయడానికి నాకు తగినంతగా తెలుసు, కానీ నేను ఇప్పటికీ దాని మనోజ్ఞతను కొంతవరకు లొంగదీసుకోలేకపోయాను. అణ్వాయుధాల గురించి, నిర్బంధ శిబిరాల గురించి, దేశంలో రాజ్యమేలుతున్న అధర్మం గురించి నాకు తెలుసు. అయితే అంతా దీనికే పరిమితమా? దేశంలోకి వెళ్లినప్పుడు, నేను నా ప్రశ్నలకు పాక్షికంగా మాత్రమే సమాధానాలు పొందగలనని గ్రహించాను. ఇది చాలా వింతగా అనిపించవచ్చు, కానీ సోవియట్ యూనియన్ యొక్క ఉదాహరణ ప్రకారం నిర్వహించబడిన ఉత్తర కొరియా పర్యాటకం యొక్క నిర్దిష్ట స్వభావాన్ని నేను ఎక్కువగా అర్థం చేసుకోగలిగాను, కానీ దీనికి కారణాలను నేను త్వరగా అర్థం చేసుకున్నాను. నిజానికి, దాదాపు ప్రతి ఒక్కరూ నిరంతరం వీక్షించే దేశంలో, నేను - ఒక విదేశీ పర్యాటకుడు, శత్రు దేశపు పౌరుడు - ఎందుకు నియమానికి మినహాయింపుగా ఉండాలి?
2012లో మొదటి పర్యటన తర్వాత, నేను చాలాసార్లు ఉత్తర కొరియాకు తిరిగి వచ్చాను. వాటిలో మొదటిది - అక్షరాలా ఒక నెలలో - నేను ఆర్ట్‌ఫోరమ్ మ్యాగజైన్ కోసం వ్రాసిన అరిరంగ్ పండుగకు. స్థానిక నిర్మాణ విశిష్టతలకు అంకితమైన పర్యటనలో భాగంగా నేను 2014లో ప్యోంగ్యాంగ్‌ని తదుపరిసారి సందర్శించాను. దీనికి ధన్యవాదాలు, కేవలం రెండు సంవత్సరాలలో నగరం ఎంత మారిపోయిందో నేను చూశాను. మీడియాలో ముఖ్యాంశాల వెనుక తరచుగా దాగి ఉన్న దేశ నాయకత్వ ప్రాధాన్యతలను మరియు ఈ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాజధాని అభివృద్ధి చెందుతున్న మరియు మారుతున్న మార్గాలను ఈ పర్యటన నాకు మరింత లోతుగా అర్థం చేసుకుంది.
సంవత్సరాలుగా, శరణార్థుల జ్ఞాపకాల నుండి కళ, చలనచిత్రం, సామాజిక శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రంపై అకడమిక్ గ్రంథాల వరకు ఉత్తర కొరియా గురించి నాకు లభించే ప్రతి పుస్తకాన్ని నేను మ్రింగివేసాను. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రచారం మరియు పురాణాల తయారీ యొక్క అనేక పొరల వెనుక దాగి ఉన్న నిజమైన రోజువారీ జీవితాన్ని నాకు అర్థం చేసుకోగలిగే ప్రతిదీ. ఆ తర్వాత, 2016 ప్రారంభంలో, ఉత్తర కొరియా గురించిన వార్తా సైట్‌లో నేను ఒక కథనాన్ని చూశాను. ఇది టోంగిల్ టూర్స్ అనే కొత్త కంపెనీ గురించి. దాదాపు ఒకే విధమైన ప్రయాణాలతో ప్రామాణికమైన మూడు లేదా ఎనిమిది రోజుల పర్యటనలను అందించే ఇతర ట్రావెల్ ఏజెన్సీల మాదిరిగా కాకుండా, టోంగిల్ టూర్స్ విద్యా మార్పిడి కార్యక్రమాలను అందించడానికి రూపొందించబడింది. తూర్పు ఆసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన ఆస్ట్రేలియన్ యువ విద్యార్థి అలెక్ సిగ్లీ ఆలోచన, ఆ సంవత్సరం వేసవిలో ప్యోంగ్యాంగ్‌లోని ప్రముఖ విద్యా సంస్థ అయిన కిమ్ హ్యోంగ్‌జిక్ పెడగోగికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విదేశీయుల కోసం మొదటి నెలపాటు ఇంటెన్సివ్ కొరియన్ భాషా కార్యక్రమాన్ని నిర్వహించడం. నేను వెంటనే టోంగిల్ టూర్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నాను.
నేను ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. నేను ఇప్పుడే నా Ph.D. థీసిస్‌ని పూర్తి చేసాను, ఐదేళ్ల పని తర్వాత నా జీవిత చరిత్రలోని ఈ అధ్యాయానికి ముగింపు పలికాను మరియు నేను "కోల్పోయే" కొత్తది కావాలి. మరియు ఈ క్రొత్త విషయం అకస్మాత్తుగా నా ముందు కనిపించింది, అది నా చేతుల్లోకి వచ్చింది. దాదాపుగా బయటి పరిశీలకుడి పాత్రలో ఉన్నప్పటికీ - "ప్రస్తుత చరిత్ర"లో పాల్గొనడం సాధ్యమైంది. అదనంగా, నాకు విదేశీ భాషలు నేర్చుకోవడం చాలా ఇష్టం. ఈ ప్రేమను కళాశాలలో మా తులనాత్మక సాహిత్య ప్రొఫెసర్ నాలో కలిగించారు, మీరు ఆ దేశాన్ని నేర్చుకునే వరకు మీరు నిజంగా అర్థం చేసుకోలేరు. అందువల్ల, నేను చాలా కాలంగా కలలు కంటున్న అవకాశం ఇదే అని నేను వెంటనే నిర్ణయించుకున్నాను. అయినప్పటికీ, ఇది ఎప్పటికీ వాస్తవం అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేను: DPRK లోపల నుండి, దాని స్వంత భాషలో, దాని రోజువారీ జీవితంలో పరిమితమైన, కానీ ఇప్పటికీ చాలా పెద్ద వ్యవధిలో మునిగిపోవడం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఒక సాధారణ పర్యాటకుని యొక్క ప్రామాణిక కొన్ని రోజులతో పోలిస్తే, అక్కడ మొత్తం నెల గడిపే అవకాశం, చాలా మంది విదేశీయులకు అందుబాటులో లేని సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకునే అవకాశం.
నా బంధువులు మరియు స్నేహితులు కొందరు నేను అక్షరాలా అక్కడ "తప్పిపోతాను" అని భయపడ్డారు. ఒక నెల ముందు, వర్జీనియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఒట్టో వార్మ్‌బియర్‌ను ప్రచార పోస్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించినందుకు ప్యోంగ్యాంగ్‌లో అరెస్టు చేయబడ్డాడు. అనేక అమెరికన్ మీడియా సంస్థలు అరెస్టు రాజకీయ స్వభావం కలిగి ఉన్నాయని మరియు నిస్సందేహమైన సంకేత అర్థాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి: ఉత్తర కొరియా భూభాగంలో అమెరికన్లు ఎవరూ సురక్షితంగా ఉండరు. అయితే, నేను ఇంతకు ముందు ప్యోంగ్యాంగ్‌కు వెళ్లాను, ఆ సమయంలో ఉత్తర కొరియా జైళ్లలో అప్పటికే చాలా మంది అమెరికన్లు ఉన్నారు. మీడియా హిస్టీరియా నిజంగా నన్ను తాకలేదు. DPRKలో ప్రయాణిస్తున్నప్పుడు అనుసరించాల్సిన నియమాల గురించి నాకు బాగా తెలుసు మరియు నేను సాధ్యమయ్యే రివార్డ్‌లకు వ్యతిరేకంగా నష్టాలను కూడా అంచనా వేసాను.
ఉత్తర కొరియాకు ప్రయాణానికి సంబంధించిన నైతిక సమస్యల గురించి కూడా నేను ఆశ్చర్యపోయాను. చాలా మంది వ్యక్తులు ప్రాథమికంగా వారికి వ్యతిరేకంగా ఉన్నారు; "నియంతలను సందర్శించడానికి" ప్రయాణించడం "డార్క్ టూరిజం" యొక్క చౌకైన అభ్యాసం అని వారు నమ్ముతారు. "దురదృష్టకర దేశం" యొక్క పౌరులందరూ తప్పనిసరిగా పాలన ఖైదీలు లేదా జీవన ప్రచార పోస్టర్లు తప్ప మరేమీ కాదని అనిపించినప్పుడు ఇది జరుగుతుంది. చివరకు, తన డబ్బును ఉత్తర కొరియాకు తీసుకురావడం ద్వారా, పర్యాటకుడు అక్కడ అణ్వాయుధాల అభివృద్ధికి దోహదం చేస్తాడు.
ఉత్తర కొరియా యొక్క సైనిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి పర్యాటక ఆదాయాలు ఉపయోగించబడుతున్నాయని ఎవరూ రుజువు చేయలేదు. మరియు ఈ దేశం దాని బడ్జెట్ మరియు దాని వ్యయ అంశాల గురించి డేటాను ప్రచురించడానికి నిరాకరిస్తుంది కాబట్టి, దీని గురించి నిజం మనకు ఎప్పటికీ తెలియదు. కానీ ఇది అనేక పాశ్చాత్య మీడియా సంస్థలను ఆపలేదు, ఇది విదేశీ పర్యాటకం నుండి వచ్చే ఆదాయం అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాల వైపు మళ్ళించబడుతుందనే భావనను స్పష్టంగా స్థిరపడిన వాస్తవంగా ప్రదర్శిస్తుంది. నేను ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని ఏ విధంగానూ సమర్థించను మరియు అక్కడ భయంకరమైన పనులు జరుగుతున్నాయని నేను తిరస్కరించను, కానీ ఇళ్ళు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల నిర్మాణంలో కూడా నిధులు పెట్టుబడిగా పెట్టబడుతున్నాయి. మీ ట్రిప్‌లో మీరు ఖర్చు చేసిన డబ్బు అనాథాశ్రమాన్ని నిర్మించడానికి వెళ్లిందని మీరు తిరస్కరించలేని సాక్ష్యాలను కలిగి ఉన్నట్లయితే, “మీరు వెళ్లాలా వద్దా?” అనే ప్రశ్నకు సమాధానమిచ్చేటప్పుడు ఇది మీకు నిర్ణయాత్మక అంశం అవుతుంది. వివిధ దేశాల్లోని జీవితంలోని కోణాలు - మీతో సహా - చాలా మందికి నచ్చని అంశాలు లేవా? ఈ రకమైన నైతిక పరిగణనల ఆధారంగా మనం కొన్ని దేశాలకు ప్రయాణాన్ని బహిష్కరించడం ప్రారంభిస్తే, ప్రయాణం చేయకపోవడమే “నైతికమైనది” అనే నిర్ధారణకు అతి త్వరలో వస్తాము.
ఇటువంటి నైతిక వాదనలు చాలా ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే వాస్తవానికి మొత్తం విషయం ప్రతి వ్యక్తి ప్రయాణీకుడి వైఖరి మరియు ఉద్దేశాలకు వస్తుంది, ఇది నియంత్రించబడదు.
ఉత్తర కొరియా ఒక పేద దేశం, దీని ప్రజలు అణచివేత పోలీసు రాజ్యం యొక్క ఎప్పటికప్పుడు మారుతున్న ఇష్టానుసారం జీవిస్తున్నారు. మరియు సూత్రప్రాయంగా, దాదాపు ప్రతి ఒక్కరూ, దక్షిణ కొరియా పాస్‌పోర్ట్ హోల్డర్‌లను మినహాయించి, చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించే హక్కును కలిగి ఉన్నారు. దీని నుండి ఎవరైనా కోరుకునే వారు "ఒక లుక్ వేయడానికి" అక్కడికి వెళ్లవచ్చు. అయినప్పటికీ, DPRKని సందర్శించాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరినీ ఈ ఉద్దేశ్యం ప్రేరేపిస్తుందని భావించడం హాస్యాస్పదమైనది మరియు నిరాధారమైనది. ఈ దేశానికి నా మునుపటి పర్యటనలలో, నేను పూర్తిగా భిన్నమైన సామాజిక సమూహాల నుండి విదేశీయులను ఎదుర్కొన్నాను: వైద్యుల నుండి నిర్మాణ చరిత్రకారులు మరియు విమాన సహాయకుల వరకు, వారి లక్ష్యాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. స్పష్టమైన ఇబ్బందులు మరియు ఖర్చులు ఉన్నప్పటికీ, అటువంటి సాహసం చేసే ప్రమాదం ఉన్న కొద్దిమంది ప్రేరేపిత ప్రయాణీకులు కేవలం విరక్త పరిశీలనల నుండి మాత్రమే ముందుకు సాగుతున్నారని భావించడం అశాస్త్రీయం.
ఉత్తర కొరియాకు పర్యటనలను నిర్వహించే కొన్ని ట్రావెల్ కంపెనీలు సాధారణంగా తమ ఉత్పత్తి యొక్క నిస్సందేహమైన ప్రయోజనంగా నొక్కిచెప్పాయి, ఇది విదేశీయులు మరియు స్థానికుల మధ్య ప్రత్యక్ష సంభాషణ అనేక విషయాలకు "మీ కళ్ళు తెరవడానికి" మరియు ఉత్తర కొరియా సమాజంలో ఆమోదించబడిన నిబంధనల యొక్క "అవగాహనను మార్చడానికి" సహాయపడుతుంది. . నేను సాధారణంగా ఏదైనా ప్రకటనల పట్ల సందేహాస్పదంగా ఉన్నాను, కానీ ఈ సందర్భంలో ఈ రకమైన మానవ పరస్పర చర్య చాలా ప్రభావవంతంగా ఉంటుందని నేను నా స్వంత కళ్లతో చూశాను. ఉత్తర కొరియన్లు మరొక "బాహ్య" ప్రపంచంలోని అపరిచితులతో వారి జీవితంలో మొదటి సంభాషణల సమయంలో ఎలా ప్రవర్తించారో నేను గమనించాను మరియు దాని ఫలితంగా, వారు తమ గత జీవితమంతా తమ తలపై కొట్టిన వాస్తవాలను ఎలా పునఃపరిశీలించవలసి వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది వ్యతిరేక దిశలో కూడా పని చేస్తుంది: ఉత్తర కొరియన్ల నుండి, నా ప్రపంచం గురించి నేను ఎన్నడూ ఆలోచించని విషయాలను నేర్చుకున్నాను. ఉత్తర కొరియా గురించి నేను ఇంతకు ముందు విన్న వాటిలో చాలా వరకు అబద్ధం, అతిశయోక్తి లేదా వక్రీకరించినవి అని నేను తెలుసుకున్నాను.
అన్ని మీడియాలు ఎంత ఆబ్జెక్టివ్‌గా చెప్పుకున్నా, అవి సైద్ధాంతికంగా పక్షపాతంతో ఉంటాయని నేను ఎప్పుడూ అస్పష్టంగా భావించాను. కానీ పాశ్చాత్య మీడియాలో, ఈ దేశం పట్ల మన వైఖరిని రూపొందించే ఉత్తర కొరియా గురించి చాలా నివేదికలు సైద్ధాంతికమైనవి అని నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. ఉత్తర కొరియాలో జరిగే ప్రతిదీ చాలా తరచుగా పూర్తిగా అహేతుకమైనదిగా ప్రదర్శించబడుతుంది. నా స్వంత అనుభవం నాకు ఈ వివరణపై అనుమానం కలిగిస్తుంది మరియు ఈ ప్రతిపాదిత "అహేతుకత" అనేది కేవలం ఒక క్లిచ్ అని అనుమానిస్తుంది, ఇది కేవలం తమ ప్రత్యర్థుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడని వారు ఉపయోగించే లేబుల్.
మానవత్వం అసంపూర్ణమైనప్పటికీ, ఉత్తర కొరియా ప్రజలను నేను ప్రపంచంలో మరెక్కడా కలుసుకున్న వారితో ఏకం చేస్తుందని నేను నమ్ముతున్నాను, అయితే స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని విస్మరించారు. పై నుండి వచ్చిన ఒత్తిడిలో కొన్ని సంస్థలు కష్టపడటం మరియు నిర్వహించడం, అభివృద్ధి చెందడం కూడా నేను చూశాను. ఉత్తర కొరియన్లతో నా పరస్పర చర్యలు చాలావరకు ముందుగా అంగీకరించిన ప్రదేశాలలో జరిగాయి, అక్కడ వారు నిరంతరం నిఘా ఉంచారు. కానీ అటువంటి పరిస్థితులలో కూడా, సూత్రప్రాయంగా, నియంత్రణకు మించిన క్షణాలు ఉన్నాయి - ఉదాహరణకు, కొత్త ఆలోచనల ఆవిర్భావం. ఈ కోణంలో, ఉత్తర కొరియా పర్యటనలు లోతుగా విధ్వంసకరం ఎందుకంటే అవి రెండు వైపులా ప్రయోజనం పొందుతాయి. అవి ఫలవంతమైన ప్రత్యామ్నాయం, లేదా మరింత స్థిరమైన దౌత్య విధానాలకు ప్రత్యామ్నాయం, అయితే ఈ రచన సమయంలో ఉనికిలో లేవు.
ప్యోంగ్యాంగ్‌లో గడిపిన ఒక నెల నన్ను ఈ క్రింది అవగాహనకు దారితీసింది. వదిలించుకోవటం చాలా కష్టమైన అమెరికన్ అసాధారణవాద భావనతో నిండిన నా పరాయీకరణ, నేను చదువుకున్న దేశాలు మరియు నగరాలకు సంబంధించి కొంత దూరం కొనసాగించమని నన్ను ఎప్పుడూ బలవంతం చేసింది మరియు గ్రహం యొక్క వివిధ మూలలకు నా నిరంతర ప్రయాణాలు కూడా చేసింది. దీన్ని మార్చవద్దు. అంతేకాకుండా, రచయితగా, నేను గమనించిన దాని వెలుపల, కథ వెలుపల నన్ను నేను ఎప్పుడూ కనుగొన్నాను. వచనాన్ని వ్రాయడం నాకు కనిపించకుండా ఉండటానికి, ఏమి జరుగుతుందో నేరుగా పాల్గొనని ఒక రకమైన అదృశ్య మధ్యవర్తిగా ఉండటానికి నాకు సహాయపడింది. మరియు అటువంటి దూరం, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నట్లుగా, నిజమైన అవగాహనను సాధించడానికి మాకు అనుమతించదు. ఉత్తర కొరియా ప్రయాణం కష్టం కాదు. మరియు అపారమయినదిగా అనిపించే ఈ దేశాన్ని నిజంగా అర్థం చేసుకోవడం ప్రారంభించడానికి, నేను ఒక ప్రయత్నం చేయవలసి వచ్చింది మరియు కృత్రిమంగా సృష్టించబడిన ఈ దూరాన్ని వదిలించుకోవాలి, ఆ అదృశ్య విభజన నుండి "మమ్మల్ని" వేరు చేస్తుంది. నేను చాలా దూరం వచ్చాను, చివరికి అది నియంత్రించలేనిదిగా మారింది, అయితే బాహ్యంగా అది అలా కనిపించదు.
ఐదేళ్ల తర్వాత, నా ప్రయాణం ప్రారంభంలో ఎలా ఉందో దానికి పూర్తిగా భిన్నంగా ఉన్న చోటుకి నేను చేరుకున్నాను. "కోల్పోవడానికి" ఇది ఉత్తమ మార్గం - బాటమ్ లైన్ మీరు మీ మార్గం కంటే చాలా ఎక్కువ కలిగి ఉన్నట్లయితే.
 
ప్రథమ భాగము
మరచిపోయిన నగరం యొక్క కలలు
 
మొదటి అధ్యాయం
ఉదయం పూట నగరం మొత్తం పొగమంచుతో కప్పబడి ఉంటుంది. మీ మేల్కొలుపు అంటే మీరు మేల్కొని ఉన్నారని కాదు. దీనికి విరుద్ధంగా, మీరు ఒక నిద్ర నుండి మరొక స్థితికి వెళుతున్నట్లుగా ఉంటుంది. మరొక మంత్రముగ్ధమైన ప్రపంచానికి. ఈ పొగమంచు నగరం యొక్క పనోరమను రూపొందించే అన్ని నిలువు భవనాలను దాచదు. ఇది వారిని చుట్టుముడుతుంది మరియు అందువల్ల రంగురంగుల ఇళ్ళు దాదాపు పారదర్శకమైన తెర వెనుక వేదికపై కళాకారులుగా కనిపిస్తాయి.
ఈ కర్టెన్ ద్వారా అంతరిక్షంలోకి చూస్తే, జూచే ఐడియా మాన్యుమెంట్‌కి పట్టాభిషేకం చేసే చెర్రీ-ఎరుపు మంటలను మరియు ర్యుగ్యోంగ్ హోటల్ పైభాగాన్ని కూడా మీ కన్ను గుర్తించగలదు. ఈ పొగమంచు టైడాంగ్ నది జలాలపై చిక్కుముడిలా తిరుగుతుంది, ఇది నెమ్మదిగా నగర కేంద్రం గుండా ప్రవహిస్తుంది మరియు రెండు డ్రెడ్జింగ్ నాళాలు దాని మృదువైన ప్రవాహాన్ని హైలైట్ చేస్తాయి. చుట్టూ ఉన్నదంతా ఈ నదీ జలాల వలె నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా ఉంది. ఈ క్షణాలలో మీరు 21వ శతాబ్దపు ఏ ప్రపంచ రాజధానిలో అయినా నిరంతరం శబ్దం మరియు నియాన్ బచ్చానాలియా నుండి ప్రజలు మరియు కార్లు కలిసి ఉండే దట్టమైన మొజాయిక్‌కు అనంతంగా దూరంగా ఉన్న దైవాన్ని విడిచిపెట్టిన ప్రదేశంలో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది.
మరియు అకస్మాత్తుగా ఈ కలలు కనే గంభీరమైన నిశ్శబ్దం ఒక నిర్దిష్ట ధ్వని ద్వారా కుట్టినది, కాబట్టి అతీంద్రియమైనది మరియు తేలికైనది, అది గాలి ద్వారా తీసుకువెళుతుందనే తక్షణ ఆలోచన పుడుతుంది. అప్పుడు మీరు దాని మూలం కొన్ని పాత థెరిమిన్ సింథసైజర్ అని ఆలోచించడం ప్రారంభించండి. మీరు విండోను తెరిచి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీధికి అవతలి చివర ఉన్న ప్రధాన స్టేషన్‌కు సమీపంలో ఎక్కడో నుండి శబ్దం వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది వైమానిక దాడి సైరన్ కావచ్చు? కాదు... ఆ తర్వాత రెండవ ధ్వని వస్తుంది: కొన్ని డార్క్ ఫిల్మ్‌ల సౌండ్‌ట్రాక్ మాదిరిగానే ఒక వింత మెలోడీ వినబడుతుంది.
ఒక పాట. ఇది సాదాసీదా ఏడుపు. ఇది సాఫ్ట్ కమాండ్. ప్యోంగ్యాంగ్ మధ్యలో నివసించే వ్యక్తుల కోసం ఇది ఒక రకమైన భారీ అలారం గడియారం అని మీరు అర్థం చేసుకున్నారు. ప్రతిచోటా, ఈ పాస్టెల్-రంగు ఇళ్లలో, ప్రజలు తమ మంచం మీద నుండి లేచి, తమను తాము కడుక్కోవాలి, ఛాతీకి ఎడమ వైపున - గుండె ప్రక్కన తప్పనిసరిగా ఎరుపు బ్యాడ్జీలతో యూనిఫాం ధరించారు. పాట శీర్షికలో ఉన్న ప్రశ్న (“ఎక్కడున్నావు, ప్రియమైన కమాండర్”) దాని విస్తృతమైన మరియు పెరుగుతున్న గంభీరమైన ధ్వని ద్వారా సమాధానం ఇవ్వబడింది. కలల ప్రపంచం నుండి మేల్కొన్న వారందరికీ, ఇప్పుడు వినని హృదయ పదాలను సంపూర్ణంగా తెలిసిన వారందరికీ, వారు వాస్తవ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో అందరికీ గుర్తు చేస్తుంది.
* * *
ఈ ఉదయం గీతం యొక్క గర్జన వినడానికి ముందే నగరం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక నివాసులు లేచిపోతారు. అక్కడ, ఎక్కడో తూర్పు ప్యోంగ్యాంగ్‌లో, ఒకప్పుడు వదిలివేయబడిన ప్రాంతాలలో, ఇటీవలి సంవత్సరాలలో స్థానిక కొత్త సంపదకు కోటగా మారింది, కొత్త దుకాణాలు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు మరియు నివాస సముదాయాలతో వారి అన్ని సమ్మోహన వైభవంతో నిండిపోయింది, కామ్రేడ్ కిమ్ నమ్ర్యాంగ్ ఉదయం నాలుగు గంటలకు టైటానిక్ నుండి అతని అరిరాంగ్ స్మార్ట్‌ఫోన్ నుండి మెలోడీ ప్లే అవుతోంది. అతని భార్య మరియు ఎనిమిదేళ్ల కుమార్తె ఇంకా నిద్రిస్తున్న సమయంలో, కామ్రేడ్ కిమ్ గదిలో ఉదయం వ్యాయామాలు చేస్తాడు, ఆపై వంటగదిలో ఒక కప్పు టీపై ఉదయం వార్తాపత్రికలను చూస్తున్నాడు. ఇది నోడాంగ్ సిన్మున్ లేదా వర్కర్స్ వార్తాపత్రిక, దేశంలోని ప్రధాన వార్తాపత్రిక, అలాగే కొత్త వ్యాపార ప్రముఖుల దృష్టి కోసం మాత్రమే ఉద్దేశించిన అనేక ఇతర ప్రచురణలు. అతను, విదేశీ టూరిజంలో పాలుపంచుకున్న రాష్ట్ర కంపెనీలలో ఒకదానికి డైరెక్టర్‌గా, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా నుండి అనేక పత్రాలకు ప్రాప్యత ఉంది. ఈ పత్రాలు రాజకీయ మరియు పరిపాలనా స్వభావం యొక్క ఆదేశాలను రూపొందిస్తాయి, దానిని అతను అమలు చేయవలసి ఉంటుంది లేదా కనీసం అతను తన నిబద్ధతను ప్రదర్శించాలి. నోడాంగ్ సిన్‌మున్‌కి తిరిగి వచ్చినప్పుడు, అతను రాబోయే రోజు కోసం టాప్ మేనేజ్‌మెంట్ సెట్ చేస్తున్న “టోన్” కోసం అనుభూతిని పొందడానికి సంపాదకీయాన్ని జాగ్రత్తగా చదివాడు. రాజధానిలోని ఇతర అధునాతన నివాసితుల వలె, అతను పంక్తుల మధ్య చదవడం నేర్చుకున్నాడు; తరచుగా ఈ గ్రంథాలలో స్పష్టంగా ప్రస్తావించబడనిది చాలా ముఖ్యమైనది మరియు బహిర్గతం చేస్తుంది.
అయిదున్నర గంటలకు నా భార్యను, కూతురిని నిద్రలేపే సమయం వచ్చింది. వారు కలిసి మొక్కజొన్న గంజి మరియు గట్టిగా ఉడికించిన గుడ్లతో అల్పాహారం తీసుకుంటారు, చైనీస్ తయారు చేసిన పుల్లని పెరుగుతో కడిగి, నా కుమార్తె పొడి నుండి పునర్నిర్మించిన పాలతో భర్తీ చేయడానికి ఇష్టపడుతుంది.
కామ్రేడ్ కిమ్ ఉదయం 7 గంటలకు పని కోసం బయలుదేరిన కొద్దిసేపటికే, తలుపు గట్టిగా తట్టింది. "మెల్కొనుట!" ఒక బిగ్గరగా మరియు సుపరిచితమైన స్వరం, “క్లీనింగ్ టైమ్!” అని చెప్పింది.
తలుపు వద్ద కామ్రేడ్ లీ, ఇన్మిన్బాన్ యొక్క అధిపతి, నిర్దిష్ట సంఖ్యలో స్థానిక నివాసితులను కలిగి ఉన్న "ప్రజల సమూహం". ప్రతి ఉత్తర కొరియన్ ఇన్మిన్‌బాన్‌కు చెందినవాడు, ఇందులో సాధారణంగా 20-40 కుటుంబాలు ఉంటాయి. కామ్రేడ్ కిమ్ నివసించే భవనంలో, అన్ని అపార్ట్‌మెంట్‌లు ఒక సాధారణ మెట్లపైకి తెరిచి ఒక ఇన్‌మిన్‌బాన్‌ను ఏర్పరుస్తాయి. ఇన్మిన్‌బాన్‌జాంగ్, ప్రజల సమూహానికి అధిపతి, సాధారణంగా మధ్య వయస్కురాలు లేదా వృద్ధ మహిళ. దాని ప్రధాన పని, ప్రచార పోస్టర్లలో ఒకటి ప్రకారం, "విప్లవాత్మక అప్రమత్తతను కోల్పోకూడదు." ఆమెకు అప్పగించిన భూభాగంలోకి ప్రవేశించే మరియు నిష్క్రమించే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించండి, అన్ని చిన్న వివరాలను గమనించండి. ఒక మంచి యింగ్మిన్‌బాన్‌జాంగ్ ప్రతి వంటగదిలో ఎన్ని చెంచాలు మరియు చాప్‌స్టిక్‌లు నిల్వ చేయబడతాయో ఖచ్చితంగా తెలుసుకోవాలని మరియు ఈ సమాచారాన్ని మొదటి సిగ్నల్‌లో సరైన ప్రదేశానికి పంపగలరని కామ్రేడ్ లీ ప్రిఫెక్ట్‌గా మారడానికి ముందు ఆమె తీసుకున్న కోర్సుల నుండి బాగా నేర్చుకున్నారు.
Inminbanzhang నిజానికి అధికారిక హోదా పొందిన ఒక బాధించే పొరుగు. ఇది ఒక స్థానిక వాచ్‌డాగ్, అతను బాధ్యత వహించే వారి వ్యక్తిగత జీవితాల్లోని అత్యంత సన్నిహిత అంశాలను ఖచ్చితంగా గమనించాలి. 1995 వరకు, యింగ్మింగ్‌బాన్‌జాంగ్ పౌరులు తమ డబ్బును ఎలా మరియు దేనికి ఖర్చు చేసారు అనే నివేదికలను సంకలనం చేయవలసి ఉంది - ప్రత్యేకించి పెద్ద కొనుగోళ్లు, ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల విషయానికి వస్తే, దీని ధర అనుమానాస్పదంగా సగటు గృహ ఆదాయాన్ని మించిపోయింది.
ఇన్మిన్‌బాన్‌జాంగ్ స్థానాలకు దరఖాస్తుదారులందరూ ఎంపిక చేయబడ్డారు, అలాగే DPRKలో ఏవైనా ఇతర ఉద్యోగాల కోసం ఎంపిక చేయబడ్డారు. కామ్రేడ్ లి వంటి మహిళలు స్థానిక ప్రమాణాల ప్రకారం బాగా జీవించగలరు. సిద్ధాంతపరంగా, వారు తమ అధికార పరిధిలోని ప్రతి అపార్ట్మెంట్ను కనీసం వారానికి ఒకసారి తనిఖీ చేయాలి. కానీ కామ్రేడ్ కిమ్‌కు చెందిన అనేక ఇన్‌మిన్‌బాన్‌లలో, ఈ నియమం క్రమంగా మరచిపోయింది, ఇది కొత్త యువ నాయకుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కనిపించిన సిద్ధాంతం మరియు అభ్యాసాల మధ్య విస్తృతమైన అంతరాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, inminbanzhang మరొక వ్యక్తి యొక్క జీవితం దుర్భరమైన చేయవచ్చు. ప్రతి స్మార్ట్ మరియు ఔత్సాహిక గృహిణి, కొత్త అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన తర్వాత, ఆమె ఇన్‌మింగ్‌బాన్‌జాంగ్‌తో స్నేహం చేయాలి, తరువాతి వారికి మౌఖిక అభినందనలు మరియు మరింత ముఖ్యంగా మెటీరియల్ బహుమతులు ఇవ్వాలి. దీనికి ప్రతిస్పందనగా, యింగ్మిన్‌బాన్‌జాంగ్ నిబంధనల నుండి చిన్న వ్యత్యాసాల పట్ల కళ్ళుమూసుకుంటారు.
అయితే, కొన్ని బాధ్యతలను తప్పించుకోలేము. ఒక ప్రొఫెషనల్ గూఢచారిగా, యింగ్మింగ్‌బాన్‌జాంగ్ సభ్యుల వద్దకు వచ్చే ప్రతి అతిథిని స్వాగతించడం మరియు నమోదు చేయడం బాధ్యత వహిస్తుంది. అందువల్ల, అన్ని రకాల వస్తువుల అమ్మకందారులు, లేదా దొంగలు, లేదా విదేశీయులు లేదా ప్రతి-విప్లవాత్మక అంశాలు ఈ సదుపాయంలోకి ప్రవేశించలేరు. మరొక ప్రాంతం నుండి అతిథి కనిపించినప్పుడు (అది ఎవరికైనా బంధువు అయినప్పటికీ), యింగ్మిన్‌బాన్‌జాంగ్ అతని ప్రయాణ అనుమతిని తనిఖీ చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి, ప్యోంగ్యాంగ్‌లో ఒక ప్రయాణికుడికి ఎన్ని రోజులు ఉండడానికి హక్కు ఉందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి. రాజధానికి రావడానికి అనుమతి, ఒక నియమం వలె, పొందడం చాలా కష్టం, అయితే లంచం సహాయంతో ఈ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేయవచ్చు.
షెడ్యూల్ చేయని రాత్రి తనిఖీలు కూడా ఉన్నాయి, దీని గురించి ఎవరూ హెచ్చరించరు మరియు యింగ్మిన్‌బాన్‌జాంగ్ నెలలో చాలాసార్లు పోలీసులతో కలిసి నిర్వహించాలి. కుటుంబం మేల్కొన్నాను, అపార్ట్‌మెంట్ నిషేధిత సాహిత్యం మరియు ఇతర మీడియా ఉనికి కోసం శోధించబడింది. అధికారిక అనుమతి లేకుండా ఎవరూ అపార్ట్మెంట్లో రాత్రి గడపడం లేదని నిర్ధారించుకోవడం అటువంటి చెక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ నియమాన్ని ఉల్లంఘించిన ఎవరైనా, ఇన్మిన్‌బాన్‌జాంగ్‌తో అవసరమైన వ్రాతపనిని పూరించడానికి ఇబ్బంది పడని ప్యోంగ్యాంగ్ నివాసి అయినప్పటికీ, విచారించబడతారు, జరిమానా విధించబడతారు మరియు నేరానికి సంబంధించిన సమాచారం అతని స్వంత వ్యక్తిగత ఫైల్‌లో నమోదు చేయబడుతుంది. ప్రజల సమూహం మరియు అతని పని ప్రదేశంలో. ఇలాంటి నేరాలు పోలీసులతో గంటల తరబడి ఘర్షణకు దారితీస్తాయి. తరచుగా ప్రేమికులు ఈ విధంగా పట్టుబడతారు, వారు ప్రచారాన్ని కోరుకోరు మరియు వారి శక్తితో దానిని నివారించడానికి ప్రయత్నిస్తారు. అదృష్టవశాత్తూ కామ్రేడ్ కిమ్ కుటుంబం మరియు అతని పొరుగువారి కోసం, కామ్రేడ్ లీ అతని ఆరోపణలను తల్లిలా చూస్తాడు. అలాంటి రాత్రిపూట తనిఖీలను నివారించలేనప్పుడు ఆమె వారిని హెచ్చరిస్తుంది, ఇది కిమ్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని వృద్ధ వితంతువుకు చాలా ముఖ్యమైనది: గోప్యత కోరుకునే వారికి ఆమె తన రెండవ గదిని గంట ప్రాతిపదికన అద్దెకు ఇస్తుందని అందరికీ తెలుసు. ఈ అభ్యాసం ఈ స్త్రీకి కొంత అదనపు ఆదాయాన్ని ఇస్తుంది.
కామ్రేడ్ లీ అయితే, ఉదయం క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటాడు. రాష్ట్ర భద్రతా యంత్రాంగంలో వాస్తవిక భాగంగా ఉండటంతో పాటు, యింగ్మిన్‌బాన్‌జాంగ్ సాధారణ ప్రాంతాలను రోజువారీ శుభ్రపరచడానికి బాధ్యత వహిస్తుంది. ఈ శుభ్రపరచడం అనేది ప్రతి అపార్ట్మెంట్ నుండి ప్రతి కుటుంబంలోని ఒక వయోజన సభ్యుని బాధ్యత. సాధారణంగా భార్యలు ఈ పనిని తీసుకుంటారు, ఎందుకంటే DPRK లో వివాహిత మహిళలు, పురుషులలా కాకుండా, పని చేయవలసిన అవసరం లేదు. నియమం ప్రకారం, ఉదయం ఒక గంట శుభ్రపరచడానికి కేటాయించబడుతుంది, ఈ సమయంలో అంతస్తులు కడగడం, పొదలను బ్రష్ చేయడం, కాలిబాటలు తుడుచుకోవడం మరియు భవనం చుట్టూ ఉన్న పచ్చిక బయళ్లను కలుపుకోవడం అవసరం.
ఫలితంగా, నగరం తన సహజమైన స్వచ్ఛతను కలిగి ఉంది. ప్యోంగ్యాంగ్‌కు వచ్చిన ఏ పర్యాటకుడైనా వెంటనే ఈ విషయాన్ని ఒప్పించవచ్చు.
* * *
ప్యోంగ్యాంగ్ మేల్కొన్నాడు. కామ్రేడ్ కిమ్ పని చేయడానికి వెళుతున్నప్పుడు, వీధుల్లో నిజమైన గందరగోళం ఉంది. నిష్కళంకమైన దుస్తులు ధరించిన తెల్లటి కాలర్ కార్మికులు మసకబారిన వారి కార్యాలయాల్లోకి ఉద్దేశపూర్వకంగా నడుస్తారు. రెడ్ టైస్‌లో ఉన్న యువ మార్గదర్శకులు, తప్పనిసరి చిల్డ్రన్స్ యూనియన్ ఆఫ్ కొరియా సభ్యులు, ఎత్తైన భవనాలను దాటి తమ పాఠశాలలకు వెళ్తున్నారు. పౌర సేవకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు మరియు సైనిక సిబ్బంది ధరించే మార్పులేని బూడిద-ఆకుపచ్చ యూనిఫాం ఈ అత్యంత క్రియాత్మకమైన బ్రౌనియన్ ఉద్యమం యొక్క రంగురంగుల వైవిధ్యాన్ని కూడా నొక్కి చెబుతుంది, వీటిలో ట్రిక్ల్స్ విశాలమైన మార్గాల్లో మరియు భవనాల మధ్య సందుల వెంట వెళ్తాయి. ఒకప్పుడు, దాదాపు ప్రతి ఒక్కరూ-కనీసం ప్రతి మనిషి-యూనిఫాం ధరించేవారు. ఈ రోజుల్లో, ఇటువంటి నియమాలు సడలించబడ్డాయి, దుస్తులు మరింత వైవిధ్యంగా మారాయి, కానీ దాని శైలి ఇప్పటికీ చాలా సాంప్రదాయకంగా ఉంది: తప్పుపట్టలేని కట్ యొక్క బట్టలు ఖచ్చితంగా ఇస్త్రీ చేయాలి, ప్రదర్శన కఠినమైనది మరియు చక్కగా ఉంటుంది. అయితే, వైవిధ్యం దాని మార్గంలో ఉంది. ఇది వేసవి మధ్యలో ఉంది, అంటే పురుషులు అన్ని రంగులు మరియు శైలుల పొట్టి చేతుల చొక్కాలను ధరించి, తప్పనిసరి కాలర్‌లతో వాటిని పూర్తి చేస్తారు. పెరుగుతున్న మధ్యతరగతి లేదా దాని ఎగువ శ్రేణికి చెందిన వారికి, చేతి గడియారం ఒక ముఖ్యమైన లక్షణం, దాని ఉనికిని చెప్పని మర్యాదలు అవసరం. అంతేకాకుండా, రోలెక్స్ వంటి ఖరీదైన యూరోపియన్ బ్రాండ్‌లు ఈ మర్యాదలో అత్యధికంగా రేట్ చేయబడ్డాయి - అయినప్పటికీ, నిశితంగా పరిశీలించినప్పుడు, అటువంటి గడియారాలలో ఎక్కువ భాగం చైనీస్ నకిలీలుగా మారాయి. మహిళలు మరింత వైవిధ్యంగా మరియు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. ఇటీవలి సంవత్సరాలలో, కిమ్ జోంగ్ ఇల్ జీవిత ముగింపులో, వారు బహిరంగ ప్రదేశాల్లో ప్యాంటు ధరించడానికి అనుమతించబడ్డారు. స్కర్టులు ఇప్పటికీ ప్రధానమైనవి మరియు చాలా సందర్భాలలో దుస్తుల కోడ్‌లో భాగం - అవి మోకాళ్లను కప్పి ఉంచేంత పొడవుగా ఉండాలి, అయితే ప్యాంటు మరియు ప్యాంట్‌సూట్‌లు కూడా యువతులు మరియు ఒక నిర్దిష్ట తిరుగుబాటును చూపించే అవకాశం ఉన్న ఉన్నత తరగతులపై చూడవచ్చు. పురుషులకు గడియారం చిక్‌గా పరిగణించబడితే, మహిళలు తమ బూట్ల ద్వారా నిలబడటానికి ఇష్టపడతారు. సాక్స్‌తో కలిపిన హై హీల్స్ స్థానిక ఫ్యాషన్‌లో సరికొత్తగా పరిగణించబడతాయి.
ఉదయం రద్దీ సమయంలో, మీరు బస్ స్టాప్‌ల వద్ద పొడవైన లైన్‌లను చూస్తారు, జర్మనీ కొరియన్‌లకు బహుమతిగా ఇచ్చిన సబ్‌వే రైళ్లలో రద్దీని మరియు ఎరుపు ట్రామ్‌లలో ఎప్పుడూ ప్రేగ్‌కు వెళ్లిన వారికి తెలిసి ఉండాలి. ఈ ట్రామ్‌లు 1990ల ప్రారంభంలో చెకోస్లోవేకియా నుండి కొనుగోలు చేయబడ్డాయి. సిటీ సెంటర్‌లో తీవ్రమైన ట్రాఫిక్ ప్రవాహాలు టర్కోయిస్ యూనిఫారాలు ధరించిన ట్రాఫిక్ పోలీసు అమ్మాయిలచే నియంత్రించబడతాయి, వారి కదలికలు డ్యాన్స్ రోబోట్‌లను పోలి ఉంటాయి. అన్ని వాహనాలు అధికారికంగా రాష్ట్రానికి లేదా సైన్యానికి చెందినవి. అయితే, ఇటీవల ఈ విషయంలో సడలింపులు ఉన్నాయి - కార్లను తరచుగా వ్యాపార వ్యక్తులుగా పరిగణించబడే మరియు తగినంత కనెక్షన్లు ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఉపయోగిస్తారు, అయినప్పటికీ వారు ప్రపంచంలో ఎక్కడైనా అధికారులుగా వర్గీకరించబడరు. ప్రతిచోటా వందలాది టాక్సీ కార్లు ఉన్నాయి, పోటీదారులుగా పరిగణించబడే ఐదు లేదా ఆరు కంపెనీలకు చెందినవి.
కామ్రేడ్ కిమ్ చివరకు కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీ కార్యాలయానికి చేరుకుంటాడు, అది శుభ్రంగా మెరిసిపోతుంది, ఎందుకంటే పని దినం ప్రారంభానికి గంట ముందు కార్యాలయానికి వచ్చి పూర్తిగా శుభ్రం చేయడం అతని కింది అధికారుల విధి. పని దినం సమావేశంతో ప్రారంభమవుతుంది. కామ్రేడ్ కిమ్ యొక్క ఉద్యోగి "రోడాంగ్ సిన్మున్" సంపాదకీయం నుండి బిగ్గరగా సారాంశాలను చదివాడు, వ్యాసంలోని విషయాలు క్లుప్తంగా చర్చించబడ్డాయి మరియు పని దినం ప్రారంభంలో దేనికి కేటాయించాలో ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ సంస్థను కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీ అని పిలుస్తున్నప్పటికీ, కామ్రేడ్ కిమ్ దాని జనరల్ డైరెక్టర్‌గా ప్రతిరోజూ వ్యవహరించే కార్యకలాపాలలో పర్యాటకం కూడా ఒకటి.
2012 నుండి, కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి మరణం తరువాత అధికారంలోకి వచ్చిన సమయంలో, పబ్లిక్ వ్యాపారాల నుండి ప్రైవేట్ మరియు అనధికారిక వ్యాపారాలను వేరు చేసే పంక్తులు అస్పష్టంగా మారాయి. ఈ అస్పష్టతకు కారణం 1990ల కరవు నుండి ఉద్భవించిన పెట్టుబడిదారీ విధానం యొక్క పబ్లిక్ కాని రూపాలలో పాతుకుపోయింది. ప్యోంగ్యాంగ్‌లో, మంచి రాజకీయ సంబంధాలు మరియు విదేశాలకు వెళ్లగల సామర్థ్యం ఉన్న సీనియర్ అధికారులు దాదాపు తమకు కావలసిన ఏదైనా చేయగలరు. కామ్రేడ్ కిమ్ చాలా ప్రతిష్టాత్మకమైనది మరియు ఔత్సాహికమైనది. అతను అనేక దిగుమతి-ఎగుమతి వ్యాపారాలను పర్యవేక్షిస్తాడు - ఆహారం, ఔషధం, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు ఖరీదైన సౌందర్య సాధనాల రంగంలో. అతను రెండు DPRK రాయబార కార్యాలయాలలో పని చేస్తున్న సమయంలో విదేశాలలో అనేక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ ఉద్యోగం అతనికి రెండు డజన్ల దేశాలకు వెళ్లడానికి వీలు కల్పించింది. కామ్రేడ్ కిమ్ ఆ సామాజిక వర్గానికి ప్రకాశవంతమైన మరియు విలక్షణమైన ప్రతినిధి, దీనిని స్థానికులు టోంగ్జు అని పిలుస్తారు - అంటే "వ్యాపార కెప్టెన్లు", "కొత్త కొరియన్లు" (అక్షరాలా "డబ్బుల మాస్టర్స్"). పాలక కిమ్ కుటుంబంతో కుటుంబ సంబంధాలు మరియు అనేక సంవత్సరాలుగా దాని పట్ల నిరూపితమైన విధేయత కారణంగా వారి ప్రతినిధులు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న రాజకీయ ప్రముఖుల వలె కాకుండా, టోంగ్జు ఉన్నత వర్గాలలో ఒక రకమైన రెండవ శ్రేణిని ఏర్పరుస్తుంది: వారు ప్రభావం మరియు భౌతిక శ్రేయస్సును పొందారు. పెట్టుబడిదారీ విధానంపై ఎక్కువగా ప్రమాదవశాత్తూ జరిగిన దాడి ఫలితంగా.
వారిని "యప్పీస్" అని పిలవవచ్చు. ఇతర డాంగ్జుల మాదిరిగానే, కామ్రేడ్ కిమ్ తన కార్యకలాపాలను పర్యవేక్షణలో నిర్వహిస్తాడు, లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న మరియు ఫారిన్ లాంగ్వేజ్ స్కూల్‌లో అతని సహవిద్యార్థి అయిన మరింత ప్రభావవంతమైన వ్యక్తి ఆధ్వర్యంలో ఎవరైనా అనవచ్చు. ఇటువంటి కనెక్షన్లు పెద్ద దక్షిణ కొరియా కార్పొరేషన్లలోని నిర్మాణం నుండి చాలా భిన్నంగా లేవు, దీనిలో సహవిద్యార్థులు కలిసి పనిచేయడం లేదా ఒకరితో ఒకరు జీవితకాల వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించడం కొనసాగిస్తారు. ఫలితంగా, క్లోజ్డ్ కమ్యూనిటీలు ఏర్పడతాయి, వీటిలో బయటి నుండి చొచ్చుకుపోవడం దాదాపు అసాధ్యం. కామ్రేడ్ కిమ్ ఏదైనా పెద్ద ఒప్పందం చేసుకున్న వెంటనే, అతను తన పోషకుడికి కిక్‌బ్యాక్ చెల్లిస్తాడు, అతను దానిని తన పైన ఉన్న వ్యక్తితో పంచుకుంటాడు. మరియు అందువలన - అధికార కుటుంబం లేదా దానికి దగ్గరగా ఉన్న నాయకుల స్థాయిలో ముగుస్తున్న సోపానక్రమం యొక్క చాలా పై అంతస్తులకు. అధికారికంగా ఆదాయపు పన్ను లేని దేశంలో ఇటువంటి చెల్లింపులు ఒక రకమైన ప్రత్యామ్నాయ పన్ను వ్యవస్థా లేదా అది దోపిడీ మాఫియా వ్యవస్థలా ఉందా? ఈ సమస్యను ఎవరూ ఎప్పుడూ చర్చించరు. ఇది వ్యవస్థను రూపొందించిన మార్గం మాత్రమే, ఇది ప్రస్తుత సమయంలో కనీసం పని చేస్తుంది మరియు కృతజ్ఞతలు పెరుగుతున్న శ్రేయస్సు యొక్క స్పష్టమైన సంకేతాలను గమనించవచ్చు. ఇది సాధారణ ఆర్థిక శాస్త్రం, తూర్పు ఆసియా శైలి, మార్కెట్ సంబంధాలు ఎలా ఉన్నా సరే. ఉన్నతవర్గాలు తమను తాము సంపన్నం చేసుకోవడానికి పని చేస్తాయి, తద్వారా ఉద్యోగాలు సృష్టించబడతాయి మరియు దిగువ తరగతిలోని వారికి కొన్ని అవకాశాలను తెరుస్తాయి.
* * *
పట్టణం అంతటా, ప్యోంగ్యాంగ్ నం. 4 జూనియర్ స్కూల్‌లో తన క్లాస్‌మేట్స్‌తో ఒకే లైన్‌లో కవాతు చేస్తూ, ఒక పాటతో తన రోజును ప్రారంభించిన అమ్మాయి కిమ్ గ్యుమ్హీ. కొరియన్లను "బుల్లెట్లు మరియు బాంబులు"తో పోల్చిన "లెట్స్ డిఫెండ్ ది రివల్యూషన్ హెడ్‌క్వార్టర్స్!" వంటి పాటలు మార్షల్ కిమ్ జోంగ్-ఉన్‌ను రక్షించడం దేశ పౌరుడిగా తన మొదటి కర్తవ్యమని ఈ అమ్మాయికి నేర్పండి. మరియు అవసరమైతే మానవ కవచంగా కూడా మారండి. ఆమె తన దేశం యొక్క ప్రధాన శత్రువు గురించి తెలుసుకున్నప్పుడు, ఈ శత్రు శక్తికి చెందిన పౌరులను "అమెరికన్ బాస్టర్డ్" అని పిలవడం చాలా సరైనదని ఆమెకు బోధించబడుతుంది.
పాఠశాల భవనం లోపల, ప్రధాన ద్వారం వెనుక, విద్యార్థులు కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్ మౌంట్ పెక్టుసాన్ నేపథ్యంలో నిలబడి ఉన్న భారీ పెయింటింగ్ ద్వారా స్వాగతం పలికారు, తెల్లటి దంతాల చిరునవ్వు వారి ముఖాలకు అతుక్కొని ఉంది. తన క్లాస్‌మేట్‌లను అనుసరించి, అమ్మాయి నాయకుల ముఖాలకు నమస్కరించి, ఆపై తన తరగతికి వెళుతుంది.
ప్రతి పాఠశాల రోజు, Geumhee తన తల్లిదండ్రులకు దూరంగా పన్నెండు నుండి పదహారు గంటలు గడుపుతుంది. ఆర్వెల్ యొక్క యానిమల్ ఫారమ్‌లో, అన్ని కుక్కపిల్లలు పుట్టిన వెంటనే వాటి తల్లి కుక్కల నుండి తీసుకోబడతాయి, అవి యోధులుగా తిరిగి వస్తాయనే ఏకైక ఉద్దేశ్యంతో - వాచ్‌డాగ్‌లు, ప్రధానంగా వ్యవస్థను రక్షించడానికి పెంచబడతాయి. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతోంది. కన్ఫ్యూషియన్ తత్వశాస్త్రంలో, కుటుంబం అనేది తనను తాను రక్షించుకోగల ఒక పవిత్రమైన యూనిట్. కుటుంబ సంస్థ యొక్క ఈ అవగాహన ఉత్తర కొరియా రాష్ట్రానికి పూర్తిగా సరిపోదు. అందువల్ల, ఇది సవరించబడింది: ప్రతి కొరియన్‌కు రాష్ట్రం కుటుంబం. తండ్రి మరియు తల్లి పాత్రలను ఇద్దరు వ్యక్తులు పోషిస్తారు - ఇద్దరు నాయకులు మరియు దేశ రక్షకులు. ఇప్పుడు మూడవ వారసుడు వారితో చేరాడు, మరియు నిజమైన పెక్టుసాన్ వంశం మన ముందు కనిపిస్తుంది, మరో మాటలో చెప్పాలంటే, కుటుంబం రాష్ట్రంగా ఉన్న ఒక సామాజిక నిర్మాణం యొక్క పితృస్వామ్యులు.
పాఠశాల పాఠ్యాంశాలలో అధిక భాగం నాయకుల జీవితాలను అధ్యయనం చేయడానికి అంకితం చేయబడింది: వారు ఏమి త్యాగం చేసారు, వారు ఏమి సాధించారు. గెయుమ్హా వంటి చిన్న పిల్లలు ప్రపంచంలో ఎందుకు సంతోషంగా ఉంటారు? నాయకుల పట్ల ప్రేమతో కూడిన జీవితం, పూజలు మరియు వారికి సేవ చేయడం చాలా సరైన జీవితం అని ఆమెకు బోధించబడుతుంది. ఆమెకు బోధించిన ప్రతిదాన్ని ఎటువంటి ప్రశ్నలు లేకుండా అంగీకరించడం అలవాటు చేసుకుంటుంది. ప్రశ్నలు తర్వాత వస్తాయి. కానీ ఈ సమయానికి వారు గాత్రదానం చేయలేరని ఆమెకు ఇప్పటికే తెలుసు. బదులుగా, ఆమె తన స్వంత తీర్మానాలను గీయడం నేర్చుకుంటుంది.
* * *
శ్రావ్యత మళ్లీ ధ్వనిస్తుంది, రోజు ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మరియు భోజనానికి సమయం ఆసన్నమైంది. నగరంలో శ్రేష్టుల కోసం మరిన్ని రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి, అయితే చాలా మంది మధ్యాహ్న భోజనం కంటే అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడతారు. చాలా మంది కొరియన్లు తమ జీవిత భాగస్వాములతో కలిసి భోజనం చేయడానికి ఇంటికి తిరిగి వస్తారు. కామ్రేడ్ కిమ్ కార్యాలయం వంటి కొన్ని సంస్థలు సొంత క్యాంటీన్‌ను కలిగి ఉన్నాయి.
కామ్రేడ్ కిమ్ తన సహోద్యోగులతో అన్నం, స్పైసీ కిమ్చీ మరియు సోయాబీన్ పేస్ట్ సూప్‌తో కూడిన డైనింగ్ టేబుల్ వద్ద చాట్ చేస్తున్నాడు. ఈ రోజు తాను మరియు అతని స్నేహితుడు మిన్ పనిని త్వరగా వదిలివేస్తామని అతను చెప్పాడు. వారు విమానాశ్రయానికి వెళతారు. లేదు, ఈసారి అతను ఎగిరిపోలేదు. అతను ఒక ప్రతినిధి బృందాన్ని కలవాలి - ముగ్గురు విదేశీ అతిథులు, కిమ్ హ్యుంజిక్ పెడగోగికల్ ఇన్స్టిట్యూట్‌లో ఒక నెలపాటు చదువుకునే యువకులు. ఇది కామ్రేడ్ కిమ్ యొక్క స్వంత ప్రాజెక్ట్, అతను "పంచ్ చేసాడు." ఇది కేవలం రెండేళ్ళ క్రితం ఊహించలేనిది. కానీ అతని అనుబంధాలు, హోదా, అలాగే సమాజంలో జరుగుతున్న మార్పుల కారణంగా ఈ కార్యక్రమానికి పచ్చజెండా ఊపారు.
అతని సహచరులు ఈ సమాచారాన్ని నెమ్మదిగా జీర్ణించుకుంటారు, వారిలో ఇద్దరు సిగరెట్ వెలిగిస్తారు.
"మరియు మీరు నమ్మరు," అతను నవ్వుతూ, "వారిలో ఒకరు అమెరికన్ బాస్టర్డ్."
 
అధ్యాయం రెండు
జూలై 2016 మధ్యలో, వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈ సమయంలో, బీజింగ్‌లో వేడి ప్రబలుతుంది మరియు గాలి తేమతో సంతృప్తమవుతుంది. ఉష్ణోగ్రత 35-37 డిగ్రీల వరకు పెరుగుతుంది. ఎండకు మండిపోతున్న వీధులు కార్లతో కిటకిటలాడుతున్నాయి, ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయాయి. నా టాక్సీ చివరకు ట్రాఫిక్-అడ్డుపడే ఆరు-లేన్ హైవే నుండి మెరుస్తున్న శాన్‌లిటన్ షాపింగ్ జిల్లా వైపు బయలుదేరింది, ఇక్కడ మెరుస్తున్న పాశ్చాత్య దుకాణం ముందరి నాసిరకం కేఫ్‌లు మరియు బార్‌ల సముద్రం చుట్టుముట్టబడి ఉంది, అయినప్పటికీ ఇది ప్రధానంగా పర్యాటకులు మరియు ప్రవాసులకు అందిస్తుంది. ట్రావెల్ ఏజెన్సీ కొరియో టూర్స్ అధిపతి అయిన నా స్నేహితుడు సైమన్ కాక్రెల్‌తో కలిసి నేను అక్కడ భోజనం చేస్తున్నాను, ఇది ముఖ్యంగా ఉత్తర కొరియాకు సమూహ విహారయాత్రలను నిర్వహిస్తుంది. నా మొదటి నాలుగు పర్యటనలు కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడ్డాయి. అయితే, రేపు నేను పూర్తిగా భిన్నమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. నేను కిమ్ హ్యుంజిక్ పెడగోగికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక నెల కొరియన్ భాషా కోర్సులో విద్యార్థిని అయ్యాను. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో కొరియన్ భాషలో బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ కోర్సులను అందించే విదేశీ పౌరుల కోసం ఫ్యాకల్టీ ఉన్నారు. అయితే, ప్రస్తుతం చైనీస్ విద్యార్థులు మాత్రమే అక్కడ పూర్తి సమయం చదువుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ తన కార్యకలాపాలను విస్తరించడానికి, అలాగే నిధులను పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది, కాబట్టి దాని చరిత్రలో మొదటిసారిగా ఇది పశ్చిమ దేశాల నుండి విదేశీయులకు దాని తలుపులు తెరుస్తుంది. ఇది ఇన్‌స్టిట్యూట్‌కి పెద్ద పురోగతిగా పరిగణించబడదు. ఈ ప్రోగ్రామ్‌లో చేరిన ముగ్గురు విద్యార్థులలో నేను ఒకడిని. మరొక విద్యార్థి సంస్థ "టోంగిల్ టూర్స్" (కంపెనీ "కొరియో" యొక్క కొత్త పోటీదారు) యజమాని, ఇది ఉత్తర కొరియన్లతో ఈ ప్రోగ్రామ్ యొక్క అన్ని వివరాలను పరిష్కరించింది. ఈ కోర్సు కోసం నిజమైన "బయటి వ్యక్తి"గా సైన్ అప్ చేసిన ఇద్దరు విద్యార్థులలో నేను ఒకడిని అని తేలింది.
మా గుంపు చాలా చిన్నదని సైమన్ ఆశ్చర్యపోలేదు. "ఈ సంవత్సరం మా క్లయింట్ల సంఖ్య వాస్తవంగా మారలేదు," అని అతను నాకు చెప్పాడు. "మేము వ్యాపారాన్ని కోల్పోవడం లేదు, కానీ మేము వృద్ధి చెందడం లేదని స్పష్టంగా తెలుస్తుంది."
ఇది ఆలస్యంగా సాధారణ ఉద్రిక్తతల పర్యవసానమేనా అని నేను ఆశ్చర్యపోతున్నాను. "అస్సలు కాదు," అతను సమాధానం చెప్పాడు, "ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది."
ఇక్కడ అతను తన ప్లేట్ పాస్తా వైపు చూసాడు, అతను తన ఈ ప్రకటనకు ఎలాగైనా జోడించాలా అని ఆలోచిస్తున్నట్లు. "కొత్తది ఏదైనా ఉంటే, అది వార్మ్‌బియర్."
నూతన సంవత్సర దినోత్సవం 2016 నాడు, 21 ఏళ్ల యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా విద్యార్థి ఒట్టో వార్మ్‌బియర్ ఉత్తర కొరియాలో ఐదు రోజుల పర్యటనకు యంగ్ పయనీర్స్ నిర్వహించారు, దీనికి DPRK యొక్క రెడ్ టై చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ పేరు పెట్టారు, పిల్లలందరూ ఇందులో చేరాలి. . యువత కోసం రిస్క్ టూర్‌లను నిర్వహించడంలో కంపెనీ పేరుగాంచింది. ఆమె నినాదం: "మీ తల్లులు మీకు ఎప్పటికీ పంపని ప్రదేశాలకు మేము చవకైన ప్రయాణాలను నిర్వహిస్తాము." సమూహంలోని సభ్యుల ప్రకారం, ప్యోంగ్యాంగ్‌లో తన చివరి రాత్రి, వార్మ్‌బియర్ యాంగాక్డో హోటల్ బార్‌లో ఉరి వేసుకున్నాడు. ఆ తర్వాత అర్ధరాత్రి, మద్యం మత్తులో బలహీనంగా లేదా ధైర్యంగా, హోటల్ సిబ్బందికి మాత్రమే ఉద్దేశించిన గదిలోకి రహస్యంగా ప్రవేశించి, అక్కడ నుండి ప్రచార పోస్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే, పోస్టర్ చెక్క విభజనకు గట్టిగా జోడించబడింది; దానిని రోల్ చేసి సూట్‌కేస్‌లో ఉంచడం అసాధ్యం. కాబట్టి వార్మ్‌బియర్ పోస్టర్, విభజన మరియు మిగతావన్నీ నేలపై విసిరి తన గదికి తిరిగి వచ్చాడు.
"మరుసటి రోజు ఉదయం సిబ్బంది పనికి వెళ్ళినప్పుడు, ప్రతి ఒక్కరూ మొదటి విషయం ఏమిటంటే ఆ పోస్టర్ నేలపై ఏమి చేస్తోంది" అని సైమన్ చెప్పారు. – పోస్టర్ కొరియన్‌లో ఉంది, కాబట్టి దానిపై కిమ్ జోంగ్ ఇల్ అనే పేరు వ్రాయబడిందని వార్మ్‌బియర్ చదవలేకపోయాడు. అయితే, అటువంటి పోస్టర్‌ను నేలపై పడవేయడానికి ఏ కొరియన్‌కు ధైర్యం ఉండదు! వారు మునుపటి రాత్రి నుండి భద్రతా ఫుటేజీని సమీక్షించారు మరియు నిజంగా ఏమి జరిగిందో చూశారు. ఈ సమయానికి, రాత్రి సంఘటన గురించి పుకారు ఇప్పటికే వ్యాపించింది మరియు హోటల్ సిబ్బంది ప్రతిదీ సరైన ప్రదేశానికి నివేదించవలసి వచ్చింది.
ఆ ఉదయం బృందం ప్యోంగ్యాంగ్ నుండి బయలుదేరుతుండగా, వార్మ్‌బియర్‌ను పాస్‌పోర్ట్ నియంత్రణలో నిర్బంధించి జైలుకు తరలించారు.
తదనంతరం, ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఒట్టో వార్మ్‌బియర్‌ను దేశంలోని కొన్ని మిషన్‌లో CIA గూఢచారిగా చిత్రీకరించింది. అమెరికన్ మీడియా వార్మ్‌బియర్‌ను క్రూరమైన ఉత్తర కొరియా పాలన యొక్క అమాయక బాధితుడిగా చిత్రీకరించింది మరియు బందీని పశ్చిమ దేశాలతో బేరసారాలకు ఉపయోగించుకుంటున్నారని మరియు మరింత "సహాయం" కోసం "అమ్మడానికి" ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. దాని అణు కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ఉత్తర కొరియాలో అమెరికా పౌరులెవరైనా చిన్న అనుమానంతో జైలులో పడవచ్చు అనే కారణంతో అమెరికన్ల కోసం ఉత్తర కొరియాకు పర్యాటకాన్ని నిషేధించాలని కాంగ్రెస్ మరియు మీడియాలో పిలుపులు వచ్చాయి.
ఈ పత్రికా ప్రచారం తన పాత్రను పోషించింది. "మేము అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నాము," సైమన్ చెప్పాడు.
ఉత్తర కొరియాకు పంపే పర్యాటకులకు ఉత్తర కొరియాలో చేయవలసినవి మరియు చేయకూడని సూచనలను అందించడం గురించి యంగ్ పయనీర్లు ఎప్పుడైనా ఆలోచించారా అని నేను బిగ్గరగా ఆశ్చర్యపోయాను. బ్రీఫింగ్ జరిగి ఉంటే, మీరు విదేశీయుడు లేదా స్థానికుడు అనే దానితో సంబంధం లేకుండా, ప్రచార పోస్టర్‌ను దొంగిలించడం అధికారులతో వివాదానికి దారి తీస్తుందని వార్మ్‌బియర్‌కు బాగా తెలుసు. అటువంటి పోస్టర్‌లతో ఏదైనా అనుచితమైన చర్యలు ఉత్తర కొరియా పౌరుడికి - మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షకు దారితీయవచ్చు. ఏ విదేశీయుడు అలాంటి శిక్ష నుండి ఎందుకు తప్పించుకోవాలి? ఏదైనా సందర్భంలో, అటువంటి ప్రదేశాలకు US పాస్‌పోర్ట్‌తో ప్రయాణిస్తున్నప్పుడు, స్థానిక చట్టాలు మరియు ఆచారాల విషయంలో ప్రత్యేకించి అప్రమత్తంగా ఉండటం సహజమైనది.
వార్మ్‌బియర్ వాస్తవానికి కొరియో టూర్స్‌తో ప్యోంగ్యాంగ్‌కు వెళ్లాలని భావించారని నేను విన్నాను. తన అరెస్టు తర్వాత టెలివిజన్ చేసిన ఒప్పుకోలులో, ఒట్టో తాను కొరియో టూర్స్ మరియు యంగ్ పయనీర్స్ ఇద్దరితోనూ ట్రిప్ గురించి చర్చించానని, అతని తండ్రి మరియు సోదరుడు అతనితో వెళ్లాలనుకుంటున్నారని చెప్పాడు. చివరికి, ఒట్టో తన ఒప్పుకోలులో పేర్కొన్నట్లుగా, అతను యంగ్ పయనీర్స్ టూర్స్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే ఇది గమనించదగ్గ చౌకగా ఉంది.
ఇది నిజమేనా అని నేను సైమన్‌ని అడిగాను. అతను సమాధానం ఇవ్వడానికి బదులుగా, అతను తన ప్లేట్ పాస్తా వైపు చూస్తూ, గట్టిగా నిట్టూర్చాడు. అతను ఇలా అంటున్నాడు: “అతని తండ్రి అతనితో ఎందుకు వెళ్లలేదో నాకు తెలియదు. నేను సహాయం చేయలేకపోయాను, కానీ ఈ పర్యటనలో అతని తండ్రి అతనితో ఉన్నట్లయితే, ఓట్టో నూతన సంవత్సర పండుగ రోజున తెల్లవారుజామున రెండు గంటలకు హోటల్ సిబ్బంది గదుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడా? యంగ్‌పయోనీర్స్ చౌకైన కంపెనీ అన్నది నిజం. మరియు నేను కొరియో మంచిదని చెప్పలేను... మేము కేవలం... ఇది భిన్నమైన సంస్కృతి మాత్రమే."
ఇక్కడ అతను తన లక్షణ నమ్రతతో ఆగిపోయాడు. మేము ఒకరికొకరు తెలిసిన అన్ని సంవత్సరాలలో, నేను సైమన్ నుండి రిమోట్‌గా విమర్శలను లేదా కొరియో యొక్క పోటీదారుల పట్ల ఏ విధమైన అసహ్యాన్ని పోలిన ఏదీ వినలేదు. కాబట్టి కొరియో ఉత్తర కొరియాకు మరిన్ని సాంస్కృతిక పర్యాటక ఎంపికలను అందజేస్తుందని నేనే చెప్పాలి, అందుకే కంపెనీ పర్యటనలు కొంత ఖరీదైనవి. కొరియో ఈ చిన్న సముచిత మార్కెట్‌లో ఏ పోటీదారు కంటే చాలా ఎక్కువ కాలం ఉంది, ప్యోంగ్యాంగ్‌లోని తోటి ప్రభుత్వ యాజమాన్యంలోని ట్రావెల్ కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉంది మరియు వాస్తవ సంఖ్యల పరంగా అత్యంత విజయవంతమైన సంస్థగా, తన కస్టమర్‌లకు ఆ నగరాలకు ప్రయాణాన్ని అందించగలదు. మరియు పట్టణాలు, DPRK యొక్క మొత్తం ప్రాంతాలు కూడా, గతంలో విదేశీ పర్యాటకులకు సందర్శనలు నిషేధించబడ్డాయి. మరియు ఈ రెండు కంపెనీల సాధారణ మార్గాలు ఎక్కువ లేదా తక్కువ సారూప్యత కలిగి ఉంటే, అప్పుడు మార్కెటింగ్ విధానాలు మరియు అంతర్గత వ్యాపార తత్వాలలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. యంగ్ పయనీర్స్ దక్షిణ చైనాలోని యాంగ్‌షూ కౌంటీలో విలక్షణమైన ఉత్తర కొరియా నేపథ్య బార్‌ను కలిగి ఉంది, దీనిని బ్యాక్‌ప్యాకర్స్ స్వర్గంగా పిలుస్తారు. మీరు కంపెనీ నుండి టూర్‌ను కొనుగోలు చేస్తే ఈ బార్‌లో మీకు ఉచిత షాట్ లభిస్తుంది. అసోసియేటెడ్ ప్రెస్, యంగ్ పయనీర్లు ఆచరించే "గ్యాంగ్-హౌ కల్చర్" అని పిలవబడే 2017 కథనంలో, కదులుతున్న రైలు నుండి తీవ్రంగా మత్తులో దూకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చీలమండ విరగడంతో దాని వ్యవస్థాపకుడు ఒకసారి ప్యోంగ్యాంగ్‌లో ఆసుపత్రి పాలయ్యాడని రాశారు. . Koryo పూర్తిగా భిన్నమైన విధానాన్ని కలిగి ఉంది, సంస్థ పరస్పర ప్రయోజనకరమైన సాంస్కృతిక మార్పిడి ఆలోచనలను ప్రోత్సహిస్తుంది, చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటుంది, దాని ఉత్తర కొరియా భాగస్వాములతో ప్రదర్శనలు మరియు క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం; అనాథ శరణాలయాలకు డబ్బు సేకరిస్తుంది.
"బహుశా అతను గుడ్డిగా తాగి ఈ తెలివితక్కువ పని చేసి ఉండకపోవచ్చు - మీరు చెప్పేది అదేనా?"
సైమన్ భుజం తట్టాడు: “నేను CCTV ఫుటేజీని చూశాను. సరిగ్గా జనవరి 1వ తేదీ తెల్లవారుజామున రెండు గంటలైంది. నాకు తెలీదు, మిత్రమా... హుందాగా ఉండే వ్యక్తి - నూతన సంవత్సర పండుగ సందర్భంగా - అలాంటి పని చేస్తాడని మీరు అనుకుంటున్నారా?"
* * *
4వ నార్తర్న్ రింగ్‌లోని నా హోటల్ లాబీలో, నేను అలెక్ సిగ్లీతో కరచాలనం చేస్తున్నాను. నేను ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్న కొద్దిసేపటికే మేము స్కైప్‌లో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాము, అయితే ఇది మా వ్యక్తిగతంగా కలవడం ఇదే మొదటిసారి. అలెక్, ఆస్ట్రేలియన్ సైనోలజిస్ట్ కుమారుడు మరియు షాంఘైకి చెందిన ఒక మహిళ, గ్రాడ్యుయేట్ విద్యార్థి. అతను తూర్పు ఆసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగి ఉన్నాడు మరియు చైనీస్, జపనీస్ మరియు కొరియన్ భాషలలో నిష్ణాతులు. అతను గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని వివిధ విశ్వవిద్యాలయాల మధ్య నిరంతరం ప్రయాణించాడు. 2013లో ఉత్తర కొరియాకు తన ఐదవ పర్యటనలో, అతని గైడ్ తన కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీ బాస్ కామ్రేడ్ కిమ్‌తో ఒక ఉదయం కనిపించాడు. ఆస్ట్రేలియన్ వ్యాపార భాగస్వామి పట్ల తనకు చాలా ఆసక్తి ఉందని కిమ్ నమ్రియాంగ్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ ఆస్ట్రేలియన్ గొడ్డు మాంసాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించాలనే ఆలోచన అతనికి వచ్చింది. అలెక్ మర్యాదపూర్వకంగా తాను ఆఫర్‌ను అభినందిస్తున్నానని బదులిచ్చారు, అయితే అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించే దానిలో పాల్గొనడం ద్వారా తన భవిష్యత్తును ప్రమాదంలో పడవేయాలని కోరుకోలేదు. కామ్రేడ్ కిమ్ అవగాహనకు చిహ్నంగా తల వూపాడు, ఆపై కొత్త ట్రావెల్ కంపెనీని సంయుక్తంగా నిర్వహించడం గురించి ఆలోచించాలని సూచించారు.
కామ్రేడ్ కిమ్ యొక్క పెద్దమనిషి ప్రవర్తన అలెక్‌పై బలమైన ముద్ర వేసింది. అతని గైడ్, మిన్ అనే మహిళతో పాటు, అతను ఇంత అధునాతనమైన ఇంకా డౌన్-టు ఎర్త్, వ్యాపార-అవగాహన ఉన్న ఉత్తర కొరియన్లను ఎప్పుడూ కలవలేదు. కిమ్ మరియు మిన్ ఇద్దరూ విదేశాలలో చాలా సమయం గడిపారు మరియు అలెక్ వచ్చిన ప్రపంచం ఎలా పని చేస్తుందో ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు మరియు అతనితో ఒకే భాష మాట్లాడగలరు. అంతేకాకుండా, అలెక్ తన పర్యటనలన్నీ చేసిన విద్యా కార్యక్రమం అయిన ప్యోంగ్యాంగ్ ప్రాజెక్ట్ విచ్ఛిన్నమైంది. అతను మరియు కామ్రేడ్ కిమ్ ఇద్దరూ దీనిని చూశారు. ప్యోంగ్యాంగ్ ప్రాజెక్ట్ ఆపివేసిన ప్రదేశం నుండి అలెక్ ఈ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేయడాన్ని కొనసాగించాలని కిమ్ సూచించారు: DPRKకి విద్యా పర్యటనల ఆఫర్‌తో, వీటిని విద్యార్థులు ముందుగానే ప్రోత్సహించాలి. ఈ విధంగా, "టోంగిల్ టూర్స్" అనే సంస్థ పుట్టింది, దీనికి ప్రసిద్ధ ప్యోంగ్యాంగ్ హైవే టోంగిల్ కోరి నుండి పేరు వచ్చింది - అంటే "యూనిఫికేషన్ అవెన్యూ" (టోనిల్ అంటే "ఏకీకరణ" అని అనువదిస్తుంది).
వేగంగా ముందుకు వెళ్లి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖలోని కనెక్షన్ల సహాయంతో, అటువంటి పర్యటనలను నిర్వహించడానికి అనుమతి పొందిన కిమ్‌కు నివాళులర్పించడం అవసరం. గతంలో అనేక ఇతర కంపెనీలు ఉత్తర కొరియాతో ఇలాంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాయి, కానీ ఏ ప్రయత్నాలూ విజయవంతం కాలేదు. ఈ సంఘటన వరకు. అలెక్, ఇప్పటికే సాపేక్షంగా అధునాతన స్థాయిలో కొరియన్ మాట్లాడాడు, అది ఎలా జరుగుతుందో మరియు దానిని స్వయంగా అనుభవించడానికి లోపలికి చూడటానికి మొదటి కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. నేను కాకుండా, ఫ్రాన్స్ నుండి ఒక గ్రాడ్యుయేట్ విద్యార్థి మాత్రమే ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. టోంగిల్ టూర్స్ కోసం, ఈ ప్రత్యేక సందర్భంలో ప్రోగ్రామ్ లాభదాయకం కాదు, కానీ అలెక్ ప్రత్యేకంగా పట్టించుకోలేదు. ప్రశాంతంగా మరియు గంభీరంగా, అతను తన కారణానికి సేవ చేయాలనే ఉద్వేగభరితమైన కోరికతో నడిచే వ్యక్తి యొక్క ముద్రను ఇచ్చాడు. అతను ఆర్థికంగా నష్టపోతున్నాడు, కానీ అతను కొత్త మార్గాలను తెరుస్తున్నాడు. అతను "కోరియో" కంటే ఒక అడుగు ముందుకు ఉండాలనే తన ఆలోచనను అమలు చేస్తాడు.
"మా ముగ్గురికి వేర్వేరు స్థాయి కొరియన్లు ఉన్నాయి," అని అలెక్ మా మూడవ సహచరుడు కనిపించడానికి హోటల్ లాబీలో వేచి ఉన్నప్పుడు నాకు చెప్పాడు. – మీరు ఒక సంపూర్ణ అనుభవశూన్యుడు, మరియు అలెగ్జాండర్, ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తి, నేను అనుకుంటున్నాను, ఇప్పటికే ఒక సంవత్సరం పాటు కొరియన్ నేర్చుకుంటున్నాడు. మాకు ముగ్గురు వేర్వేరు ఉపాధ్యాయులు అవసరమని నేను వారికి చెప్పాను, అయితే ఏమి జరుగుతుందో చూద్దాం. దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని ఆశిస్తున్నాను. ప్యోంగ్యాంగ్‌లోని మా భాగస్వాములతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మేము కేవలం స్నేహితులు మాత్రమే".
తూర్పు ప్యోంగ్యాంగ్‌లో ఉన్న కిమ్ హ్యోంగ్‌జిక్ టీచర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు మా తరగతులు జరుగుతాయి. ఈ సంస్థకు కిమ్ ఇల్ సంగ్ తండ్రి పేరు పెట్టారు, అతను ఉపాధ్యాయుడు, మరియు భవిష్యత్ ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మరియు కొరియన్ భాషా శాస్త్ర విభాగం నిర్వహించే సంస్థ. మధ్యాహ్నాలు, వారాంతాల్లో హోంవర్క్ చేసి విహార యాత్రలకు వెళ్లాలి.
"ఇదిగో అలెగ్జాండర్ వచ్చాడు," అలెక్ తలుపుల వైపు తల వూపాడు. బయట, ఒక పొడవాటి, పట్టీలు కట్టిన వ్యక్తి ట్యాక్సీ ట్రంక్ నుండి సూట్‌కేస్‌లను హడావిడిగా తీసుకొని, కుండపోత వర్షం ఉన్నప్పటికీ, హోటల్ ప్రవేశద్వారం వైపు తేలికగా నడిచాడు. ఈ క్షణం వరకు, అలెక్ అలెగ్జాండర్‌తో, అలాగే నాతో స్కైప్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేశాడు. కానీ వెంటనే ఒకరినొకరు గుర్తించారు.
"అబ్బాయిలు," అలెగ్జాండర్ మా కరచాలనం మరియు అమెరికన్ వ్యక్తీకరణలను ఉపయోగించాడు, ఇది ఊహించనిది, "మిమ్మల్ని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను." అతను కేవలం సంస్థపై ప్రేమను మరియు అలాంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రసరింపజేసాడు, అతను కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో ఉన్నప్పటికీ, అతను రెండు రెట్లు ఎక్కువ వయస్సు ఉన్నాడని మరియు ఈ జీవితంలో ఇప్పటికే చాలా చూశానని అనిపించింది.
అలెక్ చాలా నిగ్రహంగా మరియు పిరికిగా కూడా ప్రవర్తించాడు. కాబట్టి అతను తన యవ్వనంలో ఎక్కువ భాగం కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ గడిపే అవకాశం ఉందని నాకు అస్పష్టమైన ఆలోచన వచ్చింది. మరోవైపు, అలెగ్జాండర్ సంతోషకరమైన నిష్కాపట్యతతో మెరిశాడు, ఇది వారి మనస్సులలో ఏమి ఉందో తెలియని సంక్లిష్టమైన వ్యక్తుల వలె ఫ్రెంచ్ యొక్క మూసతో చాలా భిన్నంగా ఉంటుంది. అలెగ్జాండర్ శక్తితో నిండి ఉన్నాడు. అతని బలిష్టమైన, దృఢమైన వ్యక్తి మరియు అందమైన ముఖం దీనిని మాత్రమే నొక్కిచెప్పాయి. అతను ప్రయాణాల గురించి పిచ్చిగా ఉన్నాడు, డైవర్ లైసెన్స్ కలిగి ఉన్నాడు మరియు పారిస్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్‌లో అతని ప్రస్తుత స్థానం తీసుకునే ముందు దుబాయ్‌లో చదువుకున్నాడు. అలెక్, కొంత రిజర్వ్‌డ్‌గా ఉన్నప్పటికీ, సులభంగా విశ్రాంతి తీసుకోగలడని మరియు చాలా ఫన్నీ వ్యక్తిగా మారగలడని చెప్పాలి. అలాంటి క్షణాలలో, అతను తన రహస్యాన్ని వెల్లడించాడు మరియు మేధోపరమైన అభిరుచులు కాదు, ఉదాహరణకు, అతను డెత్‌మెటల్ సంగీతాన్ని వింటాడు, ఉత్తర కొరియా అమ్మాయి సమూహం మొరాన్‌బాంగ్‌పై తన ప్రేమ గురించి బిగ్గరగా అరవగలడు లేదా అకస్మాత్తుగా రహస్య గంజాయి ప్రేమికుడిగా మారాడు. నా ప్రస్తుత "క్లాస్‌మేట్స్" కంటే నేను కనీసం 12 సంవత్సరాలు పెద్దవాడని నేను అకస్మాత్తుగా గ్రహించాను, కానీ దాని అర్థం ఏమీ లేదు. బార్బెక్యూ తిని బీరు తాగడానికి హోటల్ నుండి బయలుదేరాము.
అలెగ్జాండర్ అకస్మాత్తుగా చాలా సీరియస్ అయ్యాడు మరియు ఇలా అన్నాడు: “గైస్, మీకు తెలుసా, నేను ఈ పర్యటనలో తాగను. అక్కడికి వెళ్లేటప్పుడు ఎప్పుడూ తాగను. నన్ను క్షమించు, ఇది కేవలం..."
"ఏదైనా జరుగుతుందని భయపడుతున్నావా?" - నేను అడగడానికి అనుమతించాను.
అలెగ్జాండర్ సిగ్గుతో నవ్వాడు: "నాకు నేను తెలుసు."
డిపిఆర్‌కె అంటే ఏమిటో ఆయనకు తెలుసు. అతను నాలాగే నాలుగు సార్లు అక్కడ ఉన్నాడు. కానీ అలెక్‌తో పోలిస్తే, మేము కేవలం ప్రారంభకులే - అతను ఇప్పటికే తన బెల్ట్ కింద ఒక డజను పర్యటనలను కలిగి ఉన్నాడు. అయితే, ఉత్తర కొరియాను నూటా యాభై సార్లు సందర్శించి రికార్డు సృష్టించిన సైమన్‌ను మనలో ఎవరూ చేరుకోలేకపోయారు... DPRK అనేది ఒక కల మరియు వ్యామోహంగా ఉన్న వారు ఒకరినొకరు ఎలా తెలుసుకుంటారు. ఎక్కడున్నావ్ ఇప్పటి దాకా నువ్వు. ఏం చేశావు. నేను ఇంకా చూడనివి, కానీ చూడాలనుకుంటున్నాను.
చివరి పాయింట్‌తో ఇబ్బందులు పడ్డాం. అలెక్ మాకు ప్రతిపాదిత ట్రిప్ ప్రోగ్రామ్‌ను ముందుగానే పంపారు మరియు మేము ముగ్గురం ఇప్పటికే అందులో సూచించిన అన్ని విహారయాత్రలను సందర్శించాము. మార్పులు చేయడం సాధ్యమేనా?
మేము సైట్‌కు చేరుకుని, కామ్రేడ్‌లు కిమ్ మరియు మిన్‌లతో చర్చించినప్పుడు, రేపు ప్రతిదీ సర్దుబాటు చేయవచ్చని అలెక్ మాకు హామీ ఇచ్చారు. మేము ఉదయం తొమ్మిది గంటలకు లాబీలో కలుసుకుని, అదే టాక్సీలో విమానాశ్రయానికి చేరుకోవడానికి అంగీకరించి, మా హోటల్ గదులకు తిరిగి వచ్చాము.
 
అధ్యాయం మూడు
1894లో ఒక విదేశీ యాత్రికుడు వ్రాసినట్లుగా, “ప్యోంగ్యాంగ్, ఫెర్రీ క్రాసింగ్ వద్ద దాదాపు 370 మీటర్ల వెడల్పు ఉన్న స్పష్టమైన టెడాంగ్ నదికి కుడివైపు లేదా ఉత్తరం వైపున నిజంగా అద్భుతమైన స్థానంలో ఉంది. నగరం అలల ఆకారపు పీఠభూమిపై ఉంది, మరియు నగర గోడ నదికి సమాంతరంగా నాలుగు కిలోమీటర్లు నడుస్తుంది, గంభీరమైన "వాటర్ గేట్" వద్ద నది మట్టం పైకి లేచి, దాని అన్ని వంపులను పునరావృతం చేస్తూ, నిటారుగా ఉన్న వాలులను అధిరోహించి, ఎత్తుకు పెరుగుతుంది. 120 మీటర్లు మరియు ఒక కొండ శిఖరంపై ఒక పదునైన కోణం కింద పడమటి వైపుకు తిరుగుతూ, అనేక మంటపాలలో ఒకదానితో గుర్తించబడింది, ఆపై పీఠభూమి యొక్క పశ్చిమ ఇరుకైన అంచుని అనుసరిస్తుంది, ఆపై నిటారుగా సారవంతమైన మైదానంలోకి పడిపోతుంది.
చరిత్రలో, ప్యోంగ్యాంగ్ అనేక సార్లు పేరు మార్చబడింది మరియు దీనితో పాటు, నగరం యొక్క రూపాన్ని మార్చారు. ప్యోంగ్యాంగ్ నిరంతరం సైనిక సంఘటనల వర్ల్‌పూల్‌లో తనను తాను గుర్తించింది మరియు వివిధ కాలాలను అనుభవించింది: ఓటమి నుండి పునరుజ్జీవనం మరియు వెనుకకు. నగరాన్ని ఒకప్పుడు "విల్లో క్యాపిటల్" అని పిలిచేవారు, కానీ అంతులేని యుద్ధాలు మరియు వేగవంతమైన పారిశ్రామికీకరణ కారణంగా నగరంలో చాలా తక్కువ విల్లో చెట్లు మిగిలి ఉన్నాయి.
ప్యోంగ్యాంగ్ అంటే "సాదాసీదా" అని అర్ధం, నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి సముచితమైన పేరు మరియు విశాలమైన టైడాంగ్ నది యొక్క శక్తివంతమైన జలాల ద్వారా నీరు అందుతుంది, ఇది వ్యవసాయం మరియు జీవనం రెండింటికీ అనువైన ప్రదేశం. కొరియన్ ద్వీపకల్పంలోని పర్వత ఉత్తర భాగం చాలా వరకు జీవితానికి చాలా అనుకూలంగా లేదు మరియు - మానవులకు దాదాపు ప్రతికూల వాతావరణానికి భిన్నంగా - ప్యోంగ్యాంగ్ మరియు దాని పరిసరాలు సహజమైన ఐడిల్ ద్వీపం వలె కనిపిస్తాయి.
DPRK యొక్క అధికారిక చరిత్ర ప్రకారం (మరియు వాస్తవంగా మిగిలిన ప్రపంచం వివాదాస్పదమైంది), కొరియన్ ప్రజలు ఇప్పుడు ప్యోంగ్యాంగ్‌లో జన్మించారు, లేదా కనీసం దాని వాయువ్య శివారు గ్యాంగ్‌డాంగ్ ప్రస్తుతం ఉన్న చోట, ఇది (ఏమి యాదృచ్చికం! ) ప్రస్తుత వేసవి నివాసం కిమ్ జోంగ్-ఉన్ నుండి చాలా దూరంలో ఉంది. ఇక్కడ, ఉత్తర కొరియన్ల ప్రకారం, ఇంతకుముందు అర్త్డాల్ అనే పురాతన నగరం ఉంది, దీనిలో కింగ్ టాంగున్ ఐదు వేల సంవత్సరాల క్రితం తన రాజధానిని స్థాపించాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, కానీ DPRK నుండి కాదు, టాంగ్‌గన్ రాజ్యం ఇప్పుడు ఈశాన్య చైనీస్ ప్రావిన్స్ లియానింగ్‌లో ఉందని నమ్ముతారు. టాంగున్ అనేది పౌరాణిక పాత్ర అని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, అతని తల్లి ఎలుగుబంటి. 1910 మరియు 1945 మధ్య కొరియన్ ద్వీపకల్పాన్ని వారి క్రూరమైన ఆక్రమణ సమయంలో జపనీయులు ద్వేషపూరితంగా టంగూన్ ఉనికిలో ఉన్నారని కిమ్ ఇల్ సంగ్ విశ్వసించారు మరియు దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను ద్వేషపూరితంగా నాశనం చేశారు. 1994లో తన స్వంత మరణానికి కొంతకాలం ముందు, ఈ అంచనాను ధృవీకరించడానికి, కిమ్ ఇల్ సంగ్ ఒక పురావస్తు యాత్రను నిర్వహించమని ఆదేశించాడు, దీని ఉద్దేశ్యం టాంగున్ సమాధిని వెతకడం. అద్భుతంగా, కొన్ని నెలల తర్వాత, ఉత్తర కొరియా పురావస్తు శాస్త్రవేత్తలు సమాధిని కనుగొన్నారు, మరియు - చాలా సౌకర్యవంతంగా - ఇది ప్యోంగ్యాంగ్ పరిసరాల్లో ఉన్నట్లు తేలింది.
కొరియన్ నాగరికత యొక్క జన్మస్థలం DPRK యొక్క రాజధాని సమీపంలో కనుగొనబడిన వాస్తవం యొక్క గొప్ప ప్రచార విలువ ఉన్నప్పటికీ, తదుపరి కాలక్రమాన్ని గుర్తించడం చాలా సమస్యాత్మకంగా మారింది. టంగూనా రాజ్యం 2333 BCలో స్థాపించబడిందని నమ్ముతారు, ఉత్తర కొరియా చరిత్రకారులు త్రవ్వకాలలో కనుగొనబడిన ఎముకలు కనీసం 3000 BC నాటివని నొక్కి చెప్పారు. ఇది నిజమైతే, కొరియా భూమిపై ఉన్న పురాతన నాగరికతలలో ఒకటి. ఇది అసంభవం, కానీ DPRK లో ఇది ఒక స్థిర వాస్తవంగా పరిగణించబడుతుంది. కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్‌లోని సెంట్రల్ మ్యూజియం ఆఫ్ కొరియన్ హిస్టరీని సందర్శిస్తున్నప్పుడు, గైడ్ ఒకసారి మా బృందాన్ని ఒక ప్రశ్న అడిగారు: మేము ఐదు అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన పురాతన నాగరికతలను పేర్కొనగలమా. మేము మెసొపొటేమియా, ఈజిప్ట్, మాయన్లు, చైనీస్ హాన్ సామ్రాజ్యాన్ని గందరగోళంగా జాబితా చేయడం ప్రారంభించాము... గైడ్ యొక్క ఆనందంతో, మేము ఈ జాబితాను పూర్తి చేయలేకపోయాము, ఆమె "సరైన" సమాధానం ఇచ్చింది: కింగ్ టాంగున్ యొక్క టైడాంగ్ నది నాగరికత . అయితే, ఎవరికి అనుమానం!
శాస్త్రీయ సమాజంలో గుర్తించబడిన చాలా అధ్యయనాలు 427 AD కి ముందు, ప్యోంగ్యాంగ్ గురించి ఆచరణాత్మకంగా ఎటువంటి ప్రస్తావనలు లేవు. ఆ సంవత్సరం, ఈ నగరం కొరియా ద్వీపకల్పంలోని మూడు రాష్ట్రాలలో ఒకటైన గోగురియో రాష్ట్రానికి రాజధానిగా మారింది. గోగుర్యో ఈ భూభాగంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న అత్యంత తీవ్రమైన ఆటగాళ్ళలో ఒకరు. ఈ రాష్ట్రం పేరు నుండి, క్రమంగా కొరియోగా కుదించబడి, దేశం యొక్క పేరు ప్రపంచంలోని అన్ని భాషలలో ఏర్పడింది. తరువాతి 200 సంవత్సరాలు బహుశా ప్యోంగ్యాంగ్ యొక్క ఉచ్ఛస్థితి. నగరం అభివృద్ధిలో ఉన్నత స్థాయికి చేరుకుంది మరియు శత్రువులకు అజేయంగా ఉంది. అతను తదనంతరం ఎల్లప్పుడూ ఈ లక్షణాలను స్వాధీనం చేసుకోవడం కోసం పోరాడాడు. దీని కారణంగా, ఉత్తర కొరియా చరిత్రకారులు నగరం యొక్క సుదీర్ఘ చరిత్రలోని ఇతర భాగాలపై ఈ కాలాన్ని గొప్పగా చెప్పుకుంటారు, ఎందుకంటే ఈ శతాబ్దాలలో కొరియా యొక్క ఉత్తర భాగం, ముఖ్యంగా ప్యోంగ్యాంగ్, గమనించదగ్గ ఆధిపత్యంలో ఉంది. (దాదాపు ఒకే విధమైన కారణాల వల్ల, దక్షిణ కొరియాలో, జాతీయవాద కార్యకర్తలు మరియు పండితులు ప్రత్యేకంగా మూడు ద్వీపకల్ప రాష్ట్రాలలో ఇతర సిల్లాను గౌరవిస్తారు, దీని రాజధాని సియోల్.)
అయ్యో, ప్యోంగ్యాంగ్‌కు మంచి రోజులు ఎక్కువ కాలం నిలవలేదు. 16వ శతాబ్దపు AD చివరి సంవత్సరాలలో చైనా ప్యోంగ్యాంగ్‌లో ఉన్న గోగుర్యో పాలకులపై అనేక దాడులను ప్రారంభించింది. గోగుర్యో రాజ్యం యొక్క పాలక వర్గాల అంతర్గత విచ్ఛిన్నం మరియు వారి ప్రాదేశిక వివాదాలు విజేతల చేతుల్లోకి వచ్చాయి. చివరగా, 645లో, ద్వీపకల్పానికి దక్షిణాన ఉన్న సిల్లా రాష్ట్రం, చైనీస్ టాంగ్ రాజవంశంతో పొత్తుతో, గోగురియో రాజధానిని ముట్టడించింది, ఇది దాని పూర్తి నాశనానికి దారితీసింది. 688 నాటికి, విల్లోల నగరం కలుపు మొక్కల నగరంగా మారింది.
* * *
సుదీర్ఘకాలం అస్థిరత్వం తర్వాత, కింగ్ తేజో 918లో గోరియో రాజవంశాన్ని ప్రారంభించాడు. అయితే, ఈసారి నగరానికి వేరే పేరు వచ్చింది - సోగ్యోంగ్, అంటే "పశ్చిమ రాజధాని". ఈ సమయంలో నగరం యొక్క ప్రాంతీయ స్థితిని అర్థం చేసుకోవడానికి "పశ్చిమ" యొక్క నిర్వచనం కీలకం; గోరియో రాజవంశం యొక్క నిజమైన రాజధాని అప్పుడు కెసోంగ్ నగరం, ఇది దాదాపు రెండు కొరియాల మధ్య ప్రస్తుత సరిహద్దులో ఉంది.
గోరియో రాజవంశం పాలనలో, కన్ఫ్యూషియనిజం చైనా నుండి అధికారులకు రాష్ట్ర పరీక్షల వ్యవస్థ మరియు నైతిక విలువల సిద్ధాంతంతో దేశానికి వచ్చింది, ఇది అనేక శతాబ్దాలుగా కొరియాలోని చాలా చట్టాలు మరియు సంప్రదాయాలకు ఆధారమైంది. బౌద్ధులు కొత్త తత్వశాస్త్రం యొక్క దాడితో అసంతృప్తి చెందారు; కన్ఫ్యూషియస్ ఆలోచనలు మరియు ఆదర్శాల ప్రభావంతో కొరియా బలహీనపడుతుందని వారు విశ్వసించారు. మయోచొన్ అనే బౌద్ధ సన్యాసి తన అనుచరులతో కలిసి కైసోంగ్‌ను విడిచిపెట్టి గోరియో నుండి స్వతంత్ర రాష్ట్రాన్ని సెయోగ్యోంగ్/ప్యోంగ్యాంగ్‌లో రాజధానిగా స్థాపించాడు. అల్లర్లు త్వరగా అణచివేయబడ్డాయి, అయితే ఆ సమయంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న అల్లకల్లోలమైన సంఘటనలలో ఇది ఒకటి. తక్కువ సురక్షితమైన రెండవ రాజధానిగా, సోగ్యాంగ్/ప్యోంగ్యాంగ్ వివిధ విదేశీ జోక్యాలకు ఆకర్షణీయమైన లక్ష్యంగా మారింది. మొత్తం రాజ్యం మంగోలులు, మంచు ఖితాన్ సంచార జాతులు లేదా చైనీయులచే నిరంతరం ముట్టడిలో ఉంది మరియు ఈ ఆక్రమణ ప్రయత్నాల నుండి నగరం చాలా నష్టపోయింది.
1392 లో, గోరియో రాష్ట్రం పడిపోయింది మరియు దాని స్థానంలో కొత్త రాష్ట్రం ఏర్పడింది - లీ రాజవంశం స్థాపించిన జోసోన్, ఇది ఐదు వందల సంవత్సరాలు పాలించింది. మరియు ఇది కొరియన్ ద్వీపకల్ప చరిత్రలో కన్ఫ్యూషియనిజం ఆధిపత్యం యొక్క సుదీర్ఘ కాలం. రాజధాని కెసోంగ్ నుండి సియోల్‌కు మార్చబడింది మరియు ప్యోంగ్యాంగ్ ప్రాంతీయ కేంద్రంగా మారింది - వాస్తవానికి, ఒక రకమైన బ్యాక్‌వాటర్ కాదు, కానీ ఈవెంట్‌ల ప్రధాన వేదిక కాదు. సియోల్‌లో, కింగ్ సెజోంగ్ ఆధ్వర్యంలో, సంస్కృతి వేగంగా అభివృద్ధి చెందింది: ఒక ప్రత్యేకమైన కొరియన్ వర్ణమాల సృష్టించబడింది, దీనిని దక్షిణ కొరియా మరియు ప్రపంచవ్యాప్తంగా హంగూల్ అని పిలుస్తారు మరియు ఉత్తర కొరియాలో చోసోంగుల్ అని పిలుస్తారు. మధ్యయుగ కొరియా రాష్ట్రం జోసెయోన్ పేరు తర్వాత ఉత్తర కొరియన్లు తమ మాతృభాషలో తమ దేశాన్ని పిలుస్తుంటారు.
అటువంటి ప్రముఖ ద్వీపకల్పాన్ని ఏ రాజవంశాలు ఎక్కువ కాలం రక్షించలేవని తేలింది; దాని భౌగోళిక స్థానం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎవరికీ తెలియకుండా పోయింది. జపనీయులు 1590లలో కొరియాపై దాడి చేసి శతాబ్దాల తరబడి ప్రతిష్టంభనను ప్రారంభించారు. ఇమ్జిన్ సంవత్సరపు దేశభక్తి యుద్ధంలో వారు కొరియాలో చాలా భాగాన్ని నాశనం చేశారు - ఈ చారిత్రక సంఘటనను ఉత్తర కొరియా చరిత్రకారులు ఈ విధంగా పిలుస్తారు. 1592లో, జపనీయులు సియోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జోసెయోన్ రాష్ట్ర సైన్యం హాస్యాస్పదంగా బలహీనంగా మారింది. మరియు కింగ్ సెజోంగ్ సహాయం కోసం మింగ్ చైనా వైపు మొగ్గు చూపాడు, ఇది మంచూరియా నుండి ముప్పై వేల మంది సైనికులను పంపడం ద్వారా ప్రతిస్పందించింది. ఒక సంవత్సరం సుదీర్ఘ ముట్టడి తరువాత, నగరం తిరిగి స్వాధీనం చేసుకుంది. (చరిత్ర, విధి యొక్క క్రూరమైన మలుపులో, పునరావృతమవుతుంది. కొరియన్ యుద్ధం సమయంలో, కిమ్ ఇల్ సంగ్ కూడా అదే విధంగా దక్షిణాన అమెరికన్లు అడుగుపెట్టిన తర్వాత చైనా నుండి సహాయం అభ్యర్థించవలసి వచ్చింది; ఫలితంగా, అక్టోబర్ 25, 1950న, మావో పంపారు రెండు లక్షల మంది సైన్యం, ఇది కమ్యూనిస్టులకు త్వరగా ప్యోంగ్యాంగ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడింది.)
తరువాతి శతాబ్దాలలో, జపనీస్ మరియు మంచు తెగల నుండి అనేక కొత్త దాడులు నగరం యొక్క పూర్తి విధ్వంసానికి దారితీశాయి. ప్రతిసారీ కొత్తగా పునర్నిర్మించిన ప్యోంగ్యాంగ్ మరొక హింసాత్మక ఉప్పెన ఫలితంగా మళ్లీ నాశనం చేయబడిందని తేలింది. ఈ దండయాత్రలన్నీ కొరియా ప్రజల చారిత్రక స్మృతిలో విదేశీయులపై లోతైన అనుమానాన్ని మిగిల్చాయి - ఈనాటికీ కొనసాగుతున్న పక్షపాతం, ఇది ముఖ్యంగా ఉత్తరాన ఉచ్ఛరిస్తారు. 19వ శతాబ్దంలో, లై రాజవంశం యొక్క చివరి సంవత్సరాల్లో, తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, కొరియా సాధ్యమైనంతవరకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి తనను తాను వేరుచేసుకోవడానికి ప్రయత్నించింది. దీని కారణంగా, దేశాన్ని "హెర్మిట్ కింగ్‌డమ్" అని పిలవడం ప్రారంభమైంది. ఈ మారుపేరు ఇప్పటికీ ఉత్తర కొరియాకు సంబంధించి తరచుగా ఉపయోగించబడుతుంది. కొరియా చైనాతో మాత్రమే దౌత్య సంబంధాలను కలిగి ఉంది (మన అవగాహనలో), ఇది ప్రాచీన కాలం నుండి దానిని ఒక సామంతుడిలా చూసింది.
కొరియన్ల ఈ కోరిక కొరియాను వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలలో పాల్గొనడానికి ఇతర దేశాల ప్రయత్నాలను ఆపలేదు, దీనిని కొరియన్లు తీవ్రంగా ప్రతిఘటించారు. 1866లో అమెరికన్ మర్చంట్ షిప్ జనరల్ షెర్మాన్ యొక్క మొత్తం సిబ్బందిని ప్యోంగ్యాంగ్ నివాసితులు హత్య చేయడం ఈ కోణంలో సూచన. మీరు కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌లోని సెంట్రల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ కొరియాను సందర్శించినట్లయితే, ఈ దాడిని వర్ణించే చిత్రం మీకు ఖచ్చితంగా చూపబడుతుంది. ఉత్తర కొరియాలో, ఇది కిమ్ ఇల్ సంగ్ తాత అయిన కిమ్ ఉన్ నేతృత్వంలోని విదేశీ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా వ్యవస్థీకృత తిరుగుబాటుగా వ్యాఖ్యానించబడింది. అయితే దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు.
ఉత్తర కొరియన్లు ఎల్లప్పుడూ వారి సంస్కృతి యొక్క వాస్తవికతను మరియు స్వచ్ఛతను నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, 12వ శతాబ్దం ప్రారంభం నుండి విదేశీ ప్రభావం గుర్తించదగినదిగా మారింది. కన్ఫ్యూషియనిజం చైనా నుండి వచ్చింది మరియు దేశీయంగా పరిగణించబడే అనేక ఆచారాలు వాస్తవానికి జపనీస్ ఆక్రమణ సమయంలో ఉద్భవించాయి. జనరల్ షెర్మాన్‌తో జరిగిన సంఘటన సమయానికి, మరొక దృగ్విషయం కొరియా గడ్డపై లోతైన మూలాలను తీసుకుంది, ఇది తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంది. అప్పటి వరకు కొరియన్ల ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా బౌద్ధ మరియు కన్ఫ్యూషియన్ విశ్వాసాల మిశ్రమంతో పాటు షమానిక్ ఆచారాల ద్వారా నిర్ణయించబడింది. 1603లో, కొరియన్ దౌత్యవేత్త లీ గ్వాంగ్‌జాంగ్ బీజింగ్ నుండి రాజ్యానికి తిరిగి వచ్చాడు, తనతో పాటు చైనాలోని జెస్యూట్ ఆర్డర్‌కు చెందిన మిషనరీ అయిన మాటియో రిక్కీ యొక్క ఆసక్తికరమైన పుస్తకాల సేకరణను తీసుకువచ్చాడు. క్రైస్తవ మతం వ్యాప్తి జోసోన్ రాష్ట్ర అధికారులను ఆందోళనకు గురి చేసింది. వారు మతాన్ని తమకు వ్యతిరేకంగా నిర్దేశించిన విధ్వంసక శక్తిగా భావించారు మరియు కొత్త విశ్వాసం యొక్క అనుచరులపై తమ శక్తితో దాడి చేశారు, వీరిలో చాలామంది అమరవీరులయ్యారు. 1866లో క్రైస్తవుల హింస పరాకాష్టకు చేరుకుంది, సామూహిక తిరుగుబాట్లలో కొరియా అంతటా ఎనిమిది వేల మంది కాథలిక్కులు మరియు అనేకమంది విదేశీ మిషనరీలు చంపబడ్డారు.
19వ శతాబ్దంలో, కొరియా విదేశీయులకు జాగ్రత్తగా తలుపులు తెరవడం ప్రారంభించింది, క్రైస్తవ మతం పట్ల సహనం పెరిగింది మరియు ప్యోంగ్యాంగ్ కొరియాలో మిషనరీ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. 1880 నాటికి, నగరం ఆసియాలోని ఇతర నగరాల కంటే వందకు పైగా చర్చిలు మరియు ఎక్కువ ప్రొటెస్టంట్ మిషనరీలతో క్రైస్తవ మతానికి నిజమైన కేంద్రంగా మారింది. కొరియన్ యుద్ధం ప్రారంభమయ్యే వరకు, ద్వీపకల్పం యొక్క ఉత్తర భాగంలో దక్షిణ భాగంలో కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పాలన క్రైస్తవులను బలవంతంగా దక్షిణానికి పారిపోయేలా చేయడం ద్వారా దీనికి ముగింపు పలికింది. ప్రస్తుతం, దక్షిణ కొరియా జనాభాలో 30% మంది క్రైస్తవ మతం యొక్క అనుచరులుగా భావిస్తారు, అంటే తూర్పు ఆసియాలో మిషనరీ ప్రయత్నాలలో అపూర్వమైన విజయం.
1890లో, ప్యోంగ్యాంగ్‌లో 40 వేల మంది నివాసులు ఉన్నారు. జనాభా పెరుగుదల అంటే స్థిరత్వం, ఇది గతంలో చాలా లోపించింది, కానీ కొత్త ఇబ్బంది ఇప్పటికే తలుపు మీద ఉంది. మ్యాప్‌ని చూడండి మరియు కొరియా భౌగోళికంగా ఎంత దుర్బలంగా ఉందో మీకు అర్థమవుతుంది. జపాన్ మరియు చైనా మధ్య సాండ్‌విచ్ చేయబడింది, ఇది ఈ గొప్ప ఆసియా శక్తుల మధ్య పోటీగా మారింది, వాటి మధ్య ఉద్రిక్తతలు మాత్రమే పెరుగుతాయి. యుద్ధాన్ని నివారించలేము మరియు కొరియా అక్షరాలా రెండు మంటల మధ్య కనిపించింది.
ప్యోంగ్యాంగ్ 1894లో చైనీస్ మరియు జపనీయుల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం యొక్క దృశ్యం, ఆ తర్వాత నగరం పూర్తిగా నాశనమైంది. కొరియా యొక్క పూర్తి స్వాతంత్ర్యాన్ని గుర్తించే ఒప్పందంపై సంతకం చేయవలసిందిగా క్వింగ్ రాజవంశం బలవంతం చేయడంతో యుద్ధం ముగిసింది. కానీ ఈ స్వాతంత్ర్యం చాలా ఎక్కువ ధరతో గెలుచుకుంది. విల్లోల స్థానంలో మరోసారి కలుపు మొక్కలు వచ్చాయి. మరియు యుద్ధం నుండి బయటపడిన వారిలో చాలా మంది ఒక సంవత్సరం తరువాత ప్లేగు నుండి మరణించారు.
కొరియా అధికారులు 1897లో దేశంపై రాజకీయ నియంత్రణను తిరిగి పొందగలిగారు, మరియు రాష్ట్రం సియోల్‌లో రాజధానితో కొరియన్ సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ప్యోంగ్యాంగ్ మరోసారి పునర్నిర్మించబడింది మరియు కొత్తగా ఏర్పడిన దక్షిణ ప్యోంగాన్ ప్రావిన్స్‌కు రాజధానిగా మారింది, ఈ హోదాను 1946 వరకు కొనసాగించింది. అయినా శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. 1904 లో, రెండు పోరాడుతున్న సామ్రాజ్యాల మధ్య యుద్ధం జరిగింది - రష్యన్ మరియు జపనీస్, వీటిలో ప్రతి ఒక్కటి కొరియా మరియు మంచూరియా రెండింటికీ దాని స్వంత ప్రణాళికలను కలిగి ఉన్నాయి. ప్యోంగ్యాంగ్‌ను మళ్లీ జపనీయులు ఆక్రమించారు. యుద్ధం కేవలం ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది, కానీ జపనీయులు నగరంలో పట్టు సాధించడానికి ఇది సరిపోతుంది. మరియు 1910లో, జపాన్ మొత్తం కొరియన్ ద్వీపకల్పంపై తన ఆక్రమణను పూర్తి చేసింది, ఇది 1945 వరకు కొనసాగింది.
* * *
ఉత్తర కొరియా యొక్క ఆధునిక చరిత్ర జపనీస్ ఆక్రమణతో ఖచ్చితంగా ప్రారంభమైందని మేము చెప్పగలం. చాలా లెక్కల ప్రకారం, ఇది క్రూరమైన మరియు క్రూరమైన విధానం, ఇది కొరియన్లను ఉత్తమంగా రెండవ-తరగతి పౌరులుగా మరియు చెత్తగా కేవలం బానిసలుగా పరిగణించింది. ఈ కాలంలోని భయానక సంఘటనలు నేటికీ ఉత్తర కొరియన్లను వెంటాడుతున్నాయి. 2012లో DPRKకి నా మొదటి పర్యటనలో, నా గైడ్‌లలో ఒకరు సంతోషంగా నాకు భరోసా ఇచ్చారు: "చింతించకండి, మేము అమెరికన్లను ద్వేషించే దానికంటే జపనీయులను ఎక్కువగా ద్వేషిస్తాము!"
జపనీయుల అణచివేత అలలుగా వచ్చింది. మొదటి పదేళ్లపాటు ఎలాంటి అసమ్మతి వ్యక్తమైనా సైనిక బలగంతో నిర్దాక్షిణ్యంగా అణచివేయబడింది. ఇది మార్చి 1, 1919 వరకు కొనసాగింది, జపాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు మొత్తం ద్వీపకల్పాన్ని చుట్టుముట్టాయి. వలస అధికారులు తమ ఇనుప పట్టును సడలించవలసి వచ్చింది, కొరియన్లు - నిర్దిష్ట పరిమితుల్లో, సహజంగా - స్వేచ్ఛా వ్యక్తీకరణను అనుమతించారు, అయితే వారిని వారి భూస్వామ్య యజమానులకు లేదా "శ్రేష్ఠులు"గా భావించే సహకారులకు బానిసలుగా ఉంచారు.
జపనీస్ ఆక్రమణ నుండి ఏకైక ముఖ్యమైన ప్రయోజనం, వాస్తవానికి, ఉత్తర కొరియాలో ఎన్నడూ మరియు గుర్తించబడదు, వేగవంతమైన ఆధునీకరణ. పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి, మాస్ మీడియా ఆవిర్భావం మరియు సమాజంలోని పెద్ద వర్గాలకు వినోద పరిశ్రమ - ఇవన్నీ జపనీయుల పాలనలో ఖచ్చితంగా కనిపించాయి మరియు వ్యాప్తి చెందాయి. ప్యోంగ్యాంగ్ పునర్నిర్మించబడింది మరియు పారిశ్రామిక కేంద్రంగా మారింది. దేశం యొక్క ఉత్తరం ప్రధానంగా పర్వత ప్రాంతాలైనందున, ప్యోంగ్యాంగ్‌లో పారిశ్రామిక సంస్థలు నిర్మించబడ్డాయి మరియు అభివృద్ధి చేయబడ్డాయి - ఇది ద్వీపకల్ప విభజన ప్రారంభ సంవత్సరాల్లో ఉత్తర కొరియా యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చాలా అనుకూలమైన ప్రభావాన్ని చూపింది. ద్వీపకల్పానికి దక్షిణం, దాని సారవంతమైన మైదానాలకు ధన్యవాదాలు, ప్రధానంగా వ్యవసాయ ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ప్రవేశం సమీపిస్తుండగా, వలసవాదుల కఠినత్వం క్రమంగా పెరిగింది, కొరియన్లు జపనీస్ కర్మాగారాల్లో పనిచేయవలసి వచ్చింది మరియు సైనికులుగా ముందు వరుసలకు పంపబడ్డారు. 1939లో, జపాన్ తప్పనిసరిగా ఫాసిస్ట్ రాజ్యంగా మారినప్పుడు, కొరియన్లు జపనీస్ పేర్లను తీసుకోవాలని బలవంతం చేయడం ప్రారంభించారు. పదివేల మంది కొరియన్ మహిళలు బలవంతంగా "కంఫర్ట్ గర్ల్స్" గా మార్చబడ్డారు, ముఖ్యంగా జపనీస్ సైనికులకు లైంగిక బానిసలుగా మార్చబడ్డారు. అయితే, 20వ శతాబ్దంలో కొరియా మనుగడ సాగించడం జపనీయుల ఘనత. మరియు జపాన్ ఆక్రమణ ముగిసే సమయానికి, యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తరువాత, కొరియా జపాన్ తర్వాత రెండవ అత్యంత అభివృద్ధి చెందిన ఆసియా దేశంగా మారింది.
కిమ్ ఇల్ సంగ్ 1912లో ప్యోంగ్యాంగ్‌లో జన్మించాడు, ఈ నగరం రెండు సంవత్సరాలు జపనీయులచే ఆక్రమించబడినప్పుడు. అతను అక్కడ ఎక్కువ కాలం నివసించలేదు మరియు 1945లో తన చిన్న స్వదేశానికి తిరిగి వచ్చాడు, అతను కొత్తగా ఏర్పడిన డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా యొక్క అధిపతి మరియు నాయకుడిగా సోవియట్‌లచే నియమించబడినప్పుడు మాత్రమే. ఆ క్షణం నుండి, నగరానికి కొత్త పేరు వచ్చింది - విల్లోల రాజధాని మరియు కలుపు మొక్కల రాజధాని ఇప్పుడు "విప్లవాత్మక రాజధాని"గా మారింది; నగరం ఇప్పటికీ ఈ బిరుదును కలిగి ఉంది.
 
అధ్యాయం నాలుగు
జూలై 23, 2016 రోజు. బీజింగ్ నుండి ఎయిర్ కొరియో ఫ్లైట్ 152 ఎక్కువగా పాశ్చాత్య పర్యాటకులతో నిండిపోయింది. వారితో పాటు, ఉత్తర కొరియా ఉన్నతవర్గానికి చెందిన కొంతమంది ప్రతినిధులు కూడా వ్యాపార పర్యటనలు మరియు అధ్యయన పర్యటనల నుండి వెనక్కి వెళుతున్నారు. పర్యాటకులు ప్యోంగ్యాంగ్ ఫారిన్ లాంగ్వేజ్ లిటరేచర్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురించబడిన ఉచిత వార్తాపత్రిక ది ప్యోంగ్యాంగ్ టైమ్స్ మరియు కొరియా టుడే అనే నిగనిగలాడే మ్యాగజైన్ ద్వారా త్వరగా వెళ్లిపోతారు. కొరియన్లు నోడాంగ్ సిన్మున్ యొక్క తాజా సంచికను చూస్తున్నారు. టేకాఫ్ తర్వాత, మానిటర్లు ముడుచుకున్నాయి మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్తర కొరియా అమ్మాయి సమూహం మోరన్‌బాంగ్ యొక్క కచేరీ ప్రారంభమవుతుంది. ఫ్లైట్ అటెండెంట్‌లు ఎరుపు రంగు యూనిఫారాలు ధరించి సీట్ల వరుసల మధ్య నడుస్తూ, పానీయాలు మరియు అపఖ్యాతి పాలైన ఎయిర్ కొరియో బర్గర్‌ను అందిస్తూ, ఆకలితో ఉన్న ప్రయాణీకులు మాత్రమే తాకడానికి ధైర్యం చేస్తారు. ఉత్తర కొరియా సరిహద్దు దాటినప్పుడు, విజయవంతమైన ట్రంపెట్ శబ్దం వినబడుతుంది మరియు చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ ఇంటర్‌కామ్‌లో ఒక చిన్న కానీ స్ఫూర్తిదాయకమైన విప్లవాత్మక ప్రసంగం చేస్తాడు. తొంభై నిమిషాల తర్వాత మేము సునాన్, ప్యోంగ్యాంగ్ విమానాశ్రయం చుట్టూ ఉన్న బంజరు కొండల మీదుగా మా అవరోహణను ప్రారంభిస్తాము.
నా చివరి పర్యటన నుండి, విమానాశ్రయం పెద్ద పునర్నిర్మాణానికి గురైంది. ఇప్పుడు ఇది నిజంగా నిజమైన ఎయిర్ హార్బర్ లాగా ఉంది మరియు ఇంతకు ముందు ఉన్నట్లుగా పెద్ద హ్యాంగర్ కాదు. ఇప్పుడు ఇది సౌకర్యవంతమైన టెర్మినల్స్, ముడుచుకునే వంతెనలు, భద్రత మరియు రిజిస్ట్రేషన్ ప్రాంతాలను కలిగి ఉంది. కొత్త ఉత్తర కొరియాలోని అనేక ఇతర విషయాల మాదిరిగానే, విమానాశ్రయం ఉపరితలంపై మాత్రమే "సాధారణంగా" కనిపిస్తుంది, ఎందుకంటే నిశితంగా పరిశీలించినప్పుడు మా విమానం మాత్రమే ఎయిర్‌ఫీల్డ్‌లో ఉందని మీరు గ్రహిస్తారు. ఇక్కడ నుండి మీరు ఇప్పుడు ముడుచుకునే రాంప్ ద్వారా భవనంలోకి ప్రవేశించవచ్చు - ఇంతకుముందు మీరు రాంప్ ద్వారా రన్‌వేకి వెళ్లి ఆపై నడవాలి. ఒకసారి లోపల, భవనం ఆచరణాత్మకంగా ఖాళీగా ఉందని మీరు చూస్తారు: మా విమానంలో వచ్చిన ప్రయాణీకులు మినహా, ఇక్కడ సేవా సిబ్బంది మాత్రమే ఉన్నారు - ఈ రోజుల్లో షెడ్యూల్ కొన్ని విమానాల రాక మరియు నిష్క్రమణ కోసం అందిస్తుంది. అయితే, ప్రతిదీ ప్రకాశిస్తుంది మరియు అది ఒక ముద్ర వేస్తుంది - ఇది ఒక సరికొత్త విమానాశ్రయం వాసన వంటిది!
మొదటి స్టాప్ పాస్పోర్ట్ నియంత్రణలో ఉంది. నిష్కళంకంగా నొక్కిన మరియు ఖచ్చితంగా సరిపోయే యూనిఫారాలలో యువ సైనికులకు చాలా ప్రతిష్టాత్మకమైన పని ప్రదేశం. మీ పాస్‌పోర్ట్ మరియు వీసా, ఫోటోతో కూడిన ప్రత్యేక సన్నని కాగితంపై స్టాంప్ చేసిన తర్వాత (అలెక్ నాకు మరియు అలెగ్జాండర్‌కి బీజింగ్ విమానాశ్రయంలో ఈ వీసాలు ఇచ్చాడు), తనిఖీ చేసిన తర్వాత, మీరు త్వరగా సర్కిల్‌లో కదులుతున్న బ్యాగేజ్ కన్వేయర్‌కు వెళ్లండి. ఇక్కడే అసలు గందరగోళం మొదలవుతుంది. దేశం అంతర్జాతీయ ఆంక్షలలో ఉంది, అంటే ప్రతి ఉత్తర కొరియా తనతో ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలు, ఆహారంతో నిండిన పెట్టెలు మరియు సూట్‌కేస్‌లను తీసుకువెళుతుంది - ఇవన్నీ ప్రధానంగా అమ్మకం, బహుమతులు, లంచాలు లేదా వ్యక్తిగత వినియోగం కోసం వెళ్తాయి. చివరకు మీ సామాను పొందడానికి సుమారు గంట సమయం పడుతుంది.
తర్వాత, మీరు కస్టమ్స్ ద్వారా వెళ్లాలి, కిమ్ జోంగ్-ఉన్ దేశంలోకి విదేశీ మీడియా ప్రవేశంపై బలమైన నియంత్రణలను డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రక్రియ మరింత కఠినంగా మారింది. నా మునుపటి సందర్శనలలో, నేను చాలా త్వరగా కస్టమ్స్ ద్వారా పొందాను. ఇప్పుడు ప్రతి ప్రయాణీకుని అన్ని సూట్‌కేసులు జాగ్రత్తగా తనిఖీ చేయబడ్డాయి. మేము నిలబడి మా వంతు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మేము మా ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు మరియు పుస్తకాలను తదుపరి తనిఖీ కోసం తీయవలసి వచ్చింది.
కొత్త ఆర్డర్ గురించి సైమన్ ముందు రోజు నన్ను హెచ్చరించాడు. మరియు నేను గత రాత్రి డిన్నర్ తర్వాత నా కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ నుండి ఉత్తర కొరియా గురించి సంవత్సరాలుగా పేరుకుపోయిన అన్ని దక్షిణ కొరియా చలనచిత్రాలు మరియు ఇ-పుస్తకాలను తొలగించాను. కొరియో టూర్స్ నిర్వహించిన చివరి ట్రిప్‌లలో ఒకదానిలో, ఒక కస్టమ్స్ అధికారి టూరిస్ట్‌లలో ఒకరి ఐప్యాడ్‌లో యాదృచ్ఛికంగా వీడియో ఫైల్‌లను తెరిచాడు మరియు అనుకోకుండా అశ్లీలత మరియు స్వలింగ సంపర్క అశ్లీలతను చూసి పొరబడ్డాడు. అయ్యో!!! వెంటనే ఐప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు అది ఉత్తర కొరియా గైడ్ ద్వారా సైమన్‌కి తిరిగి వచ్చింది, కానీ ఆ ఫైల్ తొలగించబడింది.
ఈ కొత్త కఠినమైన కస్టమ్స్ తనిఖీ విధానం కారణంగా, లైన్ కదలడం లేదు. బ్యాంకాక్‌లోని విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న ఉత్తర కొరియా విద్యార్థితో మేము చుట్టూ తిరుగుతూ చాట్ చేసాము. మన చుట్టూ జరుగుతున్న కల్లోలం యొక్క లోతైన అర్థాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఒక జంట ఉత్తర కొరియన్లు, స్పష్టంగా ఉన్నత వర్గాల సభ్యులు, వారి లగేజీ బండిని నెట్టారు, గూచీ లోదుస్తులతో అంచు వరకు నింపారు, నేరుగా లైన్ యొక్క తలపైకి మరియు వారి పక్కన నిలబడి ఉన్న అధికారి యొక్క ఆమోదంతో అనుమతించబడ్డారు.
నా వంతు రాగానే మధ్య వయస్కుడైన కస్టమ్స్ అధికారి పగలబడి నవ్వాడు. నేను ఒక నెల మొత్తం ప్రయాణిస్తున్నాను, అందుకే నా చేతిలో పెద్ద పుస్తకాల స్టాక్ ఉంది, ఐప్యాడ్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్.. ఇలా దిగుమతి చేసుకున్న ప్రతి వస్తువుకు వారికి ప్రత్యేక పని ఉంది. ఇన్‌స్పెక్టర్‌లలో ఒకరు పైభాగంలో పడి ఉన్న పుస్తకాన్ని పట్టుకుని, దాని ఆంగ్ల శీర్షికను బిగ్గరగా చదవడానికి ప్రయత్నించారు: “Landiskybiesy ophi khomunichzhm.” "కమ్యూనిజం," నేను అతనిని సరిదిద్దాను. అతను సందేహంగా నా వైపు చూశాడు. ఇంకొకడు నా ల్యాప్‌టాప్‌ని తీసుకుని, దాన్ని తెరిచి, ఆన్ చేసి, ఆపై దానిని తిప్పి, దీపం ముందు ఉంచాడు, అతను దాని నుండి ఏదో చిమ్ముతుంది. "స్కోల్-ఖో ఎథో స్టోయిత్ఖా?" - అతను నన్ను అడుగుతాడు. నేను గందరగోళం లో పడ్డాను. "స్కోల్-ఖో ఎథోత్ఖీ ఖోంప్యుత్ఖేరీ స్టోటీఖీ యూఈఎస్ డల్లారీ?" - అతను వివరిస్తాడు. “ఉఫ్, అలాగే... ఐదు వందల బక్స్,” నేను జవాబిచ్చాను. అతను సంతృప్తితో నవ్వాడు, స్పష్టంగా కంప్యూటర్ ధరలో దానిలో ఉన్నదాని కంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు.
మూడవ ఇన్‌స్పెక్టర్ నా ఐప్యాడ్‌ను తీసుకొని, కేసును తెరిచి, నేను పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని డిమాండ్ చేస్తాడు. అదే సమయంలో, మరొక ఇన్‌స్పెక్టర్ దగ్గరకు వచ్చి నా బ్రీఫ్‌కేస్‌ని తెరవమని కోరాడు. ముందుగా ఎవరి ఆజ్ఞను పాటించాలో తెలియక, నేను వారి మధ్య సంకోచించాను.
తర్వాత వచ్చే కస్టమ్స్ అధికారి నేను నాతో ఏవైనా పుస్తకాలు లేదా మ్యాగజైన్‌లు తీసుకువస్తున్నానా అని అడగడానికి సమీపంలోని మెటీరియలైజ్ చేస్తాడు. అయ్యో, అయితే, మీరు, సహచరులు, ఇప్పటికే వారందరినీ ఎక్కడికో లాగారు - నేను దీన్ని ముఖ కవళికలు మరియు చెవిటి మరియు మూగ వారి వర్ణమాల సహాయంతో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్లి అన్నింటినీ తిరిగి తీసుకురావాలని అతను చెప్పాడు, అదే సమయంలో నా బ్రీఫ్‌కేస్‌ను తెరవమని కోరిన వ్యక్తి నేను లైన్‌ను పట్టుకుని ఉన్నానని అరవడం ప్రారంభించాడు మరియు నేను ఇంకా అతని ఆదేశాన్ని ఎందుకు పాటించలేదో వివరించమని డిమాండ్ చేస్తాడు.
నా సామాను నేలపై లేదా కుప్పగా చెల్లాచెదురుగా, రాకపోకలు, సరిహద్దు గార్డులు, కస్టమ్స్ అధికారులు మరియు కొంతమంది పౌరుల అయోమయ రూపంతో, నేను మెటల్ డిటెక్టర్‌తో టేబుల్ చుట్టూ నిలబడి తనిఖీ చేస్తున్న సైనికుల గుంపును కనుగొన్నాను. నా పుస్తకాలు. నేను నా పుస్తకాలను తీయడానికి అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కడ ఉన్నాయని అడిగే ఒక మహిళా సైనికుడు నన్ను ఆపింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆమెకు తెలుసని నేను అనుమానిస్తున్నాను. మరింత ముందుకు వెళ్లకుండా నిషేధించబడినందున, నేను నా సామానుకు తిరిగి వచ్చాను.
రోజు ముగిసే వరకు నేను ఈ స్థలం నుండి కదలనని దాదాపు ఖచ్చితంగా అనుకున్నాను, అకస్మాత్తుగా నా వయస్సులో ఉన్న ఒక వ్యక్తి, ఖాకీ సూట్ ధరించి, చేతిపై రోలెక్స్‌తో విలక్షణమైన చక్కటి ఆహార్యం కలిగిన టోంగ్జు లోపలికి దూసుకుపోయాడు. వెయిటింగ్ రూమ్ నుండి కస్టమ్స్ కంట్రోల్ ఏరియా, నా వైపు చూపులు మరియు నా పుస్తకాల స్టాక్ మరియు హోమెరిక్ నవ్వులో పగిలిపోతుంది. అతను కస్టమ్స్ మరియు సరిహద్దు కాపలాదారుల ఖర్చుతో కొంత జోక్ చేస్తాడు, ఆ తర్వాత వారందరూ విధేయతతో నవ్వుతారు, ఆపై ఇలా అంటాడు: "వెళ్ళిపోదాం, ట్రావిస్," నా వస్తువులన్నింటినీ పట్టుకోవడంలో నాకు సహాయం చేస్తుంది మరియు అలెక్ మరియు అలెగ్జాండర్ ఉన్న ప్రదేశానికి నన్ను నడిపించాడు. మిన్ మరియు రో అనే ఇద్దరు గైడ్‌లతో పాటు ఇప్పటికే మా కోసం వేచి ఉన్నారు. కామ్రేడ్ కిమ్ నా వీపు మీద తడుముతూ: "కొరియాకు స్వాగతం!"
* * *
మీరు విదేశీ పర్యాటకులైతే, విమానాశ్రయంలో మిమ్మల్ని కలిసిన తర్వాత (మరియు మిమ్మల్ని ఒకేసారి ఇద్దరు గైడ్‌లు ఖచ్చితంగా కలుస్తారు), వారు చేసే మొదటి పని మీ పాస్‌పోర్ట్ తీసుకోవడం. స్పష్టంగా ఇది ఆచరణాత్మక కారణాల వల్ల జరుగుతుంది - అన్నింటికంటే, మీరు దేశంలో ఉన్న మొత్తం సమయంలో మీ గైడ్‌లు మీకు బాధ్యత వహిస్తారు. కానీ ఇందులో ప్రతీకాత్మకమైన విషయం కూడా ఉంది: మీరు ఈ దేశ పౌరులు కాదు మరియు DPRK పౌరుడిగా అదే స్వేచ్ఛను ఆస్వాదించలేరు - వాస్తవానికి ఈ స్వేచ్ఛలు ఎంత పరిమితంగా ఉన్నా. మీరు అతిథి, మరియు కేవలం ఒక వ్యక్తి లేదా సంస్థకు మాత్రమే కాదు, దేశం మొత్తానికి, ఒకే ఏకశిలా బ్లాక్. మరియు ఉత్తర కొరియన్లందరూ విదేశీయుల సమక్షంలో తదనుగుణంగా ప్రవర్తించాలని బోధిస్తారు: వారిలో ప్రతి ఒక్కరూ మొదటగా దేశం యొక్క ప్రతినిధి, అన్నీ తెలిసిన మొదటి వ్యక్తి యొక్క అవతారం.
సాధారణంగా నగరంలోకి వెళ్లే బస్సులో, పర్యాటకులకు ప్రాథమిక పరిచయ ప్రసంగం ఇవ్వబడుతుంది, ఇది కొరియన్ ద్వీపకల్పం యొక్క భౌగోళిక కోఆర్డినేట్‌లు మరియు రెండు కొరియాల జనాభా వంటి ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తుంది. కానీ మేము ముగ్గురం ఇప్పటికే ఇక్కడ ఉన్నందున, ఈ ఫార్మాలిటీలు విస్మరించబడ్డాయి మరియు మేము ఒకరినొకరు తెలుసుకున్న వెంటనే మేము అనధికారిక సంభాషణకు వెళ్లాము.
మిన్, పొట్టిగా కానీ చాలా పెద్ద ఇరవై-ఆరేళ్ల వయస్సు గల స్త్రీ, చివరిసారి తనతో వచ్చిన అతని స్నేహితురాలు ఎలా ఉందో అని స్పష్టంగా, దాదాపుగా ఉచ్చారణ లేని ఆంగ్లంలో అలెక్‌ను అడిగాడు. టోంగిల్ టూర్స్‌కు దారితీసిన ఆ చారిత్రాత్మక 2013 పర్యటనలో ఇప్పుడు మా యువ డ్రైవర్ పక్కన కూర్చున్న ఆమె యజమాని కామ్రేడ్ కిమ్‌కి అలెక్‌ను పరిచయం చేసింది మిన్. మిన్ మా సీనియర్ గైడ్ అవుతారు. రో, జూనియర్ గైడ్, నిజానికి మిన్ కంటే పెద్దవాడు. అతని వయస్సు ఎంత అని నేను అడిగాను - అతను తెలిసి నవ్వి నవ్వాడు: “మీ వయస్సు అదే.” "కానీ మీరు చాలా చిన్న వయస్సులో ఉన్నారు!" మేము హోటల్‌కి వెళ్లే సమయమంతా రో నవ్వుతూనే ఉన్నాడు. అయినప్పటికీ, అతను రిలాక్స్ అయ్యి, తన సాధారణ స్థితికి తిరిగి వచ్చినప్పుడు, అతని ముఖం ఆలోచనాత్మకమైన ఆందోళనను వ్యక్తం చేసింది. అతని అభద్రత గురించి అతను కోరుకునే దానికంటే ఎక్కువగా చెప్పే వ్యక్తీకరణ.
మిన్ మొదట అలెగ్జాండర్ మరియు నాతో కొంచెం సిగ్గుపడ్డాడు, కానీ తర్వాత రో కంటే చాలా వెర్బోస్ అయ్యాడు. తరువాతి వ్యక్తి తన గురించి చాలా తక్కువ చెప్పాడు, అతను స్థానిక ప్యోంగ్యాంగ్ కాదు. అతను తీరప్రాంత నగరమైన వోన్సాన్‌కు చెందినవాడు, మా ప్రయాణం ప్రకారం మేము పర్యటన ముగింపులో సందర్శించాలి. అతను ప్యోంగ్యాంగ్‌కు చెందినవాడు కాదు మరియు కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీలో అతని స్థానం అతని కంటే పదేళ్లు చిన్న మహిళ కంటే తక్కువగా ఉంది, అతను సన్‌బన్ సిస్టమ్‌లో తక్కువ స్థాయిలో ఉన్నాడని నేను అనుమానిస్తున్నాను. ఈ వర్గ వ్యవస్థ, ఒకవైపు, ప్రతిచోటా ఉంది మరియు దాని గురించి అందరికీ తెలుసు, కానీ మరోవైపు, DPRKలో దాని ఉనికిని పాలకవర్గం గుర్తించలేదు. సాంగ్‌బన్ వ్యవస్థ బలమైన రాజకీయ స్వభావం కలిగి ఉంటుంది, కానీ అదే సమయంలో ఇది ప్రతి కుటుంబం యొక్క చరిత్రతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ వ్యవస్థలో జన్మించాడు మరియు అతని స్థాయికి ఎప్పటికీ ఎదగలేడు, కానీ అతను ఏదైనా తప్పు చేస్తే అతను సులభంగా క్రిందికి పడిపోతాడు. రో తండ్రి తన కొడుకును రాజధానికి తరలించగలిగాడు, అక్కడ రో తన ప్రస్తుత ఉద్యోగం పొందడానికి ముందు ఫారిన్ స్టడీస్ విశ్వవిద్యాలయంలో చదివాడు, అంటే ఈ కుటుంబం వ్యవస్థ యొక్క అత్యల్ప స్థాయిలో లేదని అర్థం. శత్రు వర్గాల నుండి వచ్చిన ఎవరూ ప్యోంగ్యాంగ్‌కు వెళ్లడానికి మరియు విదేశీయులతో సహవాసం చేయడానికి అనుమతించబడరు. దేశం యొక్క చరిత్రలో కష్టతరమైన సంవత్సరాల్లో - 1990 ల కరువు సమయంలో - కుటుంబం రాజధానికి వెళ్లగలిగింది లేదా కనీసం అక్కడ వారి కొడుకును పునరావాసం చేయగలిగింది అనే వాస్తవం వారికి కొంత అధికారం మరియు ప్రభావం ఉందని సూచిస్తుంది. అంతేకాకుండా, రో రాజధానికి వెళ్లగలిగాడు, అతను ఎప్పుడూ సైన్యంలో పని చేయలేదు మరియు చాలా మంది ఉత్తర కొరియా పురుషులు కలిగి ఉన్న తీవ్రమైన వడదెబ్బతో బాధపడలేదు. ఇది నేను గమనించిన ఒక విచిత్రమైన సంకేతం, ఉదాహరణకు, మా యువ డ్రైవర్‌పై, ఆ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో కష్టపడి పని చేయడానికి పిలిచాడని సూచిస్తుంది. దీన్ని ఎలా నివారించాలో-ఎలా నీడలో ఉండాలో రోకు తెలుసు. బహుశా అందుకే అతను ఎప్పుడూ ఆందోళనగా కనిపించాడు. అంతిమంగా, అతను ప్రతిదానికీ విసిగిపోయాడని నేను నిర్ణయించుకున్నాను. అతను కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీకి చెందిన అరవై మంది గైడ్‌లలో ఒకడు. ఇది సులభమైన మరియు మంచి జీతంతో కూడిన ఉద్యోగం, అంటే ఉత్తర కొరియాలో మీరు పనిలో అతిగా శ్రమించాల్సిన అవసరం లేదు. దేశానికి కొంతమంది పర్యాటకులు వస్తారు కాబట్టి, పనిలో ఎక్కువగా ప్రతిరోజూ ఆఫీసులో కనిపించడం, ఏమీ చేయకుండా చుట్టూ తిరగడం, సమయాన్ని చంపడానికి కొత్త మార్గాలను రూపొందించడం వంటివి ఉంటాయి.
ఎయిర్‌పోర్ట్‌లో నన్ను గజిబిజి నుండి బయటకు లాగిన నా రక్షకుడు, ముందు కూర్చుని, జోకులు చెబుతూ, ముసిముసిగా నవ్వుతుంటాడు. "మరియు మీరు! - కామ్రేడ్ కిమ్ నవ్వుతూ, తన వేలు నా వైపు చూపిస్తూ, ఆటపట్టిస్తున్నట్లుగా మరియు మందలిస్తున్నట్లుగా. – మీరు మా దేశంలో చదువుకున్న మొదటి అమెరికన్. చాలా ధైర్యవంతుడు మరియు ధైర్యవంతుడు! ”
మా డ్రైవర్ హ్వా నవ్వుతున్నాడు, అతనికి ఇంగ్లీష్ మాట్లాడటం లేదా అర్థం కాలేదు. హ్వా గులాబీ-చెంపతో మరియు అమాయకంగా, నవ్వుతున్న పిల్లవాడిలా ఉంది. వచ్చే నెలలో మినీబస్సు మా ప్రధాన రవాణా సాధనం. మేము సోసన్ హోటల్‌కి వెళ్తున్నాము. మేం విద్యార్థులమే అయినప్పటికీ విద్యార్థుల వసతి గృహాల్లో ఉండేందుకు వీలు లేదు. అలెక్ మరియు తోటి కిమ్ భవిష్యత్తులో దీన్ని సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నారు. బాగా, మేము ప్యోంగ్యాంగ్‌కు పశ్చిమాన ఉన్న స్పోర్ట్స్ విలేజ్‌లో ఉన్న రెండు హోటళ్లలో పెద్దదానిలో నివసిస్తాము. ఇది 1989 వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్ సందర్భంగా నిర్మించబడింది, ఇది ఏడాది క్రితం సియోల్‌లో జరిగిన వేసవి ఒలింపిక్ క్రీడలకు ప్రత్యామ్నాయంగా చూడబడింది.
* * *
ముందుకు వెళుతూ, మేము ఆర్క్ డి ట్రియోంఫే గుండా వెళుతున్నాము, ఇది ప్యోంగ్యాంగ్‌కు వచ్చే చాలా మంది పర్యాటకులకు మొదటి స్టాప్. ఆగష్టు 1945లో కిమ్ ఇల్ సంగ్‌కు ఉత్సాహభరితమైన ప్రేక్షకులు స్వాగతం పలికిన ప్రదేశంలో నిర్మించబడింది, ఇది జపనీస్ వలసరాజ్యాల అణచివేత ముగింపు మరియు కొత్త శకానికి నాంది పలికింది, ఈ వంపు దాని పారిసియన్ నేమ్‌సేక్‌తో సమానంగా ఉంటుంది, కానీ 11 మీటర్ల ఎత్తులో ఉంది. గుర్తు చేయడంలో అలసిపోదని గైడ్ మీకు చెబుతుంది.
ప్యాంగ్యాంగ్‌లో స్టాలిన్ ప్రభావం ప్రతిచోటా ఉంది. ముఖ్యంగా ఇటువంటి నిర్మాణ స్మారక కట్టడాల్లో. స్మారక నియోక్లాసికల్ ముఖభాగాలు విస్తారమైన చతురస్రాల్లో ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ భారీ నిర్మాణ సమ్మేళనం ముందు ఏ వ్యక్తి అయినా చిన్నదిగా మరియు చాలా తక్కువగా భావించాలి. ప్యోంగ్యాంగ్ యొక్క నిర్మాణ స్కైలైన్‌ను ఆకృతి చేసే అనేక ఇతర స్మారక చిహ్నాల వలె, ఆర్క్ డి ట్రియోంఫే 1982లో కిమ్ ఇల్ సంగ్ పుట్టిన డెబ్బైవ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది. ఇది నగరం యొక్క "షోకేస్"లో భాగం, కొంతమంది చరిత్రకారులు దీనిని "కొనసాగింపు నిర్మాణం" అని పిలుస్తారు. ఇది కిమ్ జోంగ్ ఇల్ చొరవతో నిర్మించిన స్మారక చిహ్నాల శ్రేణి, తద్వారా తన తండ్రికి తగిన గౌరవాన్ని తెలియజేయాలని కోరుకున్నాడు.
నేడు, సోవియట్ వాస్తవికత యొక్క నిర్మాణ శైలి యొక్క అభిమానులు ప్యోంగ్యాంగ్ యొక్క అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆడంబరంగా విశాలమైన బౌలేవార్డ్‌ల అంచుల వెంబడి నిలబడి ఉన్న మార్పులేని గ్రే ప్యానల్ ఎత్తైన భవనాలు, ఆత్మను చంపే కాంక్రీట్ జంగిల్ లాంటివి, స్టాలినిజం స్ఫూర్తిని మోసుకెళ్ళే ఇతర నగరాల్లో లాగా, వాటిని చూసి ఆశ్చర్యపోతారు. మృదువైన పాస్టెల్ చతుర్భుజాల రంగుల యొక్క భారీ రకం. వారు అడవి, కఠినమైన జ్యామితిని కాకుండా, ఎత్తైన భవనాల సేంద్రీయ మరియు పరిమిత సముద్రాన్ని చూస్తారు, పీచు, మణి, లావెండర్, గులాబీ, బంగారు కాషాయం, పసుపు కానరీ, ఓచర్ మరియు పుదీనా వంటి లేత రంగులతో రుచిగా పెయింట్ చేస్తారు. తెలుపు మరియు బూడిద రంగు. నలుపు మరియు తెలుపు ఛాయాచిత్రాలలో, నగరంలోని వివిధ ప్రాంతాలు ఇప్పటికీ తూర్పు బెర్లిన్‌ను పోలి ఉంటాయి. రంగును జోడించడం పెయింటింగ్‌ను ఎలా మారుస్తుందో ఆశ్చర్యంగా ఉంది.
ప్యోంగ్యాంగ్‌లో ఖచ్చితంగా చాలా స్మారక చిహ్నాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా నగరం యొక్క నిర్మాణ రూపురేఖలు నివాస బహుళ-అంతస్తుల భవనాల ద్వారా ఏర్పడతాయి. కొరియా యుద్ధంలో 1952లో జరిగిన బాంబు దాడి కారణంగా ప్యోంగ్యాంగ్ వాస్తవంగా తుడిచిపెట్టుకుపోయింది. ఫలితంగా, జపనీయులు నిర్మించిన మూడు భవనాలు మాత్రమే చెక్కుచెదరకుండా ఉన్నాయి. అయినప్పటికీ, కిమ్ ఇల్ సుంగ్ యొక్క అధికారిక జీవిత చరిత్రకారుల ప్రకారం, యుద్ధం యొక్క ఎత్తులో కూడా, యుద్ధానంతర కాలంలో నగరం ఎలా అభివృద్ధి చెందుతుందనే దాని గురించి నాయకుడు ఆలోచిస్తున్నాడు. 1951లో అతను ఒక వాస్తుశిల్పిని కూడా ఆహ్వానించి నగరం ఎలా ఉంటుందనే దాని గురించి తనతో చర్చించడానికి ఆహ్వానించాడు, బాంబర్లు రాజధానిపై డ్రోన్ చేసినప్పటికీ, విమాన నిరోధక ఫిరంగి కాల్పులు జరిగినప్పటికీ. అనేక విశాలమైన బౌలేవార్డులు, భారీ చతురస్రాలు, ఎత్తైన స్మారక చిహ్నాలతో DPRK యొక్క ప్రచార కళలో ప్యోంగ్యాంగ్ అత్యంత ముఖ్యమైన పనిగా మారింది - సోవియట్ యూనియన్‌లో అతను చూసిన మరియు అతని గురువు యొక్క అప్రమత్తమైన చూపుతో నిర్మించిన నగరాల మాదిరిగానే. , ఉపాధ్యాయుడు మరియు విద్యావేత్త - స్టాలిన్ . మరియు తూర్పు బెర్లిన్ ఈ శైలికి చిహ్నంగా ఉపయోగపడుతుంది. తెల్లటి కాంక్రీటుతో నిర్మితమైన ఈ నగరం, ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా అబ్బురపరిచేలా శుభ్రంగా ఉంది. కొరియన్ పీపుల్స్ ప్యారడైజ్ యొక్క నిజమైన కేంద్రం.
ప్యోంగ్యాంగ్ శిథిలావస్థలో ఉంది, కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడం మూడేళ్ల క్రూరమైన యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఏ అవకాశాన్ని అందించలేదు. సోవియట్ స్టాఖానోవ్ ఉద్యమం యొక్క అనుభవాన్ని కిమ్ స్వీకరించారు, దీని ఫ్రేమ్‌వర్క్‌లో అధికారులు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందిన కార్మికులను వేరు చేసి, వారిని ఆదర్శప్రాయంగా ప్రోత్సహించారు మరియు బహుమానం ఇచ్చారు. వారు, వారి ఉదాహరణ ద్వారా, వారి స్థాపించబడిన కార్మిక రికార్డులను పెంచుకోవడానికి ఇతరులను ప్రేరేపించి ఉండాలి. అలసిపోయినప్పటికీ ఇప్పటికీ యుద్ధ-మనస్సు గల ప్రజల హృదయాలలో సానుకూల స్పందన లభిస్తుందని అతను విశ్వసించే మార్గాలను ఉపయోగించడం ద్వారా, కిమ్ కొత్త జాతీయ "యుద్ధం" కోసం ప్రజలను పిలిచాడు - ఈసారి ప్యోంగ్యాంగ్‌ను సాధ్యమైనంత తక్కువ సమయంలో పునరుద్ధరించడానికి. అతను తాను చేయగలిగిన ప్రతి ఒక్కరినీ సమీకరించాడు - సైనికులు మాత్రమే కాదు, విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు కార్యాలయ ఉద్యోగులు కూడా, తద్వారా నిర్మాణ ప్రదేశాలలో పని 24 గంటలు కొనసాగింది.
ఈ ఉగ్ర ప్రయత్నం ఫలితంగా ప్యోంగ్యాంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సభ్యుడు ఒకరు "దేశం యొక్క మొదటి అద్భుతం"గా అభివర్ణించారు: "ప్యోంగ్యాంగ్ స్పీడ్" ప్రచారం, దీని కింద 1950ల చివరి నాటికి 30 నిమిషాల్లో ఒకే కుటుంబానికి చెందిన అపార్ట్‌మెంట్‌ను నిర్మించగలిగారు. . నగరం ప్రస్తుతం ఉన్న శ్రేష్ఠులు నివసించే ప్రదేశంగా మారే మార్గంలో ఉంది. రాజధాని కాకుండా ఎక్కడో నివసించే సగటు ఉత్తర కొరియాకు చెందిన వారి జీవితంలో వారి అతిపెద్ద కల ఏమిటని మీరు అడిగితే, వారు చాలా మటుకు ఇలా సమాధానం ఇస్తారు: "తమ జీవితంలో ఒక్కసారైనా ప్యోంగ్యాంగ్‌ని చూడాలని."
* * *
మేము నగర వీధుల వెంట డ్రైవింగ్ చేస్తున్నాము. ఈ రోజు శనివారం, అయితే ఇది ఉన్నప్పటికీ, ట్రాఫిక్ చాలా బిజీగా ఉంది మరియు నేను ఇంతకు ముందు ఉన్నదాని కంటే చాలా ఎక్కువ టాక్సీలు ఉన్నాయని నేను గమనించాను. డ్రైవర్ కామ్రేడ్ కిమ్‌ని విల్లోతో కప్పబడిన పో టోంగ్ నది కట్టపై అతని కార్యాలయం దగ్గర దింపిన తర్వాత, మేము నేరుగా మా హోటల్‌కి వెళ్తాము. ముప్పై అంతస్తుల ఎత్తైన టవర్, పొగబెట్టిన సాల్మన్ రంగును చిత్రీకరించి, ఒక చిన్న కొండ వాలుపై, ఫుట్‌బాల్ స్టేడియం మరియు చుట్టుపక్కల ఉన్న క్రీడా ప్యాలెస్‌లకు అభిముఖంగా ఉంది, ఈ భవనం కేవలం హోటల్ మాత్రమే కాగలదని స్పష్టంగా చెబుతుంది - ఇది కనిపిస్తుంది. దాని క్రియాత్మక ప్రయోజనం గురించి ఎటువంటి సందేహం లేదు, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా నగరాల్లో హోటళ్లు ఇలాగే ఉంటాయి. ఇది మా సోసన్ హోటల్. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా స్థాపించిన డెబ్బైవ వార్షికోత్సవానికి సన్నాహకంగా హోటల్ భవనం గత సంవత్సరం పునరుద్ధరించబడింది. ప్రధాన లాబీ గొప్పగా మరియు విలాసవంతంగా కనిపిస్తుంది, ఇది నేను గతంలో బస చేసిన అన్ని ప్యోంగ్యాంగ్ హోటళ్లలో విలక్షణమైనది. ప్రామాణిక సావనీర్ దుకాణాలకు బదులుగా, క్రీడా దుస్తులు మరియు సామగ్రి దుకాణాలు ఉన్నాయి.
మిన్ మరియు రో మా చెక్-ఇన్‌ని ఏర్పాటు చేయడానికి మేము వేచి ఉన్నందున, గెస్ట్ రిసెప్షన్ డెస్క్ పైన ఉన్న అనేక గోడ గడియారాలను చూసినప్పుడు, వివిధ సమయ మండలాల ప్రస్తుత సమయాలను చూపుతూ, నా వాచ్ ముప్పై నిమిషాల వెనుకబడి ఉందని, మరొక సంకేతం నాకు గుర్తుకు వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం నా చివరి పర్యటన నుండి వచ్చిన మార్పులు. ఆగష్టు 15, 2015న, జపనీస్ ఆక్రమణ నుండి కొరియా విముక్తి పొందిన డెబ్బైవ వార్షికోత్సవం, ఉత్తర కొరియా అధికారికంగా దాని గడియారాలను అరగంట వెనుకకు తరలించి, దాని స్వంత సమయ మండలాన్ని సృష్టించింది. ఈ మార్పు అంటే దేశం ఆక్రమణకు ముందు ఉన్న సమయ గణనకు తిరిగి వస్తుందని అర్థం. కానీ ఇది సమయాన్ని లెక్కించడానికి ఒక నిర్దిష్ట ఉత్తర కొరియా విధానం యొక్క మరొక అభివ్యక్తిగా కూడా గ్రహించబడుతుంది: బదులుగా, ఆచారం ప్రకారం, క్రీస్తు పుట్టినప్పటి నుండి మన యుగం యొక్క సంవత్సరాలను లెక్కించడం ద్వారా, DPRK మొదటి సంవత్సరం జుచే శకం గుండా వెళుతోంది. వీటిలో 1912 - కిమ్ ఇల్ సుంగ్ పుట్టిన సంవత్సరం. అందువల్ల, ఇది ఇప్పుడు జుచే యొక్క 105వ సంవత్సరం, దక్షిణ కొరియా కంటే 18:46 - 30 నిమిషాలు వెనుకబడి, బీజింగ్ కంటే 30 నిమిషాలు ముందుంది. వెయ్యి తొమ్మిది వందల పదకొండు సంవత్సరాలు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల వెనుక.
నా గది ఇరవై ఎనిమిదవ అంతస్తులో ఉంది, అలెగ్జాండర్ మరియు అలెక్‌ల గదికి ఎదురుగా, ఆర్థిక కారణాల వల్ల, ఇద్దరికి ఒక గదిని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మేము మా సామాను హోటల్ సిబ్బందికి అప్పగిస్తాము. అదృష్టవశాత్తూ, పునర్నిర్మాణం హోటల్ లాబీకి మాత్రమే పరిమితం కాదని నేను చూస్తున్నాను. నా గదిలో రెండు భారీ పడకలు మరియు మెరిసే కొత్త చైనీస్ ఫర్నిచర్, ఒక పెద్ద వార్డ్‌రోబ్, నగరానికి అభిముఖంగా ఉన్న బాల్కనీ - మరియు లీకైన ఎయిర్ కండీషనర్ ఉన్నాయి. సూత్రప్రాయంగా, పునరుద్ధరించబడిన హోటల్ కోసం ఇది సరిపోతుంది. అయితే వీటన్నింటికి వివరంగా వెళ్ళడానికి నాకు ఎక్కువ సమయం లేదు. మా కామ్రేడ్‌లు భోజనానికి వెళ్లడానికి దిగువ మెట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
మేము మా ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నామని బస్సులో అలెక్ ఆమెకు చెప్పినప్పుడు మిన్ ముఖం చిట్లించింది. దీనిని చూసిన అలెగ్జాండర్ సాయంత్రం పూట మా హోస్ట్‌లను పిజ్జా కోసం ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. మిన్ మరియు రో ఇద్దరూ ఈ ప్రతిపాదనకు చిరునవ్వుతో స్పందించారు. అంతా బాగానే ఉంది.
వారు నిజంగా మాకు కొత్తగా తెరిచిన స్ట్రీట్ ఆఫ్ సైంటిస్ట్స్ లేదా "స్ట్రీట్ ఆఫ్ ది ఫ్యూచర్" ("మిరే")ని చూపించాలనుకుంటున్నారు, ఇక్కడ ఇటాలియన్ వంటకాల యొక్క కొత్త రెస్టారెంట్ ఉంది. వీధి, ఆరు లేన్ల వెడల్పు, టైడాంగ్ నది వెంట నడుస్తుంది మరియు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. నిర్మాణ కూర్పు, చాలా మటుకు, సూత్రప్రాయంగా మరెక్కడా కనిపించదు, అనేక విలాసవంతమైన నివాస ఎత్తైన భవనాల ద్వారా ఏర్పడింది, ఇవి ఆధునికానంతర అప్‌వర్డ్ స్ట్రైవింగ్ మరియు ఒక రకమైన రెట్రో-ఫ్యూచరిజం యొక్క విచిత్రమైన కానీ ఆకర్షణీయమైన మిశ్రమం. డెబ్బైల ఆత్మ. అధికారుల ప్రకారం, శాస్త్రవేత్తలు నివసించాల్సిన మరియు కిమ్ చక్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలు ఉండాల్సిన వీధి నగరం యొక్క సరికొత్త ఆకర్షణ. ఇక్కడ మనం నిజంగా 21వ శతాబ్దంలో ఉన్నామని భావిస్తున్నాము మరియు మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఇలా చెప్పవచ్చు: "చివరిగా మేము చేసాము!"
రెస్టారెంట్‌లో మేము పిజ్జాను ఆర్డర్ చేస్తాము. మా డ్రైవర్ హ్వా రక్తం-ఎరుపు సాస్‌తో కప్పబడిన వింత రొట్టె మరియు ఒక రకమైన తెల్లటి బురదను ఆశ్చర్యంతో మరియు అనుమానంతో చూస్తున్నాడు. అంతకు ముందు, అతను పిజ్జాను ప్రయత్నించలేదు లేదా చూడలేదు. మేము ఒక ముక్కను కత్తిరించి అతని ప్లేట్‌లో ఉంచాము, సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతనికి తెలియజేస్తాము. అతను పిజ్జాను రుచి చూసే ముందు ఒక జత మెటల్ స్టిక్స్‌తో పొడుస్తాడు. అప్పుడు అతను నవ్వుతాడు - చెడ్డది కాదు!
మేము బీర్ మరియు సోజును ఆర్డర్ చేస్తాము. అలెగ్జాండర్ తాగడు కాబట్టి, ఇతరులు ఎక్కువ పొందుతారు. మిన్, అదే సమయంలో, తేలికగా చాట్ చేస్తుంది: "ఓహ్, కొన్నిసార్లు నేను క్యూబాను చాలా మిస్ అవుతున్నాను," ఆమె అన్యమనస్కంగా చెప్పింది.
వాట్??? క్యూబా??? నేను అప్పుడే అక్కడికి వెళ్లాను!
"నేను ఎనిమిది సంవత్సరాలు అక్కడ నివసించాను," ఆమె నాకు చెబుతుంది.
వాట్??? ఎనిమిదేళ్లు??? నేను ఆశ్చర్యపోయాను! ఎక్కడికో వెళ్లి విదేశాల్లో నివసించిన ఉత్తర కొరియా వ్యక్తిని కలవడం చాలా అరుదు. ముఖ్యంగా ఈ వ్యక్తి చాలా చిన్నవాడు అయితే. "కాబట్టి మీ తల్లిదండ్రులు దౌత్యవేత్తలా?" - నేను ఆమెను అడుగుతాను.
ఆమె తల వణుకుతూ సిగ్గుతో కళ్ళు దించుకుంది. చాలా సమాచారం... చాలా వేగంగా...
అకస్మాత్తుగా, బిగ్గరగా సంగీతం వినబడింది, మోరన్‌బాంగ్ సమూహం యొక్క హిట్ పాట "వి స్ట్రైవ్ ఫర్ ది ఫ్యూచర్" (달려가자 미래로) యొక్క గంభీరమైన మొదటి తీగ.
మా వెయిట్రెస్‌లు కరోకే సిస్టమ్‌కు వెళతారు, చేతిలో రేడియో మైక్రోఫోన్‌లు ఉన్నాయి, ఆపై ప్రారంభ పద్యం పాడుతున్నప్పుడు వారి కంఠస్థ నృత్య కదలికలను ఏకగ్రీవంగా ప్రారంభిస్తారు:
యవ్వనంగా ఉండటం ఎంత అద్భుతం
గొప్ప విజయాల యుగంలో!
మనం చేయలేనిది ఏమీ లేదు.
మేము భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తాము - కొత్త శతాబ్దం మనల్ని పిలుస్తోంది.
నా దేశం బలమైన మరియు సంపన్న దేశం.
వికసించే స్వర్గంగా మారుద్దాం!
మా చుట్టూ ఉన్న టేబుల్‌ల వద్ద కూర్చున్న ఉత్తర కొరియన్లు ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న పాట బీట్‌కు చప్పట్లు కొట్టారు.
* * *
నేను టైడోంగన్ డిప్లొమాటిక్ క్లబ్ యొక్క కచేరీ బార్‌లో నా స్వంత పాటల ప్రదర్శనతో సాయంత్రం ముగించాలని ప్రతిపాదించాను. పేరు చాలా మోసపూరితమైనది - క్లబ్ 1972లో ఉత్తర మరియు దక్షిణ కొరియన్ల మధ్య ప్రత్యేక దౌత్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రారంభించబడింది. అటువంటి సంఘటనల ఫ్రీక్వెన్సీ తగ్గింది మరియు పరిస్థితి మారవచ్చు అనే సంకేతాలు లేనందున, హార్డ్ కరెన్సీని కలిగి ఉన్న విదేశీయుల కోసం మొత్తం భవనాన్ని రెస్టారెంట్ మరియు వినోద వేదికగా మార్చాలని నిర్ణయించారు. క్లబ్ టైడాంగ్ నది మరియు దౌత్య వంతుల సమీపంలో ఉంది. అయితే, ఇది దౌత్యవేత్తల కోసం మాత్రమే ప్రత్యేకమైన స్థలం కాదు - విదేశీయులందరూ, వారు పర్యాటకులు అయినా, దౌత్య కార్యకలాపాలు లేదా ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగులు లేదా విద్యార్థులు (మా లాంటివారు) ఈ కేంద్రం యొక్క సేవలను ఉపయోగించడానికి అనుమతించబడతారు: అనేక రెస్టారెంట్లు, ఒక ఇండోర్ పూల్, కచేరీ మరియు బార్లు. డిప్లమాటిక్ క్లబ్ విదేశీయులు కొరియన్ భాష, పెయింటింగ్, కాలిగ్రఫీ, స్విమ్మింగ్ మరియు టైక్వాండో నేర్చుకునే విద్యా కేంద్రంగా కూడా పనిచేస్తుంది.
ఏది ఏమైనప్పటికీ, దాని సాధారణ అర్థంలో ఆచరణాత్మకంగా రాత్రి జీవితం లేని నగరంలో, డిప్లమాటిక్ క్లబ్ తాగిన ఆనందానికి దాదాపు ఏకైక ప్రదేశం. నా మొదటి పర్యటనలో, నా గైడ్, 1980 లలో చాలా కాలం పాటు విదేశాలలో నివసించిన మరియు వియన్నాలోని DPRK ఎంబసీలో ఉద్యోగిగా పనిచేసిన ఒక వృద్ధ మహిళ, మా ప్రత్యేక కచేరీ గది తలుపులు గట్టిగా మూసివేయబడిందని నిర్ధారించుకుని, దూకింది ఆమె సీటు నుండి లేచి "డ్యాన్స్." క్వీన్ పాడటం ప్రారంభించింది. ఆ సాయంత్రం స్వీడిష్ గ్రూప్ ABBA యొక్క మొత్తం కచేరీలు ఆమెకు తెలుసునని తేలింది. మరియు పూర్తిగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె చాలా సిగరెట్లు తాగింది. మీరు పురుషులైతే DPRKలో ధూమపానం పూర్తిగా సాధారణం (ప్రపంచంలో పొగాకు పొగ యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా DPRK అత్యధిక మరణాల రేటును కలిగి ఉందని నమ్ముతారు), కానీ మహిళలకు ఇది ఖచ్చితంగా నిషేధించబడింది - కనీసం బహిరంగ ప్రదేశాలలో . అయినప్పటికీ, ఉత్తర కొరియన్లు, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తమ దక్షిణ పొరుగువారిలాగే తాగడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఆచరణాత్మకంగా పరిమితం కాని కొన్ని విషయాలలో ఆల్కహాల్ వినియోగం ఒకటి.
నా ఆశ్చర్యానికి, నేను ఈ క్లబ్‌కు గైడ్‌గా మారబోతున్నాను. మిన్ లేదా రో ఎప్పుడూ అక్కడ ఉండలేదు, అలెక్ మరియు అలెగ్జాండర్ కూడా అక్కడ ఉండలేదు. ఇది శనివారం సాయంత్రం అయినప్పటికీ, స్థలం చాలా ఖాళీగా కనిపిస్తుంది. మేము మసకబారిన పాలరాతి కారిడార్‌లో కరోకే బార్‌లోకి వెళ్తాము. ఇద్దరు వెయిట్రెస్‌లు నేపాల్‌కు చెందిన మధ్య వయస్కుడైన ఏకైక అతిథితో చాట్ చేస్తున్నారు.
అలెగ్జాండర్ మరియు అలెక్ చుట్టూ దాదాపు ఎవరూ లేరు అనే వాస్తవాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరియు ఉత్తర కొరియా పాప్ కచేరీల గురించి వారి విస్తృత జ్ఞానంతో మా హోస్ట్‌లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వెయిట్రెస్ కచేరీని ఆన్ చేస్తుంది మరియు అలెగ్జాండర్ ఉద్రేకంతో ప్రసిద్ధ పాట "విజిల్" పాడటం ప్రారంభించాడు. ఉత్తర కొరియా సంగీతంలో అత్యంత అసాధారణమైన ప్రేమ గీతం, ఇది 1980ల చివరలో మరియు 1990ల ప్రారంభంలో వ్రాయబడింది మరియు దాని సాహిత్యం ఇతర స్థానిక కళాకృతుల కంటే తక్కువ అబ్సెసివ్ సైద్ధాంతిక కంటెంట్‌ను కలిగి ఉంది. ఈ సమయాన్ని "పెరెస్ట్రోయికా" అని పిలవలేము - DPRK నాయకులు చైనా మరియు సోవియట్ యూనియన్‌లో సంభవించిన మార్పులను షాక్ మరియు భయం మిశ్రమంతో చూశారు. కానీ కొరియన్ సినిమాని ఆధునీకరించాలనే కోరికపై కిమ్ జోంగ్ ఇల్ చాలా మక్కువ చూపాడు.
1980ల చివరి వరకు, ఉత్తర కొరియా సినిమాలు, సంగీతం లేదా సాహిత్యంలో శృంగారం ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. "ప్రేమ" అనే పదాన్ని "నాయకుడు", "ప్రజలు", "విప్లవం" అనే పదాలతో కలిపి మాత్రమే ఉపయోగించాలి. "ప్రజలు ప్రేమించటానికి ఇష్టపడతారు" మరియు "మనం దానిని తెరపై చూపించాలి!" అని కిమ్ జోంగ్ ఇల్ ఒకసారి చెప్పాడని నమ్ముతారు. నిస్వార్థ దేశభక్తి ప్రేరణలు మరియు విప్లవం పట్ల అంతులేని భక్తితో ఒకరినొకరు ప్రేమలో పడే అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తుల కథల ఆధారంగా ఈ నిర్దేశకాన్ని అనేక చలనచిత్రాలు అనుసరించాయి. సాహిత్యంలో ఇటువంటి కథలు కనిపించడం వలన కిమ్ ఇల్ సంగ్ మరియు అతని పక్షపాత సహచరుల జీవితం నుండి కథలను తక్కువగా తాకడం ప్రారంభమైంది, అదే సమయంలో ఒక సాధారణ వ్యక్తి - ఫ్యాక్టరీ కార్మికుడు లేదా రైతు జీవితం వైపు తిరిగింది. ఈ పోకడల శిఖరం వద్ద, అనేక ప్రేమ పాటలు కనిపించాయి, వాటిలో "విజిల్" అత్యంత ప్రసిద్ధమైనది మరియు చిరస్మరణీయమైనది. ఆమె మాటల్లో రాజకీయాలకు సంబంధించిన ప్రస్తావనలు లేవు. అలాంటి పాట ఈరోజు వ్రాయబడుతుందని ఊహించలేము.
* * *
అలెగ్జాండర్ నేపాలీలతో సంభాషణ ప్రారంభించాడు. అతను ఏడు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాడు మరియు పిల్లల స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలో ఒకదానిలో పని చేస్తున్నాడు, వీటిలో కొన్ని ప్యోంగ్యాంగ్‌లో ఉన్నాయి. ఇక్కడ జీవితం పూర్తి స్వింగ్‌లో ఎక్కడ ఉందని అలెగ్జాండర్ అడుగుతాడు. అన్ని తరువాత, ఇది శనివారం రాత్రి పదకొండు మరియు ఇది డిప్లొమాటిక్ క్లబ్; ఖచ్చితంగా అతనిలాంటి విదేశీయులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? నైట్ లైఫ్ ఫ్రెండ్‌షిప్ కేఫ్‌కి మారిందని ఒక నేపాలీ మాకు చెబుతుంది. "కానీ మీ గైడ్‌లు మిమ్మల్ని అక్కడికి వెళ్లనివ్వరని నేను అనుకోను" అని అతను మమ్మల్ని హెచ్చరించాడు.
మిస్టర్ షాక్యా నేపాల్‌లో ఇంట్లో భార్య మరియు పిల్లలు ఉన్నారు. అతను ప్యోంగ్యాంగ్‌లో ఎక్కువ కాలం ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? అతను ఇక్కడ ఇష్టపడతాడు, అతను ఈ జీవితానికి అలవాటు పడ్డాడు. ఉదాహరణకు, అతను రెగ్యులర్ అయిన “డిప్లొమాటిక్ క్లబ్”కి. అతను స్థానిక కళాకారుడి నుండి కళ పాఠాలు తీసుకోవడానికి వారానికి చాలాసార్లు ఇక్కడకు వస్తాడు. అంతకు ముందు, అతను ఇక్కడ కొరియన్ చదివాడు. అతను స్థానిక సిబ్బందితో అనర్గళంగా మాట్లాడగలడు మరియు స్థానిక పాటలన్నీ తెలుసు. అతను వెయిట్రెస్‌లతో సరసాలాడుతాడు, కానీ సరసాలాడటం ఎప్పటికీ మరింత తీవ్రమైనదిగా మారదు. కొరియన్లు మరియు విదేశీయుల మధ్య సన్నిహిత సంబంధాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. అయితే, ఏదో ఒక సమయంలో అతను వెయిట్రెస్‌లలో ఒకరిని లాలించడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను గమనించాను. అపరిచితుల ఉనికిని చూసి భయపడిన ఆమె త్వరగా అతని చేతిని విడదీస్తుంది.
 
అధ్యాయం ఐదు
కామ్రేడ్ కిమ్ ఇంటికి తిరిగి వచ్చాడు. రోజు చాలా ఉత్పాదకంగా మారింది. అతను గత వారం బీజింగ్‌లో కలిసిన చైనీస్ సరఫరాదారుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. లావాదేవీ విషయం ఫ్రాన్స్ నుండి ఖరీదైన చర్మ సంరక్షణ సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడం. ఇది ఉన్నత వర్గాల భార్యలు మరియు కుమార్తెలలో బాగా విక్రయించబడాలి. విమానాశ్రయంలో విదేశీ విద్యార్థుల బృందాన్ని ఎందుకు కలిశాడో అతను తన భార్యకు చెప్పాడు. ఆస్ట్రేలియన్ గొడ్డు మాంసాన్ని మళ్లీ సోర్సింగ్ చేయాలనే ఆలోచనను తీసుకురావడానికి అలెక్‌తో మళ్లీ మాట్లాడే అవకాశం అతనికి ఇంకా రాలేదు. కానీ ఈ అంశం అతని చేయవలసిన పనుల జాబితాలో ఉంది. అన్నింటికంటే, ఇంకా ఒక నెల మొత్తం ఉంది.
అతను తన కుమార్తెకు ఇంగ్లీష్ హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తాడు. అతని భార్య వంటగదిలో డిన్నర్ సిద్ధం చేస్తున్నప్పుడు వారు టీవీలో సాయంత్రం వార్తలను చూడటానికి గదిలో కూర్చున్నారు. వంటగది సమీపంలో, పక్క గదిలో ఉంది. 25 నిమిషాల వార్తలు ప్రారంభమైనప్పుడు, కిమ్ అప్పటికే నిద్రపోతున్నాడు. ప్రోగ్రామ్ దాదాపు పూర్తిగా మార్షల్ కిమ్ జోంగ్-ఉన్ ఏమి చేశాడో వివరించడానికి అంకితం చేయబడింది. ఈ వీడియో సీక్వెన్స్ ఆనందంతో కూడిన గంభీరమైన సింఫోనిక్ సంగీతంతో కూడి ఉంటుంది మరియు అనౌన్సర్ యొక్క పారవశ్య స్వరం విపరీతమైన కాంట్రాల్టో వాయిస్‌లో అతని దోపిడీలను వివరిస్తుంది.
కొరియన్ పీపుల్స్ ఆర్మీలో భాగమైన ఫిష్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఒక మార్షల్ తనిఖీ చేస్తాడు. మార్షల్ సైనిక వ్యాయామాలకు బాధ్యత వహిస్తాడు, దీని విషయం బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం. కిమ్ ఇల్ సంగ్ సోషలిస్ట్ యూత్ యూనియన్ తొమ్మిదవ కాంగ్రెస్ మార్షల్ కిమ్ జోంగ్-ఉన్ సమక్షంలో ప్రారంభమైంది. మార్షల్ టైడాంగ్ నదిపై ఉన్న పందుల ఫారమ్‌ను సందర్శిస్తాడు. మార్షల్ చుట్టుపక్కల మహిళా సైనికులను మెచ్చుకుంటూ, ఏడుస్తూ ఉంటారు. ఒక మార్షల్ అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాన్ని చూస్తున్నాడు.
సోఫాలో పక్కనే కూర్చున్న తండ్రీకూతుళ్ల చిత్రాలు కళ్ల ముందు మెదులుతాయి. వార్తాప్రసారం మధ్యలో, Geumhee మరియు ఆమె తండ్రి ఇప్పటికే వారి Koryolink ఫోన్‌లలో గేమ్‌లలో పూర్తిగా మునిగిపోయారు.
మార్షల్ గనుల తనిఖీ యాత్రకు వెళతాడు. దేశంలో నిరంతర ఆహార కొరతను అధిగమించడానికి మార్షల్ తన తండ్రి ప్రారంభించిన ఉష్ట్రపక్షి ఫారమ్‌ను సందర్శిస్తాడు. అటువంటి ప్రతి తనిఖీలో, మార్షల్ సూచించే ప్రతి అంశానికి సంబంధించిన అమూల్యమైన సలహాలను ఇస్తాడు మరియు సదుపాయ నిర్వాహకులు ఈ చిట్కాలను వెంటనే ఉద్యోగులందరి దృష్టికి తీసుకురావడానికి వాటిని వ్రాసి గుర్తుంచుకోవాలి; ఈ చిట్కాలను వెంటనే ఆచరణలో పెట్టాలి. ప్రతి తనిఖీ సమయంలో మార్షల్ చెప్పిన ప్రతి విషయాన్ని అనౌన్సర్ పదజాలంతో చదువుతాడు. అతని ప్రకటనలలోని కంటెంట్ తరచుగా సామాన్యమైనది - "ఇది మంచిది, మరియు అది చెడ్డది", కానీ ఈ సామాన్యతలు మెలోడ్రామాటిక్ ప్రెజెంటేషన్ ద్వారా కవర్ చేయబడతాయి, ఇది ప్రతి పదబంధాన్ని స్పష్టమైన వాగ్నేరియన్ గంభీరత, గంభీరత మరియు ప్రాముఖ్యతతో నింపుతుంది.
వార్త తర్వాత సంగీత కార్యక్రమం ఉంది. జాతీయ గీతం యొక్క పదాలు కరోకేలో వలె స్క్రీన్‌పై స్క్రోల్ చేయబడతాయి, తద్వారా ప్రతి ఒక్కరూ వాటిని గుర్తుంచుకుంటారు - ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే గీతం పాడాల్సిన ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా పిలవవచ్చు. బృందగానంలో. కామ్రేడ్ కిమ్ నిద్రపోతున్నప్పుడు, చిన్న జియుమ్హీ టీవీతో పాటు సరికొత్త హిట్‌ను పాడాడు: “మా మార్షల్”, “మీరు లేకుండా మేము జీవించలేము”, “మా విధి మరియు భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నాయి”, “మేము మిమ్మల్ని మాత్రమే అనుసరిస్తాము”, “ విప్లవ సాయుధ దళాలు "మార్షల్-లీడర్ యొక్క ప్రధాన మద్దతు."
సోషలిస్టు దేశంలో ప్రకటనలు ఉండవు. బదులుగా, వివిధ కథల మధ్య విరామాలు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ మరియు కిమ్ జోంగ్ ఉన్ యొక్క అమర రచనల నుండి స్ఫూర్తిదాయకమైన కోట్‌లతో నిండి ఉన్నాయి.
సినిమా ప్రారంభం కాగానే కిమ్ ఫ్యామిలీ డిన్నర్‌కి కూర్చుంది. ఈ రాత్రి వారు కామ్రేడ్ కిమ్ మరియు అతని భార్య తమ యవ్వనం నుండి గుర్తుంచుకునే ఒక క్లాసిక్‌ని ప్రదర్శిస్తున్నారు: 1986 చిత్రం "ట్రాఫిక్ గర్ల్ ఎట్ ది క్రాస్‌రోడ్స్." సోషలిస్ట్ దేశం కోసం రోడ్డు దాటడానికి సరైన మార్గం గురించి గొప్ప చిత్రం. సెక్సీగా కనిపించే ట్రాఫిక్ పోలీసు అమ్మాయిలు ప్యోంగ్యాంగ్ నగర జీవితంలో ఒక ప్రసిద్ధ లక్షణం. పుకార్ల ప్రకారం, వారిలో ప్రతి ఒక్కరినీ వారి ప్రదర్శన కారణంగా సుప్రీం లీడర్ వ్యక్తిగతంగా ఎంపిక చేసుకున్నారు. మరియు మనకు ట్రాఫిక్ లైట్లు ఎందుకు అవసరం, ఎందుకంటే ఎప్పుడు ఆపాలో మరియు ఎప్పుడు వెళ్లాలో సూచించడానికి ఇతర, పూర్తిగా కొరియన్ మరియు ప్రత్యేకంగా సోషలిస్ట్ మార్గాలు ఉన్నాయి.
కామ్రేడ్ కిమ్ ఎవరూ చూడని సినిమాని ఆఫ్ చేస్తాడు. అతను కియోస్క్ వద్ద కొనుగోలు చేసిన పైరేటెడ్ జూటోపియా డిస్క్‌ని DVD ప్లేయర్‌లోకి చొప్పించాడు. కుటుంబం నిశ్శబ్దంగా రాత్రి భోజనం ముగించి, స్క్రీన్‌పై ఆసక్తిగా చూస్తోంది. సినిమా ముగిసినప్పుడు, కామ్రేడ్ కిమ్ భార్య Geumheeని పడుకోబెట్టింది. కామ్రేడ్ కిమ్ కొరియన్ సెంట్రల్ టెలివిజన్ ప్రసారానికి తిరిగి మారాడు, మార్షల్ యొక్క ఇటీవలి కదలికలను కవర్ చేసే తదుపరి వార్తా కార్యక్రమం ముగింపును కనుగొంటాడు. ఈసారి దాదాపు ఎలాంటి చర్యలు లేవు. బదులుగా, విజేత సోషలిస్ట్ విప్లవం పేరుతో మార్షల్ వేసిన ప్రతి అడుగు వివరాలను ప్రేక్షకుల జ్ఞాపకశక్తిలో పునరుద్ధరిస్తూ, అనౌన్సర్ ఆమె చేతిలో పట్టుకున్న కాగితం నుండి వచనాన్ని చదువుతుంది. కొరియన్ ద్వీపకల్ప విభజనలో యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణ కొరియాలకు వ్యతిరేకంగా రంగురంగుల మొరటుతనం, అవమానాలు మరియు ఇన్వెక్టివ్‌ల యొక్క రంగురంగుల శ్రేణిని ఉపయోగించే "శాంతి మరియు ఏకీకరణ కమిటీ నివేదిక" రాత్రికి వస్తుంది. ఉత్తరాదికి వ్యతిరేకంగా శత్రువులు మరింత రెచ్చగొట్టారని కూడా ఇది ఆరోపించింది. చివరగా, రాబోయే రోజులలో వాతావరణ సూచన ఉంది. ప్యోంగ్యాంగ్‌లో ఎండ, మేఘాలు లేని రోజులు. స్క్రీన్ ఖాళీగా ఉంది - సాయంత్రం కార్యక్రమం ముగిసింది. ఈ సమయంలో, కామ్రేడ్ కిమ్ చాలా సేపు నిద్రపోతున్నారు.
 
అధ్యాయం ఆరు
మేము ఎక్కడో అర్ధరాత్రి సమయంలో కరోకే బార్ టిప్సీ నుండి హోటల్‌కి తిరిగి వస్తాము. మా గైడ్‌లు మమ్మల్ని ఎస్కార్ట్ చేసిన ఎలివేటర్ థ్రెషోల్డ్ వద్ద మేము శుభరాత్రి శుభాకాంక్షలు తెలిపాము. అకస్మాత్తుగా ఒక చైనీస్ వ్యాపారవేత్త అకస్మాత్తుగా మమ్మల్ని అడ్డగించినప్పుడు మేము దానిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, అతను మన కంటే వాతావరణంలో ఎక్కువగా ఉన్నాడు (అలెగ్జాండర్ మినహా, టీ మాత్రమే తాగాడు). "నువ్వు ఎవరు? నేను నిన్ను ఇంతకు ముందు ఇక్కడ చూడలేదు... రండి, కొట్టుదాం, బార్‌కి వెళ్దాం.” ముగ్గురం ఒకరికొకరు చూసుకున్నాం. "ఎందుకు కాదు?" - సమాధానం చెప్పడానికి మొదట కనుగొన్నది మా టీటోటలర్.
లాబీ పక్కనే ఉన్న బార్ వద్ద, ఈ వ్యాపారవేత్త తనను తాను సైమన్ అని పరిచయం చేసుకున్నాడు. మేం చదువుకోవడానికి వచ్చామని తెలియగానే చాలా ఇన్‌స్పైర్ అయ్యాడు. “నా కూతురు కూడా ఇక్కడ యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటున్నాను. కానీ ఆమె కోరుకోవడం లేదు, ”అతను తన గొంతులో విచారంతో చెప్పాడు. అతను స్థానిక టైడోంగాంగ్ బీర్ యొక్క అనేక బాటిళ్లను ఆర్డర్ చేస్తాడు మరియు వెయిట్రెస్ దానిని గ్లాసుల్లో పోస్తుంది. సైమన్ మాతో క్లాసికల్ చైనీస్ మరియు ఇంగ్లీషు మిశ్రమంలో మాట్లాడతాడు మరియు అతను ఎంత ఎక్కువగా తాగితే అంత స్పష్టంగా తన మాతృభాషను నొక్కి చెబుతాడు. అతను వోన్సాన్ సమీపంలో ఉన్న జాయింట్ వెంచర్ గనికి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతను చైనా వైపు నుండి మేనేజర్. క్యూబా వంటి ఇతర సోషలిస్ట్ దేశాలలో వలె, విదేశీయులు ఉత్తర కొరియాలో వ్యాపారాలు లేదా ఆస్తి కలిగి ఉండలేరు. అయినప్పటికీ, వారు గణనీయమైన మొత్తంలో పెట్టుబడి పెడితే, విస్తృతమైన అనుభవం మరియు అధునాతన సాంకేతికతలను కలిగి ఉంటే, వారు కామ్రేడ్ కిమ్ వంటి స్థానిక భాగస్వాములతో జాయింట్ వెంచర్లను నిర్వహించవచ్చు.
"నేను ఈ దేశంలో చాలా పెట్టుబడి పెట్టాను," సైమన్ గుసగుసలాడాడు. అతను అనుమానాస్పదంగా చుట్టూ చూస్తాడు మరియు రిజర్వేషన్‌లతో తన ప్రకటనలన్నింటితో పాటుగా ఉంటాడు. ఈ దేశంలో విదేశీయులు ఒకరితో ఒకరు ఎక్కువ లేదా తక్కువ స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉన్న అతికొద్ది ప్రదేశాలలో హోటల్ ఒకటి. సోవియట్ యూనియన్‌లోని అటువంటి ప్రదేశాలలో ఎప్పటిలాగే - దీని కారణంగా, ఇక్కడ ప్రతిదీ శ్రవణ పరికరాలతో చిక్కుకుపోయిందని విస్తృతంగా నమ్ముతారు.
కానీ ఈ అభిప్రాయానికి ప్రత్యర్థులు కూడా ఉన్నారు. కొరియోకు చెందిన మరొక సైమన్, ఉత్తర కొరియాకు అందరికంటే ఎక్కువగా వెళ్ళిన ఆంగ్లేయుడు, ఇది అర్ధంలేనిది అని అనుకుంటాడు: “ఒక్క యంగక్డో హోటల్‌లోనే వారికి వెయ్యికి పైగా గదులు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తొందరపడి అందరి మాట వినాలి?” సాధారణ పర్యాటకులు పాలన పట్ల పెద్దగా ఆసక్తి చూపరని ఆయన అభిప్రాయపడ్డారు - వారి డబ్బు మాత్రమే.
"లేదు లేదు లేదు! - అని చైనీస్ సైమన్ హుషారుగా చెప్పాడు. - మనం జాగ్రత్తగా ఉండాలి. అన్ని గదులు ఉన్నాయి... మైక్రోఫోన్లు. అన్నింటిలో!"
మార్క్, సైమన్ యొక్క యువ సహాయకుడు, బార్‌లోకి ప్రవేశించాడు. అతను కింగ్‌డావోకు చెందినవాడు, కానీ దక్షిణ కొరియాలో చదువుకున్నాడు మరియు కొరియన్ అనర్గళంగా మాట్లాడతాడు. అతని యజమాని ఉత్తర కొరియా భాగస్వాములతో కమ్యూనికేట్ చేసినప్పుడు అతను తరచుగా అనువాదకుడిగా పనిచేస్తాడు.
"ఇది నిజం," మార్క్ ఇంగ్లీషులో తన మొదటి సిప్ బీర్ తీసుకుంటూ, "నేను వోన్సాన్‌లోని మా కార్యాలయంలో ఒక చిన్న మైక్రోఫోన్‌ను కూడా కనుగొన్నాను: అది దీపంలో దాచబడింది. మీరు Dongmyeon హోటల్ గురించి విన్నారా? ఎనిమిదో అంతస్థు అంతా మాది.”
ఇప్పటికీ, సాధారణ పర్యాటకుల కంటే ఉత్తర కొరియన్లు తమ జాయింట్ వెంచర్ భాగస్వాములను బగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తోంది... మరోవైపు, అలెక్ కామ్రేడ్ కిమ్‌కి వ్యాపార భాగస్వామి కాదా?
సైమన్ మరింత త్రాగి ఉన్నాడు, మరియు మత్తు స్థాయితో పాటు, అతని మతిస్థిమితం పెరిగింది, ఇది క్రమానుగతంగా సత్యాన్ని కత్తిరించాలనే కోరికకు దారితీసింది - కాని, స్వింగింగ్ లోలకం లాగా, అతను తన అబ్సెసివ్ ఆలోచనకు తిరిగి వచ్చాడు: “మీరు ఏమి చూడండి చెప్పండి, వారు అందరూ వింటారు, వారు ప్రతిదీ వింటారు, ”అని అతను ఒక మోనోటోన్‌లో చెప్పాడు, ఆపై కిమ్ జోంగ్-ఉన్‌ను బిగ్గరగా ప్రశంసించాడు, ప్రజాస్వామ్యం మరియు మార్కెట్ పెట్టుబడిదారీ విధానాన్ని ఖండిస్తాడు.
అతను రాజకీయాల గురించి మాట్లాడే ధైర్యాన్ని పెంచుకున్నప్పుడు, కిమ్ జోంగ్ ఉన్ చుట్టూ కొంతమంది వృద్ధులు ఉన్నారని అతను చెప్పాడు. ఇదే దేశ ప్రగతిని మందగిస్తుంది. కిమ్ జోంగ్ ఇల్ నుండి యువ మార్షల్ వారసత్వంగా పొందిన ఎలైట్ సర్కిల్‌లో పెద్ద సంఖ్యలో హార్డ్‌లైనర్లు మరియు ఆదర్శవాద పిడివాదులు ఉన్నారు. వారి ప్రభావం అత్యున్నత స్థాయి అధికారాల యొక్క తాజా ప్రక్షాళనలను వివరిస్తుంది, సైమన్ విశ్వసించాడు, వీటిలో గొప్ప ప్రతిధ్వని కిమ్ జోంగ్-ఉన్ యొక్క మామ, జాంగ్ సాంగ్-థేక్ ఉరితీయడం ద్వారా సంభవించిందని, అతను ప్యోంగ్యాంగ్‌లో రెండవ వ్యక్తిగా పరిగణించబడ్డాడు మరియు వారిలో ఒకడు. యువ నాయకుడి ప్రధాన సలహాదారులు. కానీ మావో వారసుడు, సంస్కర్త డెంగ్ జియావోపింగ్ అడుగుజాడల్లో నడవాలనే బలమైన కోరిక కిమ్‌కి ఉందని నేను సైమన్‌ని అడిగినప్పుడు, అతను కేవలం అంగీకరించి, ఆపై తన మంత్రోచ్ఛారణను పునఃప్రారంభించాడు: "మీరు చెప్పేది చూడండి, కిమ్ జోంగ్ ఉన్ గొప్ప, పెట్టుబడిదారీ విధానం చెడు."
"నేను ఇక్కడ ఒక అమెరికన్‌ని కలవడం ఇదే మొదటిసారి" అని మార్క్ తన స్వరంలో ఆసక్తిని కలిగి ఉన్నాడు.
"నేను చాలా సార్లు ఇక్కడకు వచ్చాను," నేను సిగరెట్ వెలిగించి సమాధానం చెప్పాను. నాలుక కొంత మందగిస్తుంది: "నాకు తెలుసు... ఇక్కడ ఎలా ప్రవర్తించాలో." ఎలాంటి సమస్యలు ఉండకూడదు."
"అవును, కానీ... నిజానికి, ఇప్పుడు అమెరికన్లు రావడానికి ఉత్తమ సమయం కాదు."
"చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది," సైమన్ తన పదేపదే ప్రార్థనలు లేదా మంత్రాలకు కొత్త పదాలను జోడిస్తుంది.
"మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ కుర్రాళ్ల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి," అతను టేబుల్కి అవతలి వైపు కూర్చున్న నా సహచరుల వైపు నవ్వాడు.
సైమన్ తన వ్యాపార కార్డును నాకు ఇచ్చాడు: “మీకు సమస్య ఉంది - మీరు నాకు కాల్ చేయండి. ఇక్కడి ప్రజలు నాకు తెలుసు. మీకు ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను.” అతను అధికారం యొక్క గాలితో తన ఛాతీని కొట్టాడు.
నేను తల వూపి అతనికి కృతజ్ఞతలు చెప్పాను.
మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము మరియు రేపు రాత్రి కలిసి మరో పానీయం తీసుకుంటామని మార్క్ మాకు హామీ ఇచ్చాడు. సిటీ సెంటర్‌లో ఉన్న హోటల్ బార్‌లకు ఉన్న సందడి సోసన్ హోటల్‌కి లేదు. అయితే, చుట్టూ తిరగడానికి మార్క్ వయస్సు ఉన్న వ్యక్తులు లేరు. అతని పని కారణంగా, అతను ఇంటర్నెట్ లేకుండా, ఇంటికి తిరిగి వచ్చిన తన స్నేహితురాలుతో సన్నిహితంగా ఉండే సామర్థ్యం లేకుండా ఇక్కడ వరుసగా చాలా నెలలు గడపవలసి ఉంటుంది; అతను కమ్యూనికేట్ చేయగల ఏకైక వ్యక్తులు అతని యజమాని మరియు ఉత్తర కొరియా బ్యూరోక్రాట్‌లు మరియు బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ల ఎంపిక, అతని కంటే చాలా పెద్దవారు. మేము అతనికి హామీ ఇస్తున్నాము, మేము మళ్ళీ కలుసుకుని, మద్యం సేవిస్తాము, ఆపై మేము ఇరవై ఎనిమిదవ అంతస్తుకి వెళ్తాము, అది వచ్చే నెలలో మా ఇల్లు అవుతుంది.
* * *
నా గది బాల్కనీలో నిలబడి, నేను ఉదయం కొన్ని గంటల తర్వాత కర్టెన్లు తీసివేసినప్పుడు అంతా ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, నగరం యొక్క చీకటిలోకి ఎక్కడో చూస్తున్నాను. కిమ్ జోంగ్ ఇల్ ఇలా చెప్పడానికి ఇష్టపడ్డాడు: "మన శత్రువులు మన గురించి ఏమీ కనుగొనకుండా నిరోధించడానికి మన పట్టణ స్థలాన్ని దట్టమైన పొగమంచుతో కప్పాలి." ఉదయపు పొగమంచు ప్యోంగ్యాంగ్ గురించి నాకున్న అవగాహన యొక్క సారాంశాన్ని స్పష్టంగా సంగ్రహిస్తుందని చెప్పడం స్థూలమైన అతిశయోక్తి అవుతుంది. కానీ నిజం ఏమిటంటే, మనం ఒకసారి సందర్శించిన నగరాలను గుర్తుచేసుకున్నప్పుడు తరచుగా గుర్తుకు వచ్చే మొదటి విషయం మానసిక అనుబంధాల యొక్క వియుక్త సమితి. వీరు మీరు అక్కడ తాగుతున్న వ్యక్తులు కావచ్చు. మీరు వీధి దాటడానికి వేచి ఉన్నప్పుడు మీరు చూసిన దృశ్యాలు. రెస్టారెంట్ల నుండి వండే వంటల సువాసనలు. మీరు మీ హోటల్ కిటికీలోంచి చూస్తే మిమ్మల్ని ఆవరించే పొగమంచు.
ఒక స్థలం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఇలాంటి ప్రదేశం, ప్రతిరోజూ మీరు రోలర్ కోస్టర్‌లో ఉంటారు, ఇక్కడ భావోద్వేగాలు త్వరగా ఒకదానికొకటి భర్తీ చేస్తాయి: మోహం, కుట్ర, అసహ్యం, ఆశ్చర్యం, భయానకం - మరియు తరచుగా అన్నీ ఒకే సమయంలో, ఇక్కడ మరియు ఒకేసారి తలెత్తుతాయి.
ప్యోంగ్యాంగ్ ఏమి కావాలని కోరుకుంటుంది మరియు వాస్తవానికి దాని మధ్య విస్తృత అగాధం ఉంది. "నైట్ ఇన్ ప్యోంగ్యాంగ్" పెయింటింగ్ 2012లో కళాకారుడు కిమ్ మ్యుంగ్-ఉన్ చేత చిత్రించబడింది, అంటే కిమ్ జోంగ్-ఇల్ మరణం మరియు కిమ్ జోంగ్-ఉన్ ఎదుగుదల తర్వాత నేను మొదటిసారి ఇక్కడకు వచ్చాను. అందులో, రాజధాని ప్రకాశిస్తుంది, అన్ని రంగుల లైట్లు టైడోంగాన్ నీటిలో ప్రతిబింబిస్తాయి, ప్రకాశవంతమైన రాత్రి నగరాన్ని మరింత ప్రకాశవంతం చేస్తాయి. నేను ఈ పెయింటింగ్‌ను మొదటిసారి చూసినప్పుడు, నేను దానిని వక్రీకరించిన వివరణగా భావించాను, కానీ నిర్మించాల్సిన కలల నగరం యొక్క ఆదర్శ చిత్రంగా భావించాను.
గత నాలుగేళ్లలో చాలా మార్పు వచ్చింది. నా పాదాల క్రింద ఉన్న నగరం ఇప్పుడు చీకటిగా లేదు. షిమ్మరింగ్ స్ట్రీట్ ఆఫ్ ది ఫ్యూచర్ వంటి అర్బన్ ప్రాజెక్ట్‌లు ఆదర్శం మరియు వాస్తవాల మధ్య ఈ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి. ఇది జీవితంతో నిండి ఉంది: ఇది మెరిసే వైరుధ్యాలు మరియు కఠోరమైన కపటత్వం మరియు మత్తు నినాదాలు మరియు గుసగుసలో మాత్రమే మాట్లాడగలిగే రహస్యాల నుండి ఉత్సాహం మరియు భయంకరమైన ప్రమాదాలు మరియు కోరికతో కూడిన ఆలోచనను వదిలివేయాలనే సాధారణ కోరిక. వాస్తవంగా. ఈ గందరగోళం అంతటితో మరియు మరింత ఎక్కువగా అది రేకెత్తించే భావోద్వేగాలతో గందరగోళానికి గురవుతున్నాను, నేను ఏదో ఒకవిధంగా ఈ నగరంతో మరియు ఈ చెత్త అంతా కలిసిపోవాలని అర్థం చేసుకున్నాను. నేను ఈ నగరాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత తక్కువ అర్థం అవుతుంది. కానీ నా అవగాహన ఎంత తక్కువగా ఉంటే, అతను నన్ను ఎక్కువగా ఆకర్షిస్తాడు. ఓటమిని ఎక్కువ కాలం తట్టుకోగల ప్రజలు నివసించే నగరం. ఒక వ్యక్తి మరియు అతని వారసుల కలల నుండి పెరిగిన నగరం.
 
రెండవ భాగం
ప్రపంచంలోనే చెత్త దేశం
 
అధ్యాయం ఏడు
మరుసటి రోజు ఉదయం, వెయిట్రెస్ భారీ ఖాళీ రెస్టారెంట్ గదిలో అలెక్, అలెగ్జాండర్ మరియు నా ముందు ఇన్‌స్టంట్ కాఫీ కప్పులు ఉంచుతుండగా, సైమన్ మాతో చేరాడు. అల్పాహారం సమయంలో, అతను ఆశ్చర్యకరంగా చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు, అయినప్పటికీ అతను మనం చెప్పే ప్రతిదాన్ని శ్రద్ధగా మరియు చాలా ఆసక్తితో వింటున్నాడని స్పష్టంగా కనిపించింది, అయినప్పటికీ మనం ఏమి చేస్తున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు. తెల్లవారుజామున హుషారుగా ఉన్న మసక వెలుతురులో, సైమన్ విదేశీ భాషలు తెలుసుకోవడంలో పెద్దగా లేరని నాకు అనిపించింది. కానీ అతని మౌనం అంతకు ముందు రోజు రాత్రి ఎంత కబుర్లు చెప్పాడో నాకు ఆశ్చర్యం కలిగించింది. బహుశా అతను ఇప్పటికే చాలా అనవసరమైన విషయాలు చెప్పాడని అతను భయపడి మౌనంగా ఉన్నాడు. వాస్తవానికి, మేము హోటల్‌లో మరియు నగరంలో తర్వాతి వారాల్లో అతనితో చాలాసార్లు పరిగెత్తాము, కానీ అతను మళ్లీ మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా, అతను కొంత దూరం ఉంచడానికి కనిపించే ప్రయత్నాలు చేశాడు.
మీరు ఉత్తర కొరియాకు వచ్చినప్పుడు, మీరు ఒక వింత సంప్రదాయాన్ని ఎదుర్కొంటారు లేదా నియమాన్ని కూడా ఎదుర్కొంటారు: మీ మార్గదర్శకులు మీతో అల్పాహారం తీసుకోరు. ప్యోంగ్యాంగ్‌లోని ఖాళీ హోటళ్లలో చాలా రెస్టారెంట్లు ఉండటం దీనికి కారణం కావచ్చు, వాటిని ఎలా ఉపయోగించాలో మీరు నిరంతరం గుర్తించవలసి ఉంటుంది. లేదా కొరియన్లు చైనీస్, కొరియన్ మరియు పాశ్చాత్య వంటకాల యొక్క గొప్ప ఎంపికతో బఫేలకు యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు. ఎలాగూ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి మెట్లు దిగి లాబీలో మిన్ అండ్ రో ని కలిశాము.
మిన్ ఇప్పటికీ మా విహార కార్యక్రమం గురించి గందరగోళంగా ఉంది. ప్రతిపాదిత ప్రోగ్రామ్‌ను అనుసరించడానికి మేము ఖచ్చితంగా ఇష్టపడలేదు, ఎందుకంటే ఇందులో అన్ని ప్రామాణిక పర్యాటక అర్ధంలేనివి ఉన్నాయి - మేము ఇప్పటికే దీని ద్వారా వెళ్ళాము. దేశంతో పరిచయం పొందడం ప్రారంభించిన వ్యక్తికి, అటువంటి కార్యక్రమం ఆసక్తిని కలిగిస్తుందని నేను అంగీకరిస్తున్నాను, కానీ మాకు ఇది బోరింగ్, ఎందుకంటే మేము ఇప్పటికే ఇవన్నీ చూశాము. పర్యాటకులు సాధారణంగా సందర్శించే అన్ని మ్యూజియంలు మరియు చారిత్రక ప్రదేశాలు ఎల్లప్పుడూ కిమ్ ఇల్ సంగ్ మరియు/లేదా కిమ్ జోంగ్ ఇల్ యొక్క నమ్మకమైన ప్రశంసలు మరియు వారి జీవితంలో ఈ ప్రదేశాలు పోషించిన పాత్రపై వ్యాఖ్యలను కలిగి ఉండే మార్గదర్శక పర్యటనలను అందిస్తాయి.
ఈ రోజు మనం ప్రోగ్రామ్‌లో జూచే ఐడియాస్ యొక్క స్మారక చిహ్నాన్ని కలిగి ఉన్నాము, మనలో ప్రతి ఒక్కరూ ఇప్పటికే రెండు లేదా మూడు సార్లు సందర్శించారు. నిన్న, హోటల్‌కి వెళ్లే మార్గంలో, మేము ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నామని అలెక్ ఆమెకు చెప్పినప్పుడు మిన్ స్పష్టంగా గందరగోళానికి గురయ్యాడు మరియు కొంచెం భయపడ్డాడు. వాస్తవం ఏమిటంటే, ప్రతి వస్తువుకు దాని స్వంత ప్రత్యేక గైడ్ ఉంది, వీరితో మీరు ముందుగానే సందర్శనను ఏర్పాటు చేసుకోవాలి మరియు కొన్ని సందర్భాల్లో మీరు ప్రత్యేక అనుమతిని కూడా పొందాలి. DPRKలో స్పాంటేనిటీ ఆచరణాత్మకంగా అసాధ్యం.
మిన్ ఏమి చేయాలో గుర్తించలేకపోయినప్పటికీ, అలెగ్జాండర్ మాన్సుడే హిల్‌కు వెళ్లి గ్రేట్ మాన్యుమెంట్ - నాయకుల విగ్రహాల వద్ద పువ్వులు వేయమని సూచించాడు. ఇది విన్న మిన్ ఉద్వేగానికి లోనయ్యాడు మరియు స్పష్టంగా సంతోషించాడు: “అవును, అవును, అక్కడికి వెళ్దాం. ఆపై మనం కొత్త వాటర్ పార్కును ఎందుకు సందర్శించకూడదు? తరగతులు ప్రారంభించే ముందు మీరు కొంచెం ఆనందించవచ్చు. నీ స్విమ్మింగ్ ట్రంక్‌లను నీ వెంట తెచ్చుకున్నావా?”
* * *
ఉత్తర కొరియా గురించి కొంచెం కూడా అర్థం చేసుకోవాలంటే - దాని గతం, వర్తమానం మరియు భవిష్యత్తు - మీరు కిమ్ జోంగ్-ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ గురించి చాలా తెలుసుకోవాలి. కానీ దీన్ని చేయడానికి, ఎవరైనా అసంబద్ధమైన గౌరవప్రదమైన రాష్ట్ర-మంజూరైన హాజియోగ్రఫీని చదవాలి, ఇది కేవలం క్రూరమైన అతిశయోక్తులపై ఆధారపడి ఉంటుంది మరియు పచ్చి అబద్ధాలు మరియు కల్పిత కల్పితాలపై కూడా ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు విదేశాల్లోని వివిధ మీడియాల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏళ్ల తరబడి హాస్యాస్పదమైన పుకార్లు, ఊహాగానాలు సృష్టిస్తున్నారు. బిగ్గరగా సంచలనాలు లేదా సంఘటనల నివేదికలుగా ప్రదర్శించబడిన ఈ పుకార్ల వాస్తవికతను ఎవరూ ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి ప్రయత్నించలేదు, ఎందుకంటే "ప్రపంచంలోని చెత్త దేశం" కేవలం సత్యం యొక్క గౌరవాన్ని కలిగి ఉండదు.
ఉత్తర కొరియా అల్ట్రానేషనలిస్ట్ భావజాలం నేడు దిగ్భ్రాంతికరమైనదిగా మరియు అపారమయినదిగా అనిపించినప్పటికీ, దాని మూలాలు వలసరాజ్యాల అనంతర కాలంలో దేశం కనుగొన్న ప్రత్యేకమైన వాతావరణంలో ఉన్నాయి. విన్‌స్టన్ చర్చిల్, చియాంగ్ కై షేక్ మరియు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ 1943లో కైరో కాన్ఫరెన్స్‌లో అంగీకరించారు, యుద్ధం ముగిసిన తర్వాత, క్రూరమైన శక్తి ద్వారా జపాన్ జయించిన కొరియాతో సహా అన్ని కాలనీల నుండి జపాన్ తొలగించబడుతుంది. అదే సమయంలో, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి, సోవియట్ యూనియన్ నాజీ జర్మనీపై విజయం సాధించిన వెంటనే జపాన్ ఓటమికి దోహదపడుతుందని వాగ్దానం చేసింది. వారి వాగ్దానాన్ని నెరవేర్చడం ద్వారా, సోవియట్‌లు చాలా త్వరగా మరియు కొరియాలోకి ప్రవేశించాయి, అమెరికన్ ప్రభుత్వం వారు మొత్తం ద్వీపకల్పంపై నియంత్రణ సాధించవచ్చని తీవ్రంగా ఆందోళన చెందారు. సంఘటనల వేగవంతమైన అభివృద్ధి సందర్భంలో, ఇద్దరు యువ అధికారులు - డీన్ రస్క్ మరియు చార్లెస్ బోనెస్టీల్, కొరియాకు ఇంతకు ముందెన్నడూ రాకపోవడమే కాకుండా, దాని గురించి ప్రత్యేకంగా ఏమీ తెలియదు - ఆగష్టు 8, 1945 న, ఒక చేతుల్లోకి వచ్చారు. నేషనల్ జియోగ్రాఫిక్‌లోని ఒక కథనం నుండి కొరియన్ ద్వీపకల్పం యొక్క మ్యాప్. అరగంటలో వారు ద్వీపకల్పాన్ని విభజించారు. కొరియా భూభాగాన్ని దాదాపు సగానికి విభజించిన 38వ సమాంతరంగా అధికారులు తమ మార్కులను వదిలివేశారు. దీని యొక్క ప్రయోజనం ఏమిటంటే, సియోల్ ద్వీపకల్పానికి దక్షిణాన ఉన్న అమెరికన్ ఆక్రమణకు సంబంధించిన జోన్‌లో కనిపించింది. అమెరికన్లను ఆశ్చర్యపరిచే విధంగా, సోవియట్‌లు ఈ ప్రతిపాదనను వెంటనే అంగీకరించారు, కొరియా గురించి దాదాపు అదే స్థాయి "అవగాహన" కారణంగా. కొరియా యొక్క విధి ఈ విధంగా నిర్ణయించబడింది - దేశం గురించి పెద్దగా తెలియని రెండు ప్రత్యర్థి ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఇది విభజించబడింది.
జపనీస్ ఆక్రమణ స్వాతంత్ర్యం కోసం మండుతున్న కోరికను సృష్టించి, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏర్పడటానికి దారితీసినట్లయితే, - అధికారిక పురాణాల ప్రకారం - కామ్రేడ్ కిమ్ ఇల్ సంగ్ సాయుధ గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించాడు, అది ఆక్రమణదారులను బహిష్కరించడానికి దారితీసింది. కొరియన్ నేల నుండి , మరియు దేశం ప్రజలకు తిరిగి ఇవ్వబడింది. వాస్తవానికి, ఇది పూర్తిగా నిజం కాదు. ఉత్తర కొరియా నాయకుడి పాత్రకు కిమ్‌ను స్టాలిన్ నియమించిన ఆదిమ దృక్పథం కూడా తప్పు. నిజానికి ద్వీపకల్ప విభజన సమయంలో ఉత్తర కొరియాలో కమ్యూనిస్టులు లేరన్నది విడ్డూరం. జపనీయులచే నలిగిపోయిన యువ కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క రాజధాని సియోల్, మరియు కొరియా వలస పాలన నుండి విముక్తి పొందే సమయానికి దాదాపు అన్ని కొరియన్ కమ్యూనిస్టులు మంచూరియా లేదా సోవియట్ యూనియన్‌లో ఉన్నారు. వాస్తవానికి, సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు పంపిన అనేక మంది కొరియన్లలో కిమ్ ఇల్ సంగ్ ఒకరు. మొదట, అతనికి రక్షణ మంత్రిగా సాపేక్షంగా నిరాడంబరమైన పాత్రను కేటాయించారు. అతని తదుపరి ఎదుగుదల వివరాలు ప్రచ్ఛన్న యుద్ధ యుగాన్ని వివరించే తెరవెనుక యుక్తిలో కప్పబడి ఉన్నాయి. ఒక విషయం స్పష్టంగా ఉంది: వోన్సాన్‌లోని యుఎస్‌ఎస్‌ఆర్ నుండి సోవియట్ మిలిటరీ అధికారులు మరియు ప్యోంగ్యాంగ్‌లోని స్థానిక సలహాదారులకు వచ్చిన క్షణం నుండి కేవలం ఒక నెలలోనే కొరియన్ సోపానక్రమంలో తన కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి కిమ్ చాలా వేగంగా మరియు ప్రమాదవశాత్తూ కాదు. ఎందుకంటే వారు కనీసం 1949 వరకు పాలించారు. చాలా మటుకు, కిమ్ ఇల్ సంగ్ స్వయంగా అలాంటి ఎత్తును ఆశించలేదు మరియు దాని కోసం ప్రయత్నించలేదు.
* * *
మన్సుడే హిల్ యాత్ర మమ్మల్ని ప్యోంగ్యాంగ్ కేంద్రానికి తీసుకువెళ్లింది. కొత్త లగ్జరీ రెసిడెన్షియల్ ఎత్తైన భవనాల బ్లాకుల గుండా అక్కడి మార్గం ఉంది, వాటిలో ఒకటి, స్పష్టంగా, న్యూయార్క్ యొక్క ట్రంప్ ప్లాజా యొక్క ఖచ్చితమైన కాపీ; ఇక్కడ నివసించే ప్రవాసులు ఈ పొరుగు ప్రాంతాలను "దుబాయ్" అని వ్యంగ్యంగా పిలుస్తారు. మేము ప్రధాన విశాలమైన రహదారిని ఆపివేసిన తర్వాత, మా మార్గం మమ్మల్ని క్రూరమైన, గంభీరమైన మాన్సుడే కన్వెన్షన్ ప్యాలెస్ భవనాన్ని దాటి తీసుకువెళ్లింది, ఇక్కడ పార్లమెంటు సంవత్సరానికి ఒకసారి సమావేశమై నాయకత్వ నిర్ణయాలకు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తుంది. విదేశీ అతిథులు పార్కింగ్ స్థలానికి వస్తారు, ఇది భవనానికి దగ్గరగా ఉంది మరియు చిన్న పూల కియోస్క్ ఉంది. మేము పుష్పగుచ్ఛాలు కొనుక్కుని, ఇరుకైన కాలిబాటపైకి నడిచాము, అదృశ్య స్పీకర్ల నుండి దేశభక్తి సంగీతం వినిపిస్తూ, ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొరియన్లు పాల్గొనే శోకభరితమైన ఆచారానికి సరిపోయేలా మా ముఖాలపై నిరుత్సాహాన్ని వ్యక్తం చేసాము. పచ్చిక బయళ్లను కత్తెరతో కోసే "స్వచ్ఛంద" పౌరుల శ్రమతో చుట్టుపక్కల ఉద్యానవనం నిర్మలమైన స్థితిలో ఉంచబడింది. ఈ రోజు విగ్రహాల వద్దకు వెళ్లే మార్గంలో, కొమ్మ చీపురుతో మెట్లు తుడుచుకుంటున్న ఒంటరి యువకుడు తప్ప మరెవరినీ మనం కలవలేదు.
మన్సుడే హిల్ నిస్సందేహంగా ప్యోంగ్యాంగ్ కేంద్రంగా ఉంది - భౌగోళిక, రాజకీయ మరియు ఆధ్యాత్మికం. 1972లో, తన తండ్రి అరవయ్యవ పుట్టినరోజును పురస్కరించుకుని - అత్యంత ముఖ్యమైన కన్ఫ్యూషియన్ పుత్ర భక్తికి అనుగుణంగా - కిమ్ జోంగ్ ఇల్ కొండ పైభాగంలో గ్రేట్ లీడర్ యొక్క ఇరవై రెండు మీటర్ల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాడు. నగరం. ఐదు సంవత్సరాల తరువాత, స్మారక చిహ్నాన్ని బంగారు పూతతో కప్పారు, అది వెంటనే తొలగించబడింది, విగ్రహం దాని అసలు రూపానికి తిరిగి వచ్చింది. డెంగ్ జియావోపింగ్ రాష్ట్ర పర్యటనలో దేశాన్ని సందర్శించిన తర్వాత ఇది జరిగింది, బంగారు విగ్రహాన్ని చూసిన వారు, చైనా సహాయంలో భాగంగా కేటాయించిన డబ్బు ఎక్కడికి వెళుతుందని అడిగారు. స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించినప్పటి నుండి, కొరియన్లు విగ్రహం పాదాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడం సంప్రదాయంగా మారింది.
2012లో ఉత్తర కొరియాకు నా మొదటి సందర్శనకు ఒక వారం ముందు, కిమ్ జోంగ్ ఉన్ మన్సుడే హిల్ పైన ఒక కొత్త స్మారక చిహ్నం ఆవిష్కరణకు హాజరయ్యారు, అక్కడ అతని తాత యొక్క కొద్దిగా సవరించిన వ్యక్తి మరొక విగ్రహం - ఇటీవల మరణించిన కిమ్ జోంగ్ ఇల్. . ప్రారంభంలో, కిమ్ ఇల్ సంగ్ యొక్క స్మారక చిహ్నంలో యువ నాయకుడిని విప్పని సైనిక ఓవర్ కోట్ ధరించి చిత్రీకరించారు, దాని కింద మావో-శైలి జాకెట్ కనిపించింది, ఇది మొదట కిమ్ ఇల్ సంగ్ కోసం సాధారణ దుస్తులు. నాయకుడి చేయి పైకి లేచి, ఆకాశం మరియు నక్షత్రాలను చూపుతూ, అతని ముఖంపై నిర్ణయాత్మక వ్యక్తీకరణ, అతని లక్ష్యం పట్ల అచంచలమైన దృఢత్వం మరియు నిబద్ధతను సూచిస్తుంది. కొత్త సంస్కరణలో, ఫ్రెంచ్ జాకెట్ టైతో సాంప్రదాయక కఠినమైన సూట్‌కు దారితీసింది, కిమ్ ఇల్ సంగ్ తరువాత ధరించడం ప్రారంభించింది, కఠినమైన విప్లవాత్మక చూపులకు బదులుగా, ప్రపంచ నాయకుడి నమ్మకంగా, వెచ్చని చిరునవ్వు కనిపించింది మరియు అద్దాలు పూర్తి చేశాయి. దయగల తాత యొక్క చిత్రం - ఎటర్నల్ ప్రెసిడెంట్. అతని కుమారుడు, ప్రియమైన నాయకుడు కిమ్ జోంగ్ ఇల్, సమీపంలో నిలబడి, అతని లక్షణాలకు ప్రాణం పోసే అదే వెచ్చని చిరునవ్వును కలిగి ఉన్నాడు. ఈ చిరునవ్వు, అధికారిక క్రానికల్ యొక్క ఫుటేజీలో చూడటం అసాధ్యం అని చెప్పాలి. అతను మరియు అతని తండ్రి అర్ధ శతాబ్దానికి పైగా పాలించిన తన దేశం యొక్క భవిష్యత్తును హోరిజోన్ దాటి ఎక్కడో చూస్తున్నాడు. రెండు విగ్రహాలు స్మారక కళకు అనుకరణగా కనిపిస్తాయి, కిట్ష్, వాటి కార్టూనిష్ రూపాలు, వింత పరిమాణం మరియు అసహ్యమైన సూడో-షైన్‌తో వికర్షణ చెందుతాయి.
అయితే ఇక్కడ నవ్వాలంటే మీరు ఫూల్ అయి ఉండాలి. అన్నింటికంటే, ఈ ప్రదేశం ఉత్తర కొరియా యొక్క పవిత్రమైనది. మీరు తప్పనిసరిగా హెచ్చరించబడాలి మరియు ముందుగానే ఉత్తమం, మీరు స్మారక చిహ్నాన్ని ఫ్రేమ్‌లో తల నుండి కాలి వరకు పూర్తి ఎత్తులో ఉండే విధంగా ఫోటో తీయాలి. స్మారక చిహ్నాల యొక్క ఏదైనా వివరాలను దగ్గరగా ఫోటో తీయడం ఖచ్చితంగా నిషేధించబడింది. మీ గైడ్‌లు ఈ సూచనలను పదే పదే పునరావృతం చేస్తారు, మీరు మీ కెమెరాను తీసుకున్న వెంటనే మీ భుజంపైకి చూస్తారు. నాయకుల బొమ్మల నేపథ్యం అత్యంత ప్రసిద్ధ ఉత్తర కొరియా మొజాయిక్‌లలో ఒకటి, ఇది జియోంగ్చి సరస్సును లేత గోధుమరంగు, తెలుపు మరియు బూడిద రంగు టోన్‌లలో వర్ణిస్తుంది, ఇది రెండు కొరియాలలో పవిత్రంగా పరిగణించబడే పెక్టుసాన్ అగ్నిపర్వతం యొక్క బిలం వద్ద ఉంది. మ్యూజియం ఆఫ్ ది కొరియన్ రివల్యూషన్ గోడపై సుమారు 70 మీటర్ల పొడవున్న మొజాయిక్ ప్యానెల్ వేయబడింది. ఈ మ్యూజియం యొక్క ప్రదర్శనలు దేశం స్థాపించినప్పటి నుండి నేటి వరకు దేశ చరిత్రను తెలియజేస్తాయి.
"ట్రావిస్, దయచేసి మీ సన్ గ్లాసెస్ తీయండి" అని మిన్ అడుగుతుంది.
తిట్టు! నేను ఇప్పటికే పొరపాటు చేసాను మరియు ఇది రెండవ రోజు మాత్రమే. సన్ గ్లాసెస్ - అయితే! నేను వాటిని త్వరగా నా తల నుండి చీల్చివేసి, నా చేతులను నా వైపులా తగ్గించాను, రెండు భయపెట్టే బొమ్మలను రెప్పవేయకుండా ఎదురు చూస్తున్నాను.
* * *
కిమ్ ఇల్ సంగ్ ఎందుకు? సోవియట్‌లు అతనిలో ప్రత్యేకంగా ఏమి చూశారు?
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత USSR నాయకత్వం ఉత్తర కొరియా కోసం చాలా నిరాడంబరమైన ప్రణాళికలను కలిగి ఉందని సోవియట్ ఆర్కైవ్స్ నుండి పత్రాలు సూచిస్తున్నాయి. ఏదైనా ప్రణాళికలు ఉంటే. వారు ముందస్తుగా కనిపించారు మరియు స్వభావాన్ని మెరుగుపరిచారు. సోవియట్‌లు ఏదో ఒక దశలో అమెరికన్లు ద్వీపకల్పంపై పూర్తి నియంత్రణకు అనుమతించేందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది - కొరియా రష్యాతో భూ సరిహద్దును పంచుకున్నప్పటికీ - అమెరికా అంతరిక్షంపై ఆధిపత్యం చెలాయించకుండా నిరోధించడానికి ఇది సరిపోతుంది. . అదే విధంగా, ఈ ప్రక్రియలో దక్షిణ కొరియా ఆధిపత్యం చెలాయించడంతో కొరియన్ ద్వీపకల్పాన్ని ఏకం చేయడానికి నేటి చైనా ఎందుకు ఆసక్తి చూపడం లేదని వివరించవచ్చు: ఎవరూ దాని సరిహద్దుల్లో అమెరికన్ దళాలను చూడాలని కోరుకోరు.
అటువంటి అనిశ్చిత పరిస్థితులలో, ఇతర దేశాల నుండి పెద్దగా ఆసక్తి లేనప్పుడు, సంఘటనలు పూర్తిగా ఊహించని విధంగా అభివృద్ధి చెందుతాయి. కిమ్ త్వరగా USSR నుండి ప్యోంగ్యాంగ్ సలహాదారుల దృష్టిని ఆకర్షించింది. అతను కొన్ని వారాల తర్వాత ప్యోంగ్యాంగ్‌లో కనిపించినట్లయితే, అతని పేరు మరచిపోయే అవకాశం ఉంది. సహజంగానే, అతను మాస్కో మరియు స్థానిక జనాభా మధ్య విజయవంతమైన మధ్యవర్తిగా కనిపించడం ప్రారంభించాడు. అన్నింటికంటే, అతను గత రెండు దశాబ్దాలుగా సోవియట్ యూనియన్‌లో ప్రవాసంలో గడిపాడు మరియు ఆమోదించదగిన రష్యన్ మాట్లాడాడు-అయితే అతని ఎనిమిదో తరగతి విద్యతో కిమ్‌ను ఎవరూ తీవ్రమైన మేధావిగా భావించలేదు. పెద్ద సంఖ్యలో సోవియట్ సహోద్యోగులు మార్క్స్ మరియు లెనిన్ బోధనల గురించి అతని జ్ఞానం చాలా తక్కువ అని నమ్మారు. కానీ ఆ సమయంలో, సోవియట్ కూటమి దేశాలలో గొప్ప ఆలోచనాపరులు ప్రత్యేకంగా అవసరం లేదు. అత్యంత విలువైన గుణం విధేయత మరియు కట్టుబడి ఉండే సామర్ధ్యం. మరియు స్టాలిన్ తృణీకరించిన వృత్తిపరమైన, మండుతున్న విప్లవకారులు మరియు ఉపకరణాల సమూహం నుండి కిమ్ తెలివిగా తన దూరాన్ని కొనసాగించాడు-ఇది నిస్సందేహంగా జనరల్సిమో దృష్టిలో కిమ్ విలువను పెంచింది. అంతేకాకుండా, కిమ్ ప్యోంగ్యాంగ్‌లో జన్మించాడు, ఇది కొత్త రాజధానిగా మారింది మరియు జపనీయులకు వ్యతిరేకంగా అతని గెరిల్లా దోపిడీలకు కొరియన్లలో ప్రసిద్ధి చెందింది - త్వరలో అతిశయోక్తి మరియు అధికారిక ప్రభుత్వ ప్రచారం ద్వారా వక్రీకరించబడిన విజయాలు కిమ్ అంటే ఏమిటో బాగా తెలుసు. 1945లో ఒక వేడి ఆగస్టు రోజున కొరియాకు తిరిగి రావడానికి ముందు నిమగ్నమై, వారు ఏమి మాట్లాడుతున్నారో వారికి అర్థం కాలేదు. సోవియట్‌లకు కిమ్ ఆదర్శప్రాయమైన కీలుబొమ్మగా ఉండాలని నిర్ణయించారు.
కిమ్ ఇల్ సంగ్ మాంగ్యోంగ్డే గ్రామంలో జన్మించాడు, ఇది ఇప్పుడు ప్యోంగ్యాంగ్‌లో భాగం మరియు అదే పేరుతో జిల్లాలో భాగం. కిమ్ ఇల్ సంగ్ పుట్టినరోజు, ఏప్రిల్ 15, 1912, టైటానిక్ మునిగిన రోజుతో సమానంగా ఉంటుంది. దీనివల్ల టైటానిక్ అతని కుమారుడికి ఇష్టమైన చిత్రాలలో ఒకటిగా మారింది. (కిమ్ జోంగ్-ఇల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క రీమేక్, అంతర్జాతీయ ఫెస్టివల్ సర్క్యూట్‌లో ఘోరంగా విఫలమైంది-లేదా, మీరు కోరుకుంటే, మునిగిపోయింది-) పుట్టినప్పుడు, కాబోయే నాయకుడికి కిమ్ సియోంగ్జు అనే పేరు పెట్టారు, దాని ద్వారా అతను అతను 1930 లలో దానిని మార్చే వరకు కొంత సమయం వరకు తెలుసు. అధికారిక పురాణాల ప్రకారం, కిమ్ ఇల్ సంగ్ పేద, అణగారిన రైతు కుటుంబంలో జన్మించాడు, వాస్తవానికి అతని కుటుంబం ధనవంతులు కానప్పటికీ, ఆ రోజుల ప్రమాణాల ప్రకారం ఇప్పటికీ ఎక్కువ లేదా తక్కువ సంపన్నమైనది. తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు మరియు ప్రెస్బిటేరియన్ చర్చి వ్యవహారాలలో లోతుగా పాల్గొంటారు. అనేక ఇతర కుటుంబాల వలె, కిమ్‌లు తమ దేశంపై జపనీస్ ఆక్రమణను అసహ్యించుకున్నారు మరియు చివరికి జపనీస్ వ్యతిరేక ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రమైన మంచూరియాకు వెళ్లారు, అక్కడ రెండు మిలియన్ల కొరియన్లు ఆశ్రయం పొందారు.
1932లో జపాన్ తన వలసరాజ్యాల ఆస్తులను విస్తరించేందుకు ఈ ప్రాంతంలో సైనిక ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతిఘటన మరింత హింసాత్మకంగా మారింది. ఆక్రమణదారులను వ్యతిరేకించిన వారిలో ఇరవై ఏళ్ల కిమ్ తన మొదటి పక్షపాత నిర్లిప్తతను నిర్వహించాడు. అతని మధ్యతరగతి మూలాలు ఉన్నప్పటికీ, అతను కార్యాలయ ఉద్యోగి లేదా సాధారణ వ్యాపారిగా మారడానికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ, కిమ్, అన్యాయానికి ఆగ్రహించి, విప్లవాత్మక అభిరుచితో ప్రేరేపించబడ్డాడు, ఒక పెద్ద యుద్ధంలో, అతని నిర్లిప్తతతో మొదట తనను తాను ధృవీకరించుకున్నాడు. చైనీస్ కమాండర్ షి జోంగ్‌హెంగ్ యొక్క ప్రాణాలను కాపాడగలిగారు. ఆ క్షణం నుండి, కిమ్ ఈ ప్రాంతంలో పోరాటంలో పాల్గొన్న ప్రముఖ చైనీస్ అధికారులకు నమ్మకస్థుడు అయ్యాడు.
తిరుగుబాటు త్వరలో అణచివేయబడింది మరియు జపాన్ అనుకూల తోలుబొమ్మ రాష్ట్రం మంచుకువో ఉద్భవించింది, అయితే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని జపనీస్ వలసవాదులకు ప్రతిఘటన, దాని పేరు ఉన్నప్పటికీ, ప్రధానంగా కొరియన్లు (కిమ్ మరియు అతని జట్టు సభ్యులు వంటివారు ఉన్నారు. ), కొనసాగింది. 1936 నాటికి, కొంతమంది గెరిల్లాలు భారీ సైనో-కొరియన్ సైన్యంగా మారారు, దీనిలో కిమ్ మూడవ విభాగానికి నాయకత్వం వహించారు. అతను 1930ల రెండవ సగంలో ఎక్కువ భాగం నిరంతర యుద్ధంలో గడిపాడు.
జపనీస్‌ను వ్యతిరేకించే ఏకైక శక్తి కానప్పటికీ (అధికారిక ఉత్తర కొరియా ప్రచారం ఇప్పుడు దానిని చిత్రీకరిస్తుంది), జపనీయులపై వివిధ స్థాయిలలో విజయంతో విచక్షణారహితంగా దాడులు చేసిన అనేక పోరాట విభాగాలలో కిమ్ యొక్క యూనిట్ ఒకటి. కానీ - అతని యోగ్యత యొక్క తదుపరి అతిశయోక్తులు లేకుండా కూడా - కిమ్ యొక్క పోరాటం ధైర్యమైనది మరియు వీరోచితమైనది, మరియు అతని నిర్లిప్తత యొక్క నాయకత్వం జపనీయులను అతని తలపై బహుమానం ఉంచేలా చేసేంత ప్రభావవంతంగా ఉంది. అయితే, 1940లో ఘోర పరాజయం తర్వాత, కిమ్ మరియు అతని సహచరులు మంచూరియాలో ఉండలేరు. వారికి ఎక్కువ ఎంపిక లేదు - వారు సోవియట్ యూనియన్‌కు పారిపోవాల్సి వచ్చింది. అక్కడ, కొరియన్ పక్షపాతాలు ఎర్ర సైన్యం యొక్క యోధులుగా మారారు మరియు తరువాతి సంవత్సరాల్లో సోవియట్ యూనియన్ మరియు జపాన్ మధ్య ఊహించిన యుద్ధానికి ముందు తగిన పోరాట శిక్షణ పొందారు. కిమ్ మేజర్ అయ్యాడు. USSR చివరికి ఈ యుద్ధంలోకి ప్రవేశించింది - రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో, 1945 వేసవిలో. కానీ విజయం చాలా త్వరగా జరిగింది, కిమ్ యొక్క నిర్లిప్తత యుద్ధాలలో పాల్గొనడానికి స్వల్పంగానైనా అవకాశం లేదు. ఇది సహజంగానే, విజయం కిమ్ యొక్క కార్యకలాపాల ఫలితమని మరియు ఆయన మాత్రమే అని ఉత్తర కొరియా ప్రచారాన్ని నిరోధించదు.
* * *
దేశం యొక్క తదుపరి చరిత్ర యొక్క అధికారిక సంస్కరణతో పరిచయం పొందడానికి, మీరు కొరియో హోటల్ సమీపంలో ఉన్న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక మ్యూజియాన్ని సందర్శించవచ్చు. జపనీస్ ఆక్రమణ నుండి విముక్తి పొందిన ప్రారంభ సంవత్సరాల్లో మ్యూజియం భవనం కిమ్ ఇల్ సంగ్ యొక్క ప్రధాన కార్యాలయం. ఇది 1920ల ప్రారంభంలో నిర్మించిన నిరాడంబరమైన రెండు-అంతస్తుల నిర్మాణం, ఇది జపనీస్ కలోనియల్ ఆర్కిటెక్చర్‌కు అరుదైన ఉదాహరణ. టోక్యో జపనీస్ డైట్ భవనం యొక్క సెంట్రల్ టవర్ యొక్క చిన్న కాపీ - కోణీయ నిర్మాణం ఒక గోపురం పైకప్పుతో అగ్రస్థానంలో ఉంది. మ్యూజియం యొక్క మొదటి అంతస్తులోని ఎగ్జిబిషన్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క సృష్టి చరిత్రను హైలైట్ చేస్తుంది - దేశం యొక్క ప్రముఖ మరియు మార్గదర్శక శక్తి - మరియు రెండవ అంతస్తులో అధ్యక్ష కార్యాలయాలు మరియు సమావేశ గదులు భద్రపరచబడ్డాయి, ఇందులో ఆశ్చర్యకరంగా , మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ మరియు స్టాలిన్ యొక్క ప్రతిమలు ఉన్నాయి, అయినప్పటికీ ప్రధాన స్రవంతి ప్రచార శ్రేణిలో వారి చిత్రాలు జాగ్రత్తగా తొలగించబడ్డాయి. తన తల్లి కడుపు నుండి పుట్టిన వెంటనే, కిమ్ ఇల్ సంగ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాను సృష్టించే ప్రాజెక్ట్‌పై పని చేయడం ప్రారంభించాడని ఇక్కడ మీరు నేర్చుకుంటారు. వాస్తవానికి, మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కొరియా 1925 లో సియోల్‌లో స్థాపించబడింది - యువకుడు కిమ్ నివసించిన ప్రదేశాల నుండి చాలా కిలోమీటర్ల దూరంలో, ఈ పార్టీ ఉనికి గురించి తెలియదు, ఇది మూడు సంవత్సరాల తరువాత అంతర్గత ఫలితంగా కూలిపోయింది. జపనీస్ వలస పరిపాలన నుండి కలహాలు మరియు ఒత్తిడి.
కిమ్ యొక్క ప్రధాన సిద్ధాంతం - జుచే - ఎల్లప్పుడూ పార్టీ సైద్ధాంతిక వేదికకు కేంద్రంగా ఉందని మరియు ఇది మరొక కల్పితమని వారు మీకు చెబుతారు. వాస్తవానికి, "జుచే" అనే భావన ఉత్తర కొరియా పదజాలంలో 1950లలో మాత్రమే కనిపించింది మరియు 1970లు మరియు 1980లలో అధికారిక భావజాల స్థాయికి పెంచబడింది, కిమ్ ఇల్ సంగ్ లేదా అతని కుమారుడు కాదు, హ్వాంగ్ చాంగ్-యూప్, ఉత్తర కొరియా యొక్క నిజమైన భావజాలవేత్త. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక మ్యూజియంకు సంబంధించిన మీ గైడ్ మీకు చెప్పని మరో విషయం (ఎక్కువగా అతనికి దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి) కిమ్ తన సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. మంచూరియా.
వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అధికారిక స్థాపన తేదీ అక్టోబర్ 10, 1945. వాస్తవానికి, ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క ఉత్తర కొరియా బ్యూరో సోవియట్ అధికారులచే నిర్వహించబడింది మరియు నిర్వహించబడింది. అసలు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఒక సంవత్సరం తర్వాత మాత్రమే కనిపించింది. అయినప్పటికీ, ఈ వివరాలు చాలా తక్కువ, ఎందుకంటే ఆ సమయంలో అధికారికంగా ఏ సంస్థ లేదా పార్టీకి అధిపతిగా ఉండని కిమ్ ఇల్ సంగ్, ఫిబ్రవరి 1946 నుండి అప్పటికే "పెద్ద మనిషి"గా పరిగణించబడ్డాడు - అతను తన స్వదేశానికి తిరిగి వచ్చిన ఆరు నెలల లోపు.
"మరుసటి సంవత్సరం," మీ గైడ్ తన స్వరంలో ఉత్సాహంతో ఇలా అంటాడు, "ప్రజాస్వామ్య సంస్కరణలు ప్రారంభమయ్యాయి. వాటిని పూర్తి చేయడానికి ఒక సంవత్సరం మాత్రమే పట్టింది!
"ప్రజాస్వామ్య సంస్కరణలు" అనేది కమ్యూనిస్ట్ పాలనలను అధ్యయనం చేసిన వారికి బాగా తెలిసిన ప్రక్రియల శ్రేణిని కలిగి ఉంటుంది. భూసంస్కరణ చేపట్టబడింది మరియు పొరుగున ఉన్న చైనాలో వలె ఇది రక్తపాతం కాదు, అయినప్పటికీ చాలా మంది భూస్వాములు దక్షిణాదికి పారిపోవాల్సి వచ్చింది. వారిలో కొందరు అమెరికా అనుకూల పోలీసు రాష్ట్రమైన సింగ్‌మన్ రీలో ఉన్నత పదవులు చేపట్టారు. జపనీయులచే స్థాపించబడిన ప్రధాన పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి. క్రైస్తవుల హింస ప్రారంభమైంది - వారిలో చాలామంది చంపబడ్డారు, మిగిలినవారు దేశం నుండి పారిపోగలిగారు.
జపనీస్ ఆక్రమణ సమయంలో రాజకీయ జీవితంలో పాల్గొనకుండా మరియు జపనీయులు రెండవ తరగతి పౌరులుగా పాలించిన దేశ జనాభా నుండి కనీస ప్రతిఘటనతో ఇదంతా జరిగింది. నెరవేరిన స్వాతంత్య్ర కల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. అదే సమయంలో, చాలా కొద్దిమంది మాత్రమే యువ రాష్ట్రంపై సోవియట్ యూనియన్ యొక్క తీవ్రమైన ప్రభావంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు, ఎందుకంటే సోవియట్‌లను మిత్రదేశాలుగా భావించారు, ద్వేషించబడిన జపనీయులకు వ్యతిరేకంగా కొరియన్లతో పక్కపక్కనే పోరాడుతున్నారు. నిస్సందేహంగా, ఉత్తర కొరియా రాజ్యం యొక్క ప్రధాన సైద్ధాంతిక సందేశాలు జపాన్‌కు వ్యతిరేకంగా సోవియట్ అనుకూలమైనవి కావు. చరిత్రకారుడు బ్రూస్ కమింగ్స్ ఎత్తి చూపినట్లుగా, ఆ సంఘటనల యొక్క ఏదైనా అధికారిక సంస్కరణ జపనీయుల క్రూరమైన అణచివేతలో కొరియన్ ప్రజలు అనుభవిస్తున్న భయంకరమైన బాధల ప్రస్తావనతో ప్రారంభమవుతుంది (జపనీస్ జాతీయ లక్షణంగా వర్ణించబడిన అణచివేత కోరికతో) మరియు వివరణను కలిగి ఉంటుంది. కిమ్ ఇల్ సంగ్ నేతృత్వంలోని జపాన్ వ్యతిరేక తిరుగుబాటు. "1930లలో జపనీయులతో లేదా 1950లలో అమెరికన్లతో పోరాడడం ఎలా ఉంటుందో వారి కంటే చిన్నవారు ఎవరైనా భావించలేరని నమ్మిన పాత తరం ప్రతి ఉత్తర కొరియన్ తలపై ఇవన్నీ కొట్టాయి" అని కమింగ్స్ రాశారు. .
మొట్టమొదటిసారిగా, కొరియన్లు తమ స్వంత భాష, చరిత్ర, సంస్కృతి - మరియు ఇప్పుడు వారి స్వంత ప్రభుత్వంతో సార్వభౌమాధికారం కలిగిన ప్రజలలో భాగం కావడం ఆధునిక ప్రపంచంలో అర్థం ఏమిటో అనుభూతి చెందారు. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా మొదటి కాంగ్రెస్ ఆగస్టు 28–30, 1946లో జరిగింది. ఈ తేదీలను పార్టీ యొక్క నిజమైన స్థాపన రోజులుగా పరిగణించవచ్చు, గతంలో ఉత్తర కొరియాలో పనిచేస్తున్న చిన్న కమ్యూనిస్ట్ అనుకూల సంస్థల ఏకీకరణ క్షణం. కొరియన్ కమ్యూనిస్టుల యొక్క నాలుగు ప్రధాన వర్గాలు సోవియట్‌లు ఉత్తరానికి "దిగుమతి" చేయబడ్డాయి: గతంలో మంచూరియాలో నివసించిన వలసదారులు, సోవియట్ కొరియన్లు, సియోల్ నుండి దక్షిణ కొరియా కమ్యూనిస్టులు మరియు చివరకు, కిమ్ ఇల్ సంగ్ యొక్క గెరిల్లా దళాలు. కాలక్రమేణా, మొదటి మూడు వర్గాల సభ్యులు కిమ్ ఇల్ సంగ్ యొక్క అభివృద్ధి చెందుతున్న వ్యక్తిత్వ ఆరాధన మరియు అతని తప్పుదారి పట్టించే ఆర్థిక విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రారంభించారు. రాజకీయ "ప్రక్షాళన" ఫలితంగా వారు త్వరలోనే బాధపడ్డారని ఆశ్చర్యం లేదు, మరియు కిమ్ యొక్క మాజీ గెరిల్లా సహచరులు మాత్రమే అధికారంలో ఉన్నారు, ఇది కిమ్ కుటుంబం యొక్క మతోన్మాద ఆరాధన యొక్క ఏకీకృత సైద్ధాంతిక వ్యవస్థ ఆవిర్భావానికి ముందస్తు షరతుగా మారింది.
సెప్టెంబర్ 9, 1948 డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా యొక్క అధికారిక తేదీ, దీని అధిపతి మరియు కేంద్రం వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా. ఇది తాత్కాలిక ప్రభుత్వం యొక్క పనికి ముగింపు పలికింది; సోవియట్ దళాలు మరియు పరిపాలన దేశం విడిచిపెట్టి, పూర్తి అధికారాన్ని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకు బదిలీ చేసింది. మ్యూజియం యొక్క ఎగ్జిబిషన్‌లో DPRK ఉనికి యొక్క ప్రారంభ రోజులలో సోవియట్ ఉనికి గురించి ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరమైనది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో కిమ్ సభ్యత్వం వంటి విదేశీ ప్రభావంతో సంబంధం ఉన్న ప్రతిదీ దేశ అధికారిక చరిత్ర నుండి పూర్తిగా తొలగించబడింది. వర్గ వైషమ్యాలు లేదా అంతర్గత విభేదాల గురించి ఒక్కటి కూడా ప్రస్తావించలేదు. మిగిలినది ఏమిటంటే, ఈ రకమైన ఇతర మ్యూజియంలలో వలె, "మా విజయాలన్నీ" యొక్క అద్భుతమైన ప్రేరేపిత యొక్క బోరింగ్ ప్రశంసలు, అతను ఖచ్చితంగా ప్రతిదీ ఒంటరిగా చేసాడు - కిమ్ ఇల్ సంగ్.
1949 నాటికి, కిమ్ అప్పటికే "గ్రేట్ లీడర్" లేదా "సుప్రీమ్ లీడర్" (కొరియన్‌లో, సూర్యోంగ్ - గోగురియో రాజవంశం యొక్క బంగారు రోజుల నుండి వచ్చిన పదం, ప్యోంగ్యాంగ్ మొత్తం కొరియన్ ద్వీపకల్పానికి కేంద్రంగా ఉన్నప్పుడు), ఇది USSRచే నియంత్రించబడే ప్రపంచం మరియు కేవలం స్టాలిన్ మాత్రమే అలాంటిదానికి యోగ్యుడిగా పరిగణించబడే ఒక దిగ్భ్రాంతికరమైన మరియు ధైర్యమైన మతవిశ్వాశాల. కానీ ఉత్తర కొరియా తన స్వంత మార్గాన్ని అనుసరించడానికి ఉద్దేశించిన స్పష్టమైన చిహ్నంగా ఉంది మరియు నిజమైన శక్తి యొక్క మీటలు సోవియట్‌ల చేతుల్లో లేవు: పేరు ప్రకారం, ఇది ఒక సోషలిస్ట్ దేశం, కానీ సారాంశంలో ఇది ఒక రాచరిక నిరంకుశత్వం.
* * *
సోవియట్ యూనియన్‌లో కొంతకాలం తర్వాత వారు కిమ్ ఇల్ సంగ్‌ను అధికారంలోకి తీసుకువచ్చినందుకు విచారం వ్యక్తం చేయడం ప్రారంభించారని చెప్పడం అంటే ఏమీ చెప్పనవసరం లేదు. ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగిన ఉత్తర కొరియా ప్రయోగం స్టాలినిస్ట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. కానీ త్వరలో, కిమ్ నాయకత్వంలో DPRK, సోవియట్ శ్రేయోభిలాషి సూచించిన దిశ నుండి ఎక్కువగా వైదొలిగి, ప్రణాళికాబద్ధమైన దానికంటే చాలా తీవ్రమైన మార్గాన్ని అనుసరించింది. మరియు ఈ ఉద్యమం నేటికీ కొనసాగుతోంది. ఎందుకు జరిగింది? చరిత్రకారులు విశ్వసిస్తున్నట్లుగా కిమ్ స్టాలిన్ మరియు సోవియట్ యూనియన్‌ను మెచ్చుకుని ఉండకపోవచ్చు.
వాస్తవానికి, సోవియట్‌లు కిమ్ ఇల్ సంగ్ యొక్క మోసపూరిత, మోసపూరిత మరియు వనరులను తక్కువ అంచనా వేసింది - ఇది స్పష్టంగా ఉంది. కానీ ఆసియాలో కమ్యూనిజం ఆలోచనలు ఎలా అవగతమవుతాయో వారు అంచనా వేయలేకపోయారు. జపాన్, దక్షిణ కొరియా లేదా తైవాన్‌లలో కనిపించే ప్రజాస్వామ్యం యునైటెడ్ స్టేట్స్‌లో మనం చూసే దానికంటే చాలా భిన్నంగా ఉన్నట్లుగా, ఆసియా కమ్యూనిజం దాని స్వంత లక్షణాలను కలిగి ఉంది. సోవియట్-శైలి కమ్యూనిజం సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం ఆదర్శధామ కోరికతో పాతుకుపోయింది మరియు దాని అంతర్జాతీయవాదం (“అన్ని దేశాల కార్మికులారా, ఏకం!”) సోవియట్ విస్తరణను సమర్థించింది. ఆసియా కమ్యూనిస్టులు - మావో జెడాంగ్, హో చి మిన్, కిమ్ ఇల్ సంగ్ - మొట్టమొదట జాతీయవాదులు. వలస పాలనానంతర కాలంలో తమ దేశాల వెనుకబాటును అధిగమించడానికి, లోతుగా పాతుకుపోయిన బానిసత్వాన్ని వదిలించుకోవడానికి వారు సోషలిజంలో మార్గాన్ని చూశారు. సోషలిజం అనుకున్నది - వారి ప్రణాళిక ప్రకారం - ఈ రాష్ట్రాలను వేగంగా ఆధునీకరించాలి, తద్వారా వారు అభివృద్ధి చెందిన దేశాల సమూహంలో చేరతారు, అదే సమయంలో వారు తీవ్రంగా ప్రయత్నించిన జాతీయ సార్వభౌమత్వాన్ని కొనసాగించారు. మరియు ఉత్తర కొరియాలో సోషలిజం యొక్క ఈ అవగాహన చాలా స్పష్టంగా వ్యక్తమైంది.
సోవియట్ కొరియన్ల పట్ల స్టాలిన్ క్రూరంగా ప్రవర్తించినందుకు కిమ్ జాతీయవాదం కొంతవరకు ప్రతిస్పందనగా ఉండవచ్చు. 1930ల గ్రేట్ టెర్రర్ సమయంలో, స్టాలిన్ అన్ని కొరియన్ కమింటర్న్ ఏజెంట్లను రీకాల్ చేయమని మరియు వారిని ఉరితీయాలని మరియు సాధారణ సోవియట్ కొరియన్లను కజాఖ్స్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లకు బహిష్కరించాలని ఆదేశించాడు, జాతి ప్రక్షాళనలో భాగంగా పూర్తిగా జాత్యహంకార పరిశీలన ఆధారంగా వేరు చేయడం అసాధ్యం. జపనీస్ శత్రువుల నుండి కొరియన్ల ప్రదర్శన.
కానీ కొరియా యుద్ధం ప్రారంభమయ్యే వరకు కిమ్ పూర్తిగా స్టాలిన్‌పైనే ఆధారపడి ఉన్నాడు. ఉత్తర కొరియా ప్రచారం ద్వారా వ్యాప్తి చేయబడిన అతిపెద్ద మరియు అత్యంత భయంకరమైన అబద్ధం కొరియా యుద్ధాన్ని దక్షిణాది ద్వారా ప్రారంభించిందని, దీనికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇచ్చిందని నమ్ముతారు. DPRKలోని ఈ అబద్ధం పవిత్రమైన సత్యంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది దేశం యొక్క ఉనికి యొక్క చట్టబద్ధత కోసం సమర్థనకు మూలస్తంభం. సోవియట్ యూనియన్ పతనమయ్యే వరకు కొంతమంది వామపక్ష-వొంపు దక్షిణ కొరియన్లు కూడా ఈ అబద్ధాలను నమ్మారు; దీని తరువాత ఆర్కైవల్ పత్రాలు బహిర్గతం చేయబడ్డాయి, ప్రత్యేకించి, కిమ్ ఇల్ సంగ్ మరియు స్టాలిన్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, DPRK నాయకుడు తన పోషకుడిని దక్షిణాదిలో పెద్ద ఎత్తున దాడిని ఆమోదించాలని మరియు మద్దతు ఇవ్వమని మరియు అంతేకాకుండా, దక్షిణాది యొక్క పూర్తి "విముక్తి"ని వేడుకున్నాడని సూచిస్తుంది. ద్వీపకల్పం యొక్క.
దక్షిణాది నుంచి రెచ్చగొట్టడం జరిగిందా అనేది మరో ప్రశ్న. ద్వీపకల్పంలోని ఉత్తర భాగంలోకి సైన్యాన్ని పంపాలనే తన స్పష్టమైన ఉద్దేశాల గురించి సింగ్‌మన్ రీ ఆ సమయంలో చాలా బలమైన ప్రకటనలు చేశాడు, కమ్యూనిజం నుండి దేశాన్ని రక్షించే ప్రక్రియకు కొన్ని రోజులు మాత్రమే పడుతుందని అంతర్జాతీయ మీడియాకు హామీ ఇచ్చాడు. జూన్ 1950లో, ఉత్తర కొరియా తన దాడిని ప్రారంభించటానికి కొన్ని వారాల ముందు, ఉత్తర కొరియా సైనికులు 38వ సమాంతర సరిహద్దు రేఖపై బైనాక్యులర్‌ల ద్వారా చూస్తున్నారు, అధికారిక పర్యటనలో ఉన్న దక్షిణాదిలోని సీనియర్ అమెరికన్ అధికారులు మరియు సైనిక సిబ్బందిని చూశారు, ప్రతిస్పందనగా వారు ఉత్తరం వైపు చూసారు. బైనాక్యులర్స్. దక్షిణాది వైపు నుంచి దాడికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఇది బలంగా వినిపించింది. అంతేకాకుండా, అంతర్యుద్ధం - ఇది ఈ యుద్ధం, కానీ చరిత్రకారులు కాలానుగుణంగా మర్చిపోతున్నట్లు కనిపించేది - 1940ల చివరలో దక్షిణాదిలో అణచివేత పోలీసు పాలనకు వ్యతిరేకంగా వివిధ వామపక్ష సమూహాల తిరుగుబాట్ల రూపంలో ఇప్పటికే పాకెట్స్ ఉన్నాయి. Singman Rhee , దీని పట్ల ద్వేషం చాలా విస్తృతంగా వ్యాపించింది. (దక్షిణ కొరియా జనాభా కిమ్ ఇల్ సంగ్ శైలిలో కమ్యూనిస్ట్ ఆదేశాలను ఇష్టపడుతుందని దీని అర్థం కాదు. మరియు ఈ తిరుగుబాట్లకు ఉత్తర కొరియా మద్దతు ఉందని దక్షిణ కొరియా అధికారులు చేసిన అన్ని ప్రకటనలు ఎప్పుడూ ఎటువంటి ధృవీకరణ పొందలేదు.) సాధారణంగా, ఇది లేదు కొరియా యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారు అనేది నిజంగా ముఖ్యం కాదు. ఆ వాతావరణంలో ఇది అనివార్యం, మరియు జూన్ 24, 1950 ఉదయం కాకపోతే, ఉత్తర కొరియా సైన్యం 38వ సమాంతరాన్ని దాటినప్పుడు, బహుశా అది కొన్ని వారాలు లేదా రోజుల తర్వాత అనివార్యంగా విస్ఫోటనం చెంది ఉండవచ్చు.
* * *
స్టాలిన్ సాధారణ దాడికి అంగీకరించడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాస్తవానికి ఇది యునైటెడ్ స్టేట్స్‌పై యుద్ధం ప్రకటించడానికి సమానం, ఇది ప్రపంచంలోని ఏకైక అణుశక్తి. హిరోషిమా మరియు నాగసాకి బాంబు దాడుల జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా తాజాగా ఉన్నాయి మరియు కొత్తగా ఏర్పడిన ఉత్తర కొరియా USSR ప్రయోజనాలలో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. స్టాలిన్ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.
సోవియట్‌లకు ఉత్తర కొరియా యొక్క జాతీయవాద భావాలు, వారి ఆశయాలు, ఎక్కువగా చికాకు కలిగించేవి, USSR రాయబార కార్యాలయం నుండి మాస్కోకు దౌత్యపరమైన పంపకాల ద్వారా స్పష్టంగా రుజువు చేయబడ్డాయి. కిమ్‌కి స్టాలిన్ తన “నో” చాలాసార్లు పునరావృతం చేశాడు. అతను యునైటెడ్ స్టేట్స్‌తో ప్రాణాంతక యుద్ధంలోకి లాగడానికి అల్ట్రా-నేషనలిస్ట్ మతోన్మాదుల సమూహాన్ని అనుమతించకుండా తగినంత అధునాతన రాజకీయ నాయకుడు.
అయితే, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు స్టాలిన్ తన స్థానాన్ని మార్చుకోవలసి వచ్చింది. 1949లో, చైనా కమ్యూనిస్టులు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన కొద్దికాలానికే జరిగిన అంతర్యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించారు. మావో నాయకత్వంలో, ఉత్తర కొరియా మరియు సోవియట్ యూనియన్ రెండింటికి దగ్గరగా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఎరుపు బ్యానర్ క్రింద ఐక్యమైంది. సోవియట్‌లు తమ స్వంత అణ్వాయుధాలను కూడా విజయవంతంగా పరీక్షించగలిగారు. అదనంగా, కొరియా ద్వీపకల్పానికి సంబంధించి అమెరికాకు దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు లేదా ప్రణాళికలు లేవని నిఘా నివేదికలు సూచించాయి. దీని అర్థం USSR కంటే అమెరికన్లు ఈ విభజించబడిన దేశం గురించి ఎక్కువగా శ్రద్ధ వహించారు. దక్షిణాది యొక్క "విముక్తి"కి యునైటెడ్ స్టేట్స్ ప్రతిస్పందించదని స్టాలిన్ విశ్వసించాడు - ఇటీవలి కాలంలో అతను కూడా అదే విధంగా, మొత్తం ద్వీపకల్పం అమెరికా నియంత్రణలోకి రావడానికి సాధ్యమయ్యే దృష్టాంతాన్ని పరిగణించాడు. చివరికి, కిమ్ యొక్క నిరంతర విలపనలకు లొంగి, స్టాలిన్ దాడికి అనుమతి ఇచ్చాడు.
మూడు రోజుల్లో అద్భుతమైన విజయంతో యుద్ధం ముగుస్తుందని కిమ్ స్టాలిన్‌కు హామీ ఇచ్చారు. దీనిని నొక్కిచెప్పడంలో, అతను తన స్వంత ఇంటెలిజెన్స్ డేటాపై ఆధారపడ్డాడు (సైద్ధాంతిక కారణాల వల్ల వాస్తవ పరిస్థితిని తీవ్రంగా వక్రీకరిస్తాడనడంలో సందేహం లేదు), అందరూ అసహ్యించుకునే క్రూరమైన సైనిక నియంత మడమ క్రింద దక్షిణ కొరియా ప్రజల బాధలను వివరించాడు. దక్షిణ కొరియా రైతులు, కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క యోధులను చూసిన వెంటనే, వారి కొడవళ్లను విసిరివేసి, వారి రైఫిల్‌లను తీసుకుంటారని, తమ అణచివేతదారులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొంటారని భావించబడింది.
ఈ నివేదికలలో మొదటి భాగం నిజమై ఉండవచ్చు. అయినప్పటికీ, "విముక్తి" ప్రక్రియను ఊహించినప్పుడు కిమ్ ఊహించిన సామూహిక తిరుగుబాటు ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. మూడు రోజుల మెరుపుదాడిగా ప్రణాళిక చేయబడినది సుదీర్ఘమైన మూడేళ్ల యుద్ధంగా మారింది. ఉత్తరాది, దాని స్వంత చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో, యుద్ధం విముక్తి యుద్ధం మరియు యునైటెడ్ స్టేట్స్ చేత ప్రేరేపించబడినది అని నొక్కి చెప్పింది. అధికారికంగా, దీనిని "గ్రేట్ పేట్రియాటిక్ వార్ ఆఫ్ లిబరేషన్" అని పిలుస్తారు, ఇది ఇంగితజ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రశ్నలను లేవనెత్తదు. DPRK కేవలం బాహ్య శత్రువుల దాడి నుండి తనను తాను రక్షించుకుంటే, ఈ యుద్ధం ఎలా "విముక్తి" యుద్ధం అవుతుంది? ఫలితంగా, ద్వీపకల్పం యొక్క దక్షిణ భాగాన్ని "విముక్తి" చేయడం సాధ్యం కాకపోతే, మరియు యుద్ధం ప్రారంభానికి ముందు ప్రతిదీ సరిగ్గా అదే స్థితిలో ఉంటే, ఈ "విముక్తి" యుద్ధం ఎలా "విజయవంతమైంది"? ?
మొదట, ఉత్తరం స్పష్టంగా గెలిచింది. సెప్టెంబరు 1950లో అమెరికా-నేతృత్వంలోని UN దళాలు జోక్యం చేసుకునే సమయానికి, కిమ్ మరియు స్టాలిన్ ఇద్దరినీ ఆశ్చర్యపరిచేటటువంటి ఉత్తరాది దక్షిణాది పురోగతి చాలా విజయవంతమైంది, అది ద్వీపకల్పంలో 95 శాతంపై నియంత్రణ సాధించింది. కొరియా పీపుల్స్ ఆర్మీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా యొక్క అధికారిక పేరు) కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉంది, ఎందుకంటే దాని యోధులు చాలా మంది ఇటీవలి చైనీస్ అంతర్యుద్ధంలో పోరాడారు, అక్కడ వారు చైనీస్ కమ్యూనిస్టులతో కలిసి పోరాడారు. యునైటెడ్ స్టేట్స్ జోక్యం చేసుకోకపోతే, యుద్ధం అక్కడ ముగిసి ఉండేది మరియు మొత్తం కొరియా ద్వీపకల్పం కిమ్ ఇల్ సుంగ్ రాజవంశం పాలనలో ఉండేది.
నిజానికి, ఈ సన్నివేశంలోకి US ప్రవేశం కిమ్ ఇల్ సంగ్‌కు ఆశ్చర్యం కలిగించింది. కానీ ఇది "ఎర్ర మంత్రగత్తెల" కోసం వేటతో యునైటెడ్ స్టేట్స్‌లో మెక్‌కార్థిజం యొక్క ఉచ్ఛస్థితి. US చరిత్రలో "మర్చిపోయిన యుద్ధం"గా పేరుగాంచిన ఈ యుద్ధంలో వాషింగ్టన్ యొక్క UN-ఆమోదించిన జోక్యం, వియత్నాం యుద్ధం వంటి "కమ్యూనిజం వ్యాప్తిని నిరోధించడానికి" యునైటెడ్ స్టేట్స్ చేసిన తదుపరి వినాశకరమైన ప్రయత్నాలకు నాందిగా మారింది. కొన్ని వారాల్లోనే, ఎక్కువగా US మరియు దక్షిణ కొరియా సైన్యాలతో కూడిన UN దళాలు పరిస్థితిని పూర్తిగా మార్చాయి. ఉత్తర కొరియా నాయకత్వం ప్యోంగ్యాంగ్‌ను విడిచిపెట్టి చైనాతో సరిహద్దుకు దగ్గరగా తిరోగమనం చేయవలసి వచ్చింది. భయంతో, కిమ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాను యుద్ధంలో పడవేయమని మావోను వేడుకున్నాడు. మావో, 1947లో చైనీస్ అంతర్యుద్ధానికి కొరియన్ చేసిన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, త్వరగా అంగీకరించారు, వాస్తవం తర్వాత మాత్రమే స్టాలిన్‌కు తెలియజేసారు, ఇది జనరల్సిమోకు ఆశ్చర్యంగా మారింది. కిమ్ ఇల్ సంగ్‌ను చైనీస్ జనరల్ పెంగ్ దేహువాయ్ అవమానకరంగా పక్కకు నెట్టారు, అతను కొరియా నాయకుడి పట్ల తక్కువ గౌరవం చూపించాడు మరియు అతని కార్యకలాపాలు దారితీసిన గందరగోళం. రెండు వారాల్లోనే, చైనా-కొరియా సంయుక్త సైన్యం 38వ సమాంతరాన్ని దాటి శత్రు దళాలను వెనక్కి తిప్పికొట్టింది, అయితే చైనీయులు తమకు మరింత దక్షిణానికి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, నవంబర్ నాటికి ఉత్తరాదివారు సియోల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. (చైనీస్ సహాయం అధికారిక ఉత్తర కొరియా చరిత్ర నుండి పూర్తిగా తొలగించబడలేదు, అయినప్పటికీ దాని ప్రాముఖ్యత ఖచ్చితంగా తగ్గించబడింది.)
ఆ సమయంలో UN కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ డగ్లస్ మాక్‌ఆర్థర్, చైనా యుద్ధంలోకి ప్రవేశించడంపై స్పందించి, చైనా సరిహద్దులోని యాలు నదికి 38వ సమాంతరంగా ఉన్న ఎగువ ద్వీపకల్పం మొత్తాన్ని ఎడారిగా మార్చాలని ఆదేశించాడు. అమెరికన్లు భారీ బాంబు దాడులతో ఉత్తర కొరియాలో చాలా వరకు ధ్వంసం చేశారు, లెక్కలేనన్ని యుద్ధ నేరాలకు పాల్పడ్డారు: ఆనకట్టలను ధ్వంసం చేయడం ద్వారా వారు పౌర సౌకర్యాలకు భారీ వరదలు మరియు తాగునీటి సరఫరా క్షీణతకు కారణమయ్యారు; అదనంగా, వారు పౌర జనాభాను నాశనం చేయడానికి నాపామ్‌ను ఉపయోగించారు. ఈ క్రూరత్వం మధ్య, సియోల్‌కు దక్షిణంగా ఉన్న మిత్రరాజ్యాల దళాలు తిరిగి సమూహాన్ని పొందగలిగాయి మరియు తిరిగి పోరాడగలిగాయి. వారు ఏప్రిల్ ప్రారంభంలో సియోల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు, మరియు వెంటనే అమెరికన్ గ్రౌండ్ ట్రూప్‌లు మళ్లీ 38వ సమాంతరాన్ని దాటాయి, కానీ ఈసారి వారు తగినంత ఉత్తరాన ముందుకు సాగలేదు. అప్పుడు, యుద్ధం ప్రారంభమైన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, యుద్ధం 38వ సమాంతరంగా కేంద్రీకృతమై ఉంది మరియు మొదటి ప్రపంచ యుద్ధం యొక్క స్ఫూర్తితో కందకం పోరాటం దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగింది, 1953 మధ్యలో యుద్ధ విరమణ ఒప్పందం సంతకం చేయబడే వరకు. ఉత్తరం మరియు దక్షిణాల మధ్య సరిహద్దు రేఖ రక్తపాతం ప్రారంభానికి ముందు ఎలా ఉందో దాదాపుగా అలాగే ఉంది. కొరియన్, చైనీస్ మరియు అమెరికన్ సైనికులు మరియు కొరియన్ పౌరుల మిలియన్ల మంది ప్రాణాలను బలిగొన్న ఈ యుద్ధం, భారీ సంఖ్యలో గాయపడినవారిని వదిలిపెట్టింది మరియు చివరికి ఒక అర్ధంలేని విషాదంగా మారింది. ఈ యుద్ధం యొక్క అసంబద్ధతను నొక్కిచెప్పినట్లుగా, శాంతి ఒప్పందం ఎప్పటికీ ముగియలేదు. రెండు కొరియాలు ఇప్పటికీ అధికారికంగా నిరంతర యుద్ధ స్థితిలో ఉన్నాయి.
* * *
ఈరోజు మీరు 241 కిలోమీటర్లు విస్తరించి ఉన్న డిమిలిటరైజ్డ్ జోన్ (DMZ)ని సందర్శించవచ్చు. ఈ పేరు, వాస్తవానికి, వాస్తవంతో సంబంధం లేదు, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ సాయుధ సరిహద్దు, రెండు వైపులా మైన్‌ఫీల్డ్‌లు మరియు నిరంతరం విధుల్లో ఉన్న సైనికుల దళం. జాయింట్ సెక్యూరిటీ జోన్ ఉన్న పన్ముంజోమ్ గ్రామానికి మీరు విహారయాత్రకు వెళ్లవచ్చు మరియు యుద్ధ విరమణ ఒప్పందం సంతకం చేయబడింది. అందులో, రెండు కొరియాల సైనికులు రెండు నీలి భవనాల మధ్య ఎదురుగా నిలబడి ఉన్నారు, దీనిలో DPRK మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వాల ప్రతినిధుల దౌత్య సమావేశాలు జరుగుతాయి. జాయింట్ సెక్యూరిటీ ఏరియా యొక్క మీ అనుభవం మీరు ఏ వైపు నుండి సందర్శిస్తున్నారనే దానిపై ఆధారపడి స్పష్టంగా భిన్నంగా ఉంటుంది. మీరు దక్షిణాదికి చెందిన వారైతే, ఇది సాధారణంగా సియోల్‌లో ప్రారంభమయ్యే టూర్ ప్యాకేజీ అవుతుంది మరియు దక్షిణ కొరియన్లు తమ ఉత్తర పొరుగువారితో వ్యవహరించే హై డ్రామా మరియు లోతైన మతిస్థిమితం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. టూర్ పార్టిసిపెంట్లు క్షుణ్ణంగా మరియు కఠినంగా నిర్దేశించబడతారు మరియు ప్రత్యేక పత్రంలో సంతకం చేయమని బలవంతం చేయబడతారు, దీని ప్రకారం శత్రు పక్షం యొక్క చర్యల ఫలితంగా సాధ్యమయ్యే గాయాలు లేదా మరణం సంభవించినప్పుడు పర్యాటకులు ఏదైనా క్లెయిమ్‌లను వదులుకుంటారు. (పర్యటన తర్వాత, ఈ పత్రం మీకు స్మారక చిహ్నంగా తిరిగి ఇవ్వబడుతుంది.) ఒక పర్యాటకుడి యొక్క అజాగ్రత్త చర్య దశాబ్దాల సంధిని విచ్ఛిన్నం చేయగలదని దక్షిణాది ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దాని దక్షిణ కొరియా మిత్రదేశాల పక్కనే ఉన్న US మిలిటరీ, విభజన రేఖకు అవతలి వైపున ఉన్న ఉత్తర కొరియా సైనికుల వైపు చూపడం లేదా ఊపడం చేయవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తుంది (నేను అక్కడ ఉన్న రోజున, పన్ముంగక్ ప్రవేశ ద్వారం వద్ద - a ఉత్తర కొరియా వైపు భవనం - డ్యూటీలో ఒక సైనికుడు మాత్రమే ఉన్నాడు). ఊపుతున్న పర్యాటకుడిని ఉత్తర కొరియా వైపు నుండి ఫోటో తీయవచ్చని, ఆపై ఫోటోషాప్ చేయవచ్చని వారు భయపడుతున్నారు, తద్వారా గ్రీటింగ్ వేవ్ ఎత్తబడిన మధ్య వేలుగా మారుతుంది మరియు దక్షిణ కొరియాపై తదుపరి దాడులకు సాకుగా ఉపయోగించబడింది. టూరిస్ట్‌లు ఒక చక్కని లైన్‌లో నిలబడాలని, ఉత్తర కొరియా వైపు నేరుగా చూడాలని, వారి వైపులా గంభీరమైన ముఖం మరియు చేతులతో, ప్రత్యేక సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫోటోగ్రఫీ కోసం పైకి లేపవచ్చు.
హాస్యాస్పదంగా, ఉత్తరం నుండి విహారయాత్రలు చాలా రిలాక్స్డ్ వాతావరణంలో జరుగుతాయి. అయితే, ఈ పర్యాటకులు చాలా తక్కువ మంది ఉన్నారు - మీరు సమూహంలో భాగంగా వెళ్లకపోతే మీరు పూర్తిగా ఒంటరిగా ఉంటారు. సరిహద్దులో కాపలాగా ఉన్న చాలా తక్కువ మంది సైనికులు కూడా మీ దృష్టిని ఆకర్షించగలరు. బస్సు మిమ్మల్ని సావనీర్ కియోస్క్ వద్ద దింపుతుంది మరియు మీరు మీ షాపింగ్ చేసిన తర్వాత, మీకు గైడ్‌గా మరియు సెక్యూరిటీ గార్డుగా ఒక మిలిటరీ వ్యక్తిని నియమించబడతాడు. అతను మిమ్మల్ని ప్రశాంతంగా DPRK పీస్ మ్యూజియానికి నడిపిస్తాడు, ఇది పునర్నిర్మించిన పెవిలియన్, ఇక్కడ యుద్ధ విరమణ ఒప్పందం జూలై 27, 1953న సంతకం చేయబడింది మరియు ఇది ఒక సాధారణ గ్రామంగా ఉన్నప్పుడు పన్ముంజోమ్‌లో ఇళ్లు ఎలా ఉండేవో ఉదాహరణ. ఇక్కడ మీ గార్డు గైడ్ యుద్ధానికి దారితీసిన మరియు ముగించిన సంఘటనలను భయంకరంగా వివరిస్తాడు. ఇది ఉత్తర కొరియా సంస్కరణగా ఉంటుంది, దీని ప్రకారం దేశం బాధితురాలిగా మారింది, అమెరికా దురాక్రమణదారులు దాని ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఘర్షణకు దిగారు. ఈ యుద్ధంలో విజయం గురించి కూడా వారు మీకు చెబుతారు. పర్యటన ముగింపులో, మీరు జాయింట్ సెక్యూరిటీ ఏరియాకు తీసుకెళ్లబడతారు, ఇక్కడ మీరు నవ్వవచ్చు, అలలు చేయవచ్చు మరియు మీకు నచ్చినంత వరకు దక్షిణ కొరియా వైపు చూపవచ్చు.
ఉత్తర కొరియా వైపు నుండి DMZకి జరిగిన మూడు సందర్శనలలో, నేను దక్షిణ కొరియా వైపు ఒక్క సైనికుడిని కూడా చూడలేదు. నిజానికి, తక్కువ సంఖ్యలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ సెంట్రీలు బ్యాగీ బ్రౌన్ యూనిఫామ్‌లు ధరించి ఉండటమే కాకుండా (తమ దక్షిణాది సోదరులు ధరించే స్టైలిష్ యూనిఫామ్‌లు, చీలమండల వద్ద తమ ప్యాంట్‌లు ధరించి ఉంటాయి), ముదురు సన్‌గ్లాసెస్ మరియు నలుపు మరియు తెలుపు శిరస్త్రాణాలు), సరిహద్దు రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగాల్లో ఆచరణాత్మకంగా ఎవరూ లేరు. కొరియన్ సంఘర్షణను వివరించే డాక్యుమెంటరీలు తప్పనిసరిగా ఇక్కడ చిత్రీకరించబడిన దృశ్యాలను కలిగి ఉంటాయి, ఇందులో పోరాడుతున్న సైన్యానికి చెందిన సైనికులు ఒకరినొకరు ఎదుర్కొనేలా చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ద్వీపకల్పం యొక్క కొనసాగుతున్న విభజనను నాటకీయంగా హైలైట్ చేయడానికి ఉద్దేశించబడింది. అలాంటి ఫుటేజీలు అప్పటి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ "DMZ భూమిపై అత్యంత భయంకరమైన ప్రదేశం" అని చెప్పడానికి దారితీసింది. అతను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం బహుశా ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం తక్కువ భయానకంగా ఉంది. ప్రస్తుతం DMZ గురించి నిజంగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే, రెండు వైపులా ఉపయోగించబడుతున్న యుద్ధ, దూకుడు వాక్చాతుర్యం.
సరిహద్దు రేఖకు దక్షిణం వైపు సైన్యం ఎందుకు కనిపించలేదని నేను ఒకసారి నా ఉత్తర కొరియా గైడ్‌ని అడిగాను. "పర్యాటకులు వచ్చినప్పుడు మాత్రమే వారు కనిపిస్తారు," ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది, "మా వైపు కూడా అదే జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు, మిలిటరీ వెళ్లిపోతుంది.
నేను సియోల్ నుండి DMZకి ప్రయాణించినప్పుడు, సావనీర్ షాప్‌లో సోజు బాటిల్స్ వంటి కొన్ని స్పష్టంగా ఉత్తర కొరియా ఉత్పత్తులను నేను గమనించాను. మరియు ఉత్తరం వైపు, నేను ఒకసారి ఒక సైనికుడు అల్యూమినియం డబ్బా నుండి సామ్రాజ్యవాద పానీయం కోకాకోలా తాగడం చూశాను. ఈ పరిశీలనలను పోల్చి చూస్తే, చాలా మటుకు, రెండు వైపులా చట్టవిరుద్ధమైన, కానీ పరస్పరం లాభదాయకమైన సరిహద్దు వాణిజ్యాన్ని నిర్వహించడానికి మార్గాలను కనుగొన్నట్లు నేను నిర్ధారణకు వచ్చాను. ఒకదానికొకటి క్రమంగా సయోధ్య (పూర్తి ఏకీకరణ కాకపోతే, కనీసం శాంతి ఒప్పందం) గురించి రెండు దేశాల మధ్య చర్చలకు ఒకప్పుడు ముఖ్యమైన ప్రదేశంగా ఉండేది, కాలక్రమేణా పర్యాటక ఆకర్షణగా మారింది.
* * *
అన్ని రాజకీయ వ్యవస్థల ఐక్యత, ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో, ఉమ్మడి శత్రువు యొక్క ఆలోచనపై ఆధారపడి ఉంటుంది, జాతీయ గుర్తింపును ఏర్పరచడంలో దీని ఉనికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో, ఆ శత్రువు కమ్యూనిస్టులు, వీరి స్థానంలో ఇటీవల రాడికల్ ఇస్లామిస్టులు వచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రెండవ ప్రపంచ వామపక్ష నియంతృత్వ పాలనలో, అంతర్గత శత్రువులు (అందరిలాగే కనిపించే పౌరులు - నేను మరియు మీ లాంటి - కానీ వాస్తవానికి శత్రువుల ఏజెంట్లు, చొరబాటు) ఉనికి గురించి ఆలోచన. సమాజాన్ని లోపలి నుండి నాశనం చేయడానికి) ప్రధాన పురాణాలలో ఒకటి, దీని ఆధారంగా ప్రజలను ఏకం చేసే మతిస్థిమితం లేని స్పృహ నిర్మించబడింది మరియు ఎవరిపైనైనా ఎప్పుడైనా ఆరోపణలు తీసుకురావచ్చు. ప్రజల రక్షణకు భరోసా అనే నినాదంతో జనాభాపై పూర్తి నియంత్రణను ఏర్పరచడానికి ఇది ఉపయోగించబడింది: ఉత్తర కొరియా పరిభాషలో "ఒకే లక్ష్యాన్ని సాధించడంలో ఏకశిలా ఐక్యతను" వ్యక్తీకరించే నైరూప్య ద్రవ్యరాశి.
కిమ్ ఇల్ సంగ్ మరియు మంచూరియాలోని అతని తోటి గెరిల్లా యోధులను మినహాయించి, చాలా వరకు ఉత్తర కొరియా రాష్ట్ర స్థాపకులు విశ్వవిద్యాలయంలో చదువుకున్న పురుషులు మరియు మహిళలు, వీరి మేధోపరమైన నిర్మాణం సోషలిజంపై కానానికల్ రచనలచే ప్రభావితమైంది. మెజారిటీ వారి యవ్వనంలో విదేశాలలో నివసించారు మరియు అందువల్ల వారి అభిప్రాయాలు మరియు నమ్మకాలలో సహేతుకమైన జాతీయత మరియు కాస్మోపాలిటనిజంను కలపడానికి మొగ్గు చూపారు.
క్రుష్చెవ్ 1956లో స్టాలిన్ యొక్క వ్యక్తిత్వ ఆరాధనను తొలగించిన తర్వాత, సోవియట్ కూటమిలో ఇలాంటి డి-స్టాలినైజేషన్ ప్రచారాల తరంగం వ్యాపించింది, ఇందులో జనరలిసిమో యొక్క ప్రతిరూపంలో అవకాశవాదంగా తమను తాము రూపొందించుకున్న అనేక మంది స్థానిక నాయకులను ఉన్నత స్థానాల నుండి ప్రజా మద్దతుకు తొలగించారు. ఇది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క ఇప్పటికే తప్పిపోయిన వర్గాలను పునరుద్ధరించింది, ఇందులో సోవియట్ కొరియన్లు మరియు యాంగాన్ (చైనీస్ కొరియన్లు) ఇద్దరూ సమూహంగా ఉండవచ్చు మరియు కిమ్ ఇల్ సంగ్ పాలనలో పెరుగుతున్న నిరంకుశ స్వభావాన్ని వారు వ్యతిరేకించారు. 1956లో, ఈ శత్రు వర్గాలు కిమ్‌పై అభియోగాలు మోపాయి మరియు ఆగస్టు సంఘటనగా పిలవబడే దానిని అధికారం నుండి తొలగించడానికి ప్రయత్నించాయి.
కిమ్ మారుతున్న మానసిక స్థితిని అనుభవించాడు మరియు ఏమి ఆశించాలో తెలుసు - క్రుష్చెవ్ అతన్ని కొట్టడానికి మాస్కోకు పిలిచాడు మరియు ఈ పర్యటనలో, అంతర్గత శత్రువులు కిమ్‌పై దాడికి ప్లాన్ చేశారు, ఇది సెంట్రల్ కమిటీ యొక్క మూడవ ప్లీనం యొక్క రెండవ సెషన్‌లో జరగనుంది. కొరియా యొక్క వర్కర్స్ పార్టీ.
గ్రేట్ లీడర్ ఆందోళనకు కారణం. కిమ్ గెరిల్లా సహచరులతో కూడిన మంచు వర్గం పొలిట్‌బ్యూరోలో సంఖ్యాపరంగా మైనారిటీలో ఉంది. అంతేకాకుండా, సాపేక్షంగా బలహీనమైన DPRK ఇప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా మరియు సైనికంగా ఆధారపడిన వారి శక్తివంతమైన పోషకుల మద్దతును - దేశాల నాయకత్వాలను - సోవియట్ మరియు యంగన్ వర్గాలు పొందాయి. రాబోయే కుట్ర సంకేతాలు అరిష్టంగా ఉన్నాయి.
మాస్కో నుండి తిరిగి వచ్చిన తర్వాత, కిమ్ ఒక్క సెకను కూడా వృధా చేయలేదు. అతను ప్రణాళికాబద్ధమైన ప్లీనమ్‌ను ఒక నెల పాటు వాయిదా వేయడానికి ఒక కారణాన్ని కనుగొన్నాడు మరియు బెదిరింపు, బ్లాక్‌మెయిల్ మరియు లంచం ద్వారా సెంట్రల్ కమిటీలో తన మద్దతుదారుల సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి మరియు ప్రతిస్పందనను సిద్ధం చేయడానికి ఇది అతనికి సమయం ఇచ్చింది. చివరకు కాంగ్రెస్ ప్రారంభమైనప్పుడు మరియు కిమ్‌పై వ్యతిరేక వర్గాలు అతనిపై నిందారోపణలతో దాడి చేశాయి - వ్యక్తిత్వ ఆరాధనను నిర్మించడం, పోలీసు రాజ్యాన్ని సృష్టించడం, పార్టీ మరియు రాజ్యాధికారాన్ని ఒకవైపు కేంద్రీకరించడం మరియు భారీ పరిశ్రమల అభివృద్ధిని నొక్కిచెప్పడం, ఇది సామూహిక ఆకలికి దారితీసింది. రైతు గ్రామీణ ప్రాంతాలు - వారు కేంద్ర కమిటీ సభ్యులలో మెజారిటీతో హోరెత్తించారు.
సోవియట్ అనుకూల మరియు చైనీస్ అనుకూల వర్గాలు తరువాత రెండు సంవత్సరాలలో పార్టీ నాయకత్వం నుండి "ప్రక్షాళన" చేయబడ్డాయి. కిమ్ ఇల్ సంగ్‌తో కలిసి మంచూరియాలో పోరాడి, నిరూపితమైన సైకోఫాంట్స్ అయిన మాజీ పక్షపాత వ్యక్తుల నుండి వారిని ఉన్నత స్థానాల్లో భర్తీ చేసిన కార్యకర్తలు ఎంపిక చేయబడ్డారు. ఈ ప్రజలు ఉత్తర కొరియా యొక్క భవిష్యత్తును ఈ దేశం నిజంగానే ఇప్పుడు చూసారు. వారి పూర్వీకుల మాదిరిగా కాకుండా - మార్క్సిజం-లెనినిజం ఆలోచనలకు అంకితమైన మేధావులు - మొరటుగా మరియు కఠినమైన మాజీ యోధుల నుండి ఏర్పడిన కొత్త రాజకీయ ఉన్నత వర్గాల ప్రతినిధులు, ప్రాథమిక విద్య గురించి కూడా గొప్పగా చెప్పుకోలేరు, వారిలో చాలా మంది నిరక్షరాస్యులు, మరియు వారి ప్రపంచ దృష్టికోణం వారి పూర్వీకుల కాస్మోపాలిటనిజానికి విరుద్ధంగా-సాధారణ రైతు అభిప్రాయాలను సూచిస్తుంది. ఈ పరిస్థితిని హానికరం మరియు అవమానకరమైనదిగా భావించే బదులు, DPRK యొక్క భావజాలవేత్తలు మరియు మేధావులు దీనిని ఆమోదించారు, ఈ ఆదిమవాదాన్ని అమాయకత్వం, పిల్లల దయ మరియు స్వచ్ఛత యొక్క తాజా గాలిగా స్వాగతించారు, ఇది కొరియన్లందరికీ చాలా లక్షణం. ఆదిమ భావోద్వేగాలు మరియు పులిసిన దేశభక్తి మాండలిక భౌతికవాదం మరియు హేతుబద్ధమైన ఉపన్యాసం యొక్క అధునాతన మేధో నిర్మాణాలను భర్తీ చేశాయి - అందుకే మేధో పేదరికం ఈనాటికీ ఉత్తర కొరియా యొక్క లక్షణం.
1950ల చివరలో, కమ్యూనిస్ట్ ప్రపంచంలోని పెద్ద వేదికపై మరొక నాటకం జరిగింది - చైనా-సోవియట్ విభజన. ఆ సమయానికి, రెండు రెడ్ సూపర్ పవర్స్‌లో రెండు విభిన్న రకాల కమ్యూనిజం ఆధిపత్యం చెలాయించింది. స్టాలిన్ మరణానంతరం సోవియట్ యూనియన్ సాపేక్షంగా బహిరంగంగా మరియు ఉదారవాదంగా మారింది, మరియు మావోయిస్ట్ చైనా అంతులేని సైద్ధాంతిక సమీకరణ మరియు గొప్ప నాయకుడి పేరిట ఆత్మబలిదానాల స్ఫూర్తితో ఆధిపత్యం చెలాయించింది. ఉత్తర కొరియా, కొత్తగా ఆధునీకరించబడిన తూర్పు ఆసియా దేశం, దీనిలో రాష్ట్ర అధికారాన్ని గౌరవించడం కన్ఫ్యూషియన్ సంప్రదాయం యొక్క అంతర్లీన లక్షణం, సోవియట్ యూనియన్ కంటే సాంస్కృతికంగా చైనాకు చాలా దగ్గరగా ఉంది మరియు ఇలాంటి జాతీయవాద ఆకాంక్షలను పంచుకుంది. సోషలిజం యొక్క తన స్వంత ప్రత్యేక బ్రాండ్‌ను అభివృద్ధి చేయడంలో, కిమ్ ఇల్ సంగ్ మావో జెడాంగ్ నుండి భారీగా రుణాలు తీసుకున్నాడు, అయితే స్టాలిన్ అనంతర USSR యొక్క సాపేక్షంగా ఉదారవాద సంస్కృతి యొక్క ప్రభావాన్ని తప్పించుకున్నాడు. స్టాలిన్‌తో సంబంధాలు కష్టతరమైనప్పటికీ, జనరలిసిమో కిమ్‌కు ఒక రకమైన నమూనాగా మిగిలిపోయింది మరియు స్టాలినిజం యొక్క అనేక అంశాలు అతని పాలన ముగిసే వరకు అలాగే ఉన్నాయి.
కనీసం ఒక విషయంలో, కిమ్ చివరికి తన గురువును అధిగమించాడు - మోసపూరిత మరియు మోసపూరితంగా. చైనా-సోవియట్ సంబంధాలు క్షీణించడం ప్రారంభించినప్పుడు, పక్షం వహించడానికి బదులుగా, ఉత్తర కొరియా స్పష్టమైన ప్రయోజనం కోసం అగ్రరాజ్యాల మధ్య ఈ చీలికను ఉపయోగించుకోవడం ప్రారంభించింది. కిమ్ యొక్క వ్యూహం ఏమిటంటే, ఈ శక్తులు ఒకదానితో ఒకటి పోటీపడేలా చేయడం, ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం మరియు తద్వారా ఇద్దరి నుండి సహాయం పొందడం, కానీ చివరికి ఏ పక్షాన్ని తీసుకోలేదు. దేశీయ రాజకీయాల్లో, DPRK USSR మరియు చైనా రెండింటికి దూరంగా ఉంది, దాని స్వంత అల్ట్రానేషనలిస్ట్ భావజాలాన్ని అభివృద్ధి చేసింది, ఇది జూచేగా పిలువబడింది.
కొత్త ఉన్నత వర్గానికి ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాన్ని నడిపించే తెలివి లేదా ఆచరణాత్మక అనుభవం లేదు. ఏదేమైనా, ఆమెకు ఒక గుణం ఉంది, ఇది "ఆగస్టు సంఘటన" వెలుగులో ఈ దేశంలో ఏకైక ముఖ్యమైనదిగా మారింది, ఇక్కడ అన్ని రకాల రాజకీయ వ్యతిరేకతలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి: ప్రశ్నించలేని విధేయత, గొప్ప నాయకుడికి షరతులు లేని భక్తి.
* * *
నమస్కరించడం పూర్తి చేసిన తర్వాత, నేను సన్ గ్లాసెస్ ధరించి, మాన్సుడే హిల్‌లోని గ్రేట్ మాన్యుమెంట్ కూర్పులోని అంశాలను మరింత మెరుగ్గా చూసేందుకు బయలుదేరాను: నాయకుల విగ్రహాలకు ఇరువైపులా రెండు శిల్ప సమూహాలు. మొదటిది జపనీయులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి అంకితం చేయబడింది, ఇది రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది మరియు రెండవది సోషలిజం యొక్క విజయవంతమైన నిర్మాణాన్ని మరియు ఒక సైనికుడు అమెరికన్ జెండాను తొక్కడం వర్ణిస్తుంది. ఈ శకలాలు, కిమ్ విగ్రహాల మాదిరిగా కాకుండా, వివరాలపై చాలా శ్రద్ధతో తయారు చేయబడ్డాయి మరియు అవి సోషలిస్ట్ రియలిజం యొక్క చాలా హానికరమైన నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పటికీ, అవి పట్టుదల, ఆశ మరియు కోపం యొక్క భావాలను తెలియజేసే విధానంలో చాలా అందంగా ఉంది. సైనికులు, కార్మికులు మరియు రైతుల ముఖాలు, వారి బొమ్మలు ఈ సహాయక బృందాలను ఏర్పరుస్తాయి; కూర్పు యొక్క సహజత్వం దాని సమగ్రతను నొక్కిచెప్పింది, అదే సమయంలో పరిశీలకుడు పోరాట స్థితిని అనుభవించడానికి మరియు ప్రతి వ్యక్తి యొక్క ప్లాస్టిక్ కదలికను చూడటానికి అనుమతిస్తుంది.
ఈ దేవత కిమ్‌లు ఎందుకు నవ్వుతున్నారు? వాటిని మీ వెనుకకు తిప్పడం, మీరు సమానంగా గొప్ప విస్తారాన్ని చూడవచ్చు; దాని ఘనత నిటారుగా అవరోహణ దశల ద్వారా నొక్కిచెప్పబడింది, దిగువ సందడిగా ఉన్న వీధి నుండి విగ్రహాల అడుగు వరకు పెరగడానికి ప్రతి ఒక్కటి తప్పక అధిగమించాలి. మీరు ముందు పట్టణ ప్రకృతి దృశ్యం - ప్యోంగ్యాంగ్ యొక్క ప్రధాన వీధుల్లో ఒకటి, ఇది టైడాంగ్ నదిపై విస్తరించి ఉంది. కానీ కిమ్స్ తమ చుట్టూ ఉన్న రాజధాని యొక్క సుందరమైన దృశ్యాన్ని మాత్రమే కాకుండా, టెడాంగ్ నదికి అవతలి వైపున ఉన్న మరొక స్మారక చిహ్నం వద్ద కూడా నవ్వుతున్నారు.
మీ కంటి చూపు చాలా పదునుగా లేకుంటే, ఈ స్మారక చిహ్నాన్ని చక్కగా చూడటానికి మీకు బైనాక్యులర్‌లు అవసరం కావచ్చు, దాని ముందు దాదాపు ఒకటిన్నర హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద ఆకుపచ్చ ఉద్యానవనం ఉంది, ఇది కొంచెం చిన్న చతురస్రంగా మారుతుంది, ఇక్కడ ర్యాలీలు మరియు జనసమూహం ఉంటుంది. నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రానైట్ బ్లాకులతో తయారు చేయబడిన మూడు చిహ్నాలు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక స్మారక చిహ్నం. సుత్తి శ్రామిక వర్గానికి ప్రతీక, బ్రష్ మేధావి వర్గానికి ప్రతీక (అంతర్జాతీయ సోషలిజం యొక్క ఐకానోగ్రఫీకి ఉత్తర కొరియా యొక్క విశిష్ట సహకారం మరియు ఇక్కడ "మేధావి వర్గం"లో "వైట్ కాలర్ కార్మికులు" కూడా ఉన్నారు), కొడవలి శ్రామిక రైతాంగాన్ని సూచిస్తుంది. దిగువన ఉన్న ఈ త్రిగుణ చిహ్నం చుట్టూ రింగ్ ఆకారంలో ఉంది, గ్రానైట్‌తో కూడా తయారు చేయబడింది, దానిపై ఒక కాంస్య శాసనం చూడవచ్చు: “వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, ఆర్గనైజర్ మరియు కొరియన్ యొక్క అన్ని విజయాల నాయకుడు చిరకాలం జీవించండి ప్రజలు!" DPRKలోని అన్ని స్మారక నిర్మాణాలు మరియు శిల్పాలకు విలక్షణమైనదిగా, సంఖ్యలు మరియు పరిమాణాలు ముఖ్యమైన సంకేత అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా, గ్రానైట్ రింగ్ 216 బ్లాకులతో తయారు చేయబడింది మరియు దాని అంతర్గత వ్యాసం 42 మీటర్లు: కిమ్ జోంగ్ ఇల్ ఫిబ్రవరి 16, 1942 న జన్మించాడు. స్మారక చిహ్నం క్రింద ఉన్న వృత్తాకార స్థావరంలో డెబ్బై మీటర్ల రిలీఫ్ ఉంది, ఇది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క 70వ వార్షికోత్సవానికి ప్రతీక, దాని స్థాపనను సామ్రాజ్యవాదాన్ని కూలదోయడానికి యూనియన్ ఏర్పడిన సందేహాస్పద తేదీగా భావించినట్లయితే, ఇది మంచూరియాలో పద్నాలుగేళ్ల కిమ్ ఇల్ సంగ్ ద్వారా నిర్వహించబడిందని నమ్ముతారు. స్మారక చిహ్నం రెండు వైపులా ఎర్ర జెండాల ఆకారంలో రెండు నివాస భవనాలు ఉన్నాయి, వాటి పైకప్పులపై కొరియన్లో ఒక నినాదం ఉంది: "100 యుద్ధాలు, 100 విజయాలు" వంటివి యూరోపియన్ భాషలలోకి "ఆల్-క్వెరింగ్" గా అనువదించబడ్డాయి. ” 1995లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా స్థాపన యొక్క యాభైవ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడిన ప్యోంగ్యాంగ్‌లోని స్మారక శిల్పం యొక్క చివరి రచనలలో ఈ స్మారక చిహ్నం ఒకటి.
మీరు మాన్సుడే హిల్‌పై ఉన్న గ్రేట్ మాన్యుమెంట్‌కు కుడివైపున ఉన్న కిమ్ విగ్రహాల వైపు మళ్లీ తిరిగితే, మీరు ప్యోంగ్యాంగ్ కేంద్ర వీధుల్లోని ఊహాత్మక వెబ్‌లో మరొక రేడియల్ పుంజాన్ని ఏర్పరిచే మహోన్నతమైన చోల్లిమా స్మారకానికి ఒక చిన్న మార్గాన్ని చూస్తారు. చోల్లిమా అనేది రెక్కలుగల గుర్రం, ఇది తూర్పు ఆసియా పురాణాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ గుర్రం చాలా వేగంగా ఎగురుతుందని, ఏ మానవుడూ దానిని నడపలేడని వారు చెప్పారు.
1961లో మూడేళ్ళ క్రితం తలెత్తిన చొల్లిమా ఉద్యమాన్ని పురస్కరించుకుని ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఇది గొప్ప ప్రక్షాళన మరియు పెరుగుతున్న జాతీయవాదం యొక్క సమయం, మరియు కిమ్ మరొక స్టాలినిస్ట్ చొరవను అనుసరించాడు. అతను స్టఖానోవ్ ఉద్యమం యొక్క ఆలోచనను అరువు తెచ్చుకున్నాడు, దానికి కొరియన్ ముఖాన్ని ఇచ్చాడు. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న ఆకలితో అలమటిస్తున్న రైతులను పణంగా పెట్టి భారీ పరిశ్రమను అభివృద్ధి చేయడంపై కిమ్ ఉద్ఘాటించడంపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి ధైర్యం చేసిన శత్రు వర్గాలను ధిక్కరిస్తూ అతను ఇలా చేశాడు.
చోల్లిమా ఉద్యమం పారిశ్రామిక కార్మికులను డబుల్ షిఫ్ట్‌లలో పని చేయడం మరియు నాణ్యత లేని ఆహారాన్ని తినడం ద్వారా అధిక ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి ప్రణాళికలను అధిగమించేలా ప్రోత్సహించడం మరియు ఈ ప్రణాళికలను సాధించడంలో ప్రజలకు సహాయపడటానికి వారి సమయాన్ని మరియు శక్తిని "స్వచ్ఛందంగా" అందించడానికి విద్యార్థులను మరియు కార్యాలయ ఉద్యోగులను సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితాల అతిశయోక్తి ఉన్నప్పటికీ, చోల్లిమా ఉద్యమం ఫలితంగా తక్కువ-నాణ్యత కలిగిన ఉత్పత్తి యొక్క అధిక ఉత్పత్తికి దారితీసింది, ఇది పూర్తిగా నైపుణ్యం లేని మరియు అధిక శ్రమతో కూడిన శ్రామికశక్తిచే త్వరగా తయారు చేయబడింది. విశ్వసనీయత మరియు నాణ్యత కంటే వేగం మరియు పరిమాణానికి ప్రాధాన్యతనిచ్చే విఫలమైన ఆర్థిక నమూనాకు చిహ్నంగా "చోల్లిమ్ వేగం" అనే భావన ఉత్తర కొరియా భాషలోకి ప్రవేశించింది. 2014 లో, రాజధానిలో కొత్తగా నిర్మించిన నివాస భవనం కూలిపోయింది (చాలా మంది నివాసితులు మరణించారు) కారణంగా గడియారం చుట్టూ పనిచేసే నిర్మాణ కార్మికుల నిర్లక్ష్యం కారణంగా. వేరే కిమ్ ప్రారంభించిన కొత్త "కొరియన్ స్పీడ్" ప్రచారంలో భాగంగా ఈ ఇల్లు నిర్మించబడింది.
 
ఎనిమిదవ అధ్యాయం
స్మారక చిహ్నం యొక్క ఉదయం పర్యటన తర్వాత, మేము ఒక ఆత్మను కలవని సమయంలో, మేము ప్రజలను వెతకడానికి వెళ్ళాము. ఆదివారం నార్త్ కొరియన్లందరికీ అధికారిక సెలవుదినం, మరియు బయట చాలా రద్దీగా ఉన్నందున, నవంబర్ 2013లో గొప్ప కోలాహలం కోసం ప్రారంభించిన మన్సు వాటర్ పార్క్, కాస్త చల్లారాలని చూస్తున్న ఉత్సాహభరితమైన ప్యోంగ్యాంగ్ నివాసితులతో పూర్తిగా నిండిపోయింది.
దాని వైభవం, పరిమాణం మరియు ఆఫర్‌లో ఉన్న కార్యకలాపాల సంఖ్య కారణంగా, ఈ పార్క్ ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రతి పదేళ్ల పాఠశాల పిల్లలను సందర్శించాలని కలలు కనే ప్రదేశం. మేము ఫోయర్‌లో కిమ్ జోంగ్ ఇల్ యొక్క మైనపు విగ్రహం ద్వారా ఇసుక బీచ్ యొక్క విశాలమైన చిత్రానికి ఎదురుగా స్వాగతం పలికాము. అతను తన సంతకం ఖాకీ జాకెట్, హై హీల్స్ మరియు పాంపడోర్ కేశాలంకరణను ధరించి, అతని ముఖంపై విశాలమైన చిరునవ్వుతో చిత్రీకరించబడ్డాడు. ఈ ఒపెరెట్టా పాత్రకు కర్మ విల్లు తర్వాత, నేను బలవంతంగా చిరునవ్వుతో మరియు ఫోటో తీయడానికి కెమెరాను పైకి లేపడానికి ప్రయత్నించాను, కానీ రో త్వరగా నా ముందు చేతులు ఊపాడు: "ఫోటోగ్రాఫ్‌లు లేవు, ఫోటోగ్రాఫ్‌లు లేవు!" సరే, కనీసం ఎవరైనా ఈ వికారపు నిజమైన విలువను అర్థం చేసుకోగలరు.
పదిహేను హెక్టార్ల విస్తీర్ణంలో, ప్యాలెస్ పార్క్‌తో పోల్చదగిన పరిమాణంలో, అనేక రకాల పరిమాణాలు మరియు ఆకృతులలో లెక్కలేనన్ని ఇండోర్ మరియు అవుట్‌డోర్ స్లయిడ్‌లు ఉన్నాయి, వీటిలో నిటారుగా ఉన్న వాటితో సహా మీరు పరుగెత్తుతున్నప్పుడు స్వేచ్ఛగా పడిపోయిన అనుభూతిని ఇస్తుంది. ఆకర్షణ చుట్టూ ఉన్న జనసమూహంతో గాలితో కూడిన తెప్ప. మీకు శుభాకాంక్షలు. ఒక కృత్రిమ నది నెమ్మదిగా బహిరంగ కొలనుల చుట్టూ ప్రవహిస్తుంది, దీని నెమ్మదిగా కదలిక మీ స్వంతంగా లేదా గాలితో కూడిన mattress మీద ఈత కొట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, ఈ దాదాపు సినిమా కోలాహలం చూస్తుంది. రో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రవేశ టిక్కెట్లను కొనుగోలు చేసి, మమ్మల్ని లాకర్ గదికి తీసుకెళ్లాడు, అది ప్రవేశించిన వెంటనే ఉతకని గాడిద యొక్క తీవ్రమైన దుర్వాసనను వెల్లడిస్తుంది. నేటి ప్యోంగ్యాంగ్‌లో విలాసవంతమైన బాహ్య సంకేతాలు ఉన్నప్పటికీ, టాయిలెట్ పేపర్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంది, వేడి నీటి వలె, ఇది వ్యక్తిగత పరిశుభ్రతను స్పష్టంగా ప్రభావితం చేస్తుంది. ఊపిరి పీల్చుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ, నేను వీలైనంత త్వరగా నా బట్టలు తీసి, కీతో లాకర్‌లో నింపాను మరియు నా ఈత ట్రంక్‌లను లాగాను. ఆ తర్వాత నేను షవర్ లోకి పరుగెత్తాను.
మేము తరువాత కొలనులలో ఒకదానికి వెళ్ళాము. ఒక వ్యక్తి పూర్తిగా నగ్నంగా మమ్మల్ని అనుసరించాడు, ఈ విధంగా అతను లాకర్ గదికి తిరిగి వస్తాడని స్పష్టంగా భావించాడు. స్పష్టంగా అతను చాలా లోతుగా ఆలోచనలో ఉన్నాడు, బహుశా తనలో తాను పూర్తిగా కోల్పోయి ఓడిపోయి ఉండవచ్చు, ఎందుకంటే అతను దాదాపుగా ప్రజలతో నిండిన వాటర్ పార్క్ మధ్యలో తనను తాను కనుగొన్న తర్వాత, మరియు అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అతనిని ఆశ్చర్యంగా చూస్తున్న తర్వాత మాత్రమే అతను అకస్మాత్తుగా గ్రహించాడు. అతని పరిస్థితి, చుట్టూ తిరిగి మరియు షవర్ లోకి పరుగెత్తింది.
"బహుశా అతను భార్య కోసం చూస్తున్నాడు," అలెగ్జాండర్ చమత్కరించాడు. రో నవ్వులతో రెట్టింపయ్యాడు. సందేహం లేకుండా, ఈ ఎపిసోడ్ ఇటీవల అతనికి జరిగిన హాస్యాస్పదమైన విషయంగా మారింది.
మేము ముగ్గురం, ఈ భారీ పార్కులో ఉన్న ఏకైక విదేశీయులు, ముసిముసిగా నవ్వుకునే కొరియన్లకు ఒక రకమైన ఉచిత హాస్య ప్రదర్శన. మీరు విదేశీయులైతే, ఉత్తర కొరియాలోని ప్రతిచోటా చూసేందుకు సిద్ధంగా ఉండండి. మీరు దానిని విస్మరించడాన్ని త్వరలో నేర్చుకుంటారు, కానీ మీరు దానిని పూర్తిగా అలవాటు చేసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ వైపు చూస్తున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే కనీసం కొన్ని పదబంధాలను మార్చుకోవడానికి మీ వైపు కనీసం ఒక అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా తరచుగా, ఉత్తర కొరియాకు నా పర్యటనల వివరాలపై నిజంగా ఆసక్తి ఉన్నవారు నేను సాధారణ వ్యక్తులతో మాట్లాడగలనా అని అడుగుతారు. స్థానిక నివాసితులు మరియు విదేశీయుల మధ్య పరిచయాలు, తేలికగా చెప్పాలంటే, స్వాగతించబడవు; వారిలో చాలామంది ఏదైనా కమ్యూనికేషన్‌కు భయపడతారు. ఏదేమైనా, ఈ పరిచయాలకు ఆటంకం కలిగించే ప్రధాన విషయం ఏమిటంటే, సిగ్గు లేదా, స్పష్టంగా, కొరియన్ కాకుండా ఇతర భాషల జ్ఞానం లేకపోవడం.
* * *
ఈత రాని అలెక్, మిన్ మరియు రోతో కలిసి ఏదైనా తినడానికి పార్క్‌లోని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లలో ఒకదానికి వెళ్లాడు, అలెగ్జాండర్ మరియు నేనూ మా స్వంత స్థలాన్ని అన్వేషించడానికి వదిలివేసాము. డ్రై ఆవిరిలో కూర్చొని, అటువంటి ప్రదేశానికి అన్ని సాధారణ ఆరోగ్య మరియు భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ, తల్లులు మరియు వారి పసిబిడ్డలు స్ప్లాష్ చేసే పెద్ద బేబీ బాత్‌ను కూడా కలిగి ఉన్నాము, మేము ఇండోర్ పూల్‌లలో ఒకదానిని తెరిచి ఉన్న కిటికీ గుండా చూసాము.
"మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారా?" - అలెగ్జాండర్ అడిగాడు, కొలను అంచున నడుస్తున్న ఒక పెద్ద వ్యక్తిని చూపిస్తూ, అతని చేతులు అతని వెనుకకు అడ్డంగా ఉన్నాయి. అతను ఈత ట్రంక్లలో ఉన్నాడు, కానీ పూర్తిగా పొడిగా ఉన్నాడు మరియు ఎవరితోనూ కమ్యూనికేట్ చేయలేదు. బదులుగా, అతను తన చుట్టూ ఏమి జరుగుతుందో నిశ్శబ్దంగా చూస్తూ ముందుకు వెనుకకు నడిచాడు. “ఇలాంటి మనుషులను మీరు ప్రతిచోటా చూస్తారు. కొంతకాలం తర్వాత మీరు వాటిని గమనించడం నేర్చుకుంటారు. నేను అతనిని చాలా కాలంగా గమనిస్తున్నాను. ఈత రాదు, ఆనందించదు, ఏమీ చేయదు. అతని పని చుట్టూ చూడటం, ప్రజలను గమనించడం మరియు ప్రతిదీ నివేదించడం.
"బహుశా అతను ప్రజలందరినీ చూడటం లేదు," నేను గుసగుసలాడుకున్నాను, "కానీ ఒక వ్యక్తి లేదా నిర్దిష్ట కుటుంబం మాత్రమే."
"మీరు చెప్పింది నిజమే. బహుశా నేను అతనిని కూడా చూడలేను. ”
Powibu అనేది రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ, ఇది ఉత్తర కొరియన్లందరికీ భయాన్ని కలిగించే ప్రభుత్వ సంస్థ. దాని ఉద్యోగుల పని రాజకీయ స్వభావం యొక్క నేరాలను పరిశోధించడం. వారు మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను అర్ధరాత్రి హెచ్చరిక లేకుండా తీసుకువెళ్లవచ్చు.
మేము చూసిన దాని నుండి, ఈ వ్యక్తి అటువంటి ఏజెంట్ కావచ్చు. కానీ అతను ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా కూడా మారవచ్చు. ధనవంతులు ప్రతిచోటా ఉన్నారు.
"మా ప్రవేశ టిక్కెట్ల ధర ఎంతో తెలుసా?" - అలెగ్జాండర్ అడిగాడు. నాకు ఇది తెలియదు, కానీ మాకు అది పాకెట్ మనీ అని మరియు సగటు ఉత్తర కొరియన్‌కి ఇది చాలా నెలల జీతం అని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇంకా పార్క్ ప్రజలతో నిండిపోయింది. ఖచ్చితంగా వారిలో చాలా మందికి ప్రోత్సాహకంగా ఎంటర్ప్రైజెస్ ప్రవేశ టిక్కెట్లు లభించాయి. కానీ ఖచ్చితంగా అన్ని కాదు. కొంచెం ముందు, వాటర్ స్లైడ్‌లలో ఒకదానిపై మా వంతు వేచి ఉండగా, ఒక కుటుంబం, వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుతో కలిసి, లైన్ ముందు నుండి మమ్మల్ని దాటి వెళ్ళడం మేము గమనించాము. సహజంగానే, లంపెన్ వ్యక్తులతో సాధారణ క్యూలలో నిలబడి వారి గౌరవాన్ని కించపరచకుండా ఉండటానికి వారు VIP సేవ కోసం అదనపు చెల్లించారు.
ఈ ఉదయం, మన్సుడే హిల్‌కి వెళ్లే మార్గంలో, అలెక్ టోంగిల్ టూర్స్‌ను ప్రచారం చేయడానికి నడుపుతున్న వెబ్‌సైట్‌లో నా ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేయడానికి నా అనుమతిని అడిగాడు. "ఇది వచ్చే ఏడాది కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడుతుంది," అని అతను చెప్పాడు. సంకోచం లేకుండా, నేను అంగీకరించాను.
"మీ నిర్ణయంపై మీరు ఖచ్చితంగా ఉన్నారా?" అలెక్ మా మాట వినడానికి చాలా దూరంగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ నన్ను అడిగాడు.
నిజం చెప్పాలంటే, నేను దాని గురించి ఆలోచించలేదని బదులిచ్చాను. అలెగ్జాండర్ కళ్ళు చెమర్చాయి. స్పష్టంగా అతని తలలో కొన్ని ఆలోచనలు తిరుగుతున్నాయి. కానీ ఆవిరి స్నానం జనంతో నిండిపోయింది. వాళ్ళు మనల్ని రహస్యంగా వింటున్నారో ఎవరికి తెలుసు? నవ్వుతూ, ఈ సంభాషణను సురక్షితమైన ప్రదేశంలో కొనసాగించడం మంచిదని మేము ఒకరికొకరు మౌనంగా అంగీకరించాము.
మేము లోతులేని కొలనులలో ఒకదానికి వెలుపల ఎక్కాము. కృత్రిమ జలపాతం శబ్దం మా గొంతులను ముంచెత్తింది.
"నా ముఖం ఛాయాచిత్రాలలో కనిపించడం నాకు ఇష్టం లేదని నేను అలెక్‌తో చెప్పాను" అని అలెగ్జాండర్ చెప్పాడు. - నేను ఇప్పటికే చాలాసార్లు ఈ దేశానికి వచ్చాను. మరియు విభిన్న... లక్ష్యాలతో. కానీ నేను తెలివిగల వ్యక్తిని. మరియు నేను నా గురించి తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాలనుకోను."
"మీ ఉద్దేశ్యం ఏమిటి? నేను ఎవరికి తప్పుడు అభిప్రాయాన్ని ఇవ్వాలి?
అలెగ్జాండర్ కళ్ళు మళ్లీ డార్ట్ చేయడం ప్రారంభించాయి. సమీపంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత, అతను ఇలా అన్నాడు: “నేను ... ఇక్కడ ఏమి జరుగుతుందో ఏ విధంగానూ ఆమోదించినట్లు అనిపించడం నాకు ఇష్టం లేదు. నా ఉద్దేశ్యం, ఈ మోడ్ నాకు ఇష్టం లేదు."
అతను ఆందోళన చెందడానికి కారణం ఉంది. కొంతమంది విదేశీయులు DPRKలో ఉన్న వ్యవస్థకు క్షమాపణలు చెప్పారు. 2012లో ప్యోంగ్యాంగ్‌కు నా మొదటి పర్యటనలో, విమానంలో నా ముందు రెండు వరుసలలో ఒక లావుపాటి స్పెయిన్ దేశస్థుడు కూర్చోవడం గమనించాను. అతను "ది ప్యోంగ్యాంగ్ టైమ్స్" వార్తాపత్రికలో కిమ్ జోంగ్ ఇల్ యొక్క ఛాయాచిత్రాన్ని చూపాడు మరియు నోటి నుండి నురగలు కక్కుతూ, తన పక్కన కూర్చున్న పేద నిశ్శబ్ద వ్యక్తికి ఏదో నిరూపించాడు. నా కడుపులో ఎక్కడో భయంగా అనిపించింది. 2006లో "ఫ్రెండ్స్ ఆఫ్ కిమ్" అనే డాక్యుమెంటరీలో అతని ముఖం కనిపించిందని నాకు గుర్తుంది. ఈ చిత్రం ఉత్తర కొరియాకు విదేశీయుల పర్యటనకు అంకితం చేయబడింది, ఇది కొరియన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ (KAFA) ద్వారా నిర్వహించబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను కలిగి ఉన్న కొరియన్ అనుకూల నిర్మాణం.
ఇది రింగ్ రోడ్ ప్రెసిడెంట్ అలెజాండ్రో కావో డి బెనోస్ డి లెస్ పెరెజ్. చాలా సంవత్సరాలుగా, అలెజాండ్రో DPRK ప్రభుత్వానికి అధికారిక పాశ్చాత్య ప్రతినిధిగా ఉన్నారు, ఇది అతను నిర్వహించే పర్యటనలకు విదేశీ అతిథులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. నిజానికి, అతను ఈ దేశంతో తన సంబంధాలను చాలా అతిశయోక్తి చేస్తాడు. కొరియన్ ప్రభుత్వం అతనికి ఎన్నడూ ఇవ్వని బిరుదులను అతను గొప్పగా చెప్పుకున్నాడు. అలెజాండ్రో గౌరవ ఉత్తర కొరియా పౌరసత్వం మరియు దేశ పౌరుడిగా పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రగల్భాలు పలికాడు. "అది అసాధ్యం," నేను దాని గురించి చెప్పినప్పుడు ఒక పర్యటనలో నా గైడ్ నవ్వాడు. అయినప్పటికీ, అతను తరచుగా ఈ కఠోరమైన అతిశయోక్తులు మరియు అబద్ధాలను నమ్మే అమాయక పర్యాటకులను తప్పుదారి పట్టించడం మరియు ఉత్తర కొరియాను రింగ్ రోడ్ ద్వారా మాత్రమే చేరుకోగలమని (ఇది స్పష్టంగా లేదు) లేదా రింగ్ రోడ్ కొన్ని అదనపు అవకాశాలను అందించగలదని వారిని ఒప్పించడం జరుగుతుంది. ఉదాహరణకు, సాధారణ పర్యాటకులు ప్రవేశించకుండా నిషేధించబడిన ప్రదేశాలకు యాక్సెస్.
"ఫ్రెండ్స్ ఆఫ్ కిమ్" చిత్రంలో, ఈ ప్రత్యేకమైన "అవకాశం" టోనిల్ స్ట్రీట్‌లోని పునరేకీకరణ స్మారక చిహ్నం ముందు ప్రచార ప్రదర్శనలో టూర్ గ్రూప్ సభ్యులు తప్పనిసరిగా పాల్గొనడం - వారు కొరియన్ల గుంపుతో కలిసి కవాతు చేయాల్సి వచ్చింది. కానీ మరింత ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం సామాజికంగా మాత్రమే వర్ణించబడే ప్రవర్తన యొక్క భారీ సంఖ్యలో ఉదాహరణలను చూపుతుంది. కిమ్ జోంగ్-అన్ పాలన పట్ల అత్యంత ఉత్సాహభరితమైన ఉత్తర కొరియా ప్రచారకుల కంటే మరింత ఉత్సాహంతో, అలెజాండ్రో ఒకసారి అతను నిర్వహించిన పర్యటనలో పాల్గొన్న జర్నలిస్టులలో ఒకరి హోటల్ గదిలోకి ప్రవేశించేంత వరకు వెళ్ళాడు మరియు - సమూహంతో పాటు వచ్చిన కొరియన్ గైడ్‌ల యొక్క గొప్ప ఇబ్బంది - అతని కెమెరా మరియు ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేసాడు, ఎందుకంటే ఈ జర్నలిస్ట్ DPRKలో జీవితాన్ని విమర్శనాత్మకంగా కవర్ చేయడానికి తన మెటీరియల్‌లను ఉపయోగించాలనుకున్నాడు. ఇతర CAD-ఆర్గనైజ్డ్ ట్రిప్‌ల సభ్యులు ఎవరైనా అలెజాండ్రో అభ్యంతరకరంగా భావించి లేదా అతనికి కోపం తెప్పించినట్లయితే (మరియు దీనికి చిన్న సాకు అవసరం), అతను బహిష్కరణకు బెదిరిస్తాడు లేదా అతని "కాంటాక్ట్స్" ఉపయోగించి "ఫాలో అవడానికి" రిపోర్ట్ చేస్తాడని నివేదించారు. రాష్ట్ర భద్రతా యంత్రాంగంలో.
అతను DPRKలో "అంతర్గతం" అని ప్రగల్భాలు పలికినప్పటికీ, అలెజాండ్రోను ఇష్టపడే మరియు దేశం యొక్క మంచిని లక్ష్యంగా చేసుకున్న అతని కార్యకలాపాలను నిజంగా మెచ్చుకున్న ఉత్తర కొరియన్లను నేను ఎప్పుడూ కలవలేదు. DPRK యొక్క రాజకీయ వ్యవస్థ, అన్నింటికంటే, దాని సైద్ధాంతిక పునాదులలో జాతిపరంగా మూసివేయబడింది, ఏ విధంగానూ విదేశీయులచే గ్రహించబడదు. అందుకే ఎవరైనా తమను బ్రెయిన్‌వాష్ చేస్తారనే భయంతో పర్యాటకులు ఉండకూడదు లేదా అంతకంటే ఎక్కువగా "వారి విశ్వాసంలోకి మార్చడానికి" ప్రయత్నించకూడదు. ఏ స్థానిక నివాసి అయినా వారి రాజకీయ వ్యవస్థ కొరియన్లచే సృష్టించబడిందని మరియు కొరియన్ల కోసం మాత్రమే అని మీకు చెప్తారు. ఆశ్చర్యకరంగా, ఈ విషయం నిరంతరం అలెజాండ్రోను తప్పించింది - అతను కొరియన్ ప్రజలలో భాగమైనట్లుగా అతను ఎల్లప్పుడూ మొదటి వ్యక్తి బహువచనంలో దేశం గురించి మాట్లాడుతాడు. ఇటువంటి చేష్టలు DPRK యొక్క పౌరులను స్పష్టంగా చికాకుపెడతాయి, వారు వలసరాజ్యాల గతం యొక్క గాయం కారణంగా, కొంతమంది అపరిచితుడు తమ తరపున మాట్లాడగలరనే ఆలోచనను నమ్మకంగా తిరస్కరించారు. ఉత్తర కొరియన్లు తమ రాజకీయ వ్యవస్థ ఎంత అసంబద్ధంగా హాస్యాస్పదంగా మరియు మతోన్మాదంగా కనిపిస్తుందో వారు చూడగలరు మరియు స్పష్టంగా చూడగలరు మరియు అధికారిక ప్రచారానికి సంబంధించిన బఫూనరీలన్నింటినీ బయటి వ్యక్తి చిలుకగా చూస్తారు.
* * *
తన గుర్తింపు ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందనే అలెగ్జాండర్ భయాల వెనుక మరియు అతని తిరస్కరణ వెనుక అలెక్‌పై అపనమ్మకం ఉందా? ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే, అలెక్ తరచుగా మా సగం గుసగుసలాడే సంభాషణలలో, అలెగ్జాండర్ మరియు నేను ఉత్తర కొరియా విధానాలను చాలా తీవ్రంగా విమర్శించినప్పుడు లేదా మా అతిధేయలను అణగదొక్కడం మరియు వారి వ్యక్తిగత జీవితాలు మరియు విశ్వాసాలను చర్చించడంలో చాలా దూరం వెళ్లినప్పుడు తదుపరి చర్చకు దూరంగా ఉండాలని నేను గుర్తించాను. ఇది ఒక రకమైన వృత్తిపరమైన దూరం అని నేను భావిస్తున్నాను.
అయితే, అలెక్ అలెజాండ్రో లాంటి వ్యక్తి కాదు. అతని స్థానం అతని పాత్ర ద్వంద్వంగా ఉందని సూచిస్తుంది - అతను యాత్ర నిర్వాహకుడు మరియు దానిలో పాల్గొనేవాడు. ఇది అతనిని ఒక వైపు, మనలో ఒకరిగా చేస్తుంది, మరియు మరొకరిని "బయట" చేస్తుంది.
DPRKకి పర్యటనలను నిర్వహించే అన్ని పాశ్చాత్య ట్రావెల్ కంపెనీలు అదే దుస్థితిలోకి నెట్టబడ్డాయి. అన్నింటికంటే, వారు చాలా మంది తగని ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. కొరియో టూర్స్ వలె, అలెక్స్ టోంగిల్ టూర్స్ అంతర్జాతీయ దౌత్యం ద్వారా దేశంపై విధించిన ఒంటరితనం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో వ్యక్తిగత కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అంతర్జాతీయ సమాజం యొక్క ఈ విధానం, తమ ప్రభుత్వ చర్యల కారణంగా ఇప్పటికే బాధపడుతున్న ఉత్తర కొరియా ప్రజల దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని అలెక్ వాదించారు. సంభాషణలో, అలెక్ తరచుగా ఉత్తర కొరియా గురించి "సూక్ష్మమైన అవగాహన" అని పిలిచే దానికి చాలా ఉద్వేగభరితమైన డిఫెండర్ అవుతాడు.
అలెక్ ఈ విషయంలో సరైనది అని అలెగ్జాండర్ లేదా నేను ఖండించలేదు. కానీ ఈ అభిరుచి అతన్ని చాలా దూరం తీసుకువెళ్లిన క్షణాలు ఉన్నాయి, మరియు అతని తాదాత్మ్యంలో అతను మన కంటే మన అతిధేయలకే దగ్గరయ్యాడని అనిపించింది, అతని “ఉద్దేశపూర్వక అమాయకత్వాన్ని” ద్రోహం చేశాడు - ఉత్తర కొరియా పట్ల అతని వైఖరిని వివరించడానికి నేను ఉపయోగించే ఏకైక వింత పదబంధం. . మరియు అమాయకత్వం, ఉద్దేశపూర్వకంగా లేదా కాదు, ప్రమాదకరమైనది కావచ్చు. ఏదైనా కమ్యూనికేషన్ దాని పరిమితులను కలిగి ఉండాలి.
* * *
కానీ అలెక్ మరియు అలెగ్జాండర్ మధ్య ఇంకేదో జరుగుతోంది - తెలిసిన చూపుల మార్పిడి, కొంతమంది గుసగుసలు. ఇప్పుడు, అలెగ్జాండర్ మరియు నేను, ఈ ధ్వనించే జలపాతం కింద ఒంటరిగా ఉన్నప్పుడు, వారి సంబంధంలో నాకు ఏమి దూరంగా ఉంది అని నేను అతనిని అడిగాను. అతని ముఖం సిగ్గుగా, మూర్ఖంగా కనిపించింది.
“సరే, క్షమించండి, నేను దీని గురించి మీకు ముందే చెప్పాలనుకున్నాను, కాని గైడ్‌లు అనుకోకుండా ఏదైనా వింటారని నేను భయపడ్డాను. అయినప్పటికీ, బహుశా, వారికి ఇప్పటికే తెలుసు - మా రాకకు ముందు వారికి వివరంగా సూచించబడిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, వారు ప్రతిదీ కనుగొనగలిగారు, కానీ ... అయినప్పటికీ ... - అలెగ్జాండర్ కొంచెం దూరంగా వెళ్లి కొనసాగించాడు: - రెండు సంవత్సరాల క్రితం , నా విశ్వవిద్యాలయం మార్పిడి కార్యక్రమంలో పాల్గొంది. ఇది ఖచ్చితంగా అనధికారికమైనది, ఎవరూ దాని గురించి బిగ్గరగా మాట్లాడలేదు లేదా ఎక్కడా ప్రకటించలేదు: ఫ్రాన్స్ ఆంక్షల విధానానికి కట్టుబడి ఉంటుంది, కాబట్టి, అవసరం లేని చోట ఏదైనా లీక్ అయితే, భారీ కుంభకోణం బయటపడుతుంది. అయినప్పటికీ, కార్యక్రమం అమలు చేయబడింది. చాలా మంది ఉత్తర కొరియన్లు ఫ్రాన్స్‌లోని మా విశ్వవిద్యాలయానికి వచ్చారు మరియు కిమ్ ఇల్ సంగ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళిన పది మంది విద్యార్థులలో నేను ఒకడిని.
నేను కేవలం ఆశ్చర్యపోయాను. ఏ విదేశీయుడూ ఇక్కడ చదువుకున్నట్లు నేనెప్పుడూ వినలేదు. మా చిన్న గుంపు మొదటిది అనుకున్నాను. ఇక్కడ ఎంతకాలం చదువుకున్నారు అని అడిగాను.
"కార్యక్రమం ఒక నెల కొనసాగింది," అతను సమాధానం చెప్పాడు, "ఇప్పటిలాగే. కానీ తేడా ఏమిటంటే నాకు STUDENT వీసా ఉంది. నేను స్టూడెంట్ డార్మిటరీలో నివసించాను మరియు వీసా టూరిస్ట్ కానందున, నాతో పాటు గైడ్‌లు రాలేదు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ సంచరించగలను. ఒకరోజు నేను వాకింగ్‌కి వెళ్లి ఐదు గంటలు ఏమీ లేకుండా నగరం చుట్టూ తిరిగాను.
"నిన్ను ఎవరైనా ఆపడానికి ప్రయత్నించారా?" - నేను నమ్మలేనంతగా మరియు కొంచెం అసూయతో అడిగాను.
"లేదు. వారు చేయగలరు - చాలా మంది నన్ను గ్రహాంతరవాసిగా చూసారు - కాని ఎవరూ ఏమీ చేయడానికి ప్రయత్నించలేదు. ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు... అంటే ఈ ట్రిప్‌లో నాకెంత కష్టమో మీరు ఊహించుకోవచ్చు - మనం ఎక్కడికి వెళ్లినా నిరంతరం నిఘా ఉంచడం. చివరిసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు, నేను దాదాపు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళగలను. కానీ ఇప్పుడు నేను అలెక్‌తో ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే ఇక్కడకు తిరిగి రాగలిగాను.
"మరియు మీరు దీని గురించి మింగ్‌కి ఏమీ చెప్పలేదా?"
"లేదు".
“అయితే సందేహం లేకుండా వారు తెలుసుకోవాలి. అలాంటి విషయాలు ఇక్కడ గోప్యంగా ఉంచలేం.
"బహుశా," అలెగ్జాండర్ అన్నాడు. అతను బిడియంగా ఎక్కడో చూశాడు. "కానీ ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను."
ఇదంతా చాలా విచిత్రం. మరియు అది మరింత విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది చాలా వింతగా మారే ప్రదేశం కాదు, కానీ ప్రజలు - మరియు స్థానికులు కాదు, కానీ వారి స్వంత ఇష్టానుసారం ఇక్కడ ప్రయాణించే పర్యాటకులు. ముఖ్యంగా మనలాంటి వ్యక్తులు - మంటకు ఎగిరిపోయే చిమ్మటలు, దాని రహస్యానికి ఆకర్షితులవుతారు.
* * *
సాయంత్రం ఆలస్యంగా హోటల్‌కి తిరిగి వచ్చిన నాకు ఒక వింత ఆలోచన వచ్చింది. అలెగ్జాండర్ యొక్క ప్రత్యేక హెచ్చరిక, మా గైడ్‌ల సమక్షంలో తనను తాను వెల్లడించడానికి అతని స్పష్టమైన అయిష్టత - ఇవన్నీ మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి: ఈ పర్యటనలో అతను అలెక్ మరియు నాతో సహా ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడని మరికొన్ని లక్ష్యాలను కలిగి ఉన్నాడా. అతను నిజంగా ఇక్కడ పూర్తిగా తన స్వంత సంకల్పంతో ఉన్నాడా మరియు దేనిపైనా ఆధారపడలేదా? ప్రపంచంలోని రహస్య మనిషి.
బహుశా నేను మతిస్థిమితం లేనివాడిని అయ్యాను.
సూత్రప్రాయంగా, అటువంటి ప్రదేశంలో, మీరు నెమ్మదిగా ఇలాంటి స్థితిలోకి పడిపోతే ఆశ్చర్యం లేదు. వాటర్ పార్క్ వంటి హానిచేయని ప్రదేశాలలో కూడా మీరు దీనిని గమనించడం ప్రారంభిస్తారు. దాగి ఉన్న మతిస్థిమితం ఇక్కడ రోజువారీ జీవితంలో అల్లినది. నేను దీనిని గమనించాను, కానీ కొరియన్లకు దాని గురించి అవగాహన ఉందా లేదా వారు సంపూర్ణ రోగనిరోధక శక్తిని పొందారా అని నాకు ఖచ్చితంగా తెలియదు. గత సంవత్సరం హవానాను సందర్శించిన తర్వాత, కళాకారిణి తానియా బ్రూగ్వేరా నాతో మాట్లాడుతూ, క్యూబన్లు ఇప్పుడు ఆమె ఫియర్ 2.0 అని పిలిచే దానిలో నివసిస్తున్నారు. ఇప్పటికి రెండు మూడు తరాలుగా వాళ్ళు పుట్టి పెరిగిన భయం వాతావరణంలో వాళ్ళ డిఎన్‌ఎలోకి చొచ్చుకుపోయినట్టున్నారు. (ఇటీవల, ది ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ: హౌ టోటాలిటేరియనిజం రష్యాను మళ్లీ ఎలా జయించింది, మాషా గెస్సెన్ అనేక తరాల కాలంలో దాదాపు జన్యు స్థాయిలో భయాన్ని అమర్చడానికి ఇదే విధమైన పరిణామ ప్రక్రియను వివరించాడు, ఈ భయం ఈ ప్రాంత నివాసులకు నొప్పిని కలిగిస్తుంది. మాజీ సోవియట్ యూనియన్ యొక్క మొత్తం స్థలం: అతని మరియు వారి వారసుల క్రింద నివసిస్తున్నట్లు.) మతిస్థిమితం రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది రోజువారీ జీవితంలోని అతిచిన్న వివరాలలోకి చాలా లోతుగా చొచ్చుకుపోతుంది, ప్రతిరోజూ ఏమి జరుగుతుందో మీరు నైపుణ్యంగా గమనించడం మరియు అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ రోజు వాటర్ పార్కులో ఈ ప్రభావం చాలా గమనించదగ్గది, అందరూ మమ్మల్ని తదేకంగా చూస్తున్నారు, కానీ సాధ్యమయ్యే పరిణామాలకు భయపడి ఎవరూ మాతో ఏ విధంగానూ సంభాషించడానికి ప్రయత్నించలేదు. అన్ని తరువాత, ఏ విదేశీయుని విశ్వసించలేము. ఇది మిన్ మనస్సులో కూడా లోతుగా ఉంది, ఆమె తన జీవిత అనుభవాలను బట్టి చాలా ప్రగతిశీలంగా మరియు ఓపెన్ మైండెడ్‌గా అనిపించింది. మింగ్ కూడా వారి ఎరుపు గీతలను కలిగి ఉంది.
* * *
Min ఒక చమత్కారపు పిల్లవాడు. ఉత్తర కొరియన్లు తరచుగా విదేశీయులకు ఒకరకమైన ఆధ్యాత్మిక వ్యక్తుల వలె కనిపిస్తారు, కానీ, వాస్తవానికి, అనేక కారణాల వల్ల, ఈ వైఖరి కూడా ప్రతిస్పందించేది. ఉత్తర కొరియా మరియు ఇతర దేశాల మధ్య తీవ్రమైన సాంస్కృతిక వ్యత్యాసాలు ఉన్నాయి: ఇక్కడ జీవితం ఒకదానికొకటి సాధారణ అపనమ్మకం ద్వారా విస్తరించి ఉంది, ఇది ప్రజలు నిరంతరం పూర్తి నియంత్రణలో జీవిస్తున్నారనే వాస్తవం యొక్క సహజ పరిణామం, ఇది బహుశా ప్రపంచంలో ఎప్పుడూ ఉండదు. చరిత్ర; ఇక్కడ ప్రతి ఒక్కరూ సంభావ్య సమాచారకర్తలు. ఈ దేశంలోని ప్రతి నివాసి కనీసం ఒక్కసారైనా ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు, ఇది ఒక సన్నని, కానీ ఇప్పటికీ అపనమ్మకం యొక్క కవచం రూపంలో రక్షణాత్మక ప్రతిచర్యకు దారితీయలేదు. మీరు మీ పొరుగువారిని లేదా ఎక్కువ లేదా తక్కువ సన్నిహిత బంధువులను పూర్తిగా విశ్వసించలేనప్పుడు, మీరు కొంతమంది విదేశీయుల విశ్వసనీయతపై ఆధారపడే అవకాశం లేదు. ప్రత్యేకించి ఎవరైనా విదేశీయుడు శత్రువు యొక్క సంభావ్య ఏజెంట్ అని మీ జీవితమంతా మీకు బోధించబడితే.
మీరు జన్మించిన వాతావరణం మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, మీ హక్కులు మరియు అవకాశాలను నిర్ణయిస్తుంది. పొలిట్‌బ్యూరోలో గొప్ప ప్రక్షాళన జరిగిన అదే కాలంలో కిమ్ ఇల్ సంగ్ స్థాపించిన సాంగ్‌బన్ సిస్టమ్‌లో, పుట్టుకతో నిర్ణయించబడిన తరగతి నుండి బయటపడటం అసాధ్యం. ఒక చిన్న మైనారిటీ మినహా, వారి తాతలు (లేదా ముత్తాతలు కూడా) కిమ్ ఇల్ సంగ్ గొప్ప కీర్తిని పొందే రోజుల్లో అతనికి ఉపయోగపడేదేదైనా చేశారనే వాస్తవం ఆధారంగా వారి ప్రత్యేక స్థానం, ఎవరికీ స్వేచ్ఛగా దిశను ఎంచుకునే హక్కు లేదు. వారి జీవిత మార్గం. మీరు మీ తల్లిదండ్రులు జీవించిన విధంగా జీవించవచ్చు లేదా మీరు దురదృష్టవంతులైతే, క్రమానుగత నిచ్చెనపైకి జారండి. చాలా తక్కువ మంది మాత్రమే దీనిని ఎక్కగలరు మరియు ఇది ఎల్లప్పుడూ భారీ ప్రమాదం.
మింగ్ ఒక ప్రత్యేక మైనారిటీకి చెందినదని స్పష్టంగా తెలుస్తుంది, అయినప్పటికీ ఏది ఖచ్చితంగా గుర్తించడం కష్టం: మూడు ప్రధాన సామాజిక వర్గాలలో అనేక స్థాయిలు ఉన్నాయి - విధేయత, అలసట మరియు శత్రు తరగతులు. మిన్ తల్లితండ్రులు కనీసం ఎనిమిది సంవత్సరాల పాటు క్యూబాలో నివసించడానికి వారిని పంపించేంతగా విశ్వసించబడ్డారు, అక్కడ ఆమె తల్లి DPRK రాయబార కార్యాలయంలో చెఫ్‌గా పనిచేసింది మరియు ఆమె తండ్రి ఏదో ఒక రకమైన వ్యాపారాన్ని నిర్వహించేవారు. అలాంటి వాతావరణమే ఆమె పెరిగిన ప్రపంచం. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వరకు, ఆమె క్యూబన్ పాఠశాలకు వెళ్లి, స్పానిష్ అనర్గళంగా మాట్లాడింది మరియు సల్సా మరియు మాంబా నృత్యం నేర్చుకుంది. క్యూబా ఉత్తర కొరియా లాంటి వ్యవస్థలో జీవిస్తున్నట్లు కనిపిస్తోంది; నిజానికి, క్యూబా సమాజం చాలా బహిరంగంగా ఉంది. DPRK వలె కాకుండా, క్యూబాలో విదేశీ రేడియో మరియు టెలివిజన్ చూడటం మరియు వినడం నిషేధించబడలేదు. మిన్ గ్రీన్ డే, సిస్టమ్ ఆఫ్ ఎ డౌన్, మడోన్నా మరియు బ్రిట్నీ స్పియర్స్ వింటూ మరియు హ్యారీ పోటర్ చిత్రాలను చూస్తూ పెరిగారు - ఇవన్నీ శిక్షించబడతాయనే భయం లేకుండా.
ఆమె ప్యోంగ్యాంగ్‌కు తిరిగి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లుగా ఇక్కడ నివసిస్తోంది, కానీ ఇప్పటికీ, అజాగ్రత్త కారణంగా, మాతో కమ్యూనికేట్ చేయడంలో ఆమె తన “సన్నని కవచం” నుండి నిరంతరం జారిపోతుంది. పర్యవసానాల గురించి పెద్దగా భయపడకుండా మాట్లాడటానికి తనను తాను అనుమతిస్తుంది. అందుకే, హవానాలో ఉండి అక్కడ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ చేయడానికే ఇష్టపడతానని, అయితే తర్వాత నాలుక కరుచుకుంది. ఆమె కరోకే బార్‌లో "బార్బీ గర్ల్" పాడింది. నిరంతరం వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ ఆడుతున్నందుకు తన సహోద్యోగి ఒకరు ఇటీవల మందలించారని ఆమె చెప్పింది.
నిర్లక్ష్య లేదా అమాయక. లేదా రెండూ. కొంత భాగం, ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఎందుకంటే ఆమె తన కుటుంబం యొక్క విశేష స్థానం ద్వారా తగినంతగా రక్షించబడినట్లు భావిస్తుంది. కానీ మిన్, ఒక కోణంలో, మరొక ప్రపంచం నుండి వచ్చిన జీవి. అవకాశం మరియు పరిస్థితి యొక్క బిడ్డ. పుట్టుకతో విప్లవకారుడు కాదు. కానీ ఆమె ఒకరి కుమార్తెగా మాత్రమే కాకుండా, ఏది/ఎవరు? ఆమె విధిగా బ్యాడ్జ్ ధరిస్తుంది, "సరైన" విషయాలు చెప్పింది, కానీ ఇది ఆమె సారాంశం కాదు, ఆమె నిజస్వరూపం కాదు. మింగ్ ఆమెను తుడిచిపెట్టే ప్రవాహాన్ని అధిగమించడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ కొరియన్ పద్ధతిలో జీవించడం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. క్రమశిక్షణతో ఉండడం అంటే ఏమిటి? మరియు నిస్సందేహంగా పాటించండి.
* * *
మార్క్ ఇంకా నాతో డ్రింక్ తీసుకోవాలనుకుంటున్నాడో లేదో చూడటానికి నేను ఎలివేటర్‌ని లాబీకి తీసుకెళ్లాను. ఈ సాయంత్రం అతను ఒక పెద్ద మరియు సన్నిహిత సంస్థలో టేబుల్ వద్ద కూర్చున్నాడు - అక్కడ సైమన్ మరియు అతని కొరియన్ “సహోద్యోగులు” ఉన్నారు, వారందరూ మావో తరహా జాకెట్లు ధరించారు. వారు చైన్-స్మోక్ చేశారు మరియు ఒకరకమైన బ్యూరోక్రాటిక్ ఉచ్చులో చిక్కుకున్నట్లు అనిపించింది. మార్క్ ఇబ్బందిగా నా వైపు ఊపుతూ, ఆపై అస్పష్టంగా భుజం తట్టాడు. పరిస్థితి చాలా అనుకూలంగా లేదు, కాబట్టి నేను నా గదికి తిరిగి వెళ్ళాను. బహుశా ఇది మంచిదే కావచ్చు - రేపు హ్యాంగోవర్‌తో ప్రారంభం కాదు.
నేను పడుకోబోతుండగా అకస్మాత్తుగా తలుపు తట్టింది. నేను దానిని తెరిచి అలెగ్జాండర్ లోదుస్తులలో చూశాను.
"క్షమించండి, ట్రావిస్, నేను ఒక్క నిమిషం రావచ్చా?"
నేను కూడా బొత్తిగా దుస్తులు ధరించడం చూసి, నాతో పాటు తను కూడా విచిత్రంగా నవ్వింది. నేను పట్టించుకోను - మా అంతస్తులో మరెవరూ నివసించలేదు.
"నేను మీకు చెప్పాలనుకుంటున్నాను," అతను గుసగుసలాడాడు, "రేపు మనం మరింత మర్యాదగా దుస్తులు ధరించాలని అలెక్ మరియు నేను నిర్ణయించుకున్నాము: తరగతుల మొదటి రోజు. ఉత్తమ ముద్ర వేయడానికి."
నేను నవ్వాను. అలెగ్జాండర్‌కు మంచి మొదటి అభిప్రాయాన్ని కలిగించడం చాలా ముఖ్యం: కరోకే బార్‌లో కొరియన్ పాటలు, మన్సుడే హిల్‌ను సందర్శించడం మరియు పువ్వులు వేయడం. కానీ నేను అతనిని అర్థం చేసుకున్నాను, అంతేకాకుండా, నేను దీనిని ముందుగానే గ్రహించాను. ఇస్త్రీ చేసిన చొక్కా మరియు కొత్త ప్యాంటు పాఠశాల మొదటి రోజు కోసం ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
 
పార్ట్ మూడు
"సేవ్‌కోరియలిజం"
 
అధ్యాయం తొమ్మిది
మేము అడగనప్పటికీ ఎవరూ మా గులాబీ చెంప డ్రైవర్‌కి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఇవ్వలేదు. అతను ఇప్పుడే సైన్యం నుండి తిరిగి వచ్చాడు, కాబట్టి బహుశా అతను కొంచెం పెద్దవాడు, ఎందుకంటే DPRK లో చాలా మంది పురుషులు పదేళ్లపాటు సైన్యంలోకి డ్రాఫ్ట్ చేయబడతారు. తన సర్వీసులో డ్రైవర్‌ కూడా. దిగువ మధ్యతరగతి నుండి వచ్చిన వారికి, ఈ ఉద్యోగం ప్రతిష్టాత్మకంగా పరిగణించబడుతుంది. ఇటీవలి వరకు, చాలా తక్కువ మంది మాత్రమే కార్లను ఉపయోగించగలరు. మరియు డ్రైవింగ్ చేయడం కొందరికి మాత్రమే తెలుసు. ఇది అతనిని వెన్నుపోటు పొడిచే మాన్యువల్ లేబర్ భారం నుండి కూడా విముక్తం చేసింది-అయితే హ్వా ముఖంపై ఉన్న లోతైన టాన్ అతను ప్రతినిధి బృందాలను నడిపించనవసరం లేనప్పుడు అతను ఎంత తరచుగా కొన్ని ఇతర పని చేయవలసి ఉంటుంది అనేదానికి సంకేతం. అతను మాతో ఉన్నప్పుడు, అతను ఎల్లప్పుడూ నవ్వుతూ, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
నాకు కేటాయించిన ఇతర డ్రైవర్‌ల మాదిరిగా కాకుండా, మునుపటి ప్రయాణాలలో వారి పాత్ర కేవలం వారి పనిని చక్కగా చేయడానికే పరిమితం చేయబడింది, అంటే, మేము కొత్త ప్రదేశానికి వచ్చిన ప్రతిసారీ పార్క్ చేసిన కార్లలో వేచి ఉండటం, హ్వా ప్రతిచోటా మాతో పాటు రావడానికి ఆసక్తిని కనబరుస్తుంది మరియు నిజమైన ఆసక్తిని కనబరిచింది. మేము చేస్తున్నది మ్యూజియం లేదా అక్వేరియం సందర్శన. మేము ఎక్కువగా సాధారణ పర్యాటకులు సందర్శించని ప్రదేశాలకు వెళ్ళాము అనే వాస్తవం ద్వారా అలెగ్జాండర్ ఈ ప్రవర్తనను వివరించాడు. అందువల్ల, హ్వా ఆసక్తి కలిగి ఉండవచ్చు, ఎందుకంటే అతను ఇంతకు ముందెన్నడూ లేడు. అతను ఇంతకు ముందు దేనినీ చూసే అవకాశం లేని అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.
డ్రైవర్‌గా పనిచేయడం - అది ట్రక్ లేదా కారు కావచ్చు - DPRK లో చాలా మంచి మరియు గౌరవనీయమైన వృత్తిగా పరిగణించబడుతుంది, కార్మికులు దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ ఉదయం, హ్వా మా హోటల్ ప్రవేశ ద్వారం వద్దకు మినీబస్సును డెలివరీ చేశాడు, బయట మరియు లోపల ఖచ్చితమైన శుభ్రతతో మెరిసిపోయాడు - అతను ముందు రోజు ఎంతసేపు మమ్మల్ని డ్రైవ్ చేయాల్సి వచ్చినా లేదా ముందు రాత్రి కారు ఏ స్థితిలో ఉందో. అలెగ్జాండర్ ఒకసారి నాకు చెప్పాడు, ఒక రోజు అతను చాలా ఉదయాన్నే లేచి హోటల్ చుట్టూ నడవడానికి వెళ్ళాడు. అతను Hwa చక్రాలను తీసివేసి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, అవి ఖచ్చితమైన పని క్రమంలో ఉన్నాయని నిర్ధారించుకున్నాడు.
ప్రతి ఉదయం మేము సాధారణ మార్గాన్ని అనుసరిస్తాము - పడమర నుండి తూర్పుకు ప్యోంగ్యాంగ్ మధ్య నుండి - ఇది మేల్కొన్న నగరం ఎలా జీవం పోసుకుంది మరియు ఎలా మారిందో చూడటానికి మాకు వీలు కల్పించింది, కొత్త రోజు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు, ఈ మార్గంలో మొదటిసారి డ్రైవింగ్ చేస్తూ, మేము సుందరమైన పొటోంగన్ నదిని దాటాము, దాని ఒడ్డున విల్లో చెట్లతో నిండి ఉంది, దట్టమైన ఆకులతో కప్పబడిన వాటి కొమ్మలను దాని నిశ్శబ్ద నీటిలో పడవేసి, మేము పోటోంగన్ హోటల్ దాటి వెళుతున్నాము. అత్యంత విలాసవంతమైనది - ఇతర విషయాలతోపాటు నగరంలో అత్యుత్తమ జపనీస్ రెస్టారెంట్‌ను కలిగి ఉంది మరియు CNN అన్ని గదుల్లో టీవీలో అందుబాటులో ఉంటుంది.
మా మార్గం ప్యోంగ్యాంగ్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లలో ఒకటైన చాంగ్వాన్ గుండా వెళుతుంది, ఇందులో తెల్లటి గోపురం ఐస్ ప్యాలెస్ ఉంది, ఇది రెట్రోఫ్యూచరిజం యొక్క అవశేషాల వలె కనిపిస్తుంది, కానీ 1970ల నాటి నిర్మాణ శైలికి సంబంధించిన కొన్ని రకాల అంతరిక్ష శైలి భవనాలతో చక్కగా కనిపిస్తుంది. ఈస్టర్న్ బ్లాక్‌లోని అన్ని దేశాలలో. విశాలమైన మరియు నిర్జనమైన వీధికి వెనుక, మెటల్ గేట్లు మరియు భద్రతా పోస్ట్‌తో రక్షించబడింది, దట్టమైన పచ్చదనంతో కప్పబడిన చెట్ల మొత్తం అడవితో కప్పబడిన కళ్ళ నుండి మూసివేయబడింది, అనేక భవనాలు ఉన్నాయి. సెంట్రల్ కమిటీ సభ్యులు అక్కడ నివసిస్తున్నారు మరియు పని చేస్తున్నారు కాబట్టి మీరు ఈ త్రైమాసికాన్ని ఏ అధికారిక మ్యాప్‌లో కనుగొనలేరు. ఉపగ్రహ చిత్రాలు చిన్న గార్డు భవనాలతో చుట్టుముట్టబడిన ప్యాలెస్ లాంటి విల్లాలతో కూడిన నీడతో కూడిన పార్కును చూపుతాయి. ప్రకృతి దృశ్యం యొక్క వివరాలను పూర్తిగా అస్పష్టం చేయడానికి సహజమైన రోలింగ్ భూభాగం మరియు పొడవైన చెట్లు సరిపోని చోట, రెసిడెన్షియల్ ఎత్తైన భవనాల వరుసలు కనిపిస్తాయి - చాలా తక్కువ స్థాయి ప్రభుత్వ సిబ్బందికి గృహాలు. బహుశా, ఇక్కడ ఎక్కడో రాష్ట్రంలోని మొదటి వ్యక్తి నివాసం ఉంది, అయినప్పటికీ ఎవరూ దాని గురించి బిగ్గరగా మాట్లాడరు.
అంతా కార్లతో నిండిపోయింది. అయితే, ఉదయం రద్దీ సమయంలో కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడేవి చాలా లేవు. చాలా కార్లు టాక్సీలు. వారి భారీ సంఖ్య నగరవాసుల నిరంతరం పెరుగుతున్న శ్రేయస్సు యొక్క సూచిక. ప్యోంగ్యాంగ్ నివాసితులు ట్యాక్సీలను నడపడానికి సహోద్యోగులతో లేదా పొరుగువారితో జట్టుకట్టడానికి మొగ్గు చూపుతారు - రద్దీగా ఉండే బస్సులు మరియు ట్రామ్‌లలో దొంగతనం ప్రబలంగా ఉందని చెప్పబడే దానికంటే చాలా సౌకర్యవంతమైన అనుభవం.
తరువాత మేము టైడాంగ్ నదిని దాటి ప్యాంగ్యాంగ్ యొక్క తూర్పు భాగంలోకి ప్రవేశిస్తాము. కట్ట నుండి, Ryugyong ఆరోగ్య మరియు వినోద కాంప్లెక్స్ యొక్క గాజు ముఖభాగాలు మా వైపు చూస్తాయి, ఇది సగటు అమెరికన్ వ్యాపార పార్కును కొంతవరకు గుర్తు చేస్తుంది. అక్కడ అనేక బౌలింగ్ భవనాలు ఉన్నాయి - "గోల్డెన్ లేన్స్ బౌలింగ్ అల్లే" అని పిలవబడేది, అలాగే ప్రక్కనే ఉన్న భవనం, ఇందులో అందమైన హాంబర్గర్-రకం కేఫ్‌లు ఉన్నాయి, ప్రవాసులు, ఇండోర్ మరియు అవుట్‌డోర్‌లలో ప్రసిద్ధి చెందిన అధునాతన ఎస్ప్రెస్సో బార్ కూడా ఉంది. స్కేటింగ్ రింక్‌లు. ఇటీవల, టోంగ్జు కోసం ఆవిరి స్నానాల పెద్ద సముదాయం ప్రారంభించబడింది. గ్రౌండ్ ఫ్లోర్‌లలో విదేశీ లగ్జరీ బ్రాండ్‌ల బట్టల దుకాణాలు, ఫిట్‌నెస్ క్లబ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఖరీదైన రెస్టారెంట్లు మరియు బార్‌లతో పురుషులు మరియు మహిళల కోసం ఆవిరి స్నానాలు ఉన్నాయి. నేను మొదట అక్కడికి వచ్చినప్పుడు, రెస్టారెంట్‌కు వెళ్లే మార్గంలో, నేను ఒక పెద్ద ఫోటోను చూశాను, దాని మధ్యలో, ఒక మగ, గట్టిగా నిర్మించిన లెస్బియన్ దిగులుగా ఉన్న ముఖంతో, వికారమైన ఆప్రాన్‌లో మరియు చనిపోయిన వ్యక్తితో ఉన్నట్లు అనిపించింది. ఒక వేయించడానికి పాన్ నుండి వేలాడుతున్న చేప. వాస్తవానికి అద్దాలు లేని యువ కిమ్ జోంగ్ ఇల్ తన తెలివిగల పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడని గ్రహించడానికి కొంత సమయం పట్టింది. ఉత్తర కొరియా అంతటా ప్లాస్టర్ చేయబడిన చిరునవ్వుతో ఉన్న కిమ్ జోంగ్ ఇల్ యొక్క ప్రామాణిక అధికారిక పోర్ట్రెయిట్‌లకు ఫోటో చాలా భిన్నంగా ఉంది, దానిని అక్కడ వేలాడదీసిన వారు ఫోటోతో ఏమి చెప్పాలనుకుంటున్నారో ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ చిత్రం యొక్క సందేహాస్పద స్వభావం గురించి నా ఊహకు తక్షణ ధృవీకరణ వచ్చింది: నేను దానిని స్మారక చిహ్నంగా తీసుకోవడానికి నా కెమెరాను పైకి లేపినప్పుడు, కారిడార్‌లో పాక్షికంగా దాచిన డెస్క్ వద్ద కూర్చున్న ఒక సెక్యూరిటీ గార్డు బయటకు దూకి, దేనినీ ఫోటో తీసుకోవద్దని నన్ను ఆదేశించాడు.
మేము అన్ని స్మారక చిహ్నాల నుండి మరియు నగరం యొక్క గుండె కొట్టుకునే నుండి దూరంగా నగరం యొక్క తూర్పు భాగంలోకి మరింత ముందుకు వెళుతున్నప్పుడు, మన ముందు వేరే ప్యోంగ్యాంగ్ తెరుచుకుంటుంది. నివాస భవనాలు మన కళ్ల ముందు తక్కువగా మరియు తక్కువగా మారుతున్నాయి మరియు మేము డాంగ్‌డేవాన్ ప్రాంతంలోకి లోతుగా చేరుకున్నప్పుడు, ఇది నగరంలో పేద భాగం అని స్పష్టమవుతుంది. పర్యాటకులు చాలా అరుదుగా జుచే స్మారక చిహ్నం లేదా టైడాంగ్ యొక్క తూర్పు ఒడ్డున ఉన్న ర్యుగ్యోంగ్ కాంప్లెక్స్‌కు తూర్పున ఎక్కడికైనా తీసుకువెళతారు.
నగరం యొక్క తూర్పున కొంతవరకు జెంట్రిఫైడ్ లేదా "జెంట్రిఫైడ్" చేయబడిన స్థలాలు ఉన్నప్పటికీ (అటువంటి భావన ఇక్కడ కూడా ఉంటే) - కామ్రేడ్ కిమ్ వాటిలో ఒకదానిలో నివసిస్తున్నారు - మరియు పెద్దగా నగరంలో ఈ భాగం పేదగానే ఉంది. డాంగ్‌డేవాన్, పొరుగున ఉన్న సాంగ్యో జిల్లాతో పాటు, ప్యోంగ్యాంగ్‌లోని కొన్ని ప్రదేశాలలో 1990ల కరవు కారణంగా నివాసితులు చాలా బాధపడ్డారు, మరికొందరు మరణించారు. హ్వా నగరంలోని ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు.
మేము కిమ్ హ్యుంజిక్ నార్మల్ ఇన్‌స్టిట్యూట్‌ను సమీపిస్తున్నప్పుడు, నివాసాల ఎత్తైన భవనాలు కాలనీల కాలాన్ని గుర్తుకు తెచ్చే మట్టి రోడ్లతో చుట్టుముట్టబడిన ఒకే-అంతస్తుల గుడిసెలకు దారి తీస్తాయి. ఈ సంస్థ ఈ ప్రాంతంలోని ప్రధాన వీధుల్లో ఒకదానిలో ఉంది, ప్రధాన ద్వారం నుండి భవనం ఖచ్చితమైన స్థితిలో ఉంది - ఇది ఆశ్చర్యం కలిగించదు, ఎందుకంటే ఈ సంస్థ కిమ్ ఇల్ సుంగ్ తండ్రి పేరు పెట్టబడింది. ఇన్స్టిట్యూట్ యొక్క భూభాగంలోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఒక్కరి పత్రాలను తనిఖీ చేసే ప్రవేశ ద్వారాల దగ్గర గార్డ్లు ఉన్నారు. ప్రధాన ద్వారం పైన ఉన్న రాతి స్లాబ్‌పై ఇత్తడి-రంగు రిలీఫ్ డిజైన్ ఉంది, ఇది కిమ్ ఇల్ సంగ్ యొక్క చేతితో రాసిన సూక్తుల ప్రతిరూపం, ఇది అన్ని వయసుల వారికి మరొక లోతైన సత్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. "కిమ్ హ్యుంజిక్ ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఇన్స్టిట్యూట్," అలెక్ నా కోసం అనువదించాడు.
బోధనా శాస్త్రం ఇక్కడ ప్రధాన అంశం. దేశం నలుమూలల నుండి భవిష్యత్ ఉపాధ్యాయులు తమ విలువైన వృత్తి యొక్క ప్రాథమికాలను ఇక్కడ నేర్చుకుంటారు. భాషాశాస్త్ర విభాగం విదేశీయుల కోసం కొరియన్ భాషా కార్యక్రమాన్ని కలిగి ఉంది-ఎక్కువగా చైనీస్ మార్పిడి విద్యార్థులు-అది జోసెయోన్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీకి దారి తీస్తుంది. ఈ పల్పిట్ ససల్లిమ్ వీధికి ఎదురుగా ఉన్న ప్రధాన భవనాలలో ఒకదానిలో ఉంది. వారి ముందు ఫుట్‌బాల్ మైదానం ఉంది, దానిపై మేము మా మొత్తం శిక్షణ సమయంలో ఒక్క వ్యక్తిని కూడా చూడలేదు. వేసవి నెలల్లో తరగతులు లేవు, అయితే బయట చాలా వేడిగా ఉన్నా ఆడలేనంతగా ఉంటుంది. అదనపు తరగతులు తీసుకుంటున్న విద్యార్థుల్లో కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
ప్రతి విశ్వవిద్యాలయం మరియు ఇన్‌స్టిట్యూట్‌కి దాని స్వంత యూనిఫాం ఉంటుంది; కిమ్ హ్యుంజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో, విద్యార్థులందరూ నీలిరంగు బ్లేజర్‌లు మరియు ఎరుపు రంగు టైలు ధరిస్తారు, అమ్మాయిలు తప్పనిసరిగా పొడవాటి స్కర్ట్‌లు ధరించాలి మరియు అబ్బాయిలు వెడల్పాటి ప్యాంటు మరియు భారీ క్యాప్‌లను ధరించాలి, ఇవి యుద్ధనౌక కెప్టెన్ క్యాప్ మరియు సాంప్రదాయ శ్రామిక టోపీకి మధ్య క్రాస్ లాగా కనిపిస్తాయి. ఉత్తర కొరియా విద్యార్థి యూనివర్సిటీ హాలులో ఒక ప్రొఫెసర్‌ని ఎదుర్కుంటే, అతను ఆగి, ఒక లోతైన, గౌరవప్రదమైన విల్లును చేయవలసి ఉంటుంది-ఇది సౌత్ కొరియాలో కూడా సాధారణం అని అలెక్ మాకు చెప్పాడు మరియు ఇది త్వరగా అలవాటు పడిపోతుంది.
మేము కిమ్ జోంగ్ ఇల్ యొక్క విధిగా పోర్ట్రెయిట్ గుండా వెళతాము, ఆపై మెట్లకు వెలుతురు లేని కారిడార్ వెంట, మేము మూడవ అంతస్తుకు చేరుకుంటాము. మేము భాషాశాస్త్ర విభాగం యొక్క ఆడిటోరియంకు తీసుకువెళ్లాము, ఉత్తర కొరియాలోని చాలా కార్యాలయాల మాదిరిగా, అక్కడ కంప్యూటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు - ఇది గత శతాబ్దంలో అలాంటి సంస్థలు ఎలా ఉండేవో గుర్తుకు తెస్తుంది. రిసెప్షనిస్ట్, మర్యాదగా ముడుచుకున్న జుట్టుతో మధ్య వయస్కురాలు, మా ముగ్గురు గురువులను మాకు పరిచయం చేసింది. మేము నవ్వుతూ మర్యాదగా నమస్కరిస్తాము. అంతా చాలా లాంఛనప్రాయంగా మరియు గంభీరమైన వాతావరణంలో జరుగుతుంది, అయినప్పటికీ ఉపాధ్యాయులు కొంత నిరుత్సాహానికి గురవుతారని భావించారు, ఎందుకంటే ఇంతకు ముందు వారికి పాశ్చాత్య విద్యార్థులకు బోధించే అవకాశం లేదు.
నా “టీచర్”, కామ్రేడ్ పాక్, దాదాపు నలభై ఏళ్లు, ఆమె నాకంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దది. రిసెప్షనిస్ట్ హెయిర్ స్టైల్ కంటే ఆమె వంకరగా ఉన్న జుట్టు చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఒక నిర్దిష్ట వయస్సు గల ఉత్తర కొరియా మహిళల్లో, పెర్మ్ బాగా ప్రాచుర్యం పొందింది, అయినప్పటికీ సియోల్ నుండి వచ్చిన తాజా పోకడల కారణంగా ఇది క్రమంగా ఫ్యాషన్ నుండి బయటపడుతోంది. కామ్రేడ్ పార్క్ నాకు గట్టి చిరునవ్వు మరియు అతని బంగారు అంచుల అద్దాల వెనుక సిగ్గుతో కూడిన చూపు ఇస్తుంది, ఆపై నన్ను హాల్ నుండి తరగతి గదికి తీసుకువెళుతుంది, ఇక్కడ, ప్రతి రోజు, నేను ఒక డజను చెక్క డెస్క్‌ల నుండి బిగినర్స్ క్లాస్‌లో ఏకైక విద్యార్థిగా ఎంచుకోవచ్చు. .
 
అధ్యాయం పది
ద్వీపకల్పం యొక్క డెబ్బై సంవత్సరాలకు పైగా విభజన యొక్క పరిణామాలలో ఒకటి, 38వ సమాంతరానికి వ్యతిరేక వైపులా నివసిస్తున్న కొరియన్ల భాషలో ముందుగా ఉన్న వ్యత్యాసాల తీవ్రతరం. కొరియన్ భాష యొక్క అనేక మాండలికాలు ఉన్నాయి, అయితే దక్షిణ కొరియన్ల ప్రసంగం, ముఖ్యంగా సియోల్ నుండి వచ్చిన వారితో పోలిస్తే ఉత్తర కొరియన్ల ప్రసంగం సాధారణంగా కఠినమైనదని చెప్పవచ్చు. ఉత్తరాన, గ్రామ మాండలికాలు మరియు మాతృభాష యొక్క ప్రభావం భావించబడుతుంది, ఇది సమాజంలోని దిగువ మరియు తక్కువ విద్యావంతులైన వర్గాలకు విలక్షణమైనది. ఉత్తరాదివారు వాస్తవానికి దీనితో అంగీకరిస్తున్నారు: ఇటీవల, దక్షిణ కొరియా టీవీ సిరీస్ మరియు చలనచిత్రాలు బ్లాక్ మార్కెట్‌లో కనిపించాయి మరియు యువకులు తమ దక్షిణాది “సోదరుల” నాగరీకమైన ప్రసంగ శైలిని అనుకరించడం ప్రారంభించారని మీరు వినవచ్చు.
మరోవైపు, జోసోన్‌లో మాట్లాడే భాషా శైలి మరింత కఠినంగా మరియు మర్యాదగా ఉంటుంది. దక్షిణాదిలో, ఈ శైలి సైన్యంలో లేదా పెద్ద ప్రేక్షకులను ఉద్దేశించి మాత్రమే ఉపయోగించబడుతుంది. ఉత్తరాదిలో, రోజువారీ కమ్యూనికేషన్ కోసం ఇది చాలా సాధారణం. ఈ లక్షణం ఉత్తర కొరియా ప్రసంగాన్ని దక్షిణాది వారికి వింతగా చేస్తుంది, కానీ అదే సమయంలో ఆకర్షణీయంగా, దాని ధ్వనిలో కూడా మంత్రముగ్ధులను చేస్తుంది. ఒక దక్షిణాది రచయిత పేర్కొన్నట్లుగా, ఉత్తర కొరియాలోని భాష మొత్తం దేశం "ఒక చిన్న గ్రామం, కాలక్రమేణా తాకబడనిది" అనిపిస్తుంది. అయినప్పటికీ, దుర్వినియోగ భాష చాలా తరచుగా ఈ అధికారికంగా సరైన భాషలోకి ప్రవేశించింది. దక్షిణ కొరియా లేదా యునైటెడ్ స్టేట్స్ వంటి శత్రు రాష్ట్రాల రాజకీయ వ్యక్తుల విషయానికి వస్తే, రేడియో మరియు టెలివిజన్ ప్రెజెంటర్లు, అనౌన్సర్లు మరియు వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్ కథనాల రచయితలు "బాస్టర్డ్" మరియు "బిచ్" వంటి పదాలను ఉపయోగించడం పూర్తిగా సాధారణం. ఈ రాజకీయ నాయకులకు సంబంధించి. , "వేశ్య" లేదా ఇంకా బలమైనది... (ఒక సంపాదకీయంలో, అధ్యక్షుడు ఒబామా "ఆఫ్రికన్ అడవి నుండి వచ్చిన కోతి"ని పోలి ఉన్నట్లు వర్ణించబడింది.)
సియోల్‌లో కొరియన్ నేర్చుకునే స్థానిక ఇంగ్లీషు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో అరువు తెచ్చుకున్న ఆంగ్ల పదాలు మరియు యాసల కారణంగా కొంచెం సులభంగా ఉంటారు. కానీ ఉత్తర కొరియాలో, జాతీయ స్వచ్ఛతను సంరక్షించాలనే సాధారణ కోరిక మరియు సాంప్రదాయకమైన ప్రతిదాని యొక్క "అసలు" స్వభావం కూడా భాషను ప్రభావితం చేస్తుంది. తత్ఫలితంగా, రోజువారీ జీవితంలోని అనేక వస్తువులు మరియు దృగ్విషయాలను ఈ రోజు దక్షిణాదివారు మరియు ఉత్తరాదివారు భిన్నంగా పిలుస్తారని తేలింది మరియు ఉదాహరణకు, DPRK నుండి అరుదైన శరణార్థులు దక్షిణాన వచ్చినప్పుడు ఇది కొంత గందరగోళానికి దారితీస్తుంది.
కొత్త భాషలో ప్రావీణ్యం సంపాదించడం సాధారణంగా ఉచ్చారణ యొక్క ప్రాథమిక లక్షణాలతో సుపరిచితం కావటంతో ప్రారంభమవుతుంది. కొరియన్ విషయంలో, ఈ పరిచయము వర్ణమాల అధ్యయనంతో ఏకకాలంలో సంభవిస్తుంది, దీనిని దక్షిణాన హంగుల్ మరియు ఉత్తరాన చోసోంగుల్ అని పిలుస్తారు. కింగ్ సెజోంగ్ దాని ఆవిష్కరణ మరియు పరిచయం ముందు, కొరియన్ పదాలు సంక్లిష్టమైన చైనీస్ అక్షరాలను ఉపయోగించి వ్రాయబడ్డాయి. అందుకే కొరియన్లలో అత్యధికులు నిరక్షరాస్యులు. 1443లో సెజోంగ్ తన రచనను పరిచయం చేసినప్పుడు, తీవ్రమైన మానసిక సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఈ “వర్ణమాల”ను ఒక గంటలో నేర్చుకోగలడని మరియు ఒక పూర్తి ఇడియట్ - పది రోజుల్లో నేర్చుకోగలడని అతను విశ్వసించాడు. మరి ఇప్పుడు ఈ "రాయల్ టెస్ట్" ప్రకారం నన్ను ఏ కేటగిరీకి వర్గీకరించాలో తెలుసుకోవాలి.
చైనీస్ అక్షరాలు కాకుండా, అత్యంత క్లిష్టమైన పిక్టోగ్రాఫిక్ సిస్టమ్ వివిధ స్ట్రోక్‌ల కోసం వేలాది స్పెల్లింగ్ ఎంపికలను గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అవి శబ్దాలకు అనుగుణంగా లేవు, కొరియన్ రచనలో, సమాంతర మరియు నిలువు వరుసలు మరియు వృత్తాల కలయికలు ఇరవై ఎనిమిది అక్షరాలను మాత్రమే ఏర్పరుస్తాయి - పదిహేడు హల్లులు మరియు పదకొండు అచ్చులు, ప్రతి ఒక్కటి నిర్దిష్ట ధ్వనితో అనుబంధించబడి ఉంటాయి. కింగ్ సెజోంగ్ యొక్క భావన కాస్మోలాజికల్, ఫోనోలాజికల్ మరియు అనాటమికల్ సమాన భాగాలు; అచ్చులు విశ్వంలోని మూడు ప్రధాన అంశాలకు అనుగుణంగా ఉండే మూడు ప్రాధమిక శబ్దాల కలయికలు - స్వర్గం, భూమి మరియు మనిషి; ప్రతి హల్లు యొక్క ఆకారం ఈ అక్షరానికి సంబంధించిన ధ్వనిని ఉచ్చరించే సమయంలో ప్రసంగ అవయవాల రూపాన్ని పోలి ఉంటుంది. ఆ విధంగా, సెజోంగ్ చేసింది భూమి మరియు అంతరిక్షంతో మానవ శరీరాన్ని కలపడం కంటే తక్కువ కాదు.
చోసోంగ్-గెల్ ఖచ్చితంగా ఫొనెటిక్ లిపి అయినందున, అక్షరాలకు సంబంధించిన శబ్దాలు ఒకదానిపై ఒకటి పేర్చబడి, అవి అక్షరాలను ఏర్పరచడానికి ఉచ్ఛరించే క్రమంలో ఉంటాయి. విదేశీయులను ఆశ్చర్యపరిచే విధంగా, కొరియన్ భాషలో ఒక నిర్దిష్ట ధ్వనికి వ్రాతపూర్వక సంకేతం యొక్క అనురూప్యం చాలా స్థిరంగా ఉంటుంది, మీరు అన్ని అక్షరాలను గుర్తుంచుకుంటే, అప్పుడు - సిద్ధాంతంలో - కొన్ని గంటల్లో మీరు ఏదైనా బిగ్గరగా చదవగలరు. కొరియన్ టెక్స్ట్, అయితే, దాని అర్థం గురించి ఎటువంటి అవగాహన లేకుండా.
అందువల్ల, నా మొదటి అభ్యాస పని అచ్చులతో ప్రారంభించి వర్ణమాల మరియు దాని అక్షరాలకు సంబంధించిన అన్ని శబ్దాలను నేర్చుకోవడం. సింపుల్‌గా పరిగణించబడే శబ్దాలు - అవి స్పానిష్ లేదా ఇటాలియన్ కావచ్చు - ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో నేర్చుకోవచ్చు. కానీ కొరియన్ అచ్చులు ఒక విదేశీయుడికి చాలా తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తాయి, ఎందుకంటే వాటిలో చాలా ఉన్నాయి. అదనంగా, యూరోపియన్ భాషలను మాట్లాడేవారికి కొన్ని శబ్దాల ఉచ్చారణలో వ్యత్యాసం చాలా తక్కువ, కానీ కొరియన్లకు చాలా గుర్తించదగినది మరియు ముఖ్యమైనది. అలాగే, అనేక అచ్చు శబ్దాలు డిఫ్థాంగ్‌లు, అంటే మెషిన్ గన్ వేగంతో కలిసి ఉచ్ఛరించే రెండు శబ్దాల కలయికలు. కానీ, మరోవైపు, చోసోంగుల్ అక్షరాలను వ్రాయడం ప్రక్రియను కొంతవరకు సులభతరం చేస్తుంది, ఇది వాటిని ఎలా ఉచ్చరించాలో మీకు తెలియజేస్తుంది: అక్షరాల రూపాన్ని ఉచ్చరించే ప్రక్రియలో మీ పెదవులు లేదా నాలుకతో ఏ కదలికలు చేయాలో మీకు గుర్తు చేస్తుంది. ప్రతి అక్షరానికి అనుగుణంగా ధ్వని. మిసెస్ పార్క్ తన నోటిని చూపిస్తూ బ్లాక్ బోర్డ్ మీద రాసిన అక్షరాలను చూపిస్తూ నాకు ఇదంతా వివరించింది.
మొదటి రోజు క్లాస్ నాకు "నిజమైన ఉత్తర కొరియా" గురించి ఒక సంగ్రహావలోకనం ఇచ్చింది - విదేశీ జర్నలిస్టులు - వారు తరచుగా ఫిర్యాదు చేస్తారు - ఎప్పుడూ చూడలేరు. ఇన్స్టిట్యూట్ భవనం యొక్క సాధారణ ప్రాంతాల్లో విద్యుత్ లేదు - ఆశ్చర్యకరంగా, ప్రధాన ద్వారం వద్ద కిమ్ జోంగ్ ఇల్ యొక్క కుడ్యచిత్రం కూడా చీకటిలో దాగి ఉంది. తరగతి గదిలో కరెంటు ఉంది, కానీ లైటింగ్, తేలికగా చెప్పాలంటే, అన్ని సమయాలలో పనిచేయదు. చాక్‌బోర్డ్ కాకుండా, పైన కిమ్ ఇల్-సంగ్ మరియు కిమ్ జోంగ్-ఇల్‌ల విధిగా పోర్ట్రెయిట్‌లు నవ్వుతున్న విద్యార్థులుగా వేలాడదీయబడ్డాయి, Ms. పార్క్ యొక్క ఇతర సాధనం ఫ్లాట్ స్క్రీన్ TV; వర్ణమాల యొక్క పదాలు మరియు అక్షరాలు దాని స్క్రీన్‌పై కనిపించాయి, నేను పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ క్లాస్ సగం అయ్యేసరికి కరెంటు పోయింది. శ్రీమతి పార్క్, పూర్తిగా అస్పష్టంగా, బోర్డు వద్దకు వెళ్లి, తన వివరణను కొనసాగించి, దానిపై తప్పిపోయిన అచ్చులను వ్రాసింది.
మొదటి రోజు నేర్చుకునే పనులు చాలా కష్టంగా మారాయి. ఫలితంగా, నేను ప్రతి అచ్చు యొక్క ఉచ్చారణను అనంతంగా పునరావృతం చేస్తూ మొత్తం పాఠాన్ని గడిపాను. పాఠం ముగింపులో, Ms. పార్క్ ఈ శబ్దాలను ఎలా పునరావృతం చేస్తుందో నా ఫోన్‌లో చిత్రీకరించమని నన్ను ఆహ్వానించింది. వీడియో చూడటం ద్వారా, నేను ఈరోజు నా హోంవర్క్ చేస్తున్నప్పుడు నా ఉచ్చారణను అభ్యసించగలిగాను. వాస్తవానికి, నేను మంచి కెమెరామెన్‌ని కాదు, కానీ నేను నా నోట్‌బుక్‌లో జాగ్రత్తగా వ్రాసిన వ్యక్తిగత అక్షరాలను మరియు మిసెస్ పార్క్ ముఖాన్ని ఇప్పటికీ రికార్డ్ చేయగలిగాను, ఆమె ప్రతి ఎంట్రీని చూపిస్తూ సంబంధిత ధ్వనిని వినిపించింది. చివరికి, ఆమె మరియు నేను కొంత అవగాహనకు వచ్చాము, లేదా కనీసం నేను ఆమెను కనీసం సగం సరిగ్గా అర్థం చేసుకున్నాను అని నాకు అనిపించింది. రేపు తదుపరి కష్టమైన పనికి వెళ్లడానికి ఇది సరిపోతుంది - హల్లులు.
* * *
తరగతి తరువాత, నేను స్నేహితుడైన కిమ్‌ను కలిశాను, అతను చీకటి కారిడార్ యొక్క లోతుల నుండి పూర్తిగా ఊహించని విధంగా కనిపించాడు. "మరియు అది ఎలా జరిగింది?" - అతను ఆందోళనగా అడిగాడు.
నేను ఈరోజు నేర్చుకున్న పదకొండు అచ్చులన్నింటినీ శ్రద్ధగా అస్పష్టం చేసాను. కామ్రేడ్ కిమ్ చప్పట్లు కొట్టి, నాతో మళ్లీ వాటిని పునరావృతం చేశాడు, ఆపై నవ్వుల్లో మునిగిపోయాడు.
"మీరు చాలా అదృష్టవంతులు," అతను అకస్మాత్తుగా చాలా సీరియస్ అయ్యాడు. – నేను మా కోర్సుల కోసం ప్రోగ్రామ్‌ను రూపొందిస్తున్నప్పుడు, డిపార్ట్‌మెంట్ నుండి అడ్మినిస్ట్రేటర్ కొరియా మొత్తంలో ప్రారంభకులకు Ms. పార్క్ ఉత్తమ ఉపాధ్యాయుడని నాకు చెప్పారు. ఆమెకు పదిహేనేళ్ల అనుభవం ఉంది! ”
ప్రతిస్పందనగా, నేను నిశ్శబ్దంగా నవ్వాను: అచ్చు శబ్దాలు ఇప్పటికీ నా తలలో తిరుగుతున్నాయి.
"మన దేశంలో ఒక భాష నేర్చుకోవాలనుకునే విదేశీ విద్యార్థులందరూ ఆమె నుండి నేర్చుకుంటారు."
"ఉఫ్ఫ్," నేను అనుకున్నాను. "ఆమె ఉత్తమమైనది మాత్రమే కాదు, కొరియాలో అలాంటి ఏకైక ఉపాధ్యాయురాలు కూడా!"
గోడపై చొల్లిమ ఉద్యమ చరిత్రను, దాని అతి ముఖ్యమైన విజయాలను తెలియజేసే పొడవైన పోస్టర్ ఉంది. నేను ఈ పోస్టర్‌ను రాబోయే కొద్ది రోజుల్లో నా క్లాస్‌ల మధ్య పదిహేను నిమిషాల విరామ సమయంలో ఐస్‌డ్ కాఫీ డబ్బాతో వివరంగా అధ్యయనం చేస్తాను, ఇది నా క్లాస్‌రూమ్ పక్కన ఉన్న పూర్తిగా ఖాళీ ఫలహారశాలలో విక్రయించబడింది.
"నేను చోల్లిమా వేగంతో కొరియన్ నేర్చుకుంటాను!" - నేను చిరునవ్వుతో ప్రకటించాను.
కామ్రేడ్ కిమ్ ఉన్మాదమైన నవ్వుతో విరుచుకుపడ్డాడు, ఆపై కొంతమంది యువకులు తమ "పూర్వీకులు" అసమంజసంగా మరియు నిర్విరామంగా "కూల్‌గా" కనిపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి "పూర్వీకులు" ఇచ్చినట్లుగా, నన్ను నిరాశపరిచారు. "ఇప్పుడు ఇది మల్లిమ్ వేగం."
"మీరు కూడా ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదివారా?" - నేను అతడిని అడిగాను. కిమ్ ధీమాగా నవ్వింది: "లేదు, నేను ప్యోంగ్యాంగ్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీలో చదివాను." మిన్ మరియు రో ఇద్దరూ దాని నుండి పట్టభద్రులయ్యారు. కిమ్ ఇల్ సంగ్ విశ్వవిద్యాలయం తర్వాత ఇది రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర కొరియా ఉన్నత విద్యా సంస్థ. “నేను చాలా సబ్జెక్టులు చదివాను! విశ్వవిద్యాలయంలో, నా ప్రత్యేకత ఆగ్నేయాసియా భాషలు - థాయ్, మలయ్, వియత్నామీస్, లావోషియన్. కానీ నేను చైనీస్ మరియు ఇంగ్లీష్ రెండూ కూడా చదివాను. అప్పుడు నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా చేసాను ... "
"మీరు చాలా సంవత్సరాలు చదువుతున్నారు?"
"నూ," అతను నిరాడంబరంగా బదులిచ్చాడు. - నేను చాలా సంవత్సరాలు విదేశాలలో పని చేసాను. ఎక్కువగా వియత్నాంలో. కొరియా రాయబార కార్యాలయంలో. మరియు అదే సమయంలో అతను వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. ”
ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇటువంటి ద్వంద్వ పాత్ర పూర్తిగా అసాధ్యం. కానీ ఉత్తర కొరియాలో, పాలన కోసం కఠినమైన కరెన్సీని సంపాదించడం అన్ని రాయబార కార్యాలయాల యొక్క అత్యంత ముఖ్యమైన పనులలో ఒకటి.
"అవును, నేను ఇటాలియన్ చదివానని చెప్పడం మర్చిపోయాను!" – కామ్రేడ్ కిమ్ మళ్లీ పగలబడి నవ్వాడు. జవాబుగా నవ్వాను. ఈ నవ్వు ఏదో అంటు వ్యాధిలా అనిపించడం మొదలైంది. వారు నన్ను విమానాశ్రయంలో కలిశారు. అదే నవ్వుతో, కామ్రేడ్ కిమ్ కస్టమ్స్ వద్ద ఉన్న అన్ని భద్రతా వలయాల గుండా తన మార్గాన్ని సుగమం చేశాడు, నన్ను మరియు నా పుస్తకాల కుప్పను కాపాడాడు. కామ్రేడ్ కిమ్ చాలా ముఖ్యమైన వ్యక్తి, అతను తనను తాను విశ్రాంతి తీసుకోవడానికి మరియు నవ్వు సహాయంతో తన మార్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అనుమతించగలడు.
 
అధ్యాయం పదకొండు
మన్సుడే కొండపై ఉన్న పెద్ద స్మారక చిహ్నం, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క స్థాపక స్మారక చిహ్నాన్ని తైడాంగ్ నదికి అడ్డంగా చూస్తున్న కిమ్స్ నవ్వుతున్న శిల్పాలతో, ప్యోంగ్యాంగ్ మధ్యలో ఏర్పడిన కిరణాలలో ఒకదాని దిశను నిర్దేశిస్తుంది. రెండవ పుంజం, మన్సుడే కన్వెన్షన్ ప్యాలెస్ (మన్సుడే కొండపై కూడా) నుండి ఉద్భవించింది, కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ నుండి నది మీదుగా జూచే ఐడియా మాన్యుమెంట్ వరకు విస్తరించి ఉంది. మీరు మ్యాప్‌ని చూస్తే, ఈ కిరణాలు సెమిసర్కిల్‌ను ఏర్పరుస్తాయి - కిమ్ చాచిన చేతికి సంబంధించిన రూపక కొనసాగింపు, ఇది జోసెయోన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది.
బయటి ప్రపంచానికి, ప్యోంగ్యాంగ్‌లో అత్యంత గుర్తించదగిన ప్రదేశం కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్ యొక్క విస్తారమైన విస్తీర్ణం, ఇక్కడ క్షిపణులను సేవలో మరియు ఉత్తర కొరియా సైన్యం యొక్క శక్తిని ప్రదర్శించడానికి సైనిక కవాతులు నిర్వహించబడతాయి. ఉత్తర కొరియా గురించిన నివేదికలలో చాలా తరచుగా కవర్ చేయబడిన సంఘటనలు ఇవి. ఈ స్క్వేర్‌లో ఉన్నప్పుడు, మీరు పేవ్‌మెంట్‌పై చిత్రించిన సంఖ్యల వరుసలను చూడవచ్చు - ఇక్కడ చాలా తరచుగా వివిధ పబ్లిక్ ఈవెంట్‌లు జరుగుతాయని సంకేతం.
నదికి ఎదురుగా జూచే ఆలోచనలకు స్మారక చిహ్నం ఉంది. కిమ్ జోంగ్ ఇల్ 1982లో తన డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రికి బహుమతిగా ఈ నిర్మాణాన్ని నిర్మించాడు. స్మారక చిహ్నం ముప్పై ఐదు రోజులలో "చోల్లిమ్ వేగం"తో పూర్తయింది. ఒబెలిస్క్ యొక్క శరీరం 25,550 రాతి బ్లాకులను కలిగి ఉంది - కిమ్ ఇల్ సంగ్ తన డెబ్బైవ పుట్టినరోజు సమయంలో జీవించిన రోజుల సంఖ్య. ఈ స్మారక చిహ్నానికి జ్వాల యొక్క చెర్రీ-ఎరుపు చిత్రంతో పట్టాభిషేకం చేయబడింది, ఇది గ్రేట్ మాన్యుమెంట్ లాగా, రాజధానిలోని మరే ఇతర ప్రాంతంలో విద్యుత్తు అంతరాయాలు ఉన్నప్పటికీ, రాత్రంతా ప్రకాశిస్తుంది. స్మారక చిహ్నాన్ని ప్రజలకు తెరిచినప్పుడు, మీరు ఎలివేటర్‌ను అబ్జర్వేషన్ డెక్‌కి తీసుకెళ్లవచ్చు, ఇది నగరం యొక్క విశాల దృశ్యాన్ని అందిస్తుంది. నది ఒడ్డు నుండి ఒబెలిస్క్ పాదాలకు దారితీసే రాతి మెట్లపై కిరీటం వేసిన పీఠంపై, మరొక కాంస్య శిల్పం ఉంది: మూడు బొమ్మలు - ఒక కార్మికుడు, ఒక రైతు మహిళ మరియు ఒక మేధావి - ఎప్పటికీ వృద్ధాప్యం చెందని ఇతివృత్తం.
కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ యొక్క ప్రధాన లక్షణం పీపుల్స్ ప్యాలెస్ ఆఫ్ స్టడీ, బాల్కనీ నుండి దేశ నాయకుడు కవాతులను వీక్షించారు. ఉత్తర కొరియా యొక్క ప్రత్యేకమైన నిర్మాణ శైలికి రెండు అద్భుతమైన ఉదాహరణలలో ప్యాలెస్ భవనం ఒకటి. రెండవది ప్యోంగ్యాంగ్ గ్రాండ్ థియేటర్. రెండు భవనాల శైలి క్రూరమైన చివరి స్టాలినిస్ట్ స్మారకవాదం మరియు కొరియా యొక్క సాంప్రదాయ గ్రామీణ వాస్తుశిల్పం యొక్క అంశాల కలయిక. రెండు ముఖభాగాల యొక్క విలక్షణమైన లక్షణం నిలువు వరుసల రూపంలో లోడ్-బేరింగ్ నిర్మాణాలు, సోవియట్ వాస్తుశిల్పం యొక్క లక్షణం, ఇది నియోక్లాసిసిజం యొక్క డైనమిక్స్‌ను ఉపయోగించడం మరియు రాష్ట్ర శక్తి యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పడం. పైన, ఈ ముఖభాగాలు సాంప్రదాయ పైకప్పులతో కిరీటం చేయబడ్డాయి, వీటిలో మృదువైన ఆకృతులు గ్రామ గృహాల పైకప్పులను పోలి ఉంటాయి. సోషలిస్ట్ శరీరంపై కొరియన్ తల.
పీపుల్స్ ప్యాలెస్ ఆఫ్ స్టడీ అనేది ఒక భారీ నిర్మాణం, అనేక వివరాలతో, ప్రత్యేకించి పూర్తి స్థాయి వాలుగా ఉండే పైకప్పులతో కంటిని ఆకర్షిస్తుంది, దీనికి ధన్యవాదాలు, ప్యాలెస్ మొత్తం గ్రామాన్ని సూక్ష్మ రూపంలో కలిగి ఉంది మరియు దిగువ పది అంతస్తుల శక్తి మరియు గాంభీర్యాన్ని నొక్కి చెబుతుంది. గ్రేట్ లీడర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్యాలెస్ తెరవబడింది - ఏప్రిల్ 15, 1982, అయితే ఈ సందర్భంలో ఇది దేశ నాయకుడు తన ప్రజలకు ఇచ్చిన బహుమతి అని చెప్పవచ్చు. ప్రజలు దీని గురించి మరచిపోకుండా ఉండటానికి, కిమ్ ఇల్ సంగ్ యొక్క భారీ గ్రానైట్ విగ్రహం ప్రవేశద్వారం వద్ద ప్రతి ఒక్కరినీ పలకరిస్తుంది. భవనం మొత్తం 100 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వందలాది గదులు, హాళ్లు మరియు ఆడిటోరియంలను కలిగి ఉంది. ప్యాలెస్ నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఈ స్థలంలో, ప్యోంగ్యాంగ్ నివాసి, విద్యార్థి మాత్రమే కాదు, ఏదైనా కార్యాచరణ రంగంలో నిమగ్నమైన వ్యక్తి కూడా, కొన్ని అంచనాల ప్రకారం, పాశ్చాత్య క్లాసిక్‌ల నుండి వివిధ జ్ఞాన రంగాలలో ముప్పై మిలియన్ల అంశాలను కలిగి ఉన్న విస్తృతమైన లైబ్రరీకి ప్రాప్యతను కలిగి ఉంటారు. (ప్రాచీన గ్రీస్ నుండి షేక్స్పియర్ వరకు మరియు 19వ శతాబ్దపు గొప్ప రష్యన్ రచయితల వరకు) విదేశీ భాషలలో ప్రత్యేక సాహిత్యం, గణితం, సాంకేతికత మరియు ఇతర శాస్త్రాలలో తాజా విజయాలను కవర్ చేసే శాస్త్రీయ పత్రికలు. కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ మరియు ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ యొక్క పనుల కోసం ప్రత్యేక గదులు అంకితం చేయబడ్డాయి. లైబ్రరీని సందర్శించే విదేశీయులు గాన్ విత్ ది విండ్ యొక్క విలువైన కాపీని చూపించాల్సిన అవసరం ఉంది, ఇది అమెరికన్ రచయితల అరుదైన నవలలలో ఒకటైన కొరియన్ ప్రజల కోసం సీనియర్ అధికారులచే విలువైనదిగా భావించబడుతుంది, బహుశా ఇది న్యాయమైన ఉత్తరాది యొక్క విజయవంతమైన విజయాన్ని వర్ణిస్తుంది. అమెరికన్ సివిల్ వార్‌లో దక్షిణాది బానిసలను పట్టుకోవడం. ఇది కథ నేపథ్యం. ఈ పని ఉత్తర కొరియాలో బాగా ప్రాచుర్యం పొందింది.
2012లో నా మొదటి పర్యటనలో, ఇంటిలోని తత్వవేత్త నన్ను ప్యాలెస్‌కి ఎలా పరిచయం చేశాడో నాకు గుర్తుంది, అతను కిటికీలు లేని గదిలో పనిచేసే ఒక తెలివైన అధికారిగా మారిపోయాడు. విద్యార్థులు ఈ నిపుణుడిని ఏదైనా ప్రశ్న అడగవచ్చని మరియు “సరైన సమాధానం” పొందవచ్చని మా గైడ్ చెప్పారు. తన బల్ల దగ్గర కూర్చొని, ఋషి కొన్ని పసుపు కాగితాలను వేలు పెడుతుండగా, మా బృందం కొంత గందరగోళంలో అతని ముందు నిలబడి ఉంది. "మిస్టర్ ఫిలాసఫర్‌కి ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?" - గైడ్ అడిగాడు. “జూచే ఆలోచన శాస్త్రీయ మార్క్సిస్ట్ సిద్ధాంతం నుండి ఉద్భవించిందో లేదో మీరు స్పష్టం చేయగలరా?” వంటి ప్రశ్న నా నాలుక నుండి బయటపడబోతోంది. కానీ నన్ను నేను నిగ్రహించుకున్నాను. మా గైడ్ యొక్క గొప్ప ఉపశమనానికి, తత్వవేత్తను ఏమి అడగాలో ఎవరూ గుర్తించలేకపోయారు. నేను గది నుండి బయలుదేరినప్పుడు, మా గైడ్ అతనిని లేపినందుకు క్షమాపణ చెప్పడం విన్నాను - నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
* * *
పీపుల్స్ ప్యాలెస్ ఆఫ్ స్టడీ కాంప్లెక్స్ ఒక వైపు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆనుకొని ఉంది. ఈ చతురస్రాన్ని గతంలో స్టాలిన్ స్ట్రీట్ అని పిలిచే సిన్ని స్ట్రీట్ రెండుగా కట్ చేసింది. మరొక వైపున గౌరవనీయమైన సంస్థలు ఉన్నాయి - కొరియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు సెంట్రల్ మ్యూజియం ఆఫ్ కొరియన్ హిస్టరీ.
మేము మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాలలో మొదటి రోజు నుండి మెటీరియల్‌ని జీర్ణించుకున్న తర్వాత, మేము కామ్రేడ్ కిమ్‌ని ఆఫీసు వద్ద దించి, మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ని సందర్శించడానికి కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌కు వెళ్లాము. అయితే, దానికి ముందు మనం హిస్టారికల్ మ్యూజియం భవనంలో ఉన్న ఒక వియన్నా కాఫీ షాప్‌కి వెళ్లి చాలా అవసరమైన ఎస్ప్రెస్సో తాగాలని నేను పట్టుబట్టాను. 2011లో ప్యోంగ్యాంగ్‌లో ప్రారంభించిన మొదటి కాఫీ షాపుల్లో ఇది ఒకటి, ఇది ఆస్ట్రియన్ కంపెనీ హెల్ముట్ సాచెర్‌తో జాయింట్ వెంచర్. ఇక్కడ ఒక చిన్న కప్పు ఎస్ప్రెస్సో ఒక నెలలో సగటు ఉత్తర కొరియా సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ ఖర్చవుతుంది - దాదాపు మూడు డాలర్లు. కాఫీ షాప్‌లో బారిస్టా తప్ప ఎవరూ లేరు, ఆమె ఇరవైలలో అనూహ్యంగా ఆకర్షణీయమైన మహిళ, అటువంటి స్థాపనలోని ఏ ఉద్యోగికైనా ఒక నిర్దిష్ట ప్రమాణానికి పూర్తిగా అనుగుణంగా ఉంది. సేవా పరిశ్రమలో పనిచేసే పురుషులు లేరు.
మేము ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత, మేము బయటికి వెళ్లి, ఒక చిన్న పంజరంలో ఉన్న రెండు పిల్లల ఉడుతలపై బారిస్టా రచ్చ చేయడాన్ని చూశాము - ఆమె పర్వతాలకు చివరి విహారయాత్రలో వాటిని పట్టుకుంది. వారిలో ఒకరు ప్లాస్టిక్ బాటిల్‌తో తయారు చేసిన చక్రంలో తిరుగుతున్నారు, మరొకరు యాపిల్ ముక్కను నమలుతున్నారు. మిన్ ఆనందంతో అరుస్తూ, తన ఫోన్‌ని తీసి, చిన్న ఉడుత ఎలా నడుస్తుందో చిత్రీకరించడం ప్రారంభించింది, మరియు చక్రం తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూనే ఉంది...
 
పన్నెండవ అధ్యాయం
కొరియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ DPRKలో పెయింటింగ్స్ మరియు గ్రాఫిక్స్ యొక్క అతిపెద్ద సేకరణ మరియు అనేక శిల్పకళా రచనలను ప్రదర్శిస్తుంది. మేము గ్యాలరీ భవనం ప్రవేశ ద్వారం వద్దకు వచ్చిన వెంటనే, Ms. క్వాక్ సాంగ్-ఆహ్ నన్ను వెంటనే గుర్తించింది, ఆమె తన సాధారణ గులాబీ రంగు Chosonot - ఇది తయారు చేసినట్లుగా కనిపించే సాంప్రదాయ కొరియన్ ఫ్లోర్-లెంగ్త్ డ్రెస్‌లో మా కోసం బయట వేచి ఉంది. ప్రకాశవంతమైన పట్టు కర్టెన్ నుండి. నమ్రత యొక్క సద్గుణాన్ని నొక్కి చెప్పే సంస్కృతిలో, ధరించేవారి శరీరం యొక్క వంపులు మరియు ఆకృతిని పూర్తిగా దాచిపెట్టే దుస్తులు ప్రసిద్ధి చెందాయి.
నేను గతంలో గ్యాలరీని సందర్శించినప్పుడు శ్రీమతి క్వాక్‌ని కలిశాను. ఆమె ప్రధాన టూర్ గైడ్ మరియు ఆర్ట్ హిస్టరీ స్పెషలిస్ట్. నేను ఆమె అకడమిక్ పని గురించి అడిగినప్పుడు, ఆమె ఈ రంగానికి ఆమె చేసిన ముఖ్యమైన సహకారాలలో ఒకటి, ఆర్ట్ మ్యూజియంలలో గైడ్‌ల అవసరం గురించి వాదిస్తూ ఒక జాతీయ ఆర్ట్ హిస్టరీ జర్నల్‌లో ప్రచురించబడిన వ్యాసం. ఆమె పాయింట్లు ఏమిటి? "గైడ్ అధికారిక భావజాలానికి అనుగుణంగా ప్రతి చిత్రం యొక్క సరైన అవగాహనను నిర్ధారించాలి, లేకుంటే ప్రజలు అపోహలకు గురవుతారు."
శాశ్వత ప్రదర్శనతో పాటు, కాలానుగుణంగా మారే అంశాలు, కొరియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తాత్కాలిక ప్రదర్శనలను కూడా నిర్వహిస్తుంది. మేము సందర్శించినప్పుడు, గ్యాలరీ దేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన కళాకారులలో కొంతమంది కొత్త రచనల యొక్క రెండు తాత్కాలిక ప్రదర్శనలను ప్రదర్శిస్తోంది. వాటిలో మొదటిది ప్రవేశద్వారం వద్ద ఉన్న ప్రధాన కారిడార్‌లో ఉంది, మన్సుడే క్రియేటివ్ అసోసియేషన్ యొక్క వర్క్‌షాప్‌లో చిత్రించిన ఏడు భారీ కాన్వాస్‌లను సందర్శకులకు ప్రదర్శిస్తుంది మరియు వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క చివరి, VII కాంగ్రెస్ ఈవెంట్‌లకు అంకితం చేయబడింది. ప్రతి ఏడేళ్లకు ఒకసారి కాంగ్రెస్‌ను నిర్వహించాలని పార్టీ చార్టర్‌లో పేర్కొన్నప్పటికీ, అంతకుముందు 1980లో జరిగింది. దానిపై, కిమ్ ఇల్ సంగ్ అధికారికంగా కిమ్ జోంగ్ ఇల్‌ను తన వారసుడిగా ప్రకటించారు. ఈ సంవత్సరం కాంగ్రెస్‌లో, కిమ్ జోంగ్-ఉన్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు, ఇది ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. కాంగ్రెస్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడిచినా, ఈ యుగపు ఘట్టం వల్ల ఏర్పడిన గంభీరమైన మానసిక స్థితి ఇప్పటికీ అనుభూతి చెందింది.
"ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడిన అన్ని పెయింటింగ్‌లు మార్షల్ కిమ్ జోంగ్-ఉన్ వ్యక్తిగతంగా ఆమోదించబడ్డాయి," Ms. క్వాక్ చెప్పారు. వాటిలో నాలుగు మౌంట్ పెక్టుసాన్ యొక్క శీతాకాలపు ప్రకృతి దృశ్యాలు. జపనీస్ ఆక్రమణదారులతో పోరాడుతున్న సమయంలో కిమ్ ఇల్ సంగ్ ఎదుర్కొన్న కఠినమైన వాతావరణం మరియు ఇబ్బందులను గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి చాలా మంది ఆధునిక కళాకారులు చాలా చిన్నవారు కాబట్టి, చలికాలంలో ఈ ప్రదేశాలను సందర్శించడానికి చిత్రకారుల బృందాన్ని పంపారు. శిక్షలా ఉండే అలాంటి అనుభవం కళాఖండాలను రూపొందించడానికి కళాకారులను ప్రేరేపించాలని భావించారు. వాటిలో ప్రతి ఒక్కటి వారి స్వంత దృక్పథాన్ని మరియు కోణాన్ని ఎంచుకోవచ్చు. ఒకటి, అటువంటి నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేయబడిన సహజ ప్రకృతి దృశ్యాన్ని వర్ణించే ఏదైనా పెయింటింగ్‌లో స్పష్టంగా కనిపించే ప్రామాణిక క్లిచ్‌లను నివారించాలని ఆశిస్తూ, కిమ్ ఇల్ సంగ్ మరియు అతని సహచరులు దాక్కున్న పవిత్ర పర్వతం చుట్టూ ఉన్న అడవిని చిత్రించాలని నిర్ణయించుకున్నారు. ఎదురుగా ఉన్న గోడపై మరో మూడు పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్‌లో సోషలిస్ట్ రియలిజం యొక్క నియమాలను తెలిసిన వారికి, అవి అసాధారణమైనవిగా అనిపించకూడదు: కర్మాగారాల్లో కష్టపడి పనిచేసే సంతోషంగా ఉన్న కార్మికులు, ఉత్పత్తి ప్రణాళికలను మించిన వేడుకలు - సాధారణంగా, కమ్యూనిస్ట్ ప్లాటిట్యూడ్‌లు ఎక్కువగా ఉంటాయి.
తరువాత, ప్రధాన ప్రదర్శనకు దారితీసే కారిడార్‌లో, వార్షిక జాతీయ ప్రదర్శన నుండి ఎంపిక చేయబడిన పెయింటింగ్‌లతో కూడిన రెండవ తాత్కాలిక ప్రదర్శన ప్రదర్శించబడుతుంది. ఈ ప్రదర్శనలో సమర్పించబడిన వెయ్యికి పైగా రచనల నుండి, డజను ఎంపిక చేయబడింది - మిగిలినవి మ్యూజియం యొక్క శాశ్వత సేకరణ యొక్క స్టోర్‌రూమ్‌లకు వెళ్ళాయి. సంవత్సరానికి సంబంధించిన వాటిలో మదర్ గర్ల్ ఉంది, ఇది 2016లో లీ యునెంగ్ రూపొందించిన ఒక బాంబ్స్టిక్, కార్టూనిష్ రియలిజం శైలిలో రూపొందించబడింది. ఇరవై ఏళ్ల వయస్సులో ఉన్న ఒక యువతి ఒక మైదానంలో సంప్రదాయ విశ్వవిద్యాలయ యూనిఫారంలో చిత్రీకరించబడింది, దాని చుట్టూ ఎరుపు పయనీర్ టైలు ధరించిన నవ్వుతున్న పిల్లలు ఉన్నారు. మీరు వెంటనే ఈ అమ్మాయిని ఉత్తర కొరియా ప్రచారానికి సంబంధించిన సరికొత్త "నక్షత్రాలలో" ఒకరైన జాంగ్ చోంగ్వాగా గుర్తించవచ్చు. జాతీయ కథానాయిక మరియు విశ్వవిద్యాలయ విద్యార్థిని, ఆమె స్వయంగా చిన్నపిల్ల అయినప్పటికీ, అనాథలను పెంచడంలో ఆమె నిస్వార్థ కృషికి ఇటీవల మార్షల్ చేత "గర్ల్ మదర్" అని పేరు పెట్టారు.
గోగురియో రాష్ట్రం నుండి ఖననం కుడ్యచిత్రాల పునరుత్పత్తితో ప్రారంభమయ్యే ప్రధాన సేకరణ కాలక్రమానుసారంగా అమర్చబడింది. పునరుత్పత్తి గాజుతో కప్పబడి చాలా దిగులుగా, మురికిగా మరియు క్షీణించినట్లు కనిపిస్తుంది. వాటిలో ఎక్కువ భాగం కొరియన్ యుద్ధ సమయంలో అమెరికన్ కార్పెట్ బాంబింగ్ కారణంగా కోల్పోయిన వాటిని డాక్యుమెంట్ చేయడానికి ఆతురుతలో తయారు చేయబడ్డాయి. UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన పశ్చిమ తీర నగరం నాంపో సమీపంలో త్రవ్వకాలలో కనుగొనబడిన రాజ శ్మశాన మట్టిదిబ్బల గోడల చిత్రాలు ముఖ్యాంశాలలో ఉన్నాయి.
సాంప్రదాయ కొరియన్ పెయింటింగ్‌లు పట్టు లేదా బియ్యం కాగితంపై సిరా డ్రాయింగ్‌లు. 20వ శతాబ్దంలో, ఈ శాస్త్రీయ కళాత్మక పద్ధతులు లలిత కళ యొక్క ప్రత్యేక రూపాలలో ఒకటిగా మారాయి, ఉత్తర కొరియా మాత్రమే లక్షణం - చోసెయోన్వా. “హ్వా” అంటే “పెయింటింగ్”, “జోసెయోన్” అనేది ఉదయపు తాజాదనం, ఉత్తర కొరియా యొక్క అధికారిక పేరు - మరియు ఉత్తర కొరియన్లు అన్ని కొరియాలను ఎలా పిలుస్తారు, అయితే దక్షిణ కొరియా (“హంగూక్”, దక్షిణ కొరియా) వారే దీనిని పిలుస్తారు ) "సదరన్ జోసోన్" అని పిలుస్తారు. DPRK ప్రారంభ సంవత్సరాల్లో, కిమ్ ఇల్ సంగ్ ఉత్తర కొరియా కళాకారులు మరియు రచయితలను వారి సోవియట్ మరియు చైనీస్ సహోద్యోగుల సోషలిస్ట్ రియలిస్ట్ రచనలను అధ్యయనం చేయమని ప్రోత్సహించారు, వారి స్వంత "మాస్టర్ పీస్" కోసం వారి నుండి ప్రేరణ పొందారు. కానీ 1960ల నాటికి, చోల్లిమా శకం రావడంతో, కిమ్ ఇల్ సంగ్ తన దేశాన్ని సోవియట్ మరియు చైనీస్ ప్రభావం నుండి తెరవెనుక ప్రక్షాళనలు మరియు కొరియన్ అల్ట్రానేషనలిజాన్ని ప్రోత్సహించడం ద్వారా తన దేశాన్ని వేరు చేయడంపై నిమగ్నమయ్యాడు. DPRKలో అధికారిక ప్రచారానికి ప్రధాన సాధనంగా ఉన్న కళ ఈ పోకడలను అనుసరించడం.
1961లో, నాల్గవ పార్టీ కాంగ్రెస్‌లో, కళ ఎలా అభివృద్ధి చెందాలనే దానిపై కఠినమైన అవసరాలు ముందుకు వచ్చాయి. కాంగ్రెస్‌లో, సృజనాత్మకత యొక్క స్వేచ్ఛ మరియు వ్యక్తిగత శైలి విమర్శించబడ్డాయి, ఎందుకంటే అవి బూర్జువా పశ్చిమంలో గౌరవించబడ్డాయి. కళ యొక్క సరైన రూపం మరియు కంటెంట్‌ను రూపొందించడానికి సూచనలు అభివృద్ధి చేయబడ్డాయి - మరోసారి: కొరియన్ హెడ్, సోషలిస్ట్ మొండెం. ఈ పోకడలను ఎంచుకొని, వాటిని తన చిత్రాలలో పొందుపరిచిన మొదటి కళాకారుడు కిమ్ యోంగ్‌జున్, 1967లో చోసోన్‌వా సృష్టికర్త బిరుదు పొందారు. కొత్త సౌందర్య సిద్ధాంతానికి కట్టుబడి, Choseonhwa శైలి సాంప్రదాయ పద్ధతులు మరియు పదార్థాల ఉపయోగం - సిరా మరియు బియ్యం కాగితం, కానీ కళాకృతుల యొక్క అంశం ఆధునికతగా భావించబడింది, ఇది సోషలిస్ట్ ఉత్తర కొరియా యొక్క కొత్త ఆదర్శాల ప్రతిబింబం. సంక్షిప్తంగా, ఈ శైలి ప్రత్యేకంగా కొరియన్ ఆవిష్కరణ అని ప్రచారం వాదనలు ఉన్నప్పటికీ, Choseonhwa యొక్క మూలం దేశంలోని వలసరాజ్యాల అనంతర రాష్ట్రం యొక్క నిర్దిష్ట పరిస్థితి కారణంగా ఉంది. Choseonhwa అనేది సాంప్రదాయ జపనీస్ నిహోంగా పెయింటింగ్, ఇది ఆక్రమణ సమయంలో ఆధిపత్యం వహించింది మరియు సోవియట్ సోషలిస్ట్ రియలిజం. కొత్త శైలిని అభివృద్ధి చేసే ప్రక్రియ ఉత్తర కొరియా యొక్క రాజకీయ వ్యవస్థ అభివృద్ధికి చాలా పోలి ఉంటుంది, ఇది గత జపనీస్ సామ్రాజ్యవాదం యొక్క చక్రవర్తి యొక్క ఆరాధన మరియు స్టాలిన్-యుగం సోవియట్ యూనియన్ యొక్క లక్షణాలతో అసాధారణమైన కలయిక. జోసెయోన్హ్వా, మాయాజాలం వలె, అన్ని రకాల ఉత్తర కొరియా లలిత కళల యొక్క ప్రత్యేకమైన సౌందర్య పునాదులను ఏర్పరచాడు, అది తరువాత వస్తుంది.
* * *
ప్రక్షాళన తర్వాత సంవత్సరాల్లో కిమ్ ఇల్ సంగ్ నిర్మించిన ఏకశిలా సైద్ధాంతిక వ్యవస్థలో కళ భాగం కాలేదని ఊహించడం అసాధ్యం. కానీ కళకు అంత ప్రాముఖ్యతనిచ్చిన నాయకుడి కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ యొక్క పెరుగుదల సమయంలో కళ ముఖ్యంగా ముఖ్యమైన ప్రచార పాత్రను పోషించడం ప్రారంభించింది.
1960ల చివరినాటికి, కిమ్ ఇల్ సంగ్ అత్యున్నత స్థాయి అధికారాలలో మరొక అంతర్గత పోరును ఎదుర్కొన్నాడు, ఇది 1967లో గరిష్ట స్థాయికి చేరుకుంది మరియు పార్క్ జియుమ్-చోల్ నేతృత్వంలోని కప్సన్ వర్గం అని పిలవబడే "బహిర్గతం"కు దారితీసింది. . కప్సన్ ఆపరేషన్స్ కమిటీ అనేది ఒక భూగర్భ సంస్థ, ఇది గూఢచారాన్ని నిర్వహించింది మరియు ఆక్రమణ సమయంలో జపనీస్ వ్యతిరేక గెరిల్లాలకు - ముఖ్యంగా కిమ్ ఇల్ సంగ్ యొక్క దళాలకు మద్దతు ఇచ్చింది. పార్క్ మరియు అతని సహచరులు కిమ్ ఇల్ సంగ్ యొక్క వ్యక్తిత్వ ఆరాధన వ్యాప్తి మరియు చరిత్ర తిరిగి వ్రాయబడినందున వారి శక్తి క్షీణించిందని భావించారు, దీని ఫలితంగా జపనీయులకు వ్యతిరేకంగా మరియు ద్వీపకల్పం యొక్క విముక్తికి వ్యతిరేకంగా పోరాటంలో కప్సన్ కమిటీ యొక్క కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత నేపథ్యానికి దిగజారింది, ఆపై కేవలం చెరిపివేయబడుతుంది మరియు అన్ని అర్హతలు గొప్ప నాయకుడికి ప్రత్యేకంగా ఆపాదించబడతాయి.
ఈ "ప్రతిపక్షం" ఉనికి స్వల్పకాలికం అని చెప్పాలి. అతి త్వరలో, పార్క్ పార్టీ నుండి బహిష్కరించబడ్డాడు, ప్యోంగ్యాంగ్ నుండి బహిష్కరించబడ్డాడు మరియు గ్రామీణ ప్రాంతంలోని ఏదో ఒక రిమోట్ ఫ్యాక్టరీలో పని చేయడానికి పంపబడ్డాడు, అయితే అతని సహచరులను అరెస్టు చేసి సాధారణ కుట్ర ఆరోపణలపై విచారించారు.
ఆ తర్వాత 1968లో కిమ్ ఇల్ సంగ్‌ని అధికారం నుంచి తొలగించేందుకు సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ కుట్రను ప్రారంభించిన వ్యక్తి రాష్ట్ర భద్రతా మంత్రి కిమ్ చాంగ్‌బాంగ్, తరువాత అణచివేయబడ్డాడు మరియు అతని స్థానంలో జనరల్ చోయ్ హ్యూన్ నియమించబడ్డాడు. 1990లలో కిమ్ జోంగ్ ఇల్‌కి ఇష్టమైన కవిగా మారి దక్షిణాదికి పారిపోయిన చాంగ్ చిన్‌సాంగ్, కిమ్ జోంగ్ ఇల్ అధికారాన్ని వారసత్వంగా పొందాలనే ఆలోచన జనరల్ త్సోయికి చెందినదని వాదించాడు. వాస్తవానికి, కమ్యూనిస్ట్ ప్రపంచంలో సంతానం వారసత్వ సూత్రం ఆమోదయోగ్యం కాదు - ఇది వెంటనే సోవియట్ యూనియన్ మరియు చైనాలో రాచరికంతో ముడిపడి ఉంటుంది. కానీ త్సోయ్ లోతైన సాంప్రదాయిక స్థానానికి కట్టుబడి ఉన్నాడు, అతని అభిప్రాయాలు మరియు విలువలు సాంప్రదాయ నియో-కన్ఫ్యూషియనిజంపై ఆధారపడి ఉన్నాయి, ఇది ఏదైనా శక్తి తండ్రి నుండి తన పెద్ద కొడుకుకు వెళ్లాలని భావించింది. త్సోయ్ మద్దతుతో, కిమ్ జోంగ్ ఇల్ యొక్క ప్రభావం వేగంగా పెరగడం ప్రారంభమైంది, అదే సమయంలో సోవియట్ యూనియన్ మరియు చైనాలో ఉన్న "సాంప్రదాయ" కమ్యూనిజం నుండి DPRK యొక్క దూరానికి చిహ్నంగా పనిచేసింది. కిమ్ ఇల్ సంగ్ పాలనలో గత రెండు దశాబ్దాల అంతర్గత అశాంతి, బెదిరింపులు మరియు ప్రక్షాళనల తర్వాత, "అధికారం కుటుంబంలోనే ఉండాలి" అని ఒప్పించడం చాలా కష్టం కాదు. తన వంతుగా, కిమ్ జోంగ్ ఇల్ ఏకశిలా సైద్ధాంతిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాత్ర పోషించాడు, ఇరవై ఏడు సంవత్సరాల వయస్సులో, 1969లో, అతను WPK సెంట్రల్ కమిటీ యొక్క ఆర్గనైజేషన్ మరియు ఇన్‌స్ట్రక్షన్ విభాగానికి ఎన్నికయ్యాడు - ఇది అత్యంత ప్రభావవంతమైన సంస్థ. ఉత్తర కొరియా ప్రభుత్వం, నేరుగా ఆ దేశ నాయకుడితో కమ్యూనికేట్ చేస్తోంది.
* * *
కిమ్ జోంగ్ ఇల్ తన మొదటి ముఖ్యమైన పదవికి నియమించబడినప్పుడు, కిమ్ ఇల్ సంగ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ద్వారా కాకుండా, నిజమైన అధికారాన్ని కలిగి ఉన్న DPRK ప్రభుత్వం ద్వారా ఉక్కు పిడికిలితో పాలించాడు. సంస్థాగత విభాగం కేవలం పార్టీ సాధనం - అనేక బ్యూరోక్రాటిక్ సంస్థలలో ఒకటి. ఏది ఏమైనప్పటికీ, తదుపరి దశాబ్దంలో, కిమ్ జోంగ్ ఇల్ గ్రేట్ లీడర్ కిమ్ ఇల్ సంగ్ యొక్క అధికారాన్ని కొనసాగించడానికి ఉత్తర కొరియా సమాజం పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే నెపంతో సంస్థ విభాగం యొక్క పాత్ర మరియు అధికారాన్ని క్రమంగా పెంచుతుంది. చివరికి, అన్ని సిబ్బంది విషయాలపై అధికారం ప్రభుత్వం నుండి కిమ్ జోంగ్ ఇల్ నేతృత్వంలోని పార్టీ సంస్థాగత విభాగానికి బదిలీ చేయబడింది. ఆర్గనైజేషనల్ డిపార్ట్‌మెంట్ యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే, గ్రేట్ లీడర్ యొక్క అంతర్గత శత్రువుల గురించి కూడా నిఘా పెట్టడం. ఈ కార్యాచరణ చాలా త్వరగా అటువంటి నిష్పత్తులను సంపాదించింది, కిమ్ ఇల్ సంగ్ స్వయంగా సంస్థాగత విభాగం అభివృద్ధి వస్తువుగా మారింది. ఈ సమయానికి, కిమ్ జోంగ్ ఇల్, ఆర్గనైజేషనల్ డిపార్ట్‌మెంట్‌లోని తన సహచరుల సహాయంతో, దేశ నాయకత్వంలోని అన్ని కీలక స్థానాలను నియంత్రించారు, WPKని DPRK యొక్క ప్రధాన రాజకీయ సంస్థగా మార్చారు. 1980 నుండి, దేశం వాస్తవానికి కిమ్ ఇల్ సంగ్ ప్రభుత్వంచే కాదు, కిమ్ జోంగ్ ఇల్ నేతృత్వంలోని పార్టీచే పాలించబడింది, దీని తరువాత దైవీకరణ ప్రచారం ప్రారంభమైంది. బాహ్య ప్రపంచానికి మరియు ఉత్తర కొరియన్లకు, కిమ్ ఇల్ సంగ్ గొప్ప నాయకుడిగా కొనసాగారు. కానీ నిజమైన శక్తి అంతా అతని కొడుకు చేతిలో కేంద్రీకృతమై ఉంది. అటువంటి ద్వంద్వ అధికార నిర్మాణంలో, కిమ్ ఇల్ సంగ్ యొక్క దీర్ఘకాల సహచరులందరూ, అప్పటికే చాలా అధునాతన వయస్సుకు చేరుకున్నారు, వారు చాలా ప్రతిష్టాత్మకమైన బిరుదులను అందుకున్నారు - కానీ వారు మిగిలిపోయింది. నిజమైన అధికారం వారి చేతుల్లో నుండి జారిపోయింది మరియు సంస్థాగత విభాగం నుండి ప్రజలకు పంపబడింది - కిమ్ జోంగ్ ఇల్ ప్రజలు.
అందుకే హెర్మిట్ కింగ్‌డమ్ యొక్క రాజకీయ నిర్మాణం బాహ్య ప్రపంచానికి చాలా పెద్ద రహస్యం మరియు చాలా కొద్ది మంది బయటి విశ్లేషకులు మాత్రమే దానిని అర్థం చేసుకోగలరు. ఈ కథలో కిమ్ జోంగ్ ఇల్ అమలు చేసిన అధికారాల విభజన మూలాలు ఉన్నాయి. దీంతో సింహాసనాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమైంది. 1994లో కిమ్ జోంగ్ ఇల్ తండ్రి మరణించిన తర్వాత కొత్త రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైంది, కిమ్ ఇల్ సంగ్‌కు వ్యక్తిగతంగా విధేయులైన ఉన్నత స్థాయి అధికారులందరూ, వారి వారసులతో పాటు, వారి కుటుంబాలకు చెందిన అనేక వందల మందిని WPK నుండి బహిష్కరించారు. కేవలం ప్యోంగ్యాంగ్ నుండి బహిష్కరించబడ్డారు. సహజంగానే, వేరే రకమైన విధేయత అవసరం.
* * *
ప్యోంగ్యాంగ్ వీధుల్లో నడవడం లేదా దాని గుండా డ్రైవింగ్ చేయడం, DPRK ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ కళాకృతులను "జనాల కోసం" కలిగి ఉందని ఏ విదేశీయుడైనా వెంటనే గమనించవచ్చు. ప్రపంచంలోని అనేక 21వ శతాబ్దపు మెగాసిటీలను వర్ణించే వికారమైన ప్రకటనలతో పట్టణ పర్యావరణం యొక్క "దృశ్య కాలుష్యం" బదులుగా, ప్యోంగ్యాంగ్ వీధులు రంగురంగుల పోస్టర్లు, వాల్ పెయింటింగ్‌లు మరియు నాయకుడి సద్గుణాలను కీర్తిస్తూ చేతితో తయారు చేసిన మొజాయిక్‌లతో అలంకరించబడ్డాయి. పార్టీ మరియు దేశం. ఇటువంటి దృశ్య కళ మరియు దాని వెనుక ఉన్న సాంస్కృతిక వ్యవస్థ ప్రజలు ఎలా జీవిస్తారో, వారు దేశ జీవితంలో వారి స్థానాన్ని ఎలా చూస్తారు మరియు ఆదర్శ పౌరులను మరియు పరిపూర్ణ సమాజాన్ని పెంచే కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లో కళ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే దాని గురించి చాలా చెబుతుంది.
అయితే ఈ "మాస్టర్ పీస్"లన్నింటినీ సరిగ్గా ఎవరు సృష్టిస్తారు? ఉత్తర కొరియాలో కళాకారుడిగా ఉండటం అంటే ఏమిటి?
కళాకారుడు సృష్టికర్తగా, ప్రపంచం గురించి తన స్వంత వ్యక్తిగత అవగాహన ఉన్న మేధావిగా, తన స్వంత స్టూడియోలో రచనలను సృష్టించి, ఆపై వాటిని వాణిజ్య గ్యాలరీల వ్యవస్థ ద్వారా విక్రయించే శాస్త్రీయ ఆలోచనతో సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఉత్తర కొరియా వాస్తవికత. ఒక కళాకారుడు అలాంటి జీవితాన్ని గడపగలడనే ఆలోచన చాలా మటుకు బూర్జువా, ప్రతిచర్య మరియు పెట్టుబడిదారీగా భావించబడుతుంది. ఇక్కడ కళ పాశ్చాత్య మరియు ఇతర ప్రదేశాల కంటే చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉండాలి: ఇది ప్రచారంగా ఉండాలి. దీని అర్థం ఇది సిస్టమ్ యొక్క విలువలను ప్రోత్సహించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి, స్పష్టమైన మరియు సులభంగా చదవగలిగే సందేశాలను తెలియజేయడానికి ఉద్దేశించబడింది మరియు అర్థంతో సరసాలాడటం లేదా అస్పష్టమైన వివరణలను రేకెత్తించడం కాదు. కిమ్ జోంగ్ ఇల్ తన లెక్కలేనన్ని గ్రంథాలలో సౌందర్యం అనే అంశంపై వ్రాసినట్లుగా: "ప్రజల జీవితాల నుండి విడాకులు తీసుకున్న స్వచ్ఛమైన కళ వంటిది ఏదీ లేదు."
మీరు అదృష్టవంతులైతే, భవిష్యత్ కళాకారుడి సామర్థ్యాలు ముందుగానే గుర్తించబడతాయి. అన్ని రకాల కళలలో ప్రతిభావంతులైన పిల్లల శోధన మరియు ఎంపిక DPRK లో ప్రతిచోటా మరియు నిరంతరంగా, వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది. వారిలో ఉత్తములు పాఠశాల తర్వాత స్థానిక పయనీర్ ప్యాలెస్‌లలో క్లబ్‌లకు హాజరుకావచ్చు, అక్కడ వారి సామర్థ్యాలు మెరుగుపడతాయి. అత్యంత ప్రసిద్ధ సృజనాత్మక పాఠశాలల్లో చదువుకోవడానికి ఉత్తమమైనవి ప్యోంగ్యాంగ్‌కు పంపబడతాయి. (కళలపై కిమ్ జోంగ్ ఇల్‌కు ఉన్న మక్కువకు ధన్యవాదాలు - సన్‌బన్ సిస్టమ్ యొక్క పరిమితులను అధిగమించడం సాధ్యమయ్యే కొన్ని మార్గాలలో అతని ప్రతిభను పెంపొందించడం ఒకటి, అయినప్పటికీ, ఎటువంటి హామీలు లేవు.) అత్యుత్తమమైనది 2015లో పునర్నిర్మించబడిన మాంగ్యోంగ్‌డే జిల్లాలోని ప్రసిద్ధ ప్యాలెస్ ఆఫ్ పయనీర్స్ మరియు స్కూల్‌చిల్డ్రన్‌లో ఉత్తమ అధ్యయనం చేస్తుంది మరియు ఇప్పుడు పాలరాతి శోభతో ప్రకాశిస్తుంది మరియు దాదాపు అన్ని రకాల కళలు, సైన్స్ మరియు క్రీడలలో క్లబ్‌లు ఉన్నాయి. పర్యాటకులు మరియు విదేశీ అధికారులను తరచుగా ఇక్కడకు తీసుకువెళతారు, వారికి తరగతి గదులు మరియు రిహార్సల్ గదులు చూపుతారు. ఈ విహారయాత్రలు తరచుగా అద్భుతమైన ప్రదర్శనలతో ముగుస్తాయి, ఇక్కడ అత్యుత్తమ చిన్న గాయకులు, నృత్యకారులు, అక్రోబాట్‌లు, సంగీతకారులు మరియు నటులు తమ ప్రతిభను ఆశ్చర్యపరిచే పరిపూర్ణతకు మెరుగుపర్చారు.
సృజనాత్మక విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత, శిక్షణ, ఒక నియమం వలె, ఐదు సంవత్సరాలు ఉంటుంది, నటులు అనేక థియేటర్లు లేదా ఇతర సమూహాలలో ఒకదానికి పంపబడతారు మరియు లలిత కళల గ్రాడ్యుయేట్లు సృజనాత్మక సంఘాలలో ఒకదానిలో పనికి వెళతారు; వారిలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రతిష్టాత్మకమైనది మన్సుడే, ఇక్కడ సుమారు వెయ్యి మంది కళాకారులు నాలుగు వేల మంది సహాయకులు మరియు నిర్వాహకులతో కలిసి పని చేస్తారు. ఈ సృజనాత్మక సంఘం మన్సుడే కొండపై ఏర్పాటు చేసిన కిమ్స్ యొక్క భారీ విగ్రహాలను, అలాగే దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న వేలాది ఇతర నాయకుల శిల్పాలను సృష్టించింది. కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌లోని కొరియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించబడిన చాలా తైల పెయింటింగ్‌ల వలె ప్యోంగ్యాంగ్ యొక్క కుడ్యచిత్రాలు మరియు మొజాయిక్‌లు అన్నీ మన్సుడేలో తయారు చేయబడ్డాయి.
మాస్టర్స్ ఆర్ట్ స్టూడియోలో పని చేయడానికి వెళ్ళినప్పుడు, వారు కోరుకున్నది వ్రాయడానికి, గీయడానికి, శిల్పం చేయడానికి అనుమతించబడతారు. వారు నెలవారీ పరిమాణాత్మక ప్రణాళికను కలిగి ఉన్నారు, కానీ వారు తమ సృష్టికి సంబంధించిన విషయాలను స్వయంగా ఎంచుకుంటారు. ఈ విషయంలో ఇటువంటి సౌలభ్యం అనుమతించబడుతుంది ఎందుకంటే వారు పనిని ప్రారంభించే సమయానికి, కళాకారులు ఇప్పటికే వారి మునుపటి జీవితమంతా కొనసాగే సైద్ధాంతిక పాఠశాలకు లోనయ్యారు, వారు సరైన చిత్రాలను మాత్రమే సృష్టిస్తారని హామీ ఇచ్చారు. కాలానుగుణంగా, ఎక్కువ లేదా తక్కువ తరచుగా కళ యొక్క రకాన్ని బట్టి, తనిఖీ కమీషన్లు రావచ్చు మరియు ఏదైనా వ్యక్తి యొక్క ప్రతిభను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది (ఉదాహరణకు, చమురు చిత్రకారులు లేదా ఎంబ్రాయిడరీల వర్క్‌షాప్ అయితే) లేదా మొత్తం వర్క్‌షాప్ (ఇది స్మారక శిల్పం లేదా మొజాయిక్‌పై పని చేస్తే).
వారి సృజనాత్మక జీవితంలో విజయవంతమైన కళాకారులు బిరుదులు మరియు అవార్డుల వ్యవస్థ ద్వారా కదులుతారు, వీటిలో అత్యధికమైనది పీపుల్స్ (కళాకారుడు, కళాకారుడు మొదలైనవి) మరియు రెండవ అత్యంత ముఖ్యమైనది గౌరవించబడినది. కేవలం రెండు వందల మందికి మాత్రమే ఈ బిరుదులు లభించాయి, వీరిలో ఎక్కువ మంది ప్యోంగ్యాంగ్‌లో తమ కుటుంబాలతో కలిసి టేడాంగ్ నది వెంబడి కొత్త ప్రాంతంలో విరాళంగా ఇచ్చిన విలాసవంతమైన ఇళ్ళు మరియు అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు మరియు ప్రత్యేక ఆహారానికి అర్హులు. అత్యంత విజయవంతమైన వారికి కిమ్ ఇల్ సంగ్ ప్రైజ్ కూడా ఇవ్వబడుతుంది.
సాధారణంగా, DPRK లోని కళాకారుల జీవితం సాపేక్షంగా విజయవంతమైందని మేము చెప్పగలం. వారు స్ఫూర్తి కోసం దేశంలోని అందమైన ప్రదేశాలకు చెల్లింపు పర్యటనలకు పంపవచ్చు. లేదా - సమూహాలలో భాగంగా - విదేశాలలో కూడా. కళాకారులు సోమవారం నుండి శుక్రవారం వరకు వారి స్టూడియోలలో పని చేస్తారు. శనివారాల్లో, ఉత్తర కొరియా పౌరులందరిలాగే, వారు కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్ యొక్క సైద్ధాంతిక రచనలను అధ్యయనం చేయడానికి తరగతులకు హాజరు కావాలి - వారి పరిధులను మరింత విస్తృతం చేయడానికి మరియు జుచే ఆలోచనల చట్రంలో సౌందర్య ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, వారి పునాదులు ఉత్తర కొరియాలో వారి అధ్యయనాల సమయంలో ఇప్పటికే పొందింది. పదవీ విరమణ తర్వాత, వారు ప్యోంగ్యాంగ్‌లోని సియోంగ్వా ఆర్ట్ అసోసియేషన్‌లో సభ్యులు కావచ్చు, ఇది దాని సభ్యుల స్వంత ప్రదర్శనలను నిర్వహిస్తుంది.
పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, DPRK లో నటులు, కళాకారులు లేదా రచయితలలో “నక్షత్రం” వంటిది ఏదీ లేదు. బదులుగా, ప్రసిద్ధ రచనల వ్యవస్థ ఉంది. అందువల్ల, ఉత్తర కొరియన్లు, వారి ఇష్టమైన పుస్తకాల గురించిన ప్రశ్నకు ప్రతిస్పందనగా, మీకు ఒక నవల లేదా కథ యొక్క చిన్న ప్లాట్లు చెబుతారు, కానీ, చాలా మటుకు, వారు దాని రచయిత పేరును పేర్కొనలేరు. పెయింటింగ్‌లో, ప్రతిదీ చాలా విలక్షణమైనది - నాకు ఇష్టమైన పెయింటింగ్ నిస్సందేహంగా చోన్ యోంగ్-మాన్ రాసిన “ఈవినింగ్ డాన్ ఓవర్ కాన్సాంగ్” అవుతుంది. సాయంత్రం ఆకాశం సూర్యాస్తమయం యొక్క అన్ని రంగులతో ప్రకాశిస్తుంది, పొగ గొట్టాల నుండి పొగ పెద్ద పాముల వలె విస్ఫోటనం చెందుతుంది మరియు మెరిసే నదిపై తేలుతుంది. మీరు కంటెంట్‌పై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు - చోన్ పెయింటింగ్ రంగుల ఆట ద్వారా ప్రశంసలను రేకెత్తిస్తుంది. ఆమె పక్కన నిలబడి, Ms. క్వాక్ ఈ పెయింటింగ్ యొక్క సృష్టి యొక్క కథను మాకు చెబుతుంది: పెయింటింగ్ కోసం ఆలోచనను కిమ్ జోంగ్ ఇల్ వ్యక్తిగతంగా కళాకారుడికి ప్రతిపాదించారు. తెలివిగల సూచన తర్వాత అతనిని పట్టుకున్న ప్రేరణతో పొంగిపోయి, చోన్ తన కళాఖండాన్ని చిత్రించడానికి ఒక ప్రకృతి దృశ్యం కోసం నాంపో నగరానికి వెళ్లాడు. అతను సాయంత్రం ఫ్యాక్టరీ యొక్క పనోరమాను చూసినప్పుడు, అతను వెంటనే గ్రేట్ లీడర్ యొక్క సలహాను గుర్తుచేసుకున్నాడు, వెంటనే తన పెయింట్స్, క్లీన్ కాన్వాస్‌ను తీసి పని చేయడం ప్రారంభించాడు.
* * *
నిజానికి, మొత్తం నగరం ఒక జెయింట్ ఆర్ట్ మ్యూజియంగా పరిగణించబడుతుంది. మెట్రో చూడండి - రాజధాని యొక్క ప్రసరణ వ్యవస్థ. దీని స్టేషన్లు ఒక పెద్ద గ్యాలరీ. రెడ్ స్టార్, గ్లోరీ, రివల్యూషన్, లిబరేషన్ అనే పేర్లలో ప్రతిబింబించే ఇతివృత్తాలపై ప్రతిబింబించే వాస్తుశిల్పులు మరియు కళాకారులచే ప్రతి స్టేషన్ రూపకల్పన అభివృద్ధి చేయబడింది.
ప్యాలెస్ అలంకరణ శైలి, పాలరాయి స్తంభాలు మరియు తోరణాలు, విపరీత దీపాలు - ఇవన్నీ మాస్కోలో మెట్రోలో ప్రయాణించిన వారికి సుపరిచితం. మన్సుడే క్రియేటివ్ టీమ్ తయారు చేసిన రంగురంగుల మొజాయిక్‌లు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి: మీరు రైలు వచ్చే వరకు వేచి ఉన్నప్పుడు వాటిని నిశితంగా పరిశీలించండి. ప్రోస్పిరిటీ స్టేషన్‌లో, వెనుక గోడ మొత్తం కార్మికులతో చుట్టుముట్టబడిన గ్రేట్ లీడర్ కిమ్ ఇల్ సంగ్ యొక్క పెయింటింగ్‌తో ఆక్రమించబడింది. నాయకుడిని స్మోకింగ్ ఫ్యాక్టరీ చిమ్నీలు మరియు బంగారు సూర్యాస్తమయం నేపథ్యంలో నడిచే మధ్య వయస్కుడైన "మేస్ట్రో"గా చూపబడింది, డజను మంది సంతోషంగా మరియు నవ్వుతూ నీలం మరియు తెలుపు కాలర్ కార్మికులు అతనిని అనుసరిస్తుండగా అతని విప్పని కేప్ గాలిలో ఎగిరిపోతుంది. నిర్మాణ స్టేషన్‌లోని వాల్ ఆర్ట్ యుద్ధం తర్వాత ప్యోంగ్యాంగ్ పునర్నిర్మాణం యొక్క నాటకీయ క్షణాల కథను చెబుతుంది మరియు గ్లోరీ స్టేషన్ మధ్యలో కొరియన్ దేశం యొక్క ఆత్మ యొక్క పవిత్ర జన్మస్థలమైన మౌంట్ పేక్టుసాన్ యొక్క చిత్రం ఉంది, ఇది కూడా. , అధికారిక ప్రచారం ప్రకారం, కిమ్ జోంగ్ ఇల్ జన్మస్థలం. దేశం వెలుపల, అయితే, అతని నిజమైన జన్మస్థలం సైబీరియాలోని సైనిక విభాగం అని తెలిసింది, అక్కడ అతని తండ్రి ప్రవాసంలో నివసించారు.
* * *
పాశ్చాత్య దేశాలలో, ప్రెస్ చాలా కాలం నుండి కిమ్ జోంగ్ ఇల్ యొక్క రూపాన్ని "శుద్ధి చేసిన అసభ్యతను" ఎగతాళి చేసింది, అతని పాంపాడోర్ కేశాలంకరణ, బొచ్చు-కాలర్ జాకెట్లు మరియు పొడవాటి ప్యాంటుతో అతని హై-హీల్డ్ డిజైనర్ బూట్‌లను కవర్ చేస్తుంది, ఇవి పొట్టి పొట్టితనాన్ని భర్తీ చేయడానికి అవసరం. కిమ్ జోంగ్ ఇల్ యొక్క ప్రదర్శన చాలా ఖచ్చితంగా డా. నం. పాశ్చాత్య దేశాలలో ఇటువంటి మూస పద్ధతులు ఇటీవలి వరకు సర్వసాధారణంగా ఉన్నాయి మరియు చైనీస్ మరియు ఉత్తర కొరియన్లను వర్గీకరించడానికి ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఉపయోగించబడుతున్నాయని చెప్పాలి: మెల్లకన్నుతో ఉన్న వాడిపోయిన విలన్, అతని వేళ్లు రక్తస్రావం, మరియు ప్రపంచ ఆధిపత్యం యొక్క ఆలోచన నిరంతరం అతని తలలో తిరుగుతూ ఉంటుంది.
ఉత్తర కొరియా ఫిరాయింపుదారులు తరచుగా వాదించారు, వాస్తవానికి, కిమ్ జోంగ్ ఇల్‌కు ప్రజల్లో ఉన్న ప్రజాదరణ అతని తండ్రికి లభించిన మద్దతు కంటే చాలా తక్కువ. కానీ కళాత్మక మేధావి అని పిలిచే వారు కూడా ఉన్నారు. కిమ్ జోంగ్ ఇల్ స్వయంగా కళాకృతిని సృష్టించనప్పటికీ, మొత్తం ఉత్తర కొరియా సాంస్కృతిక పరిశ్రమపై అతని మాయా ప్రభావం బాగా తెలుసు. కిమ్ జోంగ్ ఇల్ గురించి వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులు అతని వ్యక్తిత్వం మరియు పాత్ర రాజకీయ నాయకుడి కంటే స్వభావం గల నటుడితో మరింత స్థిరంగా ఉంటారని చెప్పారు. సంస్థాగత విభాగంలో అతని ప్రభావం పెరగడంతో పాటు, కిమ్ జోంగ్ ఇల్ మరొక నియామకాన్ని అందుకున్నాడు: అతను ఆందోళన మరియు ప్రచార విభాగం (DAP) అధిపతి అయ్యాడు.
కిమ్ ఇల్ సంగ్ తన కొడుకు చేతుల్లోకి నిజమైన శక్తిని ఎందుకు అనుమతించాడు: అది ఎలా మరియు ఎప్పుడు జరిగిందో అతను గమనించలేదు. OAP అధిపతిగా, కిమ్ జోంగ్ ఇల్ తన తండ్రి వ్యక్తిత్వానికి కొత్త ప్రేరణనిచ్చాడు - ఇప్పటికే మొత్తం కళాత్మక ఆయుధశాలను ఉపయోగిస్తున్నాడు. పెద్ద కిమ్, క్రమంగా, చాలా వేగంగా పెరుగుతున్న నగరం యొక్క వీక్షణల ద్వారా కళ్ళుమూసుకున్నాడు - అతని నగరం. అతను ఎక్కడికి వెళ్లినా, సూర్యుడిలాంటి అతని ముఖం అతని వైపు చూసింది. పెయింటింగ్‌లు లేదా శిల్ప సమూహాలలో కిమ్ ఇల్ సంగ్ యొక్క చిత్రం నేరుగా కనిపించని సందర్భాల్లో కూడా, ఈ స్మారక ఫలకాల నుండి లేదా ప్రసంగాలు లేదా గ్రంథాల నుండి - ఈ స్మారక పని వాస్తవానికి అతని గురించే అని అందరికీ స్పష్టమైంది. IM నుండి ప్రేరణ పొందింది. ఇది అతని గొప్పతనానికి ప్రతిబింబం.
చిన్న కిమ్ తన తండ్రి ముఖస్తుతికి లోనవుతున్నాడని చాలా ముందుగానే గ్రహించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. OAP నాయకుడిగా కిమ్ జోంగ్ ఇల్ యొక్క స్థానం అతని తండ్రి యొక్క ఈ బలహీనతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చేసింది. తత్వశాస్త్రంలో, అతను జూచే యొక్క ఉద్భవిస్తున్న భావనను తీసుకున్నాడు, లేదా - ఒక వ్యాఖ్యాత ఈ భావనను అనువదించినట్లుగా - "ఆత్మాశ్రయ ఆలోచన", దానిని "సుప్రీం లీడర్" లేదా "గ్రేట్ లీడర్" ఆలోచన చుట్టూ కేంద్రీకరించడానికి మాత్రమే. "మనిషి అన్ని విషయాలలో మాస్టర్," అంటే జూచే ఆలోచనల సారాంశం తరచుగా ఎలా తెలియజేయబడుతుంది, ఇది జూచే క్రూరమైన, పోస్టర్-వంటి అస్తిత్వవాదాన్ని సూచిస్తుందనే లోతైన తప్పు ముగింపుకు దారితీస్తుంది. వాస్తవానికి, జూచే సిద్ధాంతం స్పష్టంగా చెబుతుంది, ప్రజలందరికీ వారి జీవితాలను మార్గనిర్దేశం చేయడానికి ఒక సుప్రీం లీడర్ అవసరం. మరియు కొరియాలో, ఒక వ్యక్తి మాత్రమే అలాంటి నాయకుడు కాగలడు.
కిమ్ జోంగ్ ఇల్ ప్రభావంతో, జూచే ఆలోచనలు కిమిర్సేనిజంగా రూపాంతరం చెందాయి, ఇది గ్రేట్ లీడర్ పార్టీని నడిపిస్తుందని ఊహిస్తుంది (మరియు 1973 నాటికి, పార్టీ వాస్తవానికి కిమ్ జోంగ్ ఇల్‌తో వ్యక్తిగతంగా గుర్తించబడుతుంది), మరియు పార్టీ, క్రమంగా, ప్రజలను నడిపిస్తుంది. "కప్సాన్ వర్గం" ఓటమి తర్వాత రూపుదిద్దుకున్న కిమిర్సేనిజం భావజాలాన్ని ప్రశ్నించే ఎవరైనా ప్రతిఘటనగా ప్రకటించబడతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఆరోపణకు భయపడ్డారు - ఎవరూ దానిని రిస్క్ చేయకూడదనుకున్నారు. ఈ సమయానికి, దేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రం DPRK నివాసితులందరికీ స్పష్టమైంది: మీరు రాజకీయ నేరానికి పాల్పడినట్లయితే, మీరు ఇప్పటికే దోషి. దీనికి శిక్ష ప్యోంగ్యాంగ్ నుండి బహిష్కరణ నుండి, పేద సహచరుడు ఆ నగరంలో నివసించే అదృష్టం కలిగి ఉంటే, "పర్వతాలకు పంపబడటం" వరకు ఉంటుంది - "మళ్లీ విద్య కోసం లేబర్ క్యాంపుల భయంకరమైన పరిస్థితులలో జైలు శిక్ష విధించడం" అనే స్థానిక సభ్యోక్తి. ”, దీని నుండి చాలా మంది తిరిగి రాలేదు మరియు బహిరంగ మరణశిక్షకు ముందు కూడా. చాలా సందర్భాలలో, శిక్ష నేరస్థుడికి మాత్రమే కాకుండా, అతని మొత్తం కుటుంబానికి కూడా మూడు తరాల వరకు వర్తిస్తుంది. 1973లో, ప్రత్యేకంగా కిమిర్సెనిజంను రక్షించడానికి, రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ సృష్టించబడింది, భయంకరమైన పోవిబు - ఉత్తర కొరియన్లు ఈ మంత్రిత్వ శాఖను పిలుస్తారు, ఇది సర్వవ్యాప్త రాజకీయ పోలీసు, ఇది ప్రతి ఒక్కరినీ పర్యవేక్షిస్తుంది మరియు సంస్థాగత విభాగం అధిపతిగా కిమ్ జోంగ్ ఇల్‌కు నేరుగా నివేదిస్తుంది. .
ఆ విధంగా, కిమ్ ఇల్ సంగ్ సృష్టించిన ఏకశిలా సైద్ధాంతిక వ్యవస్థ కిమ్ జోంగ్ ఇల్ చేత అభివృద్ధి చేయబడింది మరియు బలోపేతం చేయబడింది, అతను అధికారికంగా "ప్రియమైన నాయకుడు" అని పిలువబడ్డాడు. కిమ్ ఇల్ సంగ్ యొక్క దైవీకరణ - రాజకీయాలు, తత్వశాస్త్రం, సంస్కృతి మరియు కళలలో, రోజువారీ జీవితంలో - నిజమైన అధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతని కుమారుడు శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించారు. అతను చాలా విజయవంతమయ్యాడు, కిమ్ జోంగ్ ఇల్ యొక్క ప్రభావం అతని తండ్రి ప్రభావాన్ని కూడా అధిగమించడం ప్రారంభించింది, అతను 1994లో మరణించే వరకు దేశానికి నాయకుడిగా ఉన్నాడు.
 
పదమూడవ అధ్యాయం
కొరియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ యొక్క ఖాళీ హాళ్లలో నడుస్తూ, "మదర్ గర్ల్" వంటి సాధారణ చిత్రాలతో లేదా కిమ్స్ యొక్క అనేక చిత్రాలతో ముగియని దేశం యొక్క సమకాలీన కళ యొక్క గొప్ప చరిత్రను నేను కనుగొన్నాను. దీని మూలాలు ఉత్తర కొరియా రాష్ట్రం యొక్క మొదటి దశాబ్దాల నాటివి. తాత్కాలిక ప్రదర్శనలు ఉన్న ప్రధాన హాలు వెనుక కారిడార్‌లో, 1940 మరియు 1950 మధ్య నాటి అనేక చిన్న ఆయిల్ పెయింటింగ్‌లను వేలాడదీయండి. ఉద్దేశపూర్వక సైద్ధాంతిక కంటెంట్ లేకుండా, ఈ రచనలు స్వచ్ఛమైన గాలి వంటివి: మరొక సమయం మరియు ఇతర ప్రదేశాల చిత్రాలు. ఉదాహరణకు, మూన్ హక్సూ అనే దక్షిణ కొరియా చిత్రకారుడు యుద్ధానికి ముందు ఉత్తరానికి పారిపోయి, 1988లో మరణించే వరకు ఇక్కడ నివసించిన ప్రకృతి దృశ్యాలు. అతని చిత్రాలలో డెలాక్రోయిక్స్ యొక్క స్పష్టమైన ప్రభావం ఉంది, నేను ఆమెతో నా ఆలోచనలను పంచుకున్న తర్వాత శ్రీమతి క్వాక్ దానిని తిరస్కరించింది. "అదంతా నిజంగా కొరియన్" అని ఆమె నొక్కి చెప్పింది.
చివరగా, మ్యూజియం యొక్క మూడవ అంతస్తుకు మమ్మల్ని తీసుకువెళతారు, ఇక్కడ విదేశీయులు సాధారణంగా ఆహ్వానించబడరు. ఈ రోజు వరకు DPRK లో పెయింటింగ్ యొక్క మొత్తం చరిత్ర ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 1950లు మరియు 1960లలో మా పర్యటనను ప్రారంభించడానికి మేము సుదూర గదుల్లోకి వెళతాము, ఈ కాలం కంటే ఇది చాలా గొప్ప కళాత్మక స్వేచ్ఛ. వాస్తవానికి, సంగ్రహవాదం లేదా వ్యక్తీకరణవాదం యొక్క సూచన లేదు, కానీ ఇప్పటికీ చిత్రకారుల వ్యక్తిగత శైలుల వైవిధ్యం వెంటనే గుర్తించదగినది - సోవియట్ సోషలిస్ట్ రియలిజం నుండి ఫ్రెంచ్ ఇంప్రెషనిజం వరకు. 1961 పెయింటింగ్, "ప్రేమ" అనే పేరుతో ఒక పడవ నుండి చేపలు పట్టే ఇద్దరు యువతులపై కేంద్రీకృతమై ఉంది. ఇది కొరియన్ ముఖాల కోసం కాకపోయినా, డెగాస్ లేదా సీరత్ యొక్క పనిని తప్పుగా భావించే అందమైన ప్రకృతి దృశ్యం. నేను మళ్ళీ ఫ్రెంచ్ ప్రభావాన్ని గమనించాను మరియు మిసెస్ క్వాక్‌తో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, ఆమె ప్రతికూలంగా తల వణుకుతుంది: “లేదు, లేదు, లేదు. అంతా పూర్తిగా కొరియన్ మాత్రమే. స్పష్టమైన అసత్యం - దక్షిణ కొరియా కళా చరిత్రకారులు జపనీస్ ఆక్రమణ సమయంలో చాలా మంది ఉత్తర కొరియా కళాకారులు జపాన్‌లో పెయింటింగ్ అధ్యయనం చేయడానికి వెళ్ళినట్లు డాక్యుమెంటరీ సాక్ష్యాలను కనుగొన్నారు, ఇక్కడ ఫ్రెంచ్ అకాడెమిసిజం గొప్ప పద్ధతిలో ఉంది.
1960ల ప్రారంభంలో, కిమ్ ఇల్ సంగ్ యొక్క వ్యక్తిత్వ ఆరాధన దృశ్య కళలలో ప్రతిబింబించడం ప్రారంభమైంది. మరియు 1970లు మరియు 1980లలో, కిమ్ జోంగ్ ఇల్ యొక్క ప్రభావం పెరిగేకొద్దీ, పెయింటింగ్ స్టైలిస్టిక్‌గా మరియు కంటెంట్‌లో మరింత ఉపదేశంగా మరియు పరిమితంగా మారింది. ఆ సంవత్సరాల్లోని కిట్ష్‌కి ఒక అద్భుతమైన ఉదాహరణ లీ డోంఘీ యొక్క పెయింటింగ్, ఇది ఇద్దరు రైతు స్త్రీలను వారి ముఖాలపై తెలివితక్కువ ఆనందంతో, నది ఒడ్డున బురదలో నిలబడి, పెద్ద పర్వతంతో కూడిన వసంత ప్రాంత ప్రకృతి దృశ్యం నేపథ్యంలో వికృతంగా వర్ణిస్తుంది. నేపథ్యంలో.
ఎక్కడికి వెళ్లినా పర్వతాలే. దేశంలోని తొంభై శాతం భూభాగం పర్వతమయమైంది. అందువల్ల, కొంతవరకు భయపెట్టే ఈ సహజ ప్రకృతి దృశ్యాలు దేశ రాజకీయ వ్యవస్థ యొక్క గొప్పతనం మరియు సహజ స్థిరత్వానికి ఒక రూపకం వలె నిరంతరం ఉపయోగించబడతాయి. పర్వతాలను తరలించలేము లేదా నాశనం చేయలేము.
అయితే, పట్టణ స్కెచ్‌లు కూడా ఉన్నాయి. సాంగ్ కొంచన్ 1988లో గీసిన పెయింటింగ్‌లో ఇద్దరు యువతులు సైకిళ్లపై రోడాంగ్ సిన్‌మున్ యొక్క మార్నింగ్ ఎడిషన్‌ను అందజేస్తున్నట్లు చూపబడింది. వారు చాంగ్వాన్ స్ట్రీట్ వెంబడి జారే మార్గంలో నడుస్తారు, నేపథ్యంలో మెరుస్తున్న కొరియో హోటల్ జంట టవర్లు. వర్షంతో తడిసిన వీధి యొక్క రంగురంగుల చిత్రం సూర్యుడు మేఘాలను చీల్చుకుందని, చెడు వాతావరణం తగ్గుముఖం పట్టిందని మరియు ఇద్దరు సంతోషంగా ఉన్న యువతులు స్వచ్ఛమైన స్పష్టమైన ఆకాశంలో సోషలిస్ట్ ఆదర్శధామం వైపు వెళ్తున్నారని సూచిస్తుంది.
* * *
వివిధ రకాలైన కళలలో, కిమ్ జోంగ్ ఇల్ సినిమాకు అన్నింటికంటే ఎక్కువ విలువనిచ్చాడు. అతను స్వయంగా ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు - కనీసం అతని పేరు క్రెడిట్స్‌లో ఎప్పుడూ ప్రస్తావించబడలేదు - కాని చివరికి అతను అన్ని ఉత్తర కొరియా చిత్రాలకు ప్రధాన కార్యనిర్వాహక నిర్మాత - తన వయోజన జీవితమంతా దేశ చలనచిత్ర పరిశ్రమను నడిపించిన వ్యక్తి. 1965లో "ఆన్ ది రోడ్ టు అవేకనింగ్" చిత్రంతో ప్రారంభించి, కిమ్ జోంగ్ ఇల్ దేశంలో నిర్మించిన ప్రతి చిత్రాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించారు మరియు ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అతను తన తోటి పౌరులు విదేశీ చిత్రాలను చూడకుండా నిషేధించినప్పటికీ, అతను పదిహేను వేలకు పైగా చిత్రాలతో కూడిన వ్యక్తిగత ఫిల్మ్ లైబ్రరీని కలిగి ఉన్నాడు.
కిమ్‌కు సినిమాపై ఉన్న ప్రేమ కారణంగా సినిమా ప్లాట్‌లను వాస్తవంగా అంగీకరించేలా చేసి ఉండవచ్చని అతని సన్నిహితులు కొందరు తర్వాత సూచించారు. ఒక విశ్వసనీయ వ్యక్తి ప్రకారం, అతను జేమ్స్ బాండ్ యొక్క దోపిడీలు డాక్యుమెంటరీ సంఘటనల కల్పితమని విశ్వసించాడు, అంతర్జాతీయ గూఢచర్యం ప్రపంచంలో నిజంగా ఏమి జరుగుతుందో తేలికగా కల్పితం. కాబట్టి 1970ల నుండి, కిమ్ జోంగ్ ఇల్ 007-శైలిలో ఏదైనా చేయడం ప్రారంభించాడు. అతను తన ఏజెంట్లను జపాన్‌కు పంపాడు, అక్కడ వారు జపనీస్ పౌరులను యాదృచ్ఛికంగా కిడ్నాప్ చేసి ఉత్తర కొరియాకు తీసుకువచ్చారు, తద్వారా వారు స్థానిక ఇంటెలిజెన్స్ అధికారులకు జపనీస్ భాష మరియు జపనీస్ ఆచారాలను నేర్పించారు. . ఉత్తర కొరియా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు దక్షిణ కొరియా నాయకులను హత్య చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. మరియు అత్యంత ప్రసిద్ధ కేసు, కిమ్ జోంగ్ ఇల్ ఆదేశాల మేరకు, అతని ప్రియమైన దక్షిణ కొరియా దర్శకుడు షిన్ సనోక్ మరియు అతని మాజీ భార్య, నటి చోయ్ యున్-హీ, కిడ్నాప్ చేయబడి DPRKకి తీసుకెళ్లబడ్డారు. ఉత్తర కొరియా సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా దర్శకుడు సినిమాలు తీయాల్సి వచ్చింది.
ప్లాన్ పని చేయలేదు. గాడ్జిల్లా (1985 యొక్క పుల్గాసరి) యొక్క సాధారణమైన మరియు నవ్వుల-లౌడ్ రీమేక్‌తో సహా ఉత్తరాదిలో చిత్రీకరించబడిన ఏడు చిత్రాలను విడుదల చేసిన తర్వాత, సిన్ మరియు త్సోయ్ వియన్నా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు భద్రత నుండి తప్పించుకోగలిగారు మరియు ఆశ్రయం పొందారు. US రాయబార కార్యాలయం.
పుల్గాసరి మినహా ఉత్తర కొరియాలో సిన్ మరియు చోయ్ చేసిన చిత్రాలు అతను కోరిన కిమ్ జోంగ్ ఇల్ యొక్క రూపాన్ని విదేశీ సినీ విమర్శకుల దృష్టిని ఆకర్షించగలిగాయి. కానీ DPRK చిత్ర పరిశ్రమకు సిన్ మరియు చోయ్ అందించిన సహకారం ఉత్తర కొరియా సినిమాను తీవ్రంగా ప్రభావితం చేయలేకపోయింది, ఇది వివిధ దేశాల సంస్కృతి యొక్క అత్యంత నిరంతర పరిశోధకులకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు, ఇది ఓర్పుకు పరీక్ష. పై నుండి విధించబడిన భావజాలం ప్రతిదానిపైనా ప్రస్థానం చేసినప్పుడు, శైలి బాధపడుతుంది. కథాంశం లేదా ప్రధాన పాత్రల పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... పైగా, ఏ ఒక్క కొరియన్‌ను పూర్తిగా ప్రతికూల పాత్రగా, పరమ దుర్మార్గంగా చిత్రీకరించలేము. ఇది ప్లాట్ వైరుధ్యాల సంభావ్యతను పరిమితం చేస్తుంది, ఇది సాధారణంగా సినిమా ముగిసే వరకు ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచుతుంది. మరియు నమ్మదగిన మానవ భావోద్వేగాలు లేని చోట, మీరు టన్నుల కొద్దీ తప్పుడు భావాలను "పూరక"గా ఉపయోగించాలి. అందుకే చలనచిత్రాలలో మెలోడ్రామాటిక్ ఎమోషనల్ స్టైల్ ఆధిపత్యం చెలాయిస్తుంది: పాత్రలు కొన్ని పూర్తి అర్ధంలేని వాటిని చూసి నవ్వడం లేదా నవ్వడం లేని క్షణాలలో, వారు అప్పుడప్పుడు ఏడుస్తారు. అంతేకాకుండా, ఇదంతా పూర్తిగా అసహజంగా జరుగుతుంది, కానీ కొరియన్ల కోసం ఈ భూసంబంధమైన స్వర్గంలో జన్మించిన వారి సంపూర్ణ ఆనందం మరియు గొప్ప అదృష్టం గురించి నకిలీ గొప్పగా చెప్పుకోవడంతో. విప్లవం యొక్క మచ్చలేని హీరో ఆదర్శ మనిషి యొక్క చిత్రాలు, వాటిని నిజ జీవితంలో అనుకరించవలసి ఉంటుంది. అందువల్ల, సినిమాలు వినోదాన్ని అందించవు, కానీ “పాఠాలు నేర్పుతాయి.” పాఠాలు, దీని అర్థాన్ని కేవలం ఒక అర్ధవంతమైన సారాంశ పదబంధంలో తెలియజేయవచ్చు, ఇది చలనచిత్రం గురించి చర్చించడానికి అంకితమైన తరగతుల సమయంలో బిగ్గరగా మాట్లాడాలి.
* * *
కిమ్ జోంగ్ ఇల్ ఆధ్వర్యంలో జూచే సౌందర్యశాస్త్రం యొక్క అభివృద్ధి కళ యొక్క కంటెంట్ మరియు విషయం మధ్య సరిహద్దులను అస్పష్టం చేయడానికి దారితీసింది. కిమ్, అతిచిన్న వివరాలను నియంత్రించాలనే అభిరుచిని కలిగి ఉన్నాడు, వ్యక్తిగత "సూచనలు మరియు సిఫార్సులు" ఇచ్చాడు. దేశంలో గీసిన, చిత్రీకరించిన, వ్రాసిన, చెక్కబడిన ప్రతిదీ ఒక “విత్తనం” కలిగి ఉండాలి - గొప్ప నాయకుడిని మరియు అతను స్థాపించిన రాష్ట్రం యొక్క వైభవం యొక్క సైద్ధాంతిక క్షణం. చివరికి, కిమ్ జోంగ్ ఇల్ కీర్తి యొక్క రెండవ కానానికల్ వస్తువు అయ్యాడు - అతను దానిని ప్రారంభించాడా లేదా అనేది పట్టింపు లేదు: అతను స్పష్టంగా దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ నిరసన వ్యక్తం చేయలేదు. లీడర్‌ల యొక్క విధిగా మహిమపరచడం అకడమిక్ సైన్స్‌కు విస్తరించింది: ఏదైనా శాస్త్రీయ కథనం, ఏదైనా అంశం - గణితం లేదా జంతుశాస్త్రం - కిమ్స్‌లో ఒకరి కోట్‌తో ప్రారంభం కావాలి.
కిమ్ జోంగ్ ఇల్‌కు ఆపాదించబడిన లెక్కలేనన్ని పుస్తకాలలో (ఒక శరణార్థి చెప్పాడు, గ్రేట్ లీడర్ కిమ్ ఇల్ సంగ్ విశ్వవిద్యాలయంలో మాత్రమే అతను ఐదు వందల పుస్తకాలు వ్రాసాడని నమ్ముతారు) కళ, సాహిత్యం, సినిమాటోగ్రఫీ మరియు సౌందర్యశాస్త్రంపై అనేక గ్రంథాలు ఉన్నాయి. ఈ రచనల అనువాదాలు ప్రతి హోటల్ లాబీలో ఉన్న పుస్తక దుకాణాల్లో మరియు కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్ సమీపంలోని విదేశీ భాషా పుస్తకాల దుకాణంలో అందుబాటులో ఉన్నాయి. ఈ దుకాణాల అల్మారాల్లో, కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్, కిమ్ జోంగ్ ఉన్ రాసిన రచనలు లేదా వాటి గురించిన పుస్తకాలు మాత్రమే విక్రయించబడతాయి. అరుదైన మినహాయింపులతో, మరికొందరు ఉత్తర కొరియా రచయితల రచనలు ఉన్నాయి. చాలా మటుకు, ఉత్తర కొరియన్లు స్పష్టంగా బలవంతం చేయబడితే తప్ప ఏ కిమ్ ద్వారా పాఠాలను చదవరు - ఉదాహరణకు, శనివారం పాఠశాల సమయాల్లో బిగ్గరగా భాగాలను పఠించడానికి ప్రతి ఒక్కరూ ప్రజలకు నాయకుల నూతన సంవత్సర చిరునామాలను గుర్తుంచుకోవాలి. కానీ మీరు మీ గైడ్‌ని ఏ గొప్ప నాయకుడి పుస్తకాన్ని మొదట చదవమని సిఫార్సు చేస్తారని అడిగితే, సాధారణ సమాధానం నిస్సందేహంగా ఉంటుంది: “అంతా!” మీరు యాదృచ్ఛికంగా అనేక నాయకుల రచనలను తెరిచి ఎక్కడి నుండైనా చదవడం ప్రారంభిస్తే ఇది ఎందుకు అని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి పుస్తకంలోని కంటెంట్ చిన్న వ్యత్యాసాలతో ఒకే విషయం యొక్క వెర్బోస్ రిపీట్ యాడ్ నాసియం. నిజ జీవితంలో, ముఖ్యంగా ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల్లో, ఉత్తర కొరియా విద్య యొక్క ఆధారం నాయకుల జీవిత చరిత్రల అధ్యయనం.
అన్ని స్థానిక సిద్ధాంతాల యొక్క అపారమయినది దేశం యొక్క సాంస్కృతిక జీవితంలో ప్రతిబింబిస్తుంది. ఒక విదేశీయుడికి, వ్యక్తిత్వ ఆరాధన యొక్క విచిత్రమైన విచిత్రాలలో ఒక భాగం చెడు రుచి, దానితో కల్ట్ మారుతుంది. నా కొరియన్ హోస్ట్‌ల కోసం, వారు ఎక్కడికి వెళ్లినా వారిని చుట్టుముట్టే విజువల్ అర్బన్ కాకోఫోనీ "I" అనే క్యాపిటల్‌తో కూడిన కళ. నేను సందర్శించిన ప్రతిసారీ ప్యోంగ్యాంగ్ యొక్క దృశ్య సంస్కృతి యొక్క ఆడంబరమైన మహిమలో ఎంత విరక్తి ఉందో గ్రహించినందుకు నేను ఒక విధంగా నేరాన్ని అనుభవిస్తున్నాను.
మొదట ఒక దుర్మార్గపు దృశ్యంగా భావించబడినది తరువాత త్వరగా విసుగు తెప్పిస్తుంది. ఉత్తర కొరియా కళ (పెయింటింగ్‌లు, సినిమాలు, నాటకాలు లేదా ప్రదర్శనలు) మరియు వాటికి పుట్టుకొచ్చిన మూసి ఉన్న సౌందర్య విలువల వ్యవస్థను నేను ఎదుర్కొన్నప్పుడు, సోవియట్‌లోని సోషలిస్ట్ రియలిజం నుండి వాటిని వేరుచేసే విస్తారమైన దూరాన్ని నేను చూడకుండా ఉండలేను. సంస్కరణ: Telugu . బయటి పరిశీలకులు తరచుగా నిర్లక్ష్యం చేసేది ఇదే. DPRK దాని స్వంత వాస్తవికతకు జన్మనిచ్చింది, ఇది సామ్యవాద వాస్తవికత వలె నిజ జీవితానికి దూరంగా ఉంది, కానీ ఇది తరువాతి యొక్క ఐకానోగ్రఫీ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. కొరియన్ వాస్తవికత కళాత్మక సౌందర్యం యొక్క ఇతర నిరంకుశ వ్యవస్థలు కలలు కనే విధంగా రోజువారీ జీవితంలో దాడి చేస్తుంది.
ఉత్తర కొరియా భావజాలం యొక్క మూలాలను బహుశా స్టాలిన్ సోవియట్ యూనియన్ మరియు ఇంపీరియల్ జపాన్‌లో గుర్తించవచ్చు. కానీ దాని గొప్ప విజయం ఏమిటంటే ఇది మన కాలానికి కొత్త, అసలైన వివరణ. మరియు అది ఉనికిలో కొనసాగుతుంది వాస్తవం. గ్రెగోరియన్ క్యాలెండర్‌ను దాని స్వంత జూచే క్యాలెండర్‌తో భర్తీ చేయడం; గడియారపు చేతులను ముప్పై నిమిషాలు వెనక్కి కదిలించడం; రోజువారీ జీవితంలో అత్యవసర సంఘటనలు లేకపోవడం; పెయింటింగ్ శైలి అరుదుగా అభివృద్ధి చెందుతుంది; ఏదైనా అందుబాటులో ఉన్న ఉపరితలంపై వ్రాయబడిన, గీసిన లేదా చిత్రీకరించబడిన కఠోరమైన బోధలు. 2012లో దేశానికి నా మొదటి పర్యటన సందర్భంగా, ఉత్తర కొరియా 20వ శతాబ్దం మధ్యలో ఎక్కడో గట్టిగా ఇరుక్కుపోయిందనే అభిప్రాయం నాకు వచ్చింది. వ్యవస్థ దాని స్వంత సమయంలో జీవిస్తుందని, ఆధునిక ప్రపంచంలోని అన్ని అంశాలకు శ్రద్ధ చూపడం లేదని ఇప్పుడు నేను గ్రహించడం ప్రారంభించాను - అది పరిగణించినట్లు - దాని గురించి అస్సలు పట్టించుకోదు.
 
పద్నాలుగు అధ్యాయం
మ్యూజియం పర్యటన తర్వాత, అరిరాంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే అలెగ్జాండర్ యొక్క ఉద్వేగభరితమైన కోరికను నెరవేర్చడానికి మేము చాలా సమయం గడిపాము. అతను, నిజమైన గీక్ లాగా, DPRK నుండి ఈ సావనీర్ గురించి చాలాకాలంగా కలలు కన్నాడు, కానీ అతని మునుపటి పర్యటనలో దానిని కొనుగోలు చేయలేకపోయాడు. దేశంలో నివసిస్తున్న విదేశీయులు, స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, స్థానిక ఆపరేటర్ “కొరియోలింక్” సేవకు కూడా సభ్యత్వాన్ని పొందవచ్చు, అయితే వారు ఈ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన ఇతర విదేశీయుల నంబర్‌లకు మాత్రమే కాల్ చేయగలరు; సాధారణ కొరియన్ నంబర్‌లకు కాల్‌లు అందుబాటులో లేవు. . కొరియన్ల మాదిరిగా కాకుండా, విదేశీయులు కూడా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయగలరు, అయినప్పటికీ ఇది చాలా ఖరీదైనది; కొరియన్లు స్థానిక నెట్‌వర్క్‌ను మాత్రమే ఉపయోగించగలరు - మొత్తం దేశం యొక్క స్థాయిలో ఇంట్రానెట్ లాంటిది. సహజంగానే, విదేశీ నంబర్లకు కాల్స్ కూడా బ్లాక్ చేయబడతాయి.
మేము మిగిలిన రోజంతా పో టాంగాన్ నది కరకట్టపై ఉన్న అంతర్జాతీయ కమ్యూనికేషన్ కేంద్రంలో గడిపాము, స్మార్ట్‌ఫోన్ కొనుగోలుతో ప్రతిదీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. నేను నివసించిన లేదా సందర్శించిన చాలా సోషలిస్ట్ దేశాలలో వలె, ఈ ప్రక్రియలో అధికార రెడ్ టేప్ కారణంగా చాలా గంటలు వేచి ఉండవలసి ఉంటుంది. ఏదో ఒక సమయంలో, నా సహనం నశించింది మరియు నేను అలెగ్జాండర్‌ను సేవా ఒప్పందంలో ప్రవేశించడం ఏమిటి అని అడిగాను. మేము ఇక్కడ ఒక నెల మాత్రమే గడపబోతున్నాము, మేము ఒకరినొకరు మాత్రమే పిలుస్తాము, కానీ ఎక్కువ సమయం మేము కలిసి ఉండటానికి విచారకరంగా ఉంటాము. ఇది కేవలం అసంబద్ధం!
“నన్ను క్షమించండి, ట్రావిస్. కానీ నాకు ఇది చాలా ముఖ్యం." అతను నాకు కన్నుగీటాడు. తర్వాత, మా గైడ్‌లు మాతో లేనప్పుడు, ఇటీవల తెరిచిన ఫ్రెంచ్ కాన్సులేట్‌లో పని చేస్తున్న వ్యక్తిని సంప్రదించాలనుకుంటున్నట్లు అలెగ్జాండర్ వివరించాడు. "అతని సహాయంతో, మేము శనివారం సాయంత్రం మా పెద్ద ప్రణాళికను నిర్వహించగలము: దాని స్వంత నైట్‌క్లబ్‌ను కలిగి ఉన్న మూసి ఉన్న దౌత్య భూభాగాన్ని సందర్శించడం" అని అలెగ్జాండర్ చెప్పాడు.
* * *
రాత్రి భోజనం కోసం మేము క్వాంగ్‌బాక్ షాపింగ్ సెంటర్‌లోని భూగర్భ అంతస్తులో ఇటీవల ప్రారంభించిన కొత్త రెస్టారెంట్‌కి వెళ్లాము. మేము నాకు ఇష్టమైన స్థానిక వంటకం తీసుకున్నాము - ప్యోంగ్యాంగ్-శైలి naengmyeon: మాంసం ముక్కలు, స్పైసీ కిమ్చీ క్యాబేజీ, దోసకాయ మరియు సుగంధ ద్రవ్యాలతో చల్లని రసంలో ముల్లంగితో సన్నని గోధుమ రంగు బుక్వీట్ నూడుల్స్. రుచి కోసం, మీరు ఒక టీస్పూన్ ఆవాలు మరియు కొద్దిగా వెనిగర్ జోడించవచ్చు. మొదట మీరు "రుచిలోకి ప్రవేశించడానికి" ఉడకబెట్టిన పులుసు యొక్క చిన్న సిప్ తీసుకోవాలి, ఆపై మాత్రమే మెటల్ చాప్ స్టిక్ల సహాయంతో తినడం ప్రారంభించండి.
“ఈ రోజు క్లాసులో ఏం చేస్తున్నావు? మీరు జంతువుల శబ్దాలు చేయడం నేర్చుకున్నారా? – అలెగ్జాండర్ నూడుల్స్ నమలడం, గురక పెట్టడం. "క్షమించండి, ట్రావిస్, కానీ తలుపు తెరిచి ఉంది మరియు ప్రతిదీ ఉంది... ఉమ్మ్... చాలా బిగ్గరగా ఉంది."
"ఇది నిజంగా ఉద్వేగభరితంగా అనిపించింది," అలెక్స్ జతచేస్తుంది.
"నాకు తెలుసు. నేను అచ్చు శబ్దాలు నేర్చుకోవాలి. దాని గురించి మనం ఏమి చేయగలం! ”
తలుపు మూసివేయడం సాధ్యమే, కానీ నేను దీన్ని చేయలేను. అన్నింటికంటే, నేను తరగతిలో ఏకైక విద్యార్థిని మరియు అందులో అమెరికన్ బాస్టర్డ్.
“మీరు టీచర్‌ని ఎలా రేట్ చేస్తారు? అతనికి తన వ్యాపారం బాగా తెలుసా? - అలెక్ అలెగ్జాండ్రాను అడుగుతాడు, స్పష్టంగా తరగతుల నాణ్యత నియంత్రణను నిర్వహిస్తాడు.
“అవును, అతను చాలా మంచివాడు ... కానీ అతను ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ మాట్లాడడు. అందువల్ల, అతను కొత్త పదాల అర్థాన్ని వివరించలేకపోయాడు.
"మీరు మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఇంగ్లీష్-కొరియన్ డిక్షనరీ యాప్‌ని ఉపయోగించవచ్చు."
"నేను కోరుకున్నాను, కానీ యాప్‌ని కనుగొనలేకపోయాను."
“మీ సంగతేంటి, ట్రావిస్? శ్రీమతి పార్క్ గురించి మీరు ఏమనుకుంటున్నారు?"
శ్రీమతి పార్క్ అచ్చు శబ్దాలు చేస్తున్న వీడియోను చూపించడానికి నేను నా ఫోన్‌ని తీసుకుంటాను. రికార్డింగ్ ప్లే అవుతున్నప్పుడు, నేను ఈ "జంతువుల ధ్వనులను" చేస్తూ, శ్రీమతి పార్క్ స్వరాలను అనుకరించడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తాను. అలెక్ మరియు అలెగ్జాండర్ ఇద్దరూ దాదాపు నవ్వుతూ పడిపోయారు. ఇది మిన్ దృష్టిని ఆకర్షించింది - ఆమె అలాంటి సరదాకి కారణాన్ని తెలుసుకోవాలనుకుంటోంది, కాబట్టి ఆమె తన సీటు నుండి లేచి మాతో చేరింది. చాలా మంది యువ ప్యోంగ్యాంగ్ నివాసితుల వలె, ఆమె నిరంతరం ఏదైనా మరియు ప్రతిదాని యొక్క చిత్రాలు మరియు వీడియోలను తీసి, ఆపై వాటిని స్నేహితులకు పంపుతుంది. ఆమె నా భుజం మీద వాలడానికి ఒక క్షణం ముందు, అలెగ్జాండర్ తన కళ్లను తిప్పాడు, ఏదో గురించి నన్ను హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను పెద్దగా స్క్రూ చేయబోతున్నానని వెంటనే గ్రహించాను. స్క్రీన్‌పై కేవలం శ్రీమతి పార్క్ ముఖం మాత్రమే ఉండేలా నేను వీలైనంత ఎక్కువ జూమ్ చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ చాలా ఆలస్యం అయింది. వీడియో ఫుటేజ్‌లో, ఎగువ ఎడమ మూలలో, సుద్దబోర్డు పైన వేలాడుతున్న కిమ్ జోంగ్ ఇల్ చిత్రపటంలో నాలుగింట ఒక వంతు చిత్రీకరణ సమయంలో కత్తిరించబడిందని చూడవచ్చు.
మిన్ నాటకీయంగా మారిన, సగం పక్షవాతానికి గురైన నా ముఖాన్ని చూస్తున్నాడు. "వీడియోను జూమ్ అవుట్ చేసి, మొత్తం చిత్రాన్ని చూపించమని నేను మిమ్మల్ని అడగవచ్చా?"
నాకు వేరే మార్గం లేదు - నేను కట్టుబడి ఉండవలసి వస్తుంది.
"ఈ వీడియోను తొలగించమని నేను మిమ్మల్ని అడగాలి" అని ఆమె చెప్పింది. ఈ సమయంలో, ఆమె స్వరం ఆశ్చర్యకరంగా "చదునుగా", నిరాడంబరంగా మరియు మార్పులేనిదిగా మారుతుంది - నేను ఇంతకు ముందెన్నడూ వినలేదు. ఇది నాకు మిగిలిన ధైర్యాన్ని కోల్పోతుంది.
"నన్ను క్షమించండి," నేను చెపుతూ అన్నాను. - నాకు ఉద్దేశ్యం లేదు. ఇది... ఇది కేవలం నేర్చుకోవడం కోసమే. ఆ క్షణం వరకు నా తప్పు కూడా నాకు అర్థం కాలేదు. ఎవరికీ చూపించనని వాగ్దానం చేస్తున్నాను."
"దయచేసి మీరు ఈ రాత్రి మీ హోంవర్క్ పూర్తి చేసినప్పుడు ఈ పోస్ట్‌ని తొలగించండి." ఆమె టేబుల్ వద్ద తన స్థానాన్ని తీసుకుంటుంది మరియు విందును కొనసాగిస్తుంది.
* * *
నా తప్పును నేను ముందుగా గమనించలేదు. కానీ శ్రీమతి పార్క్ కూడా ఆమెను గమనించలేదు: నేను చిత్రీకరణ పూర్తి చేసినప్పుడు ఈ వీడియోను చూపించమని కూడా ఆమె నన్ను కోరింది, కానీ, నేను అర్థం చేసుకున్నట్లుగా, ఆమె బయటి నుండి ఎలా కనిపించిందనే దానిపై ఆమె ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంది. ఉత్తర కొరియన్లందరూ గ్రేట్ లీడర్‌ల ఇమేజ్ యొక్క శకలాలను అనుకోకుండా పట్టుకోకుండా చాలా అప్రమత్తంగా ఉండవలసి వస్తే నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ ముఖాలు ప్రతిచోటా ఉన్నాయి, కాబట్టి ఇది ఎల్లప్పుడూ జరగాలి.
మేము రాత్రి భోజనం తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు, మేము మా ఫ్లోర్‌కు ఎలివేటర్‌లో వెళుతున్నప్పుడు, అలెగ్జాండర్ నా చెవిలో గుసగుసగా ఈ వీడియోను నా కంప్యూటర్‌లోకి కాపీ చేసి నా స్మార్ట్‌ఫోన్ నుండి తొలగించాలి. "నాకు తెలుసు," నేను అతనికి సమాధానం చెప్పాను. వాస్తవానికి, ఈ ఆలోచన ఇప్పటికే నా తలలో మెరిసింది.
"చెత్త! నేను ఎంత మూర్ఖుడిని,” అని నుదిటి మీద కొట్టుకుంటూ నిట్టూర్చాను.
"అలా అనకండి," అలెగ్జాండర్ గట్టిగా గుసగుసలాడాడు. - మీరు దేనికీ దోషి కాదు. తప్పు చేసింది ఆమెదే. మీరు చేయాల్సింది మాత్రమే చేసారు. ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. మనల్ని నియంత్రించడానికి మనం వారిని అనుమతించకూడదు, లేకుంటే మనమే వీటన్నింటిని నమ్మడం ప్రారంభిస్తాము. మనల్ని మనం కోల్పోకుండా ఉండాలంటే ఎల్లవేళలా మనమే ఉండాలి. వారు గుండెపోటు అంచున ఉన్నవారు, మేము కాదు."
 
నాలుగవ భాగం
మేము మరియు వారు
 
అధ్యాయం పదిహేను
మూడు రోజుల తరగతుల తర్వాత, నేను ఇప్పటికే అక్షరాలను పదాలలోకి కనెక్ట్ చేసి వాటిని ఉచ్చరించగలను. పాఠం ముగియగానే, తరగతి తర్వాత నా ఉచ్చారణపై పని చేయడానికి మరొక వీడియోను రికార్డ్ చేయమని Ms. పార్క్ సూచిస్తోంది. నేను నా ఫోన్‌ని తీసి చిత్రీకరణ ప్రారంభించిన వెంటనే, ఒక మహిళ తప్పనిసరి పర్మ్‌తో తరగతిలోకి ప్రవేశించి, చుట్టూ చూసి, శ్రీమతి పార్క్‌తో ఏదో గుసగుసగా చెప్పింది.
"మిస్టర్ ట్రావిస్," శ్రీమతి పార్క్ ఆంగ్లంలో, "వీడియో... చూడండి" అని చెప్పింది. నేను చిత్రీకరించిన వీడియోను వారికి చూపిస్తాను. ఈసారి నేను ప్రత్యేకంగా షూటింగ్ కోణం తగినంత వెడల్పుగా ఉండేలా చూసుకున్నాను, తద్వారా తండ్రీ కొడుకుల పోర్ట్రెయిట్‌లు పాక్షికంగా కాకుండా పూర్తిగా ఫ్రేమ్‌లో చేర్చబడ్డాయి. నిజానికి, వారు పూర్తి వీడియోలో ఉన్నారు, వారి ముఖాలు శ్రీమతి పార్క్ తలపై తెల్లటి దంతాలతో నవ్వుతున్నాయి, ఆమె బోర్డు మీద వ్రాసిన కొరియన్ పదాలను చాలా శ్రమతో ఉచ్చరించింది.
ఇద్దరు స్త్రీలు రికార్డింగ్‌ను జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు మరియు గుసగుసగా కొన్ని వ్యాఖ్యలను మార్పిడి చేసుకుంటారు. శ్రీమతి పార్క్ తర్వాత చాక్‌బోర్డ్‌కి వెళ్లి పోర్ట్రెయిట్‌లను చూపుతుంది.
"మిస్టర్ కిమ్ ఇల్ సంగ్ లేకుండా, కిమ్ జోంగ్ ఇల్," ఆమె చెప్పింది.
అది నాకు అందుతుంది. నేను ఎంట్రీని తొలగిస్తున్నట్లు నిర్వాహకుడికి చూపిస్తాను. చిరునవ్వు. మీరు సంతృప్తి చెందారా?
సహజంగానే, మిన్ గొడవ చేసింది. ఇది ఆమెకు చాలా అదనపు పాయింట్లను పొందడంలో సహాయపడిందని నేను ఆశిస్తున్నాను.
శ్రీమతి పార్క్ లేదా ఆమె ఉన్నతాధికారుల నుండి నేను ఈరోజు చివరిసారిగా అలాంటి వ్యాఖ్యను స్వీకరించాను. నేను ప్రతిరోజూ చాలా ఫోటోలు మరియు వీడియోలు తీయడం కొనసాగిస్తాను. చిన్న నిరసనగా, నేను ప్రతి ఫ్రేమ్‌లో నాయకుల చిత్రాలను ప్రత్యేకంగా పట్టుకుంటాను. అన్నింటికంటే, వారు వారి చిరునవ్వుతో కూడిన సమగ్రతను కలిగి ఉన్నట్లయితే, నేను ఎటువంటి చట్టాలు లేదా నిబంధనలను ఉల్లంఘించను.
* * *
తరగతులు ముగిసిన తరువాత, మేము మరోసారి కాఫీ కోసం వెళ్తాము. ఈరోజు - ప్యోంగ్యాంగ్ హోటల్‌లో. ఇది నగరంలో అత్యుత్తమమైనది మరియు అత్యంత ఖరీదైనదిగా పరిగణించబడుతుందని అలెక్ చెప్పారు.
"అలెక్, నేను మీకు వార్త చెప్పడం మర్చిపోయాను," మిన్ మార్గంలో చెప్పింది. – నేను జూన్‌లో పదోన్నతి పొందాను. ఇప్పుడు నేను సీనియర్ టూరిస్ట్ గైడ్‌ని. కామ్రేడ్ కిమ్ కంటే ఒక్క అడుగు మాత్రమే తక్కువ!
మేము ఆమెను అభినందించాము. నేను ఇంకా ఏమి అడుగుతున్నాను - ఉన్నత క్రమానుగత స్థాయికి వెళ్లడంతోపాటు - ప్రమోషన్ అంటే. మింగ్ స్పష్టంగా సమాధానం చెప్పాలనుకోని ప్రశ్నలలో ఇది ఒకటి అని తేలింది.
“మీరు ఇంకా మరిన్ని పనులు చేయాలి. ప్రజలారా, హ్మ్మ్మ్, మీరు మరింత గౌరవించండి...” ఆమె తప్పించుకోలేక గొణుగుతోంది.
"ఆహ్, అంటే, మీరు పెద్ద సంఖ్యలో వ్యక్తులపై బాస్ అయ్యారు!" - అలెగ్జాండర్ తన వేలును ఆమె వైపు చూపిస్తూ చెప్పాడు.
ఆమె నవ్వుతూ: "అవును, అది నిజమే!" - మరియు సరదాగా తన అరచేతిని పిడికిలితో కొట్టాడు. రో కిటికీలోంచి దిగులుగా చూస్తున్నాడు.
* * *
పశ్చిమంలో వారిని మిలీనియల్స్ అంటారు; ఉత్తర కొరియాలో వారిని "జంగ్‌మదన్" తరం ("మార్కెట్ ఆధారిత") అని పిలుస్తారు. కిమ్ ఇల్ సంగ్ మరణం మరియు సోవియట్ యూనియన్ పతనం తర్వాత, ఆర్థిక పతనంతో పాటు పర్యావరణ విపత్తుతో కలిసి దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన కరువు ఏర్పడిన 1990ల రెండవ భాగంలో హార్డ్ మార్చ్ సమయంలో వారు యుక్తవయస్సు వచ్చారు. . దాదాపు అన్ని ఉత్తర కొరియన్లు పూర్తిగా ఆధారపడిన ఆహార పంపిణీ వ్యవస్థ, అప్పుడు కేవలం కూలిపోయింది. దేశవ్యాప్తంగా మార్కెట్లు కనిపించడం ప్రారంభించాయి. వారిపై మాత్రమే పౌరులందరూ ఎక్కువ లేదా తక్కువ మేరకు ఆధారపడగలరు. మీరు హార్డ్ కరెన్సీకి యజమాని అయితే ఈరోజు మీరు DPRKలో దాదాపు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. ఉత్తర కొరియా ఇకపై ప్రపంచ దేశాలతో పూర్తిగా తెగిపోయింది. మార్కెట్ల పనికి ధన్యవాదాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతుందో పౌరుల తీవ్రమైన ప్రమేయం గుర్తించదగినదిగా మారింది. రోజువారీ వస్తువులు, మందులు, విలాసవంతమైన వస్తువులు - ప్రతిదీ అమ్మవచ్చు, కొనవచ్చు లేదా మరేదైనా మార్చవచ్చు. కానీ ఇది ప్రధాన విషయం కాదు. 21వ శతాబ్దపు ప్రపంచంలో దాదాపు అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా సమాచారం అత్యంత విలువైన వస్తువు. గాసిప్ మరియు గుసగుసలాడే పుకార్లు మార్కెట్‌లలో చాలా స్వేచ్ఛగా వ్యాపిస్తాయి మరియు ఇవి నోడాంగ్ సిన్‌మున్‌లో ముద్రించిన వాటి కంటే లేదా రాత్రిపూట వార్తా కార్యక్రమాలలో ఒక టెలివిజన్ అనౌన్సర్ నాటకీయంగా ఉన్నతమైన స్వరంతో పఠించిన వాటి కంటే రసవంతమైన చిట్కాలు. మార్కెట్లు పౌరులకు కొంత స్థాయి స్వాతంత్య్రాన్ని ఇస్తాయి మరియు క్రమంగా ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య చీలికను పెంచుతాయి. ఉత్తర కొరియన్ల జీవితాలపై మార్కెట్ సంబంధాల ప్రభావం "చంగ్మదన్ తరం" నుండి నేటి ఇరవై సంవత్సరాల వయస్సు గలవారి ఉదాహరణలో ముఖ్యంగా గుర్తించదగినది - రాష్ట్రం అవసరమైన ప్రతిదాన్ని అందించిన రోజుల్లో జీవించని మిన్ వయస్సు ప్రజలు. జీవితం, కానీ వీధుల్లో ప్రజలు ఎలా చనిపోయారో ఇప్పటికీ ఎవరు గుర్తుంచుకుంటారు .
షాపింగ్ అనేది మిన్‌కి ఇష్టమైన కాలక్షేపం. రెస్టారెంట్లకు వెళ్ళిన తర్వాత రెండవది. ఆమె ఏ రూపంలోనైనా వినియోగంపై నిమగ్నమై ఉంది. మా వినియోగదారుల అలవాట్లన్నింటిపై ఆమెకు ఆసక్తి ఉంది మరియు ఆమె వాటిని పూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. మేము దుకాణానికి వెళ్లడం మరియు ఆమె తనకు తానుగా ఏమీ కొనకపోవడం అరుదైన సందర్భం.
వాస్తవానికి, దాని పెరుగుదల, ఇప్పుడు ఏదైనా పెరుగుదల వలె, పర్యాటకం కాకుండా ఏదైనా వ్యాపార కార్యకలాపాల అమలులో అనుమతించబడిన స్వాతంత్ర్య స్థాయి పెరుగుదల. వార్‌మ్‌బియర్ అరెస్టు నుండి చెడు వార్తల చక్రం కారణంగా దేశ పర్యాటక పరిశ్రమ యొక్క ఆర్థిక పనితీరు పడిపోయింది. కానీ 1990ల నుండి మార్కెట్ సంబంధాల యొక్క అద్భుతమైన పెరుగుదల ఫలితంగా సమాజం అవలంబించిన కొత్త నిత్యకృత్యాలు మరియు నియమాలకు ధన్యవాదాలు, ఇది కామ్రేడ్ కిమ్ మరియు అతని ప్రత్యక్ష అధీనంలో ఉన్నవారు తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. మంచి డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి, ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ యొక్క ఉన్నత స్థాయి ఉద్యోగులు దాదాపు ఏదైనా చేయడానికి అనుమతించబడతారు. మిన్ కోసం, ఇది “ఏదైనా” - మందులు మరియు ఖరీదైన ఫ్రెంచ్ సౌందర్య సాధనాలు: ఆంక్షల కారణంగా చాలా కష్టమైన వ్యాపారం, కానీ అసాధ్యం కాదు. ముఖ్యంగా దేశానికి వచ్చే విదేశీయులకు ప్రవేశం ఉంటే. లేదా మీరే విదేశాలకు వెళ్లే అవకాశం. మా రాకకు ముందు రోజు, మిన్ ఉగాండా పర్యటన నుండి కంపాలాలోని DPRK రాయబార కార్యాలయానికి తిరిగి వచ్చాడు.
* * *
ప్యోంగ్యాంగ్ హోటల్ కాఫీ షాప్‌కు లాబీ ప్రవేశ ద్వారం పక్కన ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంది. వాస్తవానికి, ఈ కేఫ్ పైకప్పుపై ఉన్న భవనానికి ఒక చిన్న పొడిగింపు. ఒక ఎలివేటర్ మిమ్మల్ని రెండవ అంతస్తుకు తీసుకువెళుతుంది మరియు విద్యుత్తు అంతరాయం ఏర్పడినప్పుడు, మీరు అక్కడ మెట్లు ఎక్కవచ్చు. తదుపరి మీరు మధ్యతరగతి ప్రతినిధులు నివసించే ఏదైనా పాశ్చాత్య నగరం యొక్క పరిసరాలకు చాలా శ్రావ్యంగా సరిపోయే చాలా ప్రెటెన్షియస్ గదిలో మిమ్మల్ని మీరు కనుగొంటారు. ఫర్నిషింగ్‌లు వుడ్ ప్యానలింగ్ మరియు సిల్క్-అలంకరించిన జపనీస్-స్టైల్ ఫోల్డింగ్ స్క్రీన్‌లతో ప్రదేశానికి గ్లామర్‌ను జోడిస్తాయి, వీటిని మరింత ప్రైవేట్ సెట్టింగ్ కావాలనుకుంటే స్క్రీన్ అవుట్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఒక స్పైరల్ మెట్లు వీధికి అడ్డంగా ఉన్న ప్యోంగ్యాంగ్ గ్రాండ్ థియేటర్ వీక్షణలతో గ్లాస్ రూఫ్ టెర్రస్‌కి దారి తీస్తుంది. సాంప్రదాయ కొరియన్ మహిళల దుస్తులైన చోసోనోట్‌లో కిమ్ ఇల్ సంగ్ తల్లి చేతిలో పిస్టల్ పట్టుకుని ఉన్న అందమైన మొజాయిక్‌తో ఇది అలంకరించబడింది. స్పీకర్ల నుండి "మోరన్‌బాంగ్" సమూహం యొక్క హిట్ వస్తుంది - "మేము భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తాము." వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా చరిత్రలో ఈ గొప్ప శకాన్ని జరుపుకునే గీతం అయిన డ్యాన్స్ పాప్ సంగీతం. కౌంటర్ వెనుక, ఒక అందమైన యువ బారిస్టా బంగారం మరియు వెండిలో మెరుస్తున్న కాఫీ యంత్రాన్ని నేర్పుగా నిర్వహిస్తుంది. ఈ సాధారణ క్రాఫ్ట్ నేర్చుకోవడానికి గత వేసవిలో ఆమె చైనాకు పంపబడిందని తేలింది, కాబట్టి ఆమె తన సామర్థ్యాలను మాకు చూపించడానికి సంతోషంగా ఉంది. నేను అమెరికానోని ఆర్డర్ చేసినప్పుడు, ఆమె ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలోని వివిధ ప్రదేశాల నుండి కాఫీ గింజల ఎంపికను చూపుతుంది, ఆపై నేను ఏది ఇష్టపడతాను అని అడుగుతుంది. పెద్ద స్వీట్ టూత్ కలిగి ఉన్న అలెక్, మెనులో తనకు ఇష్టమైన దక్షిణ కొరియా డెజర్ట్‌ని చూసి ఆశ్చర్యపోయాడు: కొరడాతో చేసిన క్రీమ్, స్ట్రాబెర్రీలు మరియు స్టికీ సిరప్‌తో కూడిన మృదువైన ఐస్ క్యూబ్‌ల దిబ్బ.
అలెగ్జాండర్, దీని సంయమనం స్పష్టంగా కెఫిన్ పానీయాల వరకు విస్తరించడం ప్రారంభించింది, తయారీ ప్రక్రియను చూస్తుంది, కాఫీ షాప్‌లో అందించే దానికంటే అమ్మాయిపై స్పష్టంగా ఎక్కువ ఆసక్తి చూపుతుంది.
“డెజర్ట్ తినండి! - అలెక్ అతనిని ప్రోత్సహించాడు. "ఇది చాలా గొప్ప పని, మనిషి!"
అలెగ్జాండర్ సందేహాస్పదంగా కనిపిస్తాడు: “నేను మీకు ఇప్పటికే చెప్పాను, అలెక్! ఐస్ మంచి ఎంపిక కాదు."
యంత్రం చిన్న చిన్న మంచు ముక్కలను ఉమ్మివేయడాన్ని చూస్తున్నప్పుడు అలెక్ దీని గురించి ఆలోచిస్తాడు. "వారు ఫిల్టర్ చేసిన నీటి నుండి తయారు చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను," అలెక్ స్వరం సంకోచంగా మరియు ఆశాజనకంగా ఉంది.
మేము మా ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు (కౌంటర్ వెనుక ఒక ఉద్యోగి మాత్రమే ఉన్నాడు, ఇది స్టార్‌బక్స్ స్టైల్ అస్సలు కాదు), నేను మా గుంపు నుండి విడిపోయి హోటల్ లాబీలోకి జారిపోతాను. ప్యోంగ్యాంగ్ హోటల్ నగరంలోని పురాతనమైన వాటిలో ఒకటి, ఇది గమనించదగినది. లాబీ 1970ల నుండి మార్చబడలేదు.
ఏది ఏమైనప్పటికీ, స్థిరపడటానికి నేను ఇక్కడ లేను. నా జీవితంలో మొదటి సారి లాయర్‌ని కలవబోతున్నాను.
ఈ హోటల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన మైఖేల్ హే అనే ప్రాక్టీస్ లాయర్ కార్యాలయం ఉందని వారు చెబుతున్నారు. అతను నీడలో ఉండటానికి ఇష్టపడే ప్రవాసులలో ఒకడు, కానీ ప్రత్యేక జ్ఞానం ఉంది. నేను నిజంగా అతనిని కలుసుకుని మాట్లాడాలని అనుకున్నాను. అతని కంపెనీ ఉత్తర కొరియాలో వ్యాపార అవకాశాలను కోరుతూ అనేక విదేశీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏదైనా తప్పు జరిగితే అతను సహాయం మరియు రక్షణను అందిస్తాడు. పురాణాల ప్రకారం, అతను కాపీరైట్ ఉల్లంఘనపై DPRK ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక కోర్టులో ఒక క్లయింట్ తరపున దావా కూడా వేశాడు - మరియు గెలిచాడు! మరొక పురాణం ప్రకారం, అతను నిజంగా త్రాగడానికి ఇష్టపడతాడు, కాబట్టి నేను చాట్ చేయడానికి మరియు స్థానిక జీవితం నుండి కొన్ని కథలను వినడానికి రెండు గ్లాసుల కోసం అతన్ని ఆహ్వానించబోతున్నాను.
"చెప్పు, దయచేసి, మిస్టర్ మైఖేల్ ఇంట్లో ఉన్నారా?" ముందు డెస్క్‌లో ఉన్న వ్యక్తి తన ముందు ఒక విదేశీయుడు తోడు లేకుండా కనిపించాడని ఆశ్చర్యపోయాడు. అతను ఫోన్ తీసి కాల్ చేస్తాడు. ఎవరూ సమాధానం చెప్పడం లేదు.
"చాలా ధన్యవాదాలు".
నేను పైకి వెళ్లి స్వయంగా చూడాలనుకుంటున్నాను. మిన్ మైఖేల్‌తో కలవడానికి కూడా ఆసక్తిని కలిగి ఉంది, ఎందుకంటే ఆమెకు తన స్వంత వ్యాపారం ఉంది మరియు ఈ లాయర్ ఆమెకు ఉపయోగపడుతుంది. అతనికి బహుశా చాలా పరిచయాలు ఉండవచ్చు... కానీ మీటింగ్‌ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని అంచనా వేయడానికి నేను ముందుగా అతనితో ప్రైవేట్‌గా మాట్లాడాలనుకుంటున్నాను. మరియు నేను అతని నుండి కథలను వినాలనుకుంటున్నాను, అతను బహుశా మిన్ ముందు పంచుకోవడానికి ఇష్టపడడు.
నేను మెట్లపైకి నడుస్తాను, అక్కడ చిరుతపులి ధరించిన యువకులు రైలింగ్‌పై కాళ్లు చాచి సాయంత్రం నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. వీరు జపాన్‌లో నివసిస్తున్న జైనిచి జాతి కొరియన్లు. వారు జపనీస్ అనుకూల ఉత్తర కొరియా సంస్థ అయిన చోన్‌యోంగ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ సంస్థలోని చాలా మంది సభ్యులు తమ కుమారులు మరియు కుమార్తెలను తమ చారిత్రక మాతృభూమిలోని జాతి మూలాలను తెలుసుకోవడం కోసం వేసవిలో అనేక వారాల పాటు DPRKకి పంపుతారు. కొన్ని కారణాల వల్ల వారందరూ ప్యోంగ్యాంగ్ హోటల్‌లో ఉంటారు; అతికొద్ది మంది ఇతర అతిథులు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నందున వారిని ఎక్కువగా ఒంటరిగా ఉంచడం కోసం ఇది ఉద్దేశించబడింది.
రెండవ అంతస్తులో, ఇతర సాధారణ హోటల్ గది తలుపుల మధ్య "హే, కల్బ్ మరియు అసోసియేట్స్" అని రాసి ఉన్న డోర్‌ని నేను కనుగొన్నాను. నేను మూడు సార్లు కొట్టాను. లోపల, తలుపు వెనుక, ఒక సాధారణ సూట్ ఉంది, అందులో ఆఫీస్ డెస్క్ ఉంది, మరియు ఒక ప్రత్యేక గదిలో బెడ్ రూమ్ ఉంది. కానీ నేను లోపలికి వెళ్లడానికి ఉద్దేశించబడలేదు - ఎవరూ కొట్టడానికి సమాధానం ఇవ్వరు. మిస్టర్ మైఖేల్ సెలవులో ఉన్నారు.
మా రాకకు ఒక వారం ముందు అతను శాశ్వతంగా దేశం విడిచిపెట్టాడని తరువాత నేను కనుగొన్నాను.
* * *
కాఫీ షాప్‌కి తిరిగి వచ్చినప్పుడు, నేను ఒక సంపన్న జంటను కనుగొన్నాను. వారు నిశ్శబ్దంగా కాఫీ కప్పుల మీద ఏదో మాట్లాడుతున్నారు, మనిషి ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతున్నాడు. మేము తాగబోతున్న కాఫీ గురించి ఇంగ్లీష్‌లో రంగురంగుల వీడియోని చూపిస్తూ గోడపై ఉన్న పెద్ద డిస్‌ప్లే వైపు నిల్చుని ఆలోచనాత్మకంగా చూస్తోంది: అది ఎలా పండింది, దాని చరిత్ర మరియు ఆరోగ్య ప్రయోజనాలు. "మా కాఫీ చాలా ఖరీదైనది," అని మిన్ పేర్కొన్నాడు. "జర్మనీలో ఒక కప్పు కాఫీ ధర ఎంత?"
ఇప్పుడు సగటు 1.8 నుండి 2.2 యూరోల వరకు ఉందని నేను ఆమెకు చెప్తున్నాను. "ఇటలీలో మీరు కేవలం ఎనభై సెంట్లు మాత్రమే ఎస్ప్రెస్సో కొనుగోలు చేయవచ్చు," నేను జోడించడానికి. ఆమె విన్నదాన్ని ఆమె గ్రహించి, నా వైపు తిరిగింది - ఆమె తలపైకి స్పష్టంగా వచ్చిన ఆలోచనతో ఆమె ముఖం వెలిగిపోతుంది. "నేను కాఫీ షాప్ తెరవాలని అనుకుంటున్నాను," ఆమె చెప్పింది. - సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే కాఫీ షాప్. ఎందుకంటే ఈ ధరలతో, చాలా ధనవంతులు మాత్రమే ఒక కప్పు కాఫీని కొనుగోలు చేయగలరు.
మింగ్‌ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించే అసలు ఆలోచన ఇది. ఆమె తన పర్సులోంచి నోట్‌ప్యాడ్ మరియు పెన్ను తీసి ఆవేశంగా ఏదో రాయడం ప్రారంభించింది. మా ఆర్డర్ సిద్ధంగా ఉంది మరియు మేము సమీపంలోని రెస్టారెంట్‌లోని టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు, మిన్, ఫోన్‌ని చెవికి నొక్కి ఉంచి, గోప్యత గురించి ఏదైనా మాట్లాడటానికి కారిడార్‌లోకి లోతుగా కదులుతుంది.
"ఒక డిక్షనరీ అప్లికేషన్," అలెగ్జాండర్ చెప్పారు. – నేను దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి, అలెక్. తీవ్రంగా. నేటి పాఠంలో గురువు నుండి ఒక్క వివరణ కూడా నాకు అర్థం కాలేదు.
"సరే, ఇప్పుడు కష్టంగా ఉంది," రో మా పక్కన కూర్చుని, పరిస్థితి యొక్క అసంబద్ధతను చూసి నవ్వుతూ చెప్పాడు. నిరంకుశత్వం యొక్క బ్లాక్ హాస్యం.
“నాకేం అర్థం కావడం లేదు. నేను ఫోన్ కొన్నాను. మీరు దానిపై నిఘంటువును ఎందుకు డౌన్‌లోడ్ చేయలేరు?"
“నేను Koryolink నుండి కొనుగోలు చేసినప్పుడు నిఘంటువు నా ఫోన్‌లో ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది. కానీ అది రెండు సంవత్సరాల క్రితం, "అలెక్ చెప్పారు.
"పరిస్థితి మారింది," రో పేర్కొన్నాడు. అంటే నిబంధనలు మారాయి. అతను భుజాలు తడుముకుంటాడు - అతను వ్యవస్థ యొక్క ఏకపక్షానికి అలవాటు పడ్డాడు. విలపించడం లేదా ప్రస్తావించడంలో కూడా ప్రయోజనం లేదు. ఇది కేవలం ప్రభావితం చేయలేనిది. అతను లేచి నిలబడి, సాగదీసి, ఆపై బార్‌కి దూరంగా మూలలో నుండి ఆమె ఫోన్‌లోకి గుసగుసలాడుతున్న మిన్ వైపు బద్ధకంగా నడుస్తాడు.
"ప్రస్తుతం వారు స్థానిక స్మార్ట్‌ఫోన్ యాప్‌లను ఉపయోగించే విదేశీయులను కోరుకోవడం లేదు" అని అలెక్ చెప్పారు. "నేను డిక్షనరీలను కలిగి ఉన్నానని అనుకుంటున్నాను."
అలెగ్జాండర్ భుజాలు తడుముకున్నాడు: "అప్పుడు ఫోన్‌ల ప్రయోజనం ఏమిటి?"
"ఇతర విదేశీయులను పిలవడానికి వారు అక్కడ ఉన్నారని నేను భావిస్తున్నాను."
"దీని అర్థం మీకు తెలుసా? - అలెగ్జాండర్ ఆవేశంగా గుసగుసలాడుతున్నాడు. "మేము వారి భాషను నేర్చుకోవాలని వారు నిజంగా కోరుకోరు." వారు నిఘంటువును ఉపయోగించకుండా విదేశీయులను ఎందుకు నిషేధించారు అనేదానికి ఇంకా ఏ వివరణ ఉంటుంది? మనకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది."
అకస్మాత్తుగా మిన్ మా టేబుల్ వద్ద కనిపిస్తాడు: “అందరూ ఇంకా కాఫీ తాగారా? అప్పుడు వెళ్దాం!"
"మనం ఇప్పుడు ఎక్కడున్నాం?"
ఆమె వంగి, "మేము ఆ ఫోన్ యాప్‌ని పొందడానికి ప్రయత్నిస్తాము" అని గుసగుసలాడుతోంది.
* * *
మేము - లేదా బదులుగా, వారు - సాధ్యమైన ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నించారు. మేము Ryugyong హోటల్ వెనుక ఉన్న ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణానికి వెళ్లాము, అక్కడ మేము బయట వేచి ఉన్న సమయంలో అలెగ్జాండర్ ఫోన్‌లో నిఘంటువుని ఇన్‌స్టాల్ చేయడానికి మిన్ మరియు రో ఒక ఉద్యోగికి డబ్బు జారవిడిచేందుకు ప్రయత్నించారు. ప్రయోజనం లేదు. అప్పుడు వారు మమ్మల్ని ఉన్నత వర్గాల కోసం చాలా కష్టమైన షాపింగ్ ప్రాంతానికి తీసుకువెళ్లారు, పొడవైన అపార్ట్‌మెంట్ భవనాల వరుస వెనుక కన్నుమూయకుండా దాచారు. స్థానిక దుకాణాలు చైనా నుండి అక్రమంగా రవాణా చేయబడిన ప్రసిద్ధ బ్రాండ్ల నుండి ఖరీదైన ఎలక్ట్రానిక్స్ మరియు డిజైనర్ దుస్తులను అందించాయి. ఈ అవుట్‌లెట్‌లు ఉత్తర కొరియా-మాత్రమే హోటళ్ల వెనుక దాచబడ్డాయి, ఆ సాయంత్రం తర్వాత నేను నా టూరిస్ట్ మ్యాప్‌లో చాలాసార్లు కనుగొనడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. అక్కడ కూడా ఏమీ పని చేయలేదు. చివరగా, నేను ఇంతకు ముందెన్నడూ లేని ప్రదేశాలకు వెళ్ళాము. ప్యోంగ్యాంగ్ పండోర పెట్టె.
అప్పటికే చీకటి పడింది; రాత్రి భోజనానికి సమయం ఆసన్నమైంది. మేము సాయంత్రం నగర వీధుల గుండా డ్రైవింగ్ చేస్తున్నాము, మేము ఎక్కడికి వెళ్తున్నామో ఖచ్చితంగా తెలియదు మరియు కొరియన్లు దాని గురించి మాకు చెప్పరు.
హ్వా పోథాంగ్ నది వెంబడి నిశ్శబ్ద మరియు ఇరుకైన వీధిలో నడుస్తుంది. వీధిలో డేటింగ్ కోసం అటువంటి stuffy సాయంత్రం చుట్టూ ఎవరూ లేరు. మేము ఒక ఇరుకైన సందులో వెళ్తాము. హ్వా హెడ్‌లైట్స్ ఆఫ్ చేసింది. ముందు సీట్లలో కూర్చున్న మిన్ మరియు రో భయంగా చుట్టూ చూస్తున్నారు. సందు చివరిలో ఒక బార్ ఉంది, ఇది చాలా మటుకు ప్రజలతో నిండి ఉంటుంది, కానీ బయట ఆత్మ కాదు. రెసిడెన్షియల్ ఎత్తైన భవనం ముందు ఉన్న సెక్యూరిటీ బూత్‌లో కూర్చున్న సైనికుడు నిద్రపోయాడు. ఒక ఒంటరి లాంతరు మెరిసి బయటకు వెళ్లి, మమ్మల్ని చీకటిలో వదిలివేసింది.
ఏమి జరుగుతుందో రహస్యంగా పోలీసు నిఘా కోసం సమయం. మిన్ తన ఫోన్ తీసి ఏదో చెబుతున్నాడు. చీకటిలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. మిన్ అతనిని కలవడానికి మా కారు నుండి దూకాడు. అతను బ్యాగ్ ఆమెకు ఇచ్చాడు. నిమి కారు వద్దకు తిరిగి వచ్చాడు, మరియు వ్యక్తి బయట ఉండి, చీకటిలో అటూ ఇటూ వేలాడుతూ ఉంటాడు. మిన్ తన బ్యాగ్‌లోంచి ఒక వస్తువును తీస్తున్నప్పుడు రో భయంగా చుట్టూ చూస్తున్నాడు. ఇది స్థానికంగా ఉత్పత్తి చేయబడిన Samjiyon టాబ్లెట్. ఆమె దాన్ని ఆన్ చేసి స్క్రీన్‌పై స్క్రోల్ చేస్తుంది. "ఓహ్ షిట్," ఆమె ఆంగ్లంలో చెప్పింది. దీనికి అవసరమైన అప్లికేషన్ లేదు.
మిన్ బయటకు దూకి, బ్యాగ్‌ని అప్పగించాడు. మేము బయలుదేరుతున్నాము.
మేము ఇప్పటికే తగినంత దూరంలో ఉన్నప్పుడు "ఇది నా సోదరుడు," ఆమె చెప్పింది.
* * *
"వారు అన్ని రకాల చెత్తను సేకరిస్తారు," అని అలెగ్జాండర్ వాపోయాడు. - చూడు: నేను మంచి పనివాడిని అని చెప్పే ఈ తెలివితక్కువ పతకం నా దగ్గర ఉంది. నాకు విలువ ఉందని. మరియు ఏమి అంచనా? నేను కష్టపడి పని చేస్తే, సరైన వ్యక్తులకు సరైన విషయాలు చెప్పండి, వచ్చే నెలలో వారు నాకు మరింత తెలివితక్కువ పతకాన్ని అందిస్తారు."
అప్పటికే అర్ధరాత్రి దాటింది, మేము నా గది బాల్కనీలో ధూమపానం చేస్తున్నాము, మా క్రింద ఉన్న రాత్రి నగరం యొక్క చీకటిలోకి చూస్తున్నాము. పశ్చిమ ప్యోంగ్యాంగ్‌లోని ఈ వీధులన్నీ అప్పుడప్పుడు మెరుస్తున్న లాంతర్‌లతో ఉంటాయి, వీటిలో చాలా వరకు నిర్దిష్ట గంట తర్వాత బయటకు వెళ్లి, అరిగిపోయిన దుప్పటిలా కనిపిస్తాయి. ప్రతిసారీ కారు దిగువన ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, ఇంత ఆలస్యమైన సమయంలో ఎవరు మరియు ఎక్కడికి వెళ్లగలరు అనే ప్రశ్న తలెత్తుతుంది. రాత్రిపూట కారు నడపడానికి మీకు ప్రత్యేక అనుమతి, లైసెన్స్ ఉండాలి.
"మింగ్ ఒక ప్రధాన ఉదాహరణ," అలెగ్జాండర్ కొనసాగిస్తున్నాడు. “ఆమె వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సభ్యురాలా అని మీరు అడిగినప్పుడు, ఆమె తడబడుతూ ఇలా చెప్పింది: “లేదు... కానీ నేను సోషలిస్ట్ యూత్ లీగ్‌లో ఉన్నాను!” - మరియు అదే సమయంలో ఆమె పోర్ట్రెయిట్‌తో ఉన్న బంగారు బ్యాడ్జ్‌ని చూపింది. కిమ్ ఇల్ సంగ్ యొక్క. అది ఇక్కడ ఎలా పని చేస్తుంది. అందుకున్న రివార్డ్‌లు, పొందిన హోదా, అందించబడిన గౌరవాన్ని సూచించే బ్యాడ్జ్‌పై బంగారం. వారు మీకు అర్ధంలేని మాటలు ఇస్తారు. ఇది మీకు చెందిన అనుభూతిని ఇస్తుంది-కాదు, చెందినది కాదు- చెందినది. “అవును, నేను ఈ వ్యవస్థలో భాగమయ్యాను, నేను దానిలో నిర్మించబడ్డాను, నేను నా పాత్రను పోషిస్తాను మరియు దాని కోసం నేను రివార్డ్ పొందాను. మరియు తదుపరిసారి నేను మరింత అర్ధవంతమైనదాన్ని పొందుతాను. చూడండి. ఆటోమొబైల్". ఊరికే. ఈ కల్నల్‌లందరూ వారి అవార్డు-విజేత రోలెక్స్‌లతో. పతకాలు, బ్యాడ్జ్‌లు, ఆర్డర్‌లు, వారి యూనిఫారాలు వేలాడదీసిన చిహ్నాలు. ఇదొక్కటే నేను: మీ అరచేతిలో పట్టుకోగలిగే, ప్రదర్శించగలిగేది. చివరికి మీరు మీ మెరిట్ యొక్క చిన్న టోకెన్లన్నింటినీ తీసివేయగలిగే స్థాయికి చేరుకుంటారు. మీరు కొత్త రాష్ట్రంలోకి వెళుతున్నారు. మీరు నిజంగా ఎవరైనా అవుతారు. తన ఆత్మలో మూలధనం ఉన్న వ్యక్తి. ఎవరికి ఇతర వ్యక్తులు ఏదో రుణపడి ఉంటారు. మీరు వారి యజమాని అవుతారు.
ఇదంతా సిస్టమ్‌ను మోషన్‌లో సెట్ చేస్తుంది మరియు దానికి మద్దతు ఇస్తుంది. మరియు అదంతా నకిలీ. తప్పుడు గౌరవం. ఇది వ్యర్థం కాబట్టి, ఈ ట్రింకెట్‌లు నిజంగా ఏమీ అర్థం కాదు. ఒక తప్పు అడుగు మరియు మీరు ప్రతిదీ కోల్పోతారు. ఇది వారి ద్వంద్వ ప్రయోజనం: వాటిని కలిగి ఉండటం అంటే మీరు వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. అవి మీ చేతుల్లో, మీ సూట్, మీ యూనిఫాం యొక్క లాపెల్‌కు పిన్ చేయబడినట్లు కనిపిస్తున్నాయి. వాస్తవానికి, ఇంతకుముందు మీకు ఇచ్చిన ప్రతిదాన్ని రాత్రిపూట తీసివేయవచ్చని మరియు దానితో పాటు, మీ జీవితాన్ని సులభంగా తీసుకోవచ్చని వారు నిరంతరం మీకు గుర్తుచేస్తారు.
* * *
నేను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వేసవి రాత్రులలో కిటికీలు తెరిచి ఉంచి, రాత్రి వీధుల శబ్దాలకు నిద్రపోవడం నాకు ఇష్టం. ఇది నన్ను ఆహ్లాదకరమైన ఉద్వేగానికి గురిచేస్తుంది: గుంపులో మాట్లాడే భాషల మిశ్రమం, ఒక లక్షణమైన హిస్‌ను విడుదల చేసే వేడి వీధి ఆహారం, ప్రయాణిస్తున్న కార్ల శబ్దం - ఇవన్నీ రాత్రికి రహస్యమైన మరియు రహస్యమైన లక్షణాలు. నేను క్రమక్రమంగా ఈథర్ తరంగాల మీద ఎక్కడో తేలుతున్నప్పుడు కూడా, నగరం యొక్క మొత్తం సౌండ్ పనోరమాలో, వీటన్నింటిలో భాగంగా ఉండాలనుకుంటున్నాను. బీజింగ్‌లోని హుటాంగ్‌లు, ఎవరి ప్రాంగణంలో వారు ఉదయం మూడు గంటల వరకు మాంసాన్ని కాల్చారు, నిద్రపోవాలనే కోరికపై శ్రద్ధ చూపరు. మాలెకాన్ నుండి వస్తున్న సంగీత ప్రతిధ్వనులతో పాత హవానా...
కానీ ప్యోంగ్‌యాంగ్ చీకటి పడుతున్న కొద్దీ నిశ్శబ్దంగా మారుతుంది. ఇరవై ఎనిమిదవ అంతస్తులో ఆత్మహత్యాయత్నమైన ఎత్తులో ఉన్న సోసన్ హోటల్‌లో కూడా మన చుట్టూ ఏమీ లేదు. అవును, బయట చెట్లు ఉన్నాయి, గోల్ఫ్ కోర్స్ ఎప్పుడూ ఉపయోగించబడలేదు. క్రీడా జిల్లాలో ఖాళీ ఫుట్‌బాల్ మైదానాలు మరియు స్టేడియంలు. సమీపంలో నివాస ప్రాంతాలు లేవు. అవి ఉన్నచోట కూడా, నిద్రలేమితో సతమతమవుతున్న రాత్రి బాటసారుల సమూహాలను చూడటం అసాధ్యం. ఇది చట్టవిరుద్ధం, కానీ కిమ్ ఇల్ సంగ్ ఒకప్పుడు ఆదర్శవంతమైన సోషలిస్టు దినంగా వర్ణించిన ఎనిమిది గంటల పని మరియు ఎనిమిది గంటల అధ్యయనం తర్వాత దాదాపు అందరూ అలసిపోతారు. ప్రజలు నిద్రలోకి జారుకుంటారు, దాని సర్వవ్యాప్త సర్వవ్యాప్తి యొక్క లోతుతో ఆత్మను చల్లబరుస్తుంది.
 
పదహారవ అధ్యాయం
మింగ్ యొక్క కార్పులెన్స్ చాలా విషయమే. చాలా నిరాడంబరంగా ఉన్నప్పటికీ, ఆమె ఒక ఖరీదైన ఊదారంగు పోల్కా డాట్ స్విమ్‌సూట్‌లో నడుము చుట్టూ రఫ్ఫ్లేస్‌తో బెల్ట్‌ను గుర్తుకు తెస్తుంది. ఇక్కడ ముఖ్యంగా స్త్రీలలో నమ్రత ప్రోత్సహించబడుతుంది. మిన్, మరోవైపు, ఐదు వందల డాలర్ల గూచీ సన్ గ్లాసెస్‌లో, లేత మరియు సువాసనతో సువాసనతో, ఆమె ఒక ఎలైట్ వరల్డ్ రిసార్ట్ నుండి నేరుగా మూడవ ప్రపంచ దేశంలోని ఏదో సందడితో కూడిన మద్యపాన పార్టీకి వెళ్ళినట్లు కనిపిస్తోంది.
మేము ప్యోంగ్యాంగ్ నుండి ద్వీపకల్పం యొక్క పశ్చిమ తీరం వైపు విరిగిన రహదారి వెంట ఒక గంట ప్రయాణంలో ఉన్న నాంపో ఓడరేవు పట్టణంలోని బీచ్‌లో ఉన్నాము. ఈ రోజు ఆదివారం, కాబట్టి బీచ్ స్థానికులతో రద్దీగా ఉంటుంది, వారు ఈ రోజును ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరుకుంటారు: వారు అశ్లీలంగా తాగి సముద్రంలోకి దూసుకుపోతారు, కచేరీ పాటలు మరియు నృత్యాలు చేస్తూ ఉంటారు.
స్థానికులు విదేశీయులను గమనిస్తారు మరియు మిశ్రమ భావాలతో, ఎక్కువగా ఉత్సుకత మరియు ఆశ్చర్యంతో చూస్తారు. ఒక స్థానిక గార్డు రో దగ్గరకు వచ్చి, అతను ఎవరు, అతను ఇక్కడ ఎవరితో ఉన్నాడు, ఈ విదేశీయులు ఎవరు అని అడుగుతాడు. అతను ఇంతకు ముందు ఇక్కడ రోను చూడలేదు, కాబట్టి అతని మనస్సులో వెంటనే ప్రశ్న తలెత్తుతుంది: స్థానిక అధికారుల నుండి అనుమతి పొందకుండా విదేశీయుల ప్రతినిధి బృందాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఈ రో ఎవరు? రో అతనికి ఒక పదబంధంతో సమాధానమిచ్చాడు. గార్డు మరియు అతని "పరివారం" వెంటనే అదృశ్యం. మిన్ రో దగ్గరికి వచ్చి సంభాషణ గురించి అడుగుతాడు. రో దాని విషయాలను తెలియజేసారు మరియు ఇద్దరూ పగలబడి నవ్వారు, అంటే: ఓహ్, ఈ అనాగరిక గ్రామం బంప్‌కిన్స్!
మిన్ సన్నగా మరియు ఎముకలు లేని కొరియన్ల మధ్య తిరుగుతూ, క్రమంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అటువంటి బీచ్ సూట్ కొనడానికి, వీరిలో చాలా మంది పదేళ్లపాటు కష్టపడి, నిత్యావసరాలను ఆదా చేసుకోవాలి. కొంతమంది స్త్రీలకు స్విమ్‌సూట్‌లు ఉండవు; వారు తమ ప్యాంట్‌లను పైకి చుట్టుకొని నీటిలో తిరుగుతారు. నమ్రత పురుషుల రూపానికి కూడా లక్షణం. స్పీడోలు లేవు, కేవలం షార్ట్‌లు లేదా లాంగ్ జాన్స్ కూడా ఏమీ కొనుగోలు చేయలేని వారి కోసం.
చన్మదన్ తరానికి చెందిన ప్రజలు మరియు వారి తల్లిదండ్రులు జీవించగలిగిన కష్టమైన ప్రయాణం ఒక సభ్యోక్తి, పాలన ద్వారా మళ్లీ ఉపయోగించబడిన పదం, అలాగే అనేక ఇతర ప్రతీకాత్మక పదబంధాలు. మొదటి హార్డ్ మార్చ్‌కు కరువుతో సంబంధం లేదు, కానీ 1938-1939లో కిమ్ ఇల్ సంగ్ యొక్క గెరిల్లా ఉద్యమం జపనీయులచే దాదాపుగా అణిచివేయబడిన శీతాకాలపు కష్టాలు. రెండవ కష్టతరమైన మార్చ్ (1994-1998), ఇది చన్మదన్ తరం ఏర్పడటానికి నిర్వచించే కాలం, 240 వేల నుండి 3.5 మిలియన్ల మంది వరకు ధృవీకరించలేని వివిధ అంచనాల ప్రకారం, ఆకలితో గుర్తించబడింది. (ప్రభుత్వం నమ్మదగిన గణాంకాలను ప్రచురించదు.) ప్రాణాలతో బయటపడిన వారిలో, మానసికంగా మరియు/లేదా శారీరకంగా అభివృద్ధి చెందడం ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పటికీ అనారోగ్యం మరియు దీర్ఘకాలిక బాల్య పోషకాహార లోపంతో సంబంధం ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఉత్తర కొరియాలో దేశం మొత్తంగా ఆహార కొరత సమస్యగా ఉంది. కిమ్ ఇల్ సంగ్ తన గురువు స్టాలిన్ యొక్క ఉదాహరణను అనుసరించాలని మరియు భారీ పరిశ్రమను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న క్షణం నుండి (కచ్చితంగా అనుసరించబడిన ఆదేశం), వ్యవసాయం క్రమంగా క్షీణించింది. ప్రజలపై విధించిన స్వేదషాప్ శ్రామిక వ్యవస్థ, తక్కువ ప్రోటీన్ ఆహారంతో కలిపి దీర్ఘకాలిక అలసట మరియు అలసటకు దారితీసింది. ఈరోజు నాంపోకి వెళ్లే దారిలో మేము వెస్ట్ సీ డ్యామ్ అని పిలవబడే గుండా వెళ్ళాము. కిమ్ ఇల్ సంగ్ యొక్క వానిటీని సంతోషపెట్టిన ప్రాజెక్ట్‌లలో ఇది బహుశా అత్యంత ఖరీదైనది: ఒక భారీ ఆనకట్ట, దీని నిర్మాణం అపారమైన వనరులను తీసుకుంది మరియు పెద్దగా, ఫలించలేదు - అవి కేవలం వృధా చేయబడ్డాయి. ఆనకట్ట నిర్మాణం తీవ్రమైన పర్యావరణ విపత్తుకు దారితీసింది, ఇది 1990ల కరవు కారణాలలో ఒకటి.
భారీ పరిశ్రమ వర్సెస్ తేలికపాటి పరిశ్రమ. ఊబకాయం వర్సెస్ వృధా. "ఇది మాకు చాలా ముఖ్యం," ఉత్తర కొరియా శరణార్థులలో ఒకరు సియోల్‌లో ఒకసారి నాకు వివరించారు, "నాయకుడు లావుగా ఉండటం." ఇది శ్రేయస్సు మరియు ఆశకు సంకేతం. ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పటికీ, మంచి ఆహారం ఉన్న నాయకుడి చిత్రం వారికి భవిష్యత్తు సంపద మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా ఉపయోగపడుతుంది. "సోషలిజం యొక్క అంతిమ విజయంలో మనమందరం ఇలాగే ఉంటాము," నాయకుడి చిత్రం ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. సరే, లేదా కనీసం ఇది: "ఇది ఇక్కడ చెడ్డది కావచ్చు, కానీ ఇతర దేశాలలో ప్రతిదీ మరింత ఘోరంగా ఉండాలి."
ఇక్కడ ఎవరూ ఆకలితో ఉండరు. ఈ ప్రచారాన్ని ఎంతమంది ఉత్తర కొరియన్లు ఇప్పటికీ హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నారో తెలియదు. బహుశా చాలా కాదు. ప్యోంగ్యాంగ్ వెలుపల కూడా, మనుగడ కోసం పెట్టుబడిదారీ ఆటలు ఆడటం నేర్చుకోవాలని ప్రజలు గ్రహించారు. ఇక్కడ బీచ్‌లో తిండికి కొరత లేనప్పటికీ ప్రజలందరూ చాలా సన్నగా ఉన్నారు. బీరు నదిలా ప్రవహిస్తుంది. ఇవన్నీ చైనా నుండి దిగుమతి చేయబడవచ్చు, కానీ మార్షల్ ఇప్పటికే తేలికపాటి పరిశ్రమకు, అంటే వినియోగ వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడానికి సూచనలు ఇచ్చారు. ఇది అతని తాత యొక్క విధానానికి స్పష్టమైన విరుద్ధం, అతని తండ్రి కూడా ఎక్కువ లేదా తక్కువ మేరకు కట్టుబడి ఉన్నాడు. వాస్తవానికి, యువ మార్షల్‌కు పెద్దగా ఎంపిక లేదు - పెట్టుబడిదారీ విధానం యొక్క మొలకలపై మరింత సహనంతో ఉండటం లేదా వినియోగ వస్తువుల ఉత్పత్తికి, గృహ నిర్మాణానికి, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లేదా ఇటీవల, పర్యావరణ పరిరక్షణ. తనకు సంక్రమించిన అధికార వ్యవస్థ నమ్మదగినది కాదని ఇటీవల స్పష్టంగా చూపించినందున, అతను చేయగలిగినది అతి తక్కువ.
* * *
ఒడ్డున, మోరన్‌బాంగ్ సమూహం యొక్క తాజా హిట్‌ల యొక్క వాయిద్య కంపోజిషన్‌ల ఎలక్ట్రానిక్ ఏర్పాట్‌లకు యువకుల సమూహం ఉల్లాసంగా నృత్యం చేస్తుంది. నేను ఉద్రిక్తమైన మరియు చల్లటి ముఖాలను చూస్తాను, అవి కేవలం వారి అవయవాలను మెలితిప్పినప్పుడు కఠినమైన, పదునైన కదలికలను చూస్తాను. రో కూడా వాళ్ళ వైపు చూస్తూ ఒక్కసారిగా నవ్వాడు. “పిండు,” అలెగ్జాండర్ నా చెవిలో గుసగుసలాడుతున్నాడు. స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వైద్య ఉత్పత్తి, ఇది మొదట్లో ప్రభుత్వం ఎగుమతి కోసం మాత్రమే ఉత్పత్తి చేసింది, కానీ ఇప్పుడు కౌమారదశలో మరియు పెద్దలలో బాగా ప్రాచుర్యం పొందింది, దాని ఔషధ గుణాల కోసం మాత్రమే కాకుండా, ఆకలిని తగ్గించడం, ఏకాగ్రత మరియు పనితీరును మెరుగుపరచడం వంటి వాటి చర్య కోసం కూడా. . పాశ్చాత్య దేశాలలో, ఈ ఔషధాన్ని "క్రిస్టల్ మెత్" అని పిలుస్తారు.
మధ్య వయస్కులైన మగవాళ్ళ గుంపు నన్ను పిలిచి, వారితో కలిసి మద్యం సేవించమని నన్ను ఆహ్వానిస్తుంది. వారు నాకు అందించిన బాటిల్ నుండి ఒక సిప్ తీసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఒక చిన్న అమ్మాయి, నా “డ్రింకింగ్ బడ్డీస్” కూతురు, బూమ్‌బాక్స్ నుండి వచ్చే కొన్ని ఉత్తర కొరియా పాప్ ట్యూన్‌కి డ్యాన్స్ చేస్తుంది. పాట యొక్క చివరి తీగల యొక్క చెవిటి శబ్దాలకు, ఆమె విడిపోతుంది. పురుషులు చప్పట్లు మరియు చీర్స్‌తో ఆమెకు మద్దతు ఇస్తారు, ఆపై నన్ను తాత్కాలిక డ్యాన్స్ ఫ్లోర్‌లో టెంటెడ్ పందిరి క్రిందకి నెట్టారు. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను నవ్వు మరియు చప్పట్లు పొందడం నా వాటా.
"ఏ దేశం?" - వారిలో ఒకరు మ్రోగుతున్న సంగీతంపై అరుస్తారు.
అతని సహచరులు ఆసక్తితో నా వైపు మొగ్గు చూపుతారు. "జర్మనీ," నేను సహజంగా అబద్ధం చెబుతున్నాను.
ఊపిరి పీల్చుకుంటారు.
"జర్మనీ బాగుంది!" - వాటిలో ఒకటి ముగించింది. మిగిలిన వారు గట్టిగా అంగీకరిస్తున్నారు.
* * *
గైడ్‌లు మమ్మల్ని ఈత కొట్టడానికి అనుమతిస్తారు. మింగ్ నీటిలోకి వెళ్లడానికి కూడా నిరాకరిస్తాడు మరియు రో కొన్నిసార్లు మాతో చేరతాడు. అలెగ్జాండర్ మరియు నేను పొరుగు బీచ్‌కి ఈత కొట్టాము. ఈత కొట్టే స్థానికులు మన తెల్లటి ముఖాలను ఆనందంతో పలకరిస్తారు, విదేశీయులతో కమ్యూనికేట్ చేయడానికి జీవితంలో ఇదే ఏకైక అవకాశం అని స్పష్టంగా గ్రహించారు. మేము ఎక్కడి నుండి వచ్చాము అని అడుగుతారు. ఈసారి నేను నిజం చెబుతున్నాను. వారు నవ్వుతూ నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు. ఈరోజు రాజకీయాల గురించి ఎవరూ మాట్లాడకూడదు. మేము ఒడ్డుకు ఈత కొడుతున్నప్పుడు మా ఇద్దరి చుట్టూ జనం గుమిగూడారు. ఒక యువకుడు నేను జీవనోపాధి కోసం ఏమి చేస్తున్నాను అని అడిగాడు. నేను రచయితనని, ఇప్పుడు కిమ్ హ్యుంజిక్ పెడగోగికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిని అని సమాధానం ఇస్తున్నాను. క్రమంగా, అతను ఏమి చేస్తాడు అని నేను అడుగుతాను. "నేను సాధారణ పనివాడిని," యువకుడు సమాధానం చెప్పాడు. ఒక మహిళా ఫోటోగ్రాఫర్ తన సేవలను ప్రచారం చేస్తూ గుంపు గుండా వెళుతుంది. అలెగ్జాండర్ ఆమెను పిలిచి, మా కొత్త స్నేహితులతో మాకు సినిమా చేయమని అడిగాడు. స్త్రీ కొంచెం గందరగోళంగా మరియు భయానకంగా ఉంది, కానీ చివరికి ఫోటో తీయడానికి అంగీకరిస్తుంది.
మేము ఆకస్మిక కబాబ్ మరియు బీర్ కరోకే బార్‌లను దాటి తీరం వెంబడి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అలెక్ మిన్‌తో ఉత్సాహంగా ఏదో గురించి మాట్లాడుతున్నాడు, అయినప్పటికీ అతని చూపులు మాకు నుండి కొంత దూరంలో యుక్తవయస్కులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న అందంపై కేంద్రీకృతమై ఉన్నాయి. అతను తన స్నేహితురాలిని కోల్పోతాడు. అతను తన కొత్త ఫోన్ నుండి ప్రతిరోజూ ఆమెకు వచన సందేశాలను పంపుతాడు, కానీ ఆమె ఎప్పుడూ స్పందించదు. ఆమె అతని సందేశాలను స్వీకరించదు లేదా ఆమె ఉద్దేశపూర్వకంగా వాటిని విస్మరిస్తుంది. ఆమె తనను మరచిపోయిందని అతను ఆందోళన చెందుతాడు.
రోజు నెమ్మదిగా తగ్గుతున్నందున, చీకటి పడకముందే ప్యోంగ్యాంగ్‌కు తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మేము నిర్ణయించుకున్నాము. మా మినీబస్సులోకి వెళుతున్నప్పుడు, అలెగ్జాండర్ అకస్మాత్తుగా ఫోటోను గుర్తు చేసుకున్నాడు. “మింగ్, ఆ మహిళా ఫోటోగ్రాఫర్‌ని కనుగొనమని నేను మిమ్మల్ని అడగవచ్చా? లేదా వారు ఛాయాచిత్రాలను ముద్రించే ఆమె కార్యాలయమా? నేను ఒకటి కొనాలనుకుంటున్నాను. మరియు ట్రావిస్ కోసం మరొకటి తీసుకోండి, ”అతను ఆమె రెండు డాలర్లను జారాడు. రో ఆమెతో వెళ్లిపోతాడు.
మేము ఒంటరిగా మిగిలిపోయాము మరియు సాధారణ వినోదం క్రమంగా తగ్గుముఖం పట్టడం చూస్తాము. ఇంకా ఏం చేయగలమా, ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నట్లు పార్కింగ్‌లో జనం గుమిగూడారు. ఒక చిన్న పిల్లవాడు మొబైల్ ఫోన్ నుండి వచ్చే ఉల్లాసమైన వాయిద్య సంగీతానికి నృత్యం చేస్తున్నాడు. చుట్టూ మహిళలు నిలబడి, చప్పట్లు కొడుతూ అతనిని ఉత్సాహపరుస్తున్నారు. ఇరవై ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఒక తాగుబోతు వ్యక్తి తన ప్రియురాలితో వాదిస్తున్నాడు ఎందుకంటే ఆమె అతనితో మోటార్ సైకిల్ నడపడానికి నిరాకరించింది. ఆమె స్నేహితుల చుట్టూ నిలబడి ఉండగా అతను ఆమె ముఖంపై అవమానాలు విసిరాడు. వారంతా విధేయతతో మరియు సిగ్గుతో తలలు వంచుకున్నారు, మరియు ఆ వ్యక్తి శపించాడు మరియు చేతులు ఊపాడు.
"ఇది చూడు," అలెగ్జాండర్ చెప్పారు. "ఇది ఈ దేశంలో పురుషుల సమస్య." స్త్రీల పట్ల వారి ప్రవర్తన... గౌరవం లేదు!
"సరే, అబ్బాయిలు," అలెక్ ఇలా అన్నాడు, "మేము ఇక్కడ నిలబడి గగ్గోలు చేయడం ద్వారా మాత్రమే పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాము."
మా ఉనికితో స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మేము మినీబస్సు ఎక్కుతాము. చివరికి ఈ తాగుబోతు తన మోటార్‌సైకిల్‌పై ఎక్కి ఆమె లేకుండానే చీకట్లోకి వెళ్లిపోతాడు.
Min మరియు Ro తిరిగి.
"ఫోటోలు?" - అలెగ్జాండర్ ఆశగా అడుగుతాడు.
మిన్ కొరియన్‌లో అలెక్‌తో ఏదో గొణుగుతున్నాడు.
"ఈ ఫోటోగ్రాఫ్‌లను చెరిపివేయమని ఫోటోగ్రాఫర్ ఆదేశించబడ్డాడు" అని అలెక్ అనువదించాడు.
 
పదిహేడవ అధ్యాయం
కిమ్ జోంగ్ ఇల్ తన ప్రజల కష్టాలను పట్టించుకోలేదని లేదా ప్రజలు ఆకలితో అలమటించడం చూసి ఆనందించాడని చెప్పలేము. సోవియట్ యూనియన్, గతంలో ఉత్తర కొరియా యొక్క ప్రధాన ఆర్థిక దాత, 1991లో కుప్పకూలినప్పుడు, కష్ట సమయాలు రానున్నాయని కిమ్ జోంగ్ ఇల్ మరియు అతని తండ్రి ఇద్దరికీ స్పష్టమైంది. 1990వ దశకంలో దేశాన్ని తాకిన ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి, అది పూర్తిగా కోలుకోలేకపోయింది, అత్యంత శక్తివంతమైన సైనిక మరియు ఆర్థిక అగ్రరాజ్యమైన శత్రువు నంబర్ వన్‌తో సంబంధాలను క్రమంగా సాధారణీకరించడం పాలన యొక్క విదేశాంగ విధాన లక్ష్యాలలో ఒకటి - అమెరికా సంయుక్త రాష్ట్రాలు. యునైటెడ్ స్టేట్స్‌తో సంబంధాలలో ఈ సుదీర్ఘమైన, స్పష్టంగా సుదీర్ఘమైన, చేదు మరియు అవమానాలతో నిండిన అధ్యాయాన్ని మూసివేయడం ద్వారా, ఉత్తర దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోయడానికి అవసరమైన విదేశీ సహాయాన్ని ఆకర్షించడంలో సహాయపడే శాంతి ఒప్పందంపై చర్చలు జరపవచ్చు. మరియు ప్రజలకు ఆహారం ఇవ్వండి.
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై అన్ని రిపోర్టింగ్‌లలో మరియు యునైటెడ్ స్టేట్స్‌పై దాదాపు అహేతుక ద్వేషం యొక్క మీడియా చిత్రణలలో, జర్నలిస్టులు స్థిరంగా ఒక కీలకమైన వాస్తవాన్ని తప్పిపోయారు: యునైటెడ్ స్టేట్స్ దశాబ్దాలుగా అణ్వాయుధాల ద్వారా DPRKని పూర్తిగా నాశనం చేస్తామని బెదిరిస్తూనే ఉంది. ఈ వాస్తవాన్ని క్రమానుగతంగా ఈ అంశాన్ని కవర్ చేస్తున్న అనేక వందల మంది విలేఖరులలో కొద్దిమంది మాత్రమే ప్రస్తావించినట్లయితే, ఇటీవలి సంవత్సరాలలో ఒక నిర్దిష్ట పుష్‌ను అందుకున్న ఉత్తరాది అణ్వాయుధ ప్రయత్నాలు అంత అహేతుకంగా మరియు దూకుడుగా కనిపించవు. చాలా మటుకు, చాలా మంది విలేకరులకు చాలా వాస్తవాలు తెలియవు. అక్కడక్కడా ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.
కొరియా యుద్ధం ముగిసిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కొరియా ద్వీపకల్పంలో తన అణు వార్‌హెడ్‌లను ఉంచింది-1953 యుద్ధ విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, దానిని స్పష్టంగా నిషేధించింది. "1960ల మధ్య నాటికి," బ్రూస్ కమింగ్స్ వ్రాశాడు, బహుశా DPRK దృక్కోణం నుండి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి మరియు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించిన ఏకైక అమెరికన్ చరిత్రకారుడు, "[దక్షిణ] కొరియన్ రక్షణ వ్యూహం [అభివృద్ధి చేయబడింది అమెరికన్లు] ఏదైనా కొత్త యుద్ధంలో అణ్వాయుధాలను తక్షణమే ఉపయోగించాలనే ఆలోచన చుట్టూ నిర్మించారు. అలాగే, సైనిక రహిత జోన్ సమీపంలో విన్యాసాల సమయంలో అమెరికన్ సైనిక విమానం అణు వార్‌హెడ్‌లను తీసుకువెళ్లింది; హెలికాప్టర్లలో ఒకటి "అనుకోకుండా" పోతుంది, సరిహద్దు రేఖను దాటి ప్యోంగ్యాంగ్‌పై బాంబును పడవచ్చు అనే బెదిరింపు ఉత్తర కొరియాపై నిరంతరం వేలాడుతోంది. గల్ఫ్ యుద్ధం తర్వాత 1991లో ద్వీపకల్పం నుండి అణ్వాయుధాలు తొలగించబడ్డాయి, అధ్యక్షుడు జార్జ్ H. W. బుష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ స్థావరాలను నుండి వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను తొలగించాలని నిర్ణయించుకున్నారు. అణు క్షిపణులతో కూడిన జలాంతర్గాములు ఏ క్షణంలోనైనా దేశ తీరానికి సమీపంలో ఉండవచ్చని స్పష్టంగా ఉన్నందున, ఉత్తర కొరియా దీనిని ప్రశాంతమైన సంజ్ఞగా మాత్రమే గ్రహించింది. అంతేకాకుండా, ఉత్తర కొరియన్ల దృష్టిలో సైనికరహిత జోన్ సమీపంలో వార్షిక సంయుక్త సంయుక్త-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు-కమింగ్స్ ప్రకారం, "అణ్వాయుధాలను మోసుకెళ్లగల విమానాలు మరియు నౌకలు, తక్కువ దిగుబడి కలిగిన అణ్వాయుధాలను కలిగి ఉన్న మొబైల్ యూనిట్లు ప్రణాళికాబద్ధంగా పాల్గొనడాన్ని కలిగి ఉన్నాయి. వార్‌హెడ్‌లు, అలాగే అణు షెల్స్‌తో కూడిన ఫిరంగి విన్యాసాలు మరియు ఇలాంటివి; "అదే సమయంలో, దక్షిణ కొరియా సైన్యం యొక్క అనేక పోరాట విభాగాలు అణ్వాయుధాల ఉపయోగం కోసం దృశ్యాలను అభివృద్ధి చేయడంలో అమెరికన్లతో కలిసి పాల్గొన్నాయి." ఫిబ్రవరి 1993లో, US స్ట్రాటజిక్ కమాండ్ అధిపతి పెంటగాన్ అమెరికా వ్యూహాత్మక అణు దళాలను ఉత్తర కొరియాలోని సౌకర్యాలకు పంపుతుందని ప్రకటించారు. ప్రతిస్పందనగా, ఉత్తర కొరియా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది, దీని ప్రకారం, ఇతర విషయాలతోపాటు, అణు శక్తులు ఈ ఆయుధాల వాడకంతో అణు యేతర దేశాలను బెదిరించకూడదని ప్రతిజ్ఞ చేశాయి. మే 1993లో, ఉత్తర కొరియా నోడాంగ్-1 మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి, తూర్పు చైనా సముద్రం వైపు మరియు జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది, ఇది పత్రికలలో హిస్టీరియాకు దారితీసింది: ఉత్తర కొరియా పిచ్చి అని వారు రాశారు. ప్రపంచాన్ని అణు అరాచక స్థితిలోకి నెట్టడానికి సిద్ధమవుతున్నది.
అటువంటి ఆందోళనలను పరిష్కరించడానికి, జూన్-జూలై 1993లో, ఉత్తర కొరియా అమెరికన్ లైట్ వాటర్ రియాక్టర్ల సరఫరాకు బదులుగా గ్రాఫైట్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయాలని ప్రతిపాదించింది, ఇది వెంటనే ఉత్తర కొరియా అణు ఇంధనం యొక్క బాహ్య వనరులపై ఆధారపడటానికి దారి తీస్తుంది. ప్యోంగ్యాంగ్ చాలా కాలంగా గ్రాఫైట్ న్యూక్లియర్ రియాక్టర్‌ను అభివృద్ధి చేయడంలో బలవంతంగా పనిచేయవలసి ఉందని పేర్కొంది, ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ తగినంత అణుశక్తి సరఫరా లేని పరిస్థితిలో దేశానికి సహాయం చేయాలనుకోవడం లేదు. ప్యోంగ్యాంగ్ నుండి ఈ ప్రతిపాదనకు ఎటువంటి స్పందన లేదు.
ప్రశ్న అడగడం సహేతుకంగా అనిపిస్తుంది: DPRK ప్రభుత్వం దాని రాయితీలకు బదులుగా ఏమి పొందాలనుకుంది? రెండు ముఖ్యమైన విషయాలు: US బెదిరింపులకు ముగింపు మరియు శాంతియుత సహజీవన సూత్రాలను ప్రతిష్ఠించే సాధారణీకరణ ప్రయత్నాల ప్రారంభం మరియు చివరికి రాయబార కార్యాలయ స్థాయిలో దౌత్య సంబంధాల స్థాపనకు దారి తీస్తుంది.
అనేక విఫలమైన ద్వైపాక్షిక సంప్రదింపులు, వాటిలో విరామాలు, రెచ్చగొట్టడం మరియు చర్చల పునఃప్రారంభం తర్వాత, యునైటెడ్ స్టేట్స్ మరియు DPRK ఉమ్మడి పురోగతిని సాధించాయి, ఇది అక్టోబర్ 1994లో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ముగించింది. గ్రాఫైట్ న్యూక్లియర్ రియాక్టర్లను అభివృద్ధి చేయడానికి ఉత్తర కొరియా కార్యక్రమాన్ని స్తంభింపజేయడానికి మరియు అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద తనిఖీలకు తిరిగి రావడానికి బదులుగా, యునైటెడ్ స్టేట్స్, అనేక దేశాల కన్సార్టియం నేతృత్వంలో, DPRKకి తేలికపాటి నీటి రియాక్టర్లను సరఫరా చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. తరువాతి యొక్క స్థిరమైన శక్తి కొరతను అధిగమించే సాధనం. కొరియా యుద్ధ సమయంలో విధించిన ఆంక్షల ఎత్తివేతతో సహా, చివరకు దౌత్య సంబంధాల స్థాపన దిశగా దశలవారీ ఉద్యమంతో సహా కొరియాకు ఆర్థిక సహాయం కూడా వాగ్దానం చేయబడింది.
ఒప్పందం ముగిసిన వెంటనే, అమెరికన్ కాంగ్రెస్ నియంత్రణ రిపబ్లికన్‌లకు పంపబడింది, వారు ఈ ఒప్పందాన్ని ఎల్లప్పుడూ నిస్సందేహంగా వ్యతిరేకించారు. యునైటెడ్ స్టేట్స్ యొక్క బాధ్యతలను నెరవేర్చడంలో అనేక జాప్యాలు మరియు వైఫల్యాలు అనుసరించాయి. పూర్తి స్థాయి కరువు వెలుగులో, ఉత్తర కొరియా పాలన ఆసన్నమైన పతనంతో, యునైటెడ్ స్టేట్స్ తన బాధ్యతలను నెరవేర్చడంలో అర్థం లేదని చాలా మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ప్రైవేట్‌గా వాదించారు. మే 1998 నాటికి, మొదటి తేలికపాటి నీటి రియాక్టర్ ఇప్పటికీ నిర్మించబడలేదు. సహనం కోల్పోయిన కొరియన్లు యునైటెడ్ స్టేట్స్ తన బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరిస్తే అణు పరిశోధనలను తిరిగి ప్రారంభిస్తారని బెదిరించడం ప్రారంభించారు. మరుసటి సంవత్సరం, ఎటువంటి ఆంక్షలు ఎత్తివేయబడలేదు మరియు ఉత్తర కొరియా మళ్లీ ఇదే విధమైన బెదిరింపును జారీ చేసింది.
మీ ఉద్దేశాల గురించి మీరు ఎవరినైనా మోసం చేస్తున్నారని స్పష్టంగా కనిపించినప్పుడు నమ్మకం సహజంగా అదృశ్యమవుతుంది. US ప్రెసిడెంట్ జార్జ్ W. బుష్ పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి, సెప్టెంబరు 9 ఉగ్రవాద దాడి జరిగిన ఒక నెల తర్వాత మరియు ఉత్తరాదితో సహా ప్రెసిడెంట్ బుష్ యొక్క రెండవ స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్‌లో స్పష్టంగా స్పష్టంగా కనిపించిన బహిరంగ శత్రుత్వం యొక్క స్పష్టమైన పెరుగుదల ద్వారా విశ్వాసం బలహీనపడింది. ప్రపంచంలో కొరియా "చెడు యొక్క అక్షం". క్లింటన్ పరిపాలన యొక్క మునుపటి విదేశాంగ విధాన విజయాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా వెనక్కి తీసుకున్న గట్టివాదులచే బుష్ పరిపాలన ఆధిపత్యం చెలాయించింది, తరువాతి ఎనిమిది సంవత్సరాలలో యునైటెడ్ స్టేట్స్ యొక్క అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీసే తీవ్ర ఐసోలేషన్ రేఖను అనుసరించింది. ఉత్తర కొరియా దౌత్యవేత్తలు తమ కొత్త అమెరికన్ చర్చల భాగస్వాములు-ముఖ్యంగా విదేశాంగ సహాయ కార్యదర్శి జేమ్స్ కెల్లీ-అహంకారంతో ఉన్నారని మరియు వారితో సమావేశాలలో ఎటువంటి కట్టుబాట్లు చేయకూడదని ఫిర్యాదు చేశారు. దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బహిరంగంగా ప్రతికూలంగా మారాయి. DPRK యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని యునైటెడ్ స్టేట్స్ ఆరోపించింది. ఉత్తర కొరియా ఆరోపణలను ఖండించింది మరియు ఉపగ్రహ చిత్రాల వంటి సాక్ష్యాలను డిమాండ్ చేసింది. అమెరికా దీన్ని చేయలేకపోయింది. చాలా మటుకు, ఇరాక్ సామూహిక విధ్వంసక ఆయుధాలను కలిగి ఉందని తప్పుడు గూఢచార నివేదికల మాదిరిగానే అమెరికన్ ఆరోపణపై ఆధారపడి ఉంటుంది. ఉత్తర కొరియా మరింత ముందుకు వెళ్లి, ప్రస్తుతం అణ్వాయుధాలను కలిగి లేనప్పటికీ, ఒక సార్వభౌమ రాజ్యంగా స్వీయ-రక్షణ కోసం వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ఉందని ప్రకటించింది - యునైటెడ్ స్టేట్స్ అనేక దశాబ్దాలుగా ఆయుధాలను కలిగి ఉంది.
ఒక చిన్న పిల్లవాడిని తన సైజులో మూడింతలు ఉన్న పెద్ద యుక్తవయస్కుడు నిరంతరం ఆటపట్టిస్తూ ఉంటే, ఒక రోజు ఈ పిల్లవాడు పాఠశాలకు స్విచ్‌బ్లేడ్‌ను తీసుకురావడంలో ఆశ్చర్యం లేదు. 2003లో, ఉత్తర కొరియా అధికారికంగా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం నుండి వైదొలిగింది. రెండు సంవత్సరాల తరువాత, దేశం తన మొదటి అణ్వాయుధాన్ని రూపొందించినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఈ బ్లేడ్‌ను సెవర్ బహిరంగంగా తన వెంట తీసుకెళ్తున్నాడు.
* * *
అమెరికన్లు వారి చరిత్రతో సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉన్నారు. కొన్ని అస్పష్టమైన మధ్యవర్తుల ద్వారా నిజం తరచుగా చాలా వక్రీకరించిన రూపంలో మనకు వస్తుంది. మనం నేర్చుకున్న పాఠాలను మరచిపోయే ధోరణి మనది. మరింత ఖచ్చితంగా, మేము వాటి గురించి మరచిపోవడానికి ఇష్టపడతాము. చిన్న, పేద మరియు చాలా బలమైన రాష్ట్రాల పౌరులు చరిత్ర యొక్క పాఠాలను బాగా గుర్తుంచుకుంటారు. చాలా తరచుగా అలాంటి పాఠాలు వారికి మిగిలి ఉన్నాయి. అయితే, ఉత్తర కొరియన్లు ఏమీ మర్చిపోలేదు. ఈ పాఠాలు ఎలా బోధించబడ్డాయి మరియు ఈ పాఠాల అవగాహన కూడా ఎలా విపరీతంగా వక్రీకరించబడింది అనే ప్రశ్నను పక్కన పెడితే, చారిత్రక జ్ఞాపకశక్తి ఉత్తర కొరియా గుర్తింపుకు కేంద్రంగా ఉందని చెప్పవచ్చు.
వాస్తవానికి, కొరియా యుద్ధం యొక్క చరిత్ర ఉత్తర కొరియా పౌరుల తలలపై ప్రతిరోజూ, గంటకు కూడా ప్రచారం ద్వారా కొట్టబడుతుంది. ఆ యుద్ధాన్ని గుర్తుంచుకుని, తాము అనుభవించిన వాటి గురించి తమ పిల్లలు మరియు మనవళ్లకు చెప్పగలిగే వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. లక్షలాది మందిని చంపిన కార్పెట్ బాంబులు. యునైటెడ్ స్టేట్స్ ఉపయోగించే జీవ ఆయుధాలు సోకినవి, వికృతీకరించబడ్డాయి, వికలాంగులయ్యాయి మరియు చివరకు సైనికులు మరియు అమాయక పౌరులను చంపాయి. యునైటెడ్ స్టేట్స్‌లో ఏ పౌరుడు ఎప్పుడూ చూడని భయానక మరియు మారణహోమం యొక్క రోజువారీ దృశ్యాలు.
అదనంగా, జాతీయ జ్ఞాపకశక్తిలో "ప్రస్తుత చరిత్ర" అని పిలవబడేది ఉంది, ఇది 2005 నుండి, DPRK ఎల్లప్పుడూ దాని అణు ఆశయాల గురించి పూర్తిగా తెరిచి ఉందని గుర్తుచేస్తుంది. మరియు ఈ ఆశయాలు మరొక అణు శక్తి యొక్క ప్రవర్తనకు ప్రతిస్పందనగా ఉన్నాయి - యునైటెడ్ స్టేట్స్, అనేక దశాబ్దాలుగా అణ్వాయుధాలను కలిగి ఉంది. కొరియా ద్వీపకల్పానికి అంత దూరంలో లేని దేశం - మరొక దేశంతో యుద్ధంలో ఈ ఆయుధాలను ఉపయోగించిన ప్రపంచంలోని ఏకైక దేశం యునైటెడ్ స్టేట్స్. మరియు అటువంటి US ఆశయాలు మరియు వాటి పర్యవసానాలు, చివరికి, అమెరికా విదేశాంగ విధానం యొక్క వైఫల్యాల ఫలితమే. 1945లో 38వ సమాంతరంగా విభజన రేఖను గీసినప్పుడు ఉత్తర కొరియాను సృష్టించింది USA, ఆపై నిరంతరం ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించింది.
* * *
2011 చివరిలో తన తండ్రి మరణం తర్వాత అధికారాన్ని వారసత్వంగా పొందిన యువ మరియు అనుభవం లేని కిమ్, చెడు మరియు చాలా చెడ్డ మధ్య ఎంపికను ఎదుర్కొన్నాడు. కాబట్టి, కిమ్ జోంగ్-ఉన్. వయస్సు ప్రకారం, అతను చన్మదన్ తరంలో దృఢంగా పొందుపరచబడ్డాడు, కానీ అతని నిజ జీవిత అనుభవం ప్రకారం, అతను పూర్తిగా భిన్నమైన ప్రపంచం నుండి గ్రహాంతరవాసుడు. 1994 లో దేశంలో తీవ్రమైన ఇబ్బందులు ప్రారంభమైనప్పుడు - అంతర్గత, ఆహార కొరత మరియు తదుపరి కరువు మరియు బాహ్య, యునైటెడ్ స్టేట్స్‌తో పెరుగుతున్న సంబంధాల అస్థిరత నుండి ఉద్భవించాయి - కిమ్ జోంగ్ ఇల్ కొత్త సాంగ్యున్ విధానానికి నాంది పలికారు - “ సైన్యం ప్రాధాన్యత." తత్ఫలితంగా, కరడుగట్టినవారు, ముఖ్యంగా సైన్యం, ప్రభుత్వ అత్యున్నత స్థాయికి ఎదిగారు. వీరు ప్రస్తుతం ఉన్న స్థితితో పూర్తిగా సంతృప్తి చెంది, ఎలాంటి మార్పులను కోరుకోని వ్యక్తులు, సాయుధ బలగాలను ప్రత్యక్షంగా మరియు పూర్తి అధీనంలో కలిగి ఉంటారు మరియు తద్వారా ఎటువంటి మార్పులు జరగకుండా చూసుకోగలరు.
కిమ్ జోంగ్-అన్ క్రమంగా పెరగడంతో, పాశ్చాత్య మీడియాలో జాగ్రత్తగా ఆశావాదం ఉద్భవించింది, మొదటిగా, కేవలం అతని యవ్వనం మరియు రెండవది, స్విట్జర్లాండ్‌లో అతని పాఠశాల విద్య కారణంగా. యువ నాయకుడు దేశాన్ని మరింత బహిరంగంగా మారుస్తాడని, పౌరుల హక్కులను ఉల్లంఘించడం మరియు అసమ్మతివాదులను హింసించడం మానేసి, లేబర్ క్యాంపుల యొక్క అపఖ్యాతి పాలైన నెట్‌వర్క్‌ను మూసివేస్తాడని ఎవరైనా ఊహించి ఉండవచ్చు. అటువంటి అంచనాల యొక్క అమాయకత్వం కేవలం అద్భుతమైనదిగా మారింది. కొత్త నాయకుడు ఈ రకమైన రాడికల్ చర్యలు తీసుకోకపోవడానికి కనీసం ఒక ప్రధాన కారణం ఉంది: అతని చుట్టూ ఉన్న ఆర్మీ ఉన్నతవర్గం, అతని తండ్రి ప్రజలు, ఇది జరగడానికి ఎప్పటికీ అనుమతించరు. అతను అలాంటి ప్రతిపాదనలను వినిపించినట్లయితే, అతను వెంటనే అధికారం నుండి తొలగించబడతాడు లేదా చంపబడ్డాడు.
బహుశా కిమ్ జోంగ్-ఉన్ నిరంకుశుడు. కానీ అదే సమయంలో, ఉత్తర కొరియన్లందరిలాగే, అతను జన్మించిన మరియు మార్చడానికి శక్తిలేని వ్యవస్థకు బాధితుడు. తన తండ్రిలా కాకుండా, అతను స్పృహతో అధికారానికి మార్గం సుగమం చేయడానికి చాలా చిన్నవాడు. బదులుగా, అతను ఎంపిక చేయబడ్డాడు మరియు అతని తండ్రి వారసుడు పాత్రకు నియమించబడ్డాడు. అతను కోరుకున్నాడా లేదా అనేది పట్టింపు లేదు: పుత్రాభిమానం మరియు రాజ్య భీభత్సం కలగలిసిన సమాజంలో, ఇందులో - లేదా మరేదైనా - ఏమి చేయాలో ఎవరూ ఎంచుకోలేరు. 2012లో మరియు అంతకు మించి అనేక సంవత్సరాలపాటు రాజధానిలో మూసిన తలుపుల వెనుక ఏమి జరిగిందో మనకు బహుశా ఏమీ తెలియదు. 2013లో తన మేనమామ మరియు ముఖ్య సలహాదారు జాంగ్ సాంగ్-థేక్‌ను ఉరితీయడానికి కిమ్ జోంగ్-ఉన్‌ను ప్రేరేపించింది. ఇది కిమ్ జోంగ్-ఉన్ యొక్క ఇష్టమేనా, అతను వ్యక్తిగతంగా ప్రక్షాళన వెనుక ఉన్నాడా లేదా అనేది కూడా మనకు తెలియదు; అతను ఎంతవరకు స్వతంత్ర ఆటగాడు, గతం నుండి పాపిష్టి నియంత; ఇతర, బహుశా పోటీ శక్తుల చేతుల్లో అది ఎంతవరకు కీలుబొమ్మ.
కానీ మనకు తెలిసిన విషయమేమిటంటే, ఆంక్షలు మరియు మోసపూరిత రాష్ట్ర హోదా ఉన్నప్పటికీ, కిమ్ జోంగ్-ఉన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆర్థిక సరళీకరణ యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దేశానికి వచ్చి తమ కళ్లతో చూసే ప్రతి ఒక్కరికీ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి నుండి, కిమ్ జోంగ్ ఉన్ తన మొదటి ప్రసంగం చేసి, "ప్రజలు ఇక ఎప్పటికీ తమ నడుము బిగించుకోరు" అని ప్రతిజ్ఞ చేసినప్పటి నుండి, కొత్త పాలన యొక్క దేశీయ విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థికాభివృద్ధి.
నేటి ప్యోంగ్యాంగ్ దీనికి సజీవ సాక్ష్యం. దాని ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టులు, ఆధునిక ఆధునిక మరియు నియో-ఫ్యూచరిస్ట్ శైలిలో ఎత్తైన రెసిడెన్షియల్ ఎత్తైన భవనాలు, రాజధాని యొక్క పూర్తిగా కొత్త వీధుల్లో మహోన్నతంగా, నగరం వింతగా, విచిత్రమైన, రంగులేని జోక్‌గా కనిపిస్తుంది. 21వ శతాబ్దపు తూర్పు ఆసియా మహానగరం.
చివరగా, టోంగ్జు కనిపించింది - ఈ కమర్షియల్ ఫ్రంట్ సైనికులు: ఆధునిక ఉత్తర కొరియాలో నిజమైన వ్యావహారికసత్తావాదులు. తమ సంపదను చాటుకోవడానికి భయపడకుండా, సోషలిస్టుగా చెప్పుకునే ఈ నేలలో పెట్టుబడిదారీ విధానం ఎలా వేళ్లూనుకుంది అనేదానికి సజీవ చిహ్నాలుగా పనిచేస్తాయి. "కొత్త ఉత్తర కొరియా కలలు కనేవారికి" విప్లవం గురించి ఎటువంటి ఆలోచనలు లేవు. వారి ఆలోచనలు వ్యాపారం, లావాదేవీలు, వారి స్వంత శ్రేయస్సును సాధించడం మరియు నిర్వహించడం వైపు మళ్ళించబడతాయి.
టోంగ్జు యొక్క ఉనికి కిమ్ ఇల్ సంగ్ మరియు అతని అంతర్గత వృత్తం చేసిన అనివార్యమైన తప్పును వెల్లడిస్తుంది మరియు సోషలిజం యొక్క కొత్త, ప్రత్యేకమైన రూపాన్ని నిర్మించేటప్పుడు వారు గుర్తించడంలో విఫలమయ్యారు. విషయమేమిటంటే, వారు ఎప్పుడూ వర్గ వ్యవస్థను అంతం చేయలేకపోయారు. పెట్టుబడిదారీ విధానంలో అంతర్లీనంగా ఉన్న ఎకనామిక్ క్లాస్ సిస్టమ్‌ను తీసివేసి, బదులుగా వారు ఒక రాజకీయ తరగతి వ్యవస్థను - సాంగ్‌బన్‌ని ఏర్పాటు చేశారు. ఈ వర్గ వ్యవస్థ ఆర్థిక తరగతుల పెట్టుబడిదారీ వ్యవస్థ వలె అసమానత యొక్క వివిధ అంశాలచే విస్తరించి ఉంది.
మిన్ మరియు కామ్రేడ్ కిమ్ వంటి చంగ్మదన్ తరానికి చెందిన కొత్త కలలు కనేవారు, వారు ఎక్కువగా కోరుకునే ఆర్థిక శ్రేయస్సును సాధించడానికి అనుమతించే రాజకీయ వర్గానికి చెందిన హక్కుతో జన్మించారు. ఇంకా, పుట్టుకతో రాజకీయ అధికారాలను పొందే అదృష్టం లేని వారు కూడా ఉన్నారు, కానీ తగిన సామర్థ్యాలను కలిగి ఉంటారు మరియు వారు ఈ అధికారాలను సంపాదించవచ్చు మరియు సుసంపన్నతను పొందగలరు. ఉదాహరణకు, లేబర్ పార్టీలో సభ్యత్వం ద్వారా, పలుకుబడి మరియు అధికారం యొక్క వివిధ విలక్షణమైన సంకేతాలను సంపాదించడం ద్వారా. గ్లోబల్ నయా ఉదారవాదం యొక్క గుండెలో ఉన్న ఉన్నత వ్యవస్థకు అద్దం - కొంత వంకరగా ఉన్నప్పటికీ, సమాజం దాని స్వంత మెరిటోక్రసీ అభివృద్ధి వైపు పరిణామం చెందుతున్నందున సాంగ్‌బన్ వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది.
ఈ కలలు కనేవారు క్రమంగా దేశాన్ని మారుస్తున్నారు, దాని అసలు స్థితికి చాలా భిన్నమైన స్థితికి దారి తీస్తున్నారు. ఇప్పటికే ఉద్యమం మొదలైంది. రాజధాని నిర్మాణాన్ని మరియు దాని మొత్తం రూపాన్ని మార్చే ప్రతి ఆకర్షణీయమైన నిర్మాణ ప్రాజెక్ట్ వెనుక, అలాంటి బొమ్మలు ఉన్నాయి. ఇతర నగరాలు మెల్లగా అదే బాటలో నడుస్తున్నాయి.
కొత్త నాయకుడు వారి వయస్సు, వారి సహచరుడు అనే వాస్తవం అతనితో గుర్తించడం సులభం చేస్తుంది, సమాజంలో లోతైన తరాల విభజనను వెల్లడిస్తుంది. బహుశా టోంగ్జు వారు వారసత్వంగా పొందిన సమస్యల యొక్క పూర్తి బరువును అనుభవిస్తారు. సాధారణ పరిష్కారాలు లేవని వారు అర్థం చేసుకున్నారు. ప్రక్షాళన యొక్క తాజా తరంగాలు ఎక్కువగా పాత తరాలను ప్రభావితం చేశాయి - ప్రస్తుత నాయకుడి తండ్రి సర్కిల్ నుండి వచ్చిన వ్యక్తులు. అదే విధంగా, కిమ్ జోంగ్ ఇల్ స్వయంగా తన తండ్రి పరివారాన్ని వెంటనే వదిలించుకున్నాడు.
ఉత్తర కొరియన్లందరూ బహిరంగంగా ప్రమాణం చేసే నాయకుడి పట్ల ప్రేమ మరియు విధేయత యొక్క పారవశ్య వ్యక్తీకరణల క్రింద, స్వరం చేయలేని అభిప్రాయాల యొక్క భారీ వైవిధ్యం ఉంది. ఉత్తర కొరియా శరణార్థులు దీని గురించి మాట్లాడతారు మరియు మన స్వంత కళ్ళతో ఏమి జరుగుతుందో చూసే వారు మా మొదటి ఎన్‌కౌంటర్లలోనే దీనిని అనుమానిస్తారు. కిమ్ జోంగ్-ఉన్ మరియు అతను పొందుపరిచిన అధికార వ్యవస్థ రాబోయే కాలంలో అంతరించిపోయే అవకాశం లేదు. ఇంకా, ప్యోంగ్యాంగ్‌లోని ఉన్నత వర్గానికి చెందిన యువతలో, నాయకుడు ఎక్కడికీ వెళ్లకూడదనే కోరిక ఉంది. అతను వారికి అవకాశం ఇస్తాడు, మరియు వారు అతనికి ఇస్తారు.
 
పద్దెనిమిదవ అధ్యాయం
కష్టతరమైన మార్చ్‌తో పాటు, చన్మదన్ తరం యొక్క సామూహిక జ్ఞాపకశక్తిపై చెరగని ముద్ర వేసిన ఇటీవలి సంఘటనలు ఉన్నాయి. 2009లో ప్రభుత్వం వినాశకరమైన కరెన్సీ సంస్కరణను చేపట్టింది. పౌరులు అన్ని పాత నోట్లను ఒక వారంలోపు కొత్త వాటితో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ప్రతి వ్యక్తి మార్చుకోగలిగే డబ్బుపై కఠినమైన పరిమితులు ప్రవేశపెట్టబడ్డాయి. ఫలితంగా, చాలా మంది తమ పొదుపులో గణనీయమైన భాగాన్ని కోల్పోయారు - ముఖ్యంగా హార్డ్ మార్చ్ నుండి అక్రమ బ్లాక్ మార్కెట్లలో తమ డబ్బు సంపాదించిన వారు. జనాదరణ పొందిన అసంతృప్తి చాలా విస్తృతంగా మారింది (కొన్ని నగరాల్లో దాదాపు అల్లర్లు చెలరేగాయి) కిమ్ జోంగ్ ఇల్‌కు బలిపశువును కనుగొనడం తప్ప వేరే మార్గం లేదు. పాక్ నామ్-గి, డెబ్బై-ఏడేళ్ల దేశ ఆర్థిక అధిపతి, సంస్కరణతో సంబంధం ఉన్న అన్ని పాపాలకు ఆరోపించబడ్డాడు మరియు దేశం యొక్క పెళుసైన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలపై ఉరితీయబడ్డాడు.
అదనంగా, సింహ్వాజో లేదా "లోతైన తనిఖీ" ఉంది, ఇది దేశం మొత్తాన్ని భయాందోళనలో ఉంచింది; ప్రక్షాళనను ప్రారంభించిన వ్యక్తి కిమ్ జోంగ్ ఇల్, కానీ అతని అల్లుడు జాంగ్ సాంగ్‌టేక్ వాటిని నిజంగా అమలు చేశాడు. వ్యవసాయం కోసం వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కార్యదర్శి సియో గ్వాంఘీపై సామూహిక కరువును నిర్వహించారని ఆరోపణలతో ఇదంతా ప్రారంభమైంది. ప్రజలను ఆకలితో అలమటించేందుకు ఉద్దేశపూర్వకంగా ఆహార సరఫరాలను నాశనం చేసిన అమెరికా గూఢచారి అని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కమ్యూనిస్ట్ ప్రపంచంలో ఆదర్శప్రాయమైన మారణకాండల యొక్క క్లాసిక్ ప్లాట్. శిక్షగా, అతను 1997లో ప్యోంగ్యాంగ్ స్టేడియంలో కోపంగా ఉన్న ప్రేక్షకులచే రాళ్లతో కొట్టి చంపబడ్డాడు.
సోకి వ్యతిరేకంగా దాదాపు ఎటువంటి ఆధారాలు లేవు. అతని వ్యక్తిగత పత్రం, ఇది ఉత్తర కొరియన్లందరికీ తప్పనిసరి మరియు సంవత్సరానికి వారి కదలికలన్నింటినీ రికార్డ్ చేస్తుంది, ఇది కొరియన్ యుద్ధంలో ఒకటి నుండి రెండు సంవత్సరాల కాలం నాటి ఖాళీలను కలిగి ఉంది. పత్రాలు లేని ఈ సంవత్సరాల్లోనే సో యునైటెడ్ స్టేట్స్‌లోని గూఢచారి పాఠశాలలో రిక్రూట్ అయ్యారని మరియు శిక్షణ పొందారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
కొరియన్ యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారి పత్రాలలో ఇలాంటి ఖాళీలు ఉండటం చాలా సహజం. దేశం గందరగోళంలో పడింది, ప్రభుత్వం పౌరులను పర్యవేక్షించలేకపోయింది. సాధారణంగా, కొరియన్ యుద్ధం యొక్క మూడు సంవత్సరాల కాలంలో నివసించిన ఏదైనా ఎక్కువ లేదా తక్కువ ముఖ్యమైన నామంక్లాటురా కేడర్ ఆరోపణలకు సంభావ్య లక్ష్యంగా మారింది. సింహ్వాజో ప్రక్షాళన యొక్క నిజమైన ఉద్దేశ్యం, గొప్ప నాయకుడు మరణించిన అన్ని సంవత్సరాల తరువాత, కిమ్ జోంగ్ ఇల్ కంటే ఎక్కువ స్థాయిలో కిమ్ ఇల్ సంగ్‌కు విధేయత చూపిన కార్యకర్తలను వదిలించుకోవడమే. హాస్యాస్పదంగా, కక్ష సాధింపుతో, ప్రక్షాళన సంస్థ విభాగం యొక్క ఉన్నత స్థాయిని ప్రభావితం చేయడం ప్రారంభించింది, ఇది ముందుగా గుర్తించినట్లుగా, క్రమంగా నిజమైన అధికారాన్ని స్వాధీనం చేసుకునేందుకు కిమ్ జోంగ్ ఇల్ యొక్క పోరాటానికి ప్రధాన శక్తివంతమైన ఆయుధం.
సింహ్వాజో ఉనికిలో ఉన్న మూడు సంవత్సరాలలో, దాదాపు ఇరవై వేల మంది కార్యకర్తలు వారి కుటుంబాలతో నిర్బంధ శిబిరాలకు బహిష్కరించబడ్డారు లేదా మోసపూరిత ఆరోపణలపై ఉరితీయబడ్డారు. ఈ రోజు వరకు, ఉత్తర కొరియా ఉన్నత వర్గాలలో, ఆ అణచివేతలకు ప్రధాన నేరస్తుడిగా జాంగ్ సన్-థేక్ జ్ఞాపకం ఉంచబడ్డాడు.
ఆర్గో డిపార్ట్‌మెంట్ నుండి తన శత్రువులు క్రూరంగా హింసించబడటం మరియు హింసించబడటం చాన్ వ్యక్తిగతంగా చూశాడు.
ఆ ప్రక్షాళన నుండి బయటపడి, అధికారంలో ఉండి, ఇన్నాళ్లూ ప్రతీకార దాహంతో ఉన్నవారు చేసిన కుట్ర ఫలితంగా కిమ్ జోంగ్-ఉన్ ఆధ్వర్యంలో జాంగ్ సాంగ్-థేక్ ఉరితీయబడిందా? అధికారిక సంస్కరణ ప్రకారం, చాన్ యొక్క ఆరోపణ అనేక గందరగోళ మరియు విరుద్ధమైన కారకాలపై ఆధారపడింది. అతను అధికార దాహంతో కూడిన ఫ్యాక్షనిస్ట్. అవినీతి అధికారి. యూత్ మోలెస్టర్. భ్రష్టుపట్టిన స్త్రీవాదం. లంచగొండి.
చాన్ ఉరితీయడానికి నిజమైన కారణాలను ఎవరూ ఇంకా నేర్చుకోలేదు. మరియు తెలిసిన వారు దాని గురించి మాట్లాడరు. బయటి పరిశీలకులు జాంగ్ దేశాన్ని తెరవాలని మరియు చైనా వంటి ఆర్థిక సంస్కరణల మార్గాన్ని అనుసరించాలని కోరుకున్నారని అనుమానిస్తున్నారు, చివరికి కిమ్ జోంగ్ ఉన్ తిరస్కరించారు. మరికొందరు ఖచ్చితమైన వ్యతిరేక సందర్భాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారు: జాంగ్ ఉదారీకరణను విడిచిపెట్టడానికి కిమ్ జె-ఉన్‌ను ఒప్పించడానికి ప్రయత్నించిన కఠినమైన వ్యక్తి అని. మరికొందరు చియాంగ్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అతని స్థానం యొక్క ప్రాముఖ్యత ద్వారా వివరించబడిందని వాదించారు, దీనికి ధన్యవాదాలు అతను మరియు అతని పరివారం అన్ని ప్రధాన లావాదేవీలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నారు; ఇతర శక్తి సమూహాలు కూడా ఒక పెద్ద భాగాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాయి.
* * *
ఇప్పుడు ప్రతిదీ డబ్బు చుట్టూ తిరుగుతుంది మరియు వారు దానిని దాచరు. డబ్బు ఒక దిశలో ప్రవాహాలలో ప్రవహిస్తుంది - పైకి, క్రమంగా విస్తృత ప్రవాహంగా మారుతుంది. దీని యొక్క ఒక రూపం "లాయల్టీ బకాయిలు" అని పిలవబడుతుంది, ఇది చివరికి అగ్రస్థానంలో ఉన్న పెద్ద వ్యక్తికి, అతని కుటుంబ సభ్యులు మరియు అతని సన్నిహిత స్నేహితులకు చేరుతుంది. మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి అన్ని వైపుల నుండి ఆంక్షలకు లోబడి ఉన్న దేశంలో, దాదాపు అన్ని మార్గాల్లో డబ్బు సంపాదించడం భూగర్భ, చట్టవిరుద్ధమైన లేదా సెమీ లీగల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు దారి తీస్తుంది. దేశం క్రమంగా ఒక భారీ అండర్ గ్రౌండ్ క్రిమినల్ సిండికేట్‌ను పోలి ఉంది, "సోషలిజం" అని పిలవబడే ఒక చక్కని పైకప్పు క్రింద పనిచేస్తోంది మరియు చాలా వక్రమైన "లు"...
అయితే 21వ శతాబ్దపు మన మార్కెట్ ఎకానమీకి వ్యత్యాసమైన వ్యవస్థ చాలా అవినీతిమయమైందా మరియు ఏ క్షణంలోనైనా ఏదైనా మరియు ప్రతిదీ అమ్మవచ్చు, కొనవచ్చు, మార్పిడి చేయవచ్చు? లేదా ఇది ఒక రకమైన ప్రత్యేకమైన, "వారి" ప్రపంచం, చివరకు దానిని శాశ్వతంగా మార్చే ప్రయత్నంలో మనం మరోసారి ఆక్రమించుకున్నామా?
ఫ్రాంక్‌ఫర్ట్ ఆలోచనా విధానం వాదించినట్లుగా, రాజధాని యొక్క స్వభావంలో అంతర్లీనంగా విస్తరించేందుకు ప్రపంచంలో ఏ గది మిగిలి లేనంత వరకు మరింత విస్తరించాలనే కోరిక ఉంది. ఈ సమయంలో, వ్యవస్థ ఆకస్మిక విస్ఫోటనం స్థాయికి చేరుకుంటుంది. ఇటీవల, స్లావోజ్ జిజెక్ పెట్టుబడిదారీ విధానం మరియు ప్రజాస్వామ్యం యొక్క సరిదిద్దలేని లక్షణాలను ఎత్తి చూపారు మరియు "అధికార పెట్టుబడిదారీ విధానం" వాటి మధ్య చాలా ఎక్కువ అనుకూలతను నిర్ధారిస్తుంది అనే వ్యంగ్య వాదనతో అతని వాదనకు ఎటువంటి సంబంధం లేదు. సింగపూర్ మాజీ ప్రధాన మంత్రి లీ కువాన్ యూ "అధికార పెట్టుబడిదారీ విధానం" యొక్క ఆవిష్కరణకు జిజెక్ ఆపాదించాడు.ఈ భావనను 1980లలో చైనా స్వీకరించింది, ఇది అధికారికంగా, మాటలలో, దేశం అయినప్పటికీ, దానిని ఒక సూపర్ పవర్‌గా మార్చింది. కమ్యూనిస్టుగా మిగిలిపోయింది. వాస్తవానికి, స్లోవేనియన్ తత్వవేత్త నిరంకుశ పెట్టుబడిదారీ రాజ్యంగా పిలిచే దానికి ఇది అత్యంత విజయవంతమైన ఉదాహరణ.
"స్థానిక మతం, సంస్కృతి మరియు సంప్రదాయాలకు అనుగుణంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు ఎటువంటి సమస్య లేదు" అని జిజెక్ వ్రాశాడు. - ఇది నిరంకుశ రాజ్యం యొక్క ఆధిపత్య సూత్రంతో సులభంగా కలిసిపోతుంది. పెట్టుబడిదారీ విధానం, ఇకపై పాశ్చాత్య సాంస్కృతిక విలువలతో ప్రత్యేకంగా సంబంధం కలిగి ఉండదు, తప్పనిసరిగా స్వతంత్రంగా మారింది మరియు వాటి నుండి విడాకులు తీసుకుంది. విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించినప్పుడు, పశ్చిమ దేశాలలో ప్రాథమికంగా పరిగణించబడే అనేక ఆలోచనలు - సమతావాదం, ప్రాథమిక మానవ హక్కులు, ఉదారమైన సంక్షేమ రాజ్యం - పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఆయుధాలుగా ఉపయోగించబడతాయి."
టోంగ్‌జు సాధారణంగా ఆంక్షల ద్వారా లేదా పై నుండి జెనోఫోబిక్ అల్ట్రానేషనలిజం మరియు బాహ్య సమాచారానికి ప్రాప్యత పరిమితి ద్వారా విధించబడిన ఐసోలేషన్‌వాదం వ్యాపారానికి హాని కలిగిస్తుందని అర్థం చేసుకునేంత తెలివిగలవారు. 21వ శతాబ్దపు ప్రపంచీకరణ ప్రపంచంలో, రాజధాని జాతీయ సరిహద్దులను గుర్తించలేదు. టోంగ్జు మరియు వారు మాత్రమే కాదు, ఉత్తర కొరియాలోని దాదాపు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు, కాబట్టి ప్రతి ఒక్కరికీ ఓపెన్ డోర్లు అవసరం. కానీ ప్రపంచంలోని ఇతర దేశాలు పరాయాగా భావించే దేశంతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యాపార భాగస్వామిని కనుగొనడం చాలా కష్టమైన ప్రతిపాదన. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించినందుకు జైలు శిక్ష మరియు భారీ వినాశకరమైన జరిమానాల గురించి భయపడని తన స్థిరమైన జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న భాగస్వామి.
ఆంక్షలు ప్రభావవంతంగా ఉన్నాయా? అస్సలు కుదరదు. దేశం డెబ్బై ఏళ్లుగా ఆంక్షల కింద ఉంది - వాటి ఫలితంగా ఈ పాలనను తుడిచిపెట్టే భారీ ప్రజా తిరుగుబాటు జరగదని అర్థం చేసుకోవడానికి చాలా కాలం సరిపోతుంది. దీనికి విరుద్ధంగా, ఎక్కువ మంది ప్రజలు తమ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ దేశంపై విధించిన ఆంక్షలపై మాత్రమే నిందించడానికి మొగ్గు చూపుతున్నారు మరియు ఇది యునైటెడ్ స్టేట్స్‌ను ద్వేషించడానికి మరియు తృణీకరించడానికి మరొక కారణాన్ని ఇస్తుంది. కొత్త ఆంక్షలు వచ్చిన ప్రతిసారీ, ప్రభుత్వం మరియు ప్రజలు వాటిని అధిగమించడానికి కొత్త మార్గాలను అన్వేషించారు మరియు కనుగొన్నారు. ప్రతి సంవత్సరం సగటు తలసరి ఆదాయం మాత్రమే పెరిగింది.
మనకు, మిగిలిన ప్రపంచానికి, ఉత్తర కొరియాతో వ్యవహరించడంలో ఇబ్బంది ఏమిటంటే, గతంలో అభివృద్ధి చెందిన వివిధ సమస్యలతో వ్యవహరించడానికి ఎటువంటి నమూనా లేదు, దాని నుండి వ్యూహాత్మక విధానాలను గీయడానికి అనుభవాలు. ప్రాథమికంగా కొత్త విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మన రాజకీయ నాయకులకు సృజనాత్మకత లేదు. సమస్య యొక్క మూలాన్ని చూడాలని - ఈ దేశం ఎలా ఉందో లోతైన స్థాయిలో అర్థం చేసుకోవడానికి ఎవరైనా నిర్ణయించే వరకు కొత్త ఆలోచనలు రావు. ఉత్తర కొరియన్లు మన సమస్య గురించి నిస్సందేహంగా తెలుసుకుంటారు మరియు వారి కష్టనష్టాలన్నీ ఉన్నప్పటికీ కొంచెం సంతోషిస్తారు. కొరియన్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సేకరణలో నేను చూసిన కాలిగ్రఫీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అవి కేవలం రెండు సొగసైన పదాలు మాత్రమే, మరియు నేను నా కొత్త, పిల్లల స్థాయి భాషా పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని చదవగలిగాను: "మా మార్గం." ఇది ఎలాంటి మార్గమో చాలా తీవ్రమైన స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, ఇది అక్షరాలా ఏకైక మార్గం, సూత్రప్రాయంగా, ఏదో ఒకవిధంగా ముందుకు సాగడం సాధ్యమవుతుంది.
 
పంతొమ్మిది అధ్యాయం
"ప్యోంగ్యాంగ్‌లో మీరు ఫ్రెంచ్ రెస్టారెంట్‌ను ఎందుకు తెరవకూడదు?" – మేము ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి వెంట డ్రైవ్ చేస్తున్నప్పుడు మిన్ అలెగ్జాండ్రాను అడుగుతుంది. తిరిగి నగరానికి వెళ్లే మార్గంలో, నీటితో నిండిన వరి పొలాల్లో పని చేస్తున్న రైతులను మేము దాటేస్తాము.
మేము ఇటీవలి సంవత్సరాలలో ప్రారంభించిన కొత్త రెస్టారెంట్లను చర్చిస్తాము. పర్యాటకులు మరియు ప్రవాసుల కోసం ప్యోంగ్యాంగ్‌కు రెస్టారెంట్ గైడ్‌ను ప్రచురించాలనే ఆలోచనతో అలెక్ కూడా ఆడుతున్నారు. మింగ్ అక్షరాలా కొత్త వ్యాపారాన్ని పసిగట్టవచ్చు.
"ప్యోంగ్యాంగ్‌లో కొత్త రెస్టారెంట్ తెరవడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు," అని మిన్ సూచన.
“ఖచ్చితంగా, ఫ్యూజన్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది? మేము దానిని కిమ్చి బాగెట్ అని పిలుస్తాము."
"కిమ్చి బాగెట్!" - Min squeals. "నేను దాని గురించి పిచ్చివాడిని!"
"నేను తెరిస్తే వస్తావా?"
"తప్పకుండా! – నిమి అక్షరాలా ఆనందంతో అరుస్తుంది. "అయితే మనం భాగస్వాములు అయితే మరింత మంచిది - ఈ రెస్టారెంట్‌ని కలిసి తెరవండి!"
"ఫ్రెంచ్ వంటకాలు చాలా ఖరీదైనవి" అని అలెగ్జాండర్ ఆక్షేపించాడు. "అవసరమైన పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి చాలా డబ్బు పడుతుంది ..."
అలెగ్జాండర్ నవ్వుతూ కిటికీలోంచి ఎక్కడో చూస్తున్నాడు. విద్యుత్ లేకుండా మూడు లేదా నాలుగు అంతస్తుల నివాస భవనాలు మరియు అనేక శిథిలమైన రైతు గుడిసెలతో కూడిన ఒక గ్రామం కనిపిస్తుంది.
మింగ్, ఉత్సాహంగా, ఆలోచనను తోసిపుచ్చవద్దని అలెగ్జాండర్‌ను కోరాడు. "ప్రస్తుతం ప్యోంగ్యాంగ్‌లో అన్యదేశ వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి" అని ఆమె నొక్కి చెప్పింది. - గత నెలలో కొత్త ఇటాలియన్ రెస్టారెంట్ ప్రారంభించబడింది. మరియు పదార్థాలు చాలా ఖరీదైనవి కావు; వాటిని దిగుమతి చేసుకోవచ్చు, ఉదాహరణకు, చైనా నుండి.
"దేశంలో ఖరీదైన ఫ్రెంచ్ వంటకాలకు నిజంగా మార్కెట్ ఉందని మీరు అనుకుంటున్నారా?" - అలెగ్జాండర్ నిజమైన ఆశ్చర్యంతో అడిగాడు.
"అందుకే నీకు నేను కావాలి," అని మిన్ ప్రత్యుత్తరమిచ్చాడు, ఆత్మవిశ్వాసం ప్రసరిస్తుంది. "నాకు సరైన వ్యక్తులందరూ తెలుసు."
హ్వా హారన్ ఊదాడు మరియు మేము హైవేపై ఉన్న ఏకైక కార్గో వాహనాన్ని, చిరిగిన పారామిలిటరీ యూనిఫాంలో ఒక వృద్ధుడు నడుపుతున్న కాంక్రీట్ దిమ్మెలతో లోడ్ చేయబడిన ఎద్దుబండిని జూమ్ చేసాము.
 
ఐదవ భాగం
మ్యూజియం ఆఫ్ అట్రాసిటీస్
 
అధ్యాయం ఇరవై
తరగతుల రెండవ వారం నాటికి, పనిదిన దినచర్య ఏర్పాటు చేయబడింది. ఉదయం మేము మూడు హోటల్ రెస్టారెంట్లలో ఒకదానిలో అల్పాహారం చేసాము. ప్రామాణిక మెనులో టోస్ట్, గుడ్లు మరియు ఇన్‌స్టంట్ కాఫీ ఉన్నాయి - అయినప్పటికీ మేము ప్రధానంగా చైనీస్ అతిథులకు అందించే మరింత వైవిధ్యమైన బఫేని ఆస్వాదించగలిగాము. ముక్కలు చేసిన టోఫు, దోసకాయలు, బియ్యం మరియు వోట్మీల్ వంటి మరింత శుద్ధి చేసిన ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు మేము ఫోయర్‌కి వెళ్లాము, అక్కడ మేము రో మరియు ఎల్లప్పుడూ ఆలస్యంగా ఉండే మిన్‌ని కలుసుకున్నాము మరియు నగరం మీదుగా కిమ్ హ్యుంజిక్ పెడగోగికల్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాము, అక్కడ మేము రెండు గంటలు తరగతుల్లో గడిపాము. మధ్యాహ్నం మరింత వైవిధ్యంగా ఉంది. మా ప్రోగ్రామ్ అలెగ్జాండర్ మరియు నేను అలెక్‌తో సంకలనం చేసిన మరియు అంగీకరించిన విహారయాత్రలు మరియు ఇతర కార్యకలాపాల కోరికల జాబితాపై ఆధారపడి ఉంటుంది. మేము దేశంలో ఉండే కాలం దృష్ట్యా, కొన్నిసార్లు మేము ఈ ప్రణాళికలను పక్కన పెట్టాము మరియు షాపింగ్ లేదా లాండ్రీ చేయడం వంటి మరింత సామాన్యమైన మరియు సామాన్యమైన పనులను చేస్తాము. సాధారణంగా, మేము ఎల్లప్పుడూ ఏదో ఒకదానితో బిజీగా ఉన్నాము, కాబట్టి హోంవర్క్ చేయడానికి సాయంత్రం ఎక్కువ సమయం ఉండదు. ఇక్కడ సమయం చాలా నెమ్మదిగా గడిచిపోతున్నట్లు అనిపించింది, మరియు ప్రతి సాయంత్రం ఆ రోజు ఎంత సమయం గడిచిందో అని మేము ఆశ్చర్యపోతున్నాము.
అలెక్‌కి మిన్‌తో మరియు అతని సహచరుడు కిమ్‌తో దీర్ఘకాలిక వ్యాపార ఆసక్తులు ఉన్నందున, మాతో క్రమానుగతంగా డిన్నర్‌కు చేరారు, మేము పర్యాటకుల వలె తక్కువ మరియు వ్యక్తిగత డ్రైవర్‌తో విలువైన అతిథుల వలె భావించడం ప్రారంభించాము. మేము ఈ వింత ప్రదేశంలో ఎక్కువ కాలం ఉన్నాము, మేము ఇంట్లో ఉన్నాము. మధ్యాహ్న భోజన సమయంలో మేము మా చల్లని నూడుల్స్ తిన్నాము మరియు మిన్ మరియు రోతో ఒక రిలాక్స్డ్, ఉల్లాసమైన వాతావరణంలో నవ్వుల ద్వారా విరామమిచ్చాము. దీనికి విరుద్ధంగా, రెస్టారెంట్లలో మేము ఎదుర్కొన్న విదేశీ పర్యాటకుల ఇతర సమూహాల గైడ్‌లు మరియు డ్రైవర్లు దాదాపు ఎల్లప్పుడూ ప్రత్యేక టేబుల్ వద్ద కూర్చుంటారు, వారు తమ విధులతో విసిగిపోయారని స్పష్టంగా చూపుతున్నారు.
వారాంతాల్లో మేము సాధారణంగా రోజంతా నగరం నుండి బయలుదేరాము. ఈరోజు శనివారం మరియు మేము దేశం యొక్క చాలా నైరుతిలో ఉన్న దక్షిణ హ్వాంగ్‌హే అనే పొరుగు ప్రావిన్స్‌కి వెళ్తున్నాము. మా మొదటి స్టాప్ సించోన్ కౌంటీ. అమెరికన్ వార్ క్రైమ్స్ మ్యూజియం అక్కడే ఉంది.
నేను ఈ మ్యూజియాన్ని సందర్శించాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను, కానీ విదేశీ పర్యాటకుల కోసం ఇది చాలా అరుదుగా ప్రామాణిక ప్రయాణాలలో చేర్చబడింది. ఇది అత్యంత "సున్నితమైన" ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, మ్యూజియం యొక్క ఎగ్జిబిషన్ యొక్క స్వభావం అసమ్మతిని కలిగించవచ్చు లేదా ఉత్తర కొరియా పట్ల శత్రుత్వాన్ని కూడా రేకెత్తిస్తుంది. సించోన్ మ్యూజియం బాహ్య ప్రచారం కంటే అంతర్గత ప్రేక్షకులపై ఎక్కువ దృష్టి పెట్టింది; దాదాపు ప్రతి ఉత్తర కొరియన్ వారి తప్పనిసరి విద్యా తీర్థయాత్రలలో భాగంగా కనీసం ఒక్కసారైనా ఈ మ్యూజియాన్ని సందర్శించాలి.
* * *
మూడు గంటలపాటు ఎగుడుదిగుడుగా ఉన్న పొలాల ద్వారా ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి వెంట డ్రైవింగ్ చేసిన తర్వాత, మేము ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలంలోకి లాగుతాము.
"ఈ స్థలం ఏమిటో మీకు తెలుసా, సరియైనదా?" – మేము మినీబస్సు నుండి దిగుతున్నప్పుడు మిన్ తన స్వరంలో ఆందోళనతో అడిగాడు.
పార్కింగ్ స్థలం పైన వాలుపై ఉన్న మ్యూజియం భవనం జూలై ఎండలో మెరుస్తుంది. పసుపు రంగు చోసోనోట్‌లో ఉన్న ఒక మహిళా గైడ్ ఇప్పటికే మా వద్దకు వస్తోంది. ప్రవేశ ద్వారం పైన బంగారు అక్షరాలతో పెద్ద ప్రచార పోస్టర్ వేలాడుతోంది. అది చెప్పేది చదవడానికి నాకు తగినంత కొరియన్ తెలుసా అని అలెక్ ఆటపట్టిస్తూ అడిగాడు. అతను ఇలా అనువదించాడు: "సించోన్ భూమిలో రక్తపాత పాఠాన్ని మర్చిపోవద్దు!" మేము గైడ్‌తో శుభాకాంక్షలు మార్పిడి చేసుకున్న తర్వాత, కొండపైకి ఎక్కి మా పర్యటన ప్రారంభమవుతుంది.
మార్గంలో సగం వరకు మేము రెండు ఎత్తైన మట్టిదిబ్బల వంటి మట్టిదిబ్బల వద్ద ఆగాము, గోరియో యుగం నాటి రాజ సమాధులను సందర్శించిన వారికి ఇది సుపరిచితం, కేసోంగ్ సమీపంలోని కింగ్ గాంగ్మిన్వాన్ సమాధి వంటివి. అయితే, ఇవి రాజు మరియు అతని భార్య యొక్క శ్మశానవాటికలు కాదు; ఇక్కడ జరిగిన ఊచకోతలో చంపబడిన వందలాది మంది మహిళల అవశేషాలు ఒక మట్టిదిబ్బలో, మరొకటి - వందలాది మంది పిల్లలు. మ్యూజియం భవనానికి ఎడమవైపున అలాంటి రెండు నాన్‌డిస్క్రిప్ట్ గిడ్డంగులు ఉన్నాయి, అవి బార్న్‌ల వలె కనిపిస్తాయి, నేను వాటిని మొదట గమనించలేదు. మేము చెప్పినట్లుగా, అమెరికన్ పెట్టుబడిదారులు వారి బాధితులను వాటిలో చంపారు.
* * *
కొరియా యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, మార్చి 26, 1958న మ్యూజియం ప్రారంభించబడింది. కొరియన్ సందర్శకులకు మ్యూజియం "మరింత సౌకర్యవంతంగా" ఉండాలని డిమాండ్ చేసిన కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు ఇది 2015లో పునర్నిర్మించబడింది. ఇంతకుముందు, మ్యూజియం హాళ్లు ఈ బార్న్‌లకు దూరంగా ఉన్నాయి, ఇందులో సామూహిక హత్యలు జరిగాయి. ఇప్పుడు అన్ని వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి, బహుశా ఈ అన్ని భవనాలలో ఉన్న భయానక ప్రభావాలను నాటకీయంగా ప్రభావితం చేయడానికి.
యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి, సించోన్ ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన రవాణా కేంద్రంగా ఉంది మరియు సైనిక దృక్కోణం నుండి వ్యూహాత్మక విలువను కలిగి ఉంది. ప్రావిన్స్‌లోని ప్రధాన నగరమైన ప్యోంగ్యాంగ్ లేదా హేజుకి వెళ్లాలంటే సించోన్ గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. యుద్ధం ప్రారంభంలో, నగరాన్ని అమెరికన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆక్రమణ యాభై-రెండు రోజుల పాటు కొనసాగింది - అక్టోబర్ 17 నుండి డిసెంబర్ 7, 1950 వరకు. అమెరికన్లు ఆ తర్వాత నగరాన్ని అభివృద్ధి చెందుతున్న చైనీయులకు విడిచిపెట్టారు. ఆక్రమణ సమయంలో, అమెరికన్లు అనేక మారణకాండలు మరియు ఇతర దురాగతాలకు పాల్పడ్డారు, ప్రధానంగా స్థానిక పౌరులపై నిర్దేశించారు; స్థాయి మరియు క్రూరత్వం పరంగా, దీనిని పరిగణించవచ్చు - ఎక్కువ మరియు తక్కువ కాదు - నిజమైన హోలోకాస్ట్. కనీసం ఈ మ్యూజియాన్ని ఇక్కడికి తీసుకువచ్చిన కథ ఇది, ఇక్కడ మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలు జరిగినట్లు నమ్ముతారు.
మ్యూజియం కేవలం స్మారక ప్రదేశం మాత్రమే కాదు. అతని ఎగ్జిబిషన్‌లో మైనపు బొమ్మలు, అనుకరణ రక్తం, అరుస్తున్న పిల్లల శబ్దాలు - క్రూరమైన మారణహోమం మరియు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క క్రూరత్వానికి సంబంధించిన అసహ్యకరమైన వాస్తవిక, ఉత్తేజపరిచే దృశ్యాలు కూడా ఉన్నాయి.
* * *
మేము ఎగ్జిబిషన్‌ను కాలక్రమానుసారం చేసిన దారుణాలను పరిశీలిస్తాము. "అమెరికన్ సైనికులు తొమ్మిది వందల మంది పౌరులను బాంబు షెల్టర్‌లోకి తీసుకెళ్లడం ప్రారంభించారు" అని మా గైడ్ చెప్పారు. అప్పుడు వారు వెంటిలేషన్ రంధ్రాల ద్వారా గ్యాసోలిన్ పోస్తారు మరియు ఈ ప్రజలను కాల్చారు. వారంతా అమాయక స్థానికులు. ఎక్కువగా స్త్రీలు మరియు పిల్లలు, ”ఆమె దిగులుగా మరియు స్వరంతో చెప్పింది.
దీని తర్వాత అక్టోబరు 20న ఒక ఊచకోత జరిగింది, మరో ఐదు వందల ఇరవై మందిని మరొక బాంబు షెల్టర్‌లో ఉంచారు, ఇందులో ద్రోహులైన అమెరికన్లు గతంలో డైనమైట్‌ను అమర్చారు. వారు అన్ని తలుపులు లాక్ చేసి, ఆపై పేలుడు పదార్థాలను పేల్చారు. మహిళా గైడ్ ఏమి జరిగిందనే రక్తపాత వివరాలను అక్షరాలా ఆస్వాదిస్తుంది. మింగ్ చాలా తక్కువ ఉత్సాహభరితంగా ఉంటాడు, ఆశ్రయం గోడలపై మానవ మాంసపు ముక్కలు ఎలా వ్రేలాడదీయబడ్డాయి అనే వివరాలను ఉదాసీనమైన మోనోటోన్‌లో ఆంగ్లంలోకి అనువదించాడు.
నాకు వ్యతిరేక నవల “ఈడెన్” గుర్తొచ్చింది. ఈడెన్. పియరీ గయోట్ రచించిన ఈడెన్", హింస, సామూహిక హత్యలు మరియు అత్యాచారాలకు సంబంధించిన అసహ్యకరమైన మరియు సహజమైన క్రూరమైన వివరాలతో ఓవర్‌లోడ్ చేయబడింది, ఇది అల్జీరియాలో జరిగిన యుద్ధం యొక్క అన్ని భయాందోళనలను పాఠకులకు తెలియజేయడానికి రూపొందించబడింది. వాస్తవానికి, చారిత్రక సందర్భం గురించి వివరణ లేదు మరియు ఏమి జరిగిందనే దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు, ఇది ప్రదర్శన యొక్క వాస్తవికతపై విశ్వాసాన్ని బలోపేతం చేయగలదు, అలాగే గయోట్ యొక్క పుస్తకం, మ్యూజియం ఒక రకమైన దృశ్యాల సేకరణను అందిస్తుంది. హింస యొక్క. అస్పష్టమైన నలుపు-తెలుపు డాక్యుమెంటరీ ఛాయాచిత్రాలు కూడా చాలా వియుక్తంగా కనిపిస్తాయి - అవి గత శతాబ్దంలో జరిగిన పెద్ద సంఖ్యలో ఊచకోతలకు చెందినవి కావచ్చు. మ్యూజియం మరియు గయోట్ పుస్తకం రెండూ వక్రబుద్ధి యొక్క ముద్రను ఇస్తాయి.
* * *
ఎగ్జిబిషన్ ఇక్కడ నుండి చాలా దూరంలో ఏమి జరిగిందో చెబుతుంది - అమెరికన్ దళాలు కోరిన ఒక హాట్ స్ప్రింగ్ రిసార్ట్ వద్ద మరియు బ్యారక్‌లుగా మార్చబడింది. స్థానిక మహిళలను అక్కడికి తీసుకొచ్చి అత్యాచారం చేసి, మినరల్ స్ప్రింగ్స్‌లోకి విసిరేశారని గైడ్ చెప్పారు. వారి తర్వాత గ్రెనేడ్లు విసిరారు - నేరాల జాడలను కప్పిపుచ్చడానికి.
మ్యూజియం గైడ్ మరింత స్ఫూర్తిని పొందుతూ, "స్త్రీలను వారి రొమ్ములను కత్తిరించి, వారి యోనిలోకి పందెం వేయడం ద్వారా హింసించే వెర్రి అమెరికన్ బందిపోటులను" ఖండించింది. ఆమె దాదాపు చిందరవందర చేయడం ప్రారంభించింది: "మరియు ఈ అమెరికన్లు ఇప్పటికీ "మానవ హక్కుల" గురించి మాట్లాడుతున్నారు! మరియు వారు తమ అత్యున్నత స్థాయి నాగరికత గురించి ప్రగల్భాలు పలుకుతారు!
వేడి ఖనిజ నీటి బుగ్గల వద్ద కొరియన్ మహిళలను దుర్వినియోగం చేయనప్పుడు, అమెరికన్ సైనికులు మరో రెండు వందల మంది స్థానికులను చంపడం ద్వారా తమను తాము రంజింపజేసుకున్నారు. సైనికులు కొరియన్లపై కుక్కలను ఎక్కించారు. లేదా వారిని సజీవ దహనం చేశారు. ఈ రెండు పద్ధతులు ఏకకాలంలో ఉపయోగించబడ్డాయా లేదా ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడ్డాయో తెలియదు - ఎక్స్పోజిషన్ దీనిని స్పష్టం చేయలేదు. తగిన ప్రశ్న అడగడంలో అర్థం లేదు - ఈ కథనంలో హేతుబద్ధతకు చోటు లేదు.
సించ్‌చోన్‌కు ఉత్తరాన ముప్పై కిలోమీటర్ల దూరంలో అమెరికన్ సైన్యం నిరోధించిన వంతెన ఉంది. అవతలి వైపుకు వెళ్లాలనే ఆశతో ఈ వంతెన వద్దకు వచ్చిన ప్రతి పౌరుడిని కాల్చి చంపారు.
మరొక వంతెనపై, అమెరికన్ సైనికులు స్థానిక రైతుల పాదాలకు రాళ్లతో నిండిన బస్తాలను కట్టి తమను తాము వినోదభరితంగా అలరించారు, వారు లోతైన నదిలో మునిగిపోవడానికి వంతెనపై నుండి విసిరివేయబడ్డారు. మునిగిపోని మరియు ఉపరితలంపైకి ఈత కొట్టని ఆ కొద్దిమందిని దుష్ట యాన్కీలు కాల్చి చంపారు, తద్వారా ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడరు.
ఈ దృశ్యాలు చాలా వాస్తవిక బొమ్మలను ఉపయోగించి చిత్రించబడ్డాయి - హుక్డ్ ముక్కులతో ఉన్న అగ్లీ అమెరికన్ సైనికులు (నాజీ ప్రచారం ద్వారా చిత్రీకరించబడిన యూదుల ప్రామాణిక చిత్రాలను గుర్తుకు తెచ్చుకోలేరు) మరియు చెడు నవ్వులు. ఇతర ఎపిసోడ్‌లు గోడలపై చిత్రించిన పెద్ద పెయింటింగ్స్‌లో, శ్మశాన మట్టిదిబ్బలలో రికార్డ్ చేయబడ్డాయి. పిల్లల అరుపులు మరియు సింఫోనిక్ సంగీతం స్పీకర్ల నుండి వినిపించాయి. గ్రెయిన్ ఛాయాచిత్రాలు సామూహిక సమాధులలో మృతదేహాల కుప్పలను చూపుతాయి. ప్రతి కొన్ని సంవత్సరాలకు, పరిసర ప్రాంతంలో కొత్త సామూహిక సమాధులు కనుగొనబడతాయి (మరియు కనుగొనబడతాయి), మరియు మ్యూజియం ప్రదర్శన నిరంతరం విస్తరిస్తోంది.
"త్రవ్వకాల ఫలితంగా, వారి అస్థిపంజరాలు భూమిని వేళ్ళతో గీసుకుని, ఉపరితలంపైకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ ఊపిరి పీల్చుకున్నాయి. సామూహిక సమాధులలో ఒకదానిలో, తొమ్మిది నెలల పిండం ఉన్న శరీరం యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి, ”అని గైడ్ చెప్పారు, “కాబట్టి అమెరికన్లు గర్భిణీ స్త్రీలను కూడా చంపారని మేము చెప్పగలం!”
ఇవన్నీ అనువదించవలసి వచ్చినప్పుడు మిన్ తలలో ఏమి జరుగుతుందో నేను ఆశ్చర్యపోతున్నాను. ఆమె దీన్ని నమ్ముతుందా, ఆమె నిజంగా ఏదైనా బాధాకరమైన అనుభూతులను అనుభవిస్తుందా? ఆమె నిష్కపటమైన అనువాదంలో వ్యాపించిన నిర్లిప్తత మూలాలు ఎక్కడ ఉన్నాయి? వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమెకు చరిత్ర గురించి భిన్నమైన అవగాహన ఉందని, ఉత్తర కొరియా జాతీయ గుర్తింపు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తున్న చరిత్ర ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
అలెక్, అలెగ్జాండర్ మరియు నేను జాగ్రత్తగా ఉండి నోరు మూసుకున్నాము. మొత్తం పర్యటనలో మేము ఒకరినొకరు చూసుకోము. పర్యాటకులు ఇలాంటి కథనాలకు కోపంగా స్పందించడం, మ్యూజియం గైడ్‌లతో వాదనలకు దిగడం, ఇలాంటి క్రూరమైన కథనాల వాస్తవికతను అనుమానించడం వంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇక్కడికి పర్యాటకులు అరుదైన అతిథులుగా వస్తున్నారు. మ్యూజియం సందర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
అలెక్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, అన్ని చోట్లా చెల్లాచెదురుగా ఉన్న శవాల యొక్క ప్రత్యేకించి భయంకరమైన ఫోటోలో ఒక నిర్దిష్ట వివరాలను ఎత్తి చూపాడు మరియు నా చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు. మిన్ దీనికి పూర్తిగా అసాధారణమైన పద్ధతిలో కోపంగా ప్రతిస్పందించాడు, ఈ ద్వేషపూరిత ప్రసంగాల అనువాదాన్ని అకస్మాత్తుగా ఆపివేసాడు: “మీరే ఇక్కడికి రావాలనుకున్నారు!” - మరియు ఒక గురకతో అతను పక్క గదిలోకి వెళ్తాడు. తర్వాత ఆమె అనువదిస్తున్నప్పుడు నేను ఆమెను నా ఫోన్‌లో చిత్రీకరిస్తున్నట్లు గమనించి, ఆ పనిని ఆపమని కోరింది.
* * *
ఉత్తర కొరియా ప్రచారం ద్వారా సంయమనం ఎప్పుడూ ప్రయోజనకరంగా కనిపించలేదు. అవిశ్వాసంతో నిండినందున, జాబితా చేయబడిన అన్ని నేరాలు ఇక్కడ సించోన్‌లో జరిగాయా లేదా మ్యూజియం యొక్క ఉద్దేశ్యం యుద్ధ సమయంలో కొరియా అంతటా జరిగిన దారుణాలను చూపించాలా అని స్పష్టం చేయమని నేను గైడ్‌ని అడుగుతున్నాను.
"మ్యూజియం ఇక్కడ జరిగిన సంఘటనలను హైలైట్ చేస్తుంది," అని ఆమె సమాధానమిచ్చింది, "అయితే కొరియా అంతటా ఇతర ప్రదేశాలలో అమెరికన్లు మరింత దారుణాలకు పాల్పడ్డారు."
బాగా, కోర్సు యొక్క.
మేము మరొక గదిలోకి తీసుకువెళ్లాము, అందులో పిల్లల అరుపులు వినబడతాయి, పూర్తి పరిమాణంలో ఆన్ చేయబడతాయి.
నేను అడగాలని నిర్ణయించుకున్నాను: "వారు పాఠశాల పిల్లలను ఇక్కడికి తీసుకువస్తారా?" "అవును," గైడ్ గర్వంగా సమాధానం చెప్పాడు. "మరియు ప్రదర్శనను వీక్షించిన తర్వాత, పిల్లలు ఇలా అంటారు: "అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రజలు కాదు. అవి తోడేళ్ళు."
కారిడార్‌లో మేము పెద్ద ప్రచార పోస్టర్‌ను పాస్ చేస్తాము. అలెక్ ఇలా అనువదించాడు: "సామ్రాజ్యవాద అమెరికన్ తోడేళ్ళ గురించి మర్చిపోవద్దు."
* * *
నవంబర్ 1950 నాటికి, సామ్రాజ్యవాద అమెరికన్ తోడేళ్ళు తమ సంఖ్య గొర్రెల కంటే ఎక్కువగా ఉన్నాయని గ్రహించారు. వారు వీలయినంత వేగంగా ఇక్కడి నుండి పారిపోవాలి, కానీ అంతకు ముందు వారు మరొక చివరి జాతి నిర్మూలన చర్యకు పాల్పడ్డారు. "కమ్యూనిజం యొక్క విత్తనాలు పెరగకుండా ఆపడానికి," వారు తమకు దొరికిన స్త్రీలు మరియు పిల్లలందరినీ చుట్టుముట్టారు, వారిని వేరు చేసి, వాటిని రెండు గడ్డివాములలో నింపి, గ్యాసోలిన్ పోసి నిప్పంటించారు. ముగ్గురు పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వాటిలో ఒకటి ఇప్పుడు ఇక్కడ మ్యూజియంలో పనిచేస్తుందని మాకు చెప్పబడింది. అయితే ఇంతటి విషాదం జరిగినా వారు అనాథలుగా మిగిలిపోలేదు. వారు కొత్త శ్రద్ధగల తండ్రిని అందుకున్నారు - రాష్ట్రం మరియు గొప్ప నాయకుడు కిమ్ ఇల్ సంగ్.
మేము ముందుకు సాగుతున్నప్పుడు, ప్రదర్శన సామూహిక దౌర్జన్యాల దృశ్యాల నుండి వ్యక్తులపై నిర్దేశించిన క్రూరత్వ చిత్రణల వరకు సాఫీగా సాగుతుంది. ఒక హాలులో ఒక మహిళా ప్రతిఘటన నాయకుడి డమ్మీని మనం చూస్తాము, ఆమెను అమెరికా సైనికుల్లో ఒకరు నేలపై పిన్ చేయగా, మరొకరు ఆమె తలపై గోరుతో కొట్టారు. గైడ్ ఇలా వ్యాఖ్యానించాడు: "అత్యంత క్రూరమైన రీతిలో హింసించి చంపడంలో ఆనందాన్ని పొందిన అమెరికన్ సామ్రాజ్యవాదుల క్రూరత్వాన్ని మీరు చూడవచ్చు."
విద్యార్థి కమ్యూనిస్ట్ యూనియన్ నాయకుడు యువకుడు "మోడల్ విద్యార్థిగా ఉన్నందుకు" చంపబడ్డాడు, ఇది అతని ఏకైక పాపం. వీరోచిత కార్మికుడు చంపబడ్డాడు, ముక్కలుగా నలిగిపోయాడు, అతని కాళ్ళు మరియు చేతులు వ్యతిరేక దిశలలో కదిలే ఎద్దుల బండ్లకు కట్టివేయబడ్డాయి. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని గొడ్డలితో నరికివేశారు. మరో మహిళను చెట్టుకు కట్టేసి, ఆమె రొమ్ములను నరికి, ఆపై సజీవ దహనం చేశారు. "ఇదంతా అమెరికన్లు భారతీయులతో ఎలా వ్యవహరించారో చాలా పోలి ఉంటుంది" అని మా గైడ్ పేర్కొంది.
"యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికీ మా దేశంపై దాడి చేయడానికి ప్రయత్నించడానికి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది," ఆమె కొనసాగుతుంది. ఆ తర్వాత, దేశ నాయకుల చిత్రాలను (పాయింటింగ్ ఖచ్చితంగా నిషిద్ధం) చూపడానికి మాత్రమే అనుమతించబడే ఓపెన్ అరచేతి సంజ్ఞతో, గైడ్ కిమ్ జోంగ్-ఉన్ యొక్క పెద్ద ఫోటోపై మన దృష్టిని మళ్లిస్తుంది, అతని తెలివైన నాయకత్వం దీన్ని ఎప్పటికీ అనుమతించదు. దండయాత్ర.
పర్యటన ముగియడంతో, గైడ్ యొక్క భారీగా వణుకుతున్న స్వరం భావోద్వేగ శిఖరానికి చేరుకుంటుంది:
“మేము, కొరియా ప్రజలు, ఈ మానవ మృగాలు మా భూమిపై చేసిన నేరాలను ఎప్పటికీ మరచిపోలేము. చిందిన రక్తానికి మేం వారికి మూల్యం చెల్లించేలా చేస్తాం!
* * *
మ్యూజియం భవనం నుండి బయలుదేరి, మేము కాలిబాట నుండి ఆ రెండు హ్యాంగర్‌లకు వెళ్తాము. మేము కొండపై ఉన్నందున, మేము సించోన్ యొక్క విస్తృత దృశ్యాన్ని కలిగి ఉన్నాము. నేను ఆమెను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అకస్మాత్తుగా కనిపించిన సాధారణ దుస్తులలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు కెమెరాను కిందకు దించాలని కోరాడు.
మొదటి బార్న్ అనేది ఒక మారణహోమ చర్య - ఒక సామూహిక సజీవ దహనం - జరిగినట్లు చెప్పబడిన వినోదం. లోపల, గైడ్ అమెరికన్లు గ్యాసోలిన్ పోసిన సీలింగ్‌లోని గుంటలను ఎత్తి చూపాడు. రెండవ భవనం ఆ కాలంలోని ప్రామాణికమైన బార్న్‌గా మారుతుంది, దీనిలో పిల్లలను సజీవ దహనం చేశారు. జెట్ నల్లటి జుట్టుతో చాలా వృద్ధుడు ఖాకీ యూనిఫాం ధరించి కనిపిస్తాడు, దీనిని సాధారణంగా ఇక్కడ కార్మికులు ధరిస్తారు. రంగులు వేసిన జుట్టుతో ఉత్తర కొరియన్లను నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు, కానీ అతని వయస్సు మనిషికి నెరిసిన జుట్టు ఉండదని నమ్మడం కష్టం. ముఖ్యంగా అతను భరించినట్లు నమ్ముతారు. ఆ అదృష్ట రోజులో ప్రాణాలతో బయటపడిన ముగ్గురు పిల్లలలో అతను ఒకడు. అతని కథ అమెరికన్ డెవిల్స్ చేసిన దురాగతాల వివరణకు రంగును జోడిస్తుంది. "వారు పిల్లలకు కప్పుల నీరు ఇచ్చారు మరియు త్రాగమని చెప్పారు, కాని నీరు గ్యాసోలిన్‌గా మారింది" అని అతను చెప్పాడు. అదృష్టవశాత్తూ, అతను బార్న్ యొక్క చాలా మూలల్లో ఒకదానిలో ఉన్నాడు మరియు చలి నుండి స్పృహ కోల్పోయాడు - ఇది అతని ప్రాణాన్ని కాపాడింది. "అమెరికన్లు," అతను చెప్పాడు, "మానవ రూపంలో ఉన్న జంతువులు. ఇంత కాలం గడిచిపోయినా, నా హృదయంలో కోపం యొక్క జ్వాల ఇంకా మండుతూనే ఉంది.
మేము బార్న్ నుండి బయటికి వచ్చినప్పుడు, మా పర్యటన ముగిసే వరకు ఓపికగా బయట వేచి ఉన్న రెండు డజన్ల మంది పనివాళ్ళ గుంపును మేము చూశాము. వారు విద్యా విహారయాత్రకు ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీ కార్మికులు. "ఇదంతా చూసిన తర్వాత వారు మమ్మల్ని చూసినప్పుడు వారు ఏమనుకుంటారో నేను ఆశ్చర్యపోతున్నాను" అని అలెగ్జాండర్ గుసగుసలాడాడు.
* * *
అప్పటికే అయిపోయిందని అనుకున్నాను. కానీ లేదు - ఇది మరొక క్రూరమైన దహనం యొక్క దృశ్యం మూడవ బార్న్ ఉందని తేలింది, కానీ ఈ సమయానికి నేను చూసిన దాని నుండి నేను మానసికంగా ఎండిపోయాను మరియు ప్రదర్శన యొక్క స్పష్టమైన థియేట్రికాలిటీని నేను కోల్పోయాను. గైడ్ చెబుతున్న కథ యొక్క థ్రెడ్. "చివరి క్షణంలో" గోడపై గీసిన చిహ్నాన్ని మిన్ సూచిస్తుంది: "వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా చిరకాలం జీవించండి!" - మరణిస్తున్న అమరవీరుడు రాశాడు.
మాకు వీడ్కోలు చెప్పే ముందు, మహిళా గైడ్ చివరి ప్రసంగం చేస్తుంది. “దయచేసి, మీరు మీ దేశాలకు తిరిగి వచ్చినప్పుడు, మా ప్రజలు అనుభవించిన భయంకరమైన దురాగతాల గురించి మాకు చెప్పండి. కొరియన్లు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. ప్రపంచం మొత్తంలో మనం అత్యంత శాంతిని ప్రేమించే వ్యక్తులం." ఆపై, విరామం లేకుండా: "అమెరికన్ సామ్రాజ్యవాదులు మాకు ఏమి చేసారో మేము ఎప్పటికీ మరచిపోలేము, ఒక రోజు మేము ప్రతీకారం తీర్చుకుంటాము."
 
ఇరవై ఒక్క అధ్యాయం
వారు చూసిన తర్వాత మానసిక స్థితి ఉల్లాసానికి అనుకూలంగా లేదు, కానీ అలెక్ మరియు అలెగ్జాండర్ మిన్‌ను ఒప్పించగలిగారు మరియు ప్యోంగ్యాంగ్‌కు తిరిగి వచ్చే మార్గంలో ఆమె మమ్మల్ని సాటర్డే పార్టీ కోసం ఫ్రెండ్‌షిప్ క్లబ్‌కు తీసుకెళ్లడానికి అనుమతించినట్లు ప్రకటించింది. చాలా మంది ప్రవాసులు నివసించే దౌత్య త్రైమాసికం ఉన్న ప్యోంగ్యాంగ్‌లోని ఈ భాగంలోకి పర్యాటకులు సాధారణంగా లోతుగా వెళ్లడానికి అనుమతించబడరు కాబట్టి ఇది ఒక సంఘటన. రాయబార కార్యాలయ ఉద్యోగులు మరియు అంతర్జాతీయ మానవతా మిషన్లు మినహా ఉత్తర కొరియన్లకు కూడా ఇక్కడ ప్రవేశం మూసివేయబడింది. మా గైడ్‌లు డిన్నర్‌కు బదులుగా మమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలి, ఆపై సాయంత్రం పదకొండు గంటలకు మమ్మల్ని తీసుకెళ్లాలి. నేను మళ్ళీ యువకుడిలా భావించాను.
అలెగ్జాండర్‌ను మేము తాత్కాలికంగానైనా, త్వరలో మా సంరక్షకులను వదిలించుకుంటాము అనే ఆలోచనతో ప్రోత్సహించబడ్డాడు. కానీ అతనికి అంతర్లీన ఉద్దేశాలు కూడా ఉన్నాయి. అతను బహుశా కిమ్చి బాగ్యుట్‌ను ఎప్పుడైనా తెరవకపోవచ్చు, కానీ అతను త్వరలో ఇక్కడ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నాడు. అలెక్ లేదా నేను అతని అంతిమ లక్ష్యం ఏమిటో గుర్తించలేను. అతను ఈ స్థలంపై స్పష్టంగా నిమగ్నమై ఉన్నాడు. కానీ మనం కూడా అలాగే చేస్తాము. అయితే, అలెక్ మరియు నేను కంచె వెనుక ఉన్న ఈ భూభాగంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండగా, అలెగ్జాండర్ పరిచయాలను ఏర్పరచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. మా యాత్ర ప్రారంభం కాకముందే అతను ఈ దిశలో ఏదో ఒకటి చేయడం ప్రారంభించాడు. పారిస్‌లో అతను కొత్తగా ప్రారంభించబడిన ఫ్రెంచ్ కాన్సులర్ సేవ యొక్క అధిపతికి పరిచయం చేయబడ్డాడు. అందుకే అలెగ్జాండర్‌కి ఫోన్‌ కొనాలనిపించింది. ఇప్పుడు అతను నేరుగా ఫ్రెంచ్ కాన్సులేట్ సిబ్బందిని సంప్రదించగలరు మరియు ఈ సాయంత్రం ఉత్సవాలకు వారి నుండి వ్యక్తిగత ఆహ్వానాన్ని స్వీకరించగలరు.
మన్సు-డాంగ్ దౌత్య త్రైమాసికం తూర్పు ప్యోంగ్యాంగ్‌లో ఉంది, మా ఇన్‌స్టిట్యూట్ నుండి చాలా దూరంలో లేదు. Druzhba క్లబ్ ఒక చిన్న రెండు అంతస్తుల భవనంలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్, చిన్న బార్ మరియు బిలియర్డ్ రూమ్ ఉన్నాయి, రెండవదానిలో పెద్ద బార్‌తో కూడిన మెరుగైన డిస్కో గది, అలాగే కచేరీ గదులు ఉన్నాయి. క్లబ్ అనేది "రాండమ్ యాక్సెస్ క్లబ్" యొక్క కొద్దిగా మెత్తబడిన సంస్కరణ, ఇది 1990ల కరవు సమయంలో నగరంలో విశ్రాంతి కార్యకలాపాలకు దాదాపు స్థలాలు లేనప్పుడు సహాయక సిబ్బందిచే తెరవబడింది.
క్లబ్ పేరులో చెడు వ్యంగ్యం ఉంది, ఎందుకంటే ఈ స్థాపనలోకి ప్రవేశించడం చాలా కష్టం. క్లబ్ త్వరగా దాని శుక్రవారం మరియు శనివారం రాత్రి పార్టీలకు అపఖ్యాతి పాలైంది, అయితే 1980లలో కిమ్ జోంగ్ ఇల్ హోస్ట్ చేసిన పార్టీల వలె అవి క్షీణించలేదు. ఒక ఇంటర్వ్యూలో, కిమ్ జోంగ్ ఇల్ యొక్క అంతర్గత వృత్తంలో కిడ్నాప్ చేయబడిన నటి చోయ్ యున్హీ, ఆ సంవత్సరాల్లో, ప్రియమైన నాయకుడి గౌరవార్థం ఫాన్నింగ్, ఆడంబరమైన విధేయత మరియు నిరంతర టోస్ట్‌లు ఈ సమావేశాలలో కీలకమైన క్షణాలు అని గుర్తుచేసుకున్నారు. కిమ్ జోంగ్ ఇల్ స్వయంగా దూరంగా కూర్చుని, పార్టీని ఎలా కొనసాగించాలి, ఎక్కడ మరియు ఏమి త్రాగాలి, ఏ ఆటలు ఆడాలి, ఎవరితో కలిసి డ్యాన్స్ చేయాలి అనే విషయాలపై మార్గదర్శకాలను ఇస్తూ తరచుగా కూర్చునేవారని చెబుతారు. సాధారణంగా, ఈ ఈవెంట్‌లలో ఒక సాధారణ పౌరుడు వెంటనే కాల్చివేయబడే ప్రతిదీ అభివృద్ధి చెందింది: పాశ్చాత్య డిస్కో సంగీతం మరియు దక్షిణ కొరియా పాప్‌లకు నృత్యం చేయడం, నదిలా ప్రవహించే ఖరీదైన మద్య పానీయాలు (కిమ్ జోంగ్ ఇల్ యొక్క ఇష్టమైన కాగ్నాక్ "హెన్నెస్సీ"తో సహా). కార్నల్ ఆనందాల కోసం, అతిథులు కిమ్ యొక్క వ్యక్తిగత "ప్లాటూన్ ఆఫ్ ఆనందాల" నుండి టీనేజ్ అమ్మాయిలను కలిగి ఉన్నారు. లీడర్ యొక్క అంతర్గత సర్కిల్‌కు చెందిన ప్రతి ఒక్కరూ ఈ పార్టీలకు హాజరుకావాలి మరియు చిన్న వయస్సులో ఉన్న కిమ్ తన తండ్రి నుండి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాలి. ఈ సంఘటనల సమయంలో క్షణికమైన హెచ్చు తగ్గులు ఉన్నాయి - కనీసం ఒక తెలిసిన అమలు కూడా ఉంది. బాధితురాలు - ఉన్నత అధికారులలో ఒకరి భార్య - కిమ్ ఇల్ సుంగ్‌కు ఉద్దేశించిన అజాగ్రత్త లేఖ రాసింది, అతను అలాంటి ఆనందానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రతికూల వైఖరిని కలిగి ఉన్నాడు. ఈ సంఘటనలలో జరిగిన ప్రతిదాన్ని ఆమె స్పష్టంగా వివరించింది మరియు తన కొడుకు యొక్క క్షీణత గురించి ఫిర్యాదు చేసింది. కానీ లేఖ, చిరునామాదారుని చేరకుండా, కిమ్ జోంగ్ ఇల్ చేతిలో పడింది. ఆ సాయంత్రం, అక్కడ ఉన్న అందరి ముందు, అతను వెంటనే తీర్పును ప్రకటించాడు - మరణశిక్ష, ఆలస్యం లేకుండా అమలు చేయాలి. అత్యున్నత సంకల్పం ప్రకటించిన వెంటనే, ఖండించబడిన మహిళ యొక్క భర్త లేచి నిలబడి, శిక్షను స్వయంగా అమలు చేయడానికి అనుమతించమని కిమ్ జోంగ్ ఇల్‌ను వేడుకున్నాడు. కిమ్ దయతో అంగీకరించాడు మరియు వ్యక్తిగతంగా పిస్టల్‌ను అతని చేతుల్లోకి ఇచ్చాడు.
పోల్చి చూస్తే, తరువాతి దశాబ్దంలో రాండమ్ యాక్సెస్ క్లబ్ పార్టీలు చాలా హానికరం కాదు, ప్యోంగ్యాంగ్‌లో నివసిస్తున్న విదేశీ దౌత్యవేత్తలు మరియు సహాయక సిబ్బందికి, అలాగే సాధారణ సందర్శకులకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. కానీ 2012లో "వర్కర్స్ పార్టీ సంఘటన" అని పిలవబడే తరువాత, అదే ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు ఫ్రెంచ్ వ్యక్తులకు అకస్మాత్తుగా ఈ సంఘటనలు నిషేధించబడ్డాయి. వారు మావో-శైలి వినలోన్ జాకెట్లు ధరించి పార్టీకి కనిపించారు, నరకం వలె త్రాగి, తమ ప్రియమైన నాయకుడిని బిగ్గరగా "అపవాదాలు" చేయడం ప్రారంభించారు, అయితే సాధారణ ఆనందం కొనసాగుతుంది. సహజంగానే, గది దోషాలతో నిండిపోయింది. అభ్యంతరకరమైన ప్రవర్తన వెంటనే నివేదించబడింది. ఈ ఇద్దరి వీసాలు వెంటనే రద్దు చేయబడ్డాయి మరియు వారినే మొదటి విమానంలో బీజింగ్‌కు బహిష్కరించారు. రాండమ్ యాక్సెస్ క్లబ్ శాశ్వతంగా మూసివేయబడింది.
* * *
మేము సాయంత్రం ఎనిమిది గంటలకు సరైన స్థలానికి చేరుకున్నాము - కేవలం రాత్రి భోజన సమయానికి. ఇది చాలా తొందరగా ఉందని తేలింది - ప్రతిచోటా ఖాళీగా ఉంది. వెయిట్రెస్ మమ్మల్ని రెస్టారెంట్‌లోకి తీసుకువెళుతుంది మరియు పాపము చేయని అమెరికన్ ఉచ్చారణతో ఆంగ్లంలో మమ్మల్ని సంబోధిస్తుంది. "స్నేహం" క్లబ్‌కు స్వాగతం! - ఆమె ప్రకాశించే రూపంతో ప్రకటించింది. - మేము మిమ్మల్ని ఇంతకు ముందు మా రెస్టారెంట్‌లో చూడలేదు. నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?" నేను అమెరికన్‌ని అని విన్నప్పుడు ఆమె కనిపించే విధంగా నవ్వుతుంది, అప్పుడు ఆమె ముఖంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు కనిపిస్తుంది. “సరే... మనకు నిజంగా చాలామంది లేరు... అమెరికన్లు. మా మెనూతో మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను." ఆమె రెస్టారెంట్ వంటగదిలోని అడవిలో ఎక్కడో అదృశ్యమవుతుంది, మా ఉనికి గురించి ఇంటర్నెట్‌లోని ఆమె ఉన్నతాధికారులకు తెలియజేయడంలో సందేహం లేదు.
మేము మెను లా కార్టే ఎంపికలను అందిస్తామనే వాస్తవాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము మరియు పాశ్చాత్య వంటకాలకు మనం చికిత్స చేయాలని నిర్ణయించుకుంటాము. ఫ్రైస్‌తో పిజ్జా, హాంబర్గర్లు మరియు స్టీక్స్ తిన్న తర్వాత, మేము డెజర్ట్ కోసం ఐస్ క్రీం ఆర్డర్ చేస్తాము. రాత్రి భోజనం తర్వాత, అలెగ్జాండర్ మొదటి అంతస్తులోని బార్ నుండి వచ్చే ఫ్రెంచ్ ప్రసంగాన్ని వేరు చేస్తాడు, ఇది గదిని పూరించడానికి ప్రారంభమవుతుంది. అతను క్షమించమని అడుగుతాడు మరియు అదృశ్యమవుతాడు. చెల్లించిన తరువాత, అలెక్ మరియు నేను అతనిని అనుసరిస్తాము.
బార్ "యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ప్యోంగ్యాంగ్" వాతావరణాన్ని కలిగి ఉంది. గది ఎక్కువగా యూరప్ నలుమూలల నుండి వచ్చిన మధ్య వయస్కులైన కెరీర్ దౌత్యవేత్తలతో మరియు వారి భార్యలతో నిండి ఉంది, ఆగ్నేయాసియా నుండి కొంతమంది వ్యక్తులతో పాటు వారి ముప్ఫై ఏళ్ల ప్రారంభంలో ఖాకీ, డెనిమ్ మరియు పోలో ధరించిన వ్యక్తులు, స్పష్టంగా అంతర్జాతీయ సహాయ కార్మికులు. వదులైన సంబంధాలు మరియు సాధారణ సాయంత్రం దుస్తులు పండుగ కాక్టెయిల్ పార్టీ సెట్టింగ్‌ను పూర్తి చేస్తాయి. ప్రతిదానికీ మధ్యలో ఒక సుందరమైన, అద్భుతమైన దుస్తులు ధరించిన కొరియన్ యువతి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మరియు ఏమి జరుగుతుందో "ప్రవర్తిస్తుంది". ఆమె ఇక్కడ "బిగ్ బాస్" అని ఎవరో గుసగుసలాడుతున్నారు. ఆమె బార్ వెనుకకు వేగంగా ముందుకు వెనుకకు కదులుతుంది, ప్రతి ఒక్కరూ ప్రవేశించినప్పుడు పలకరిస్తూ మరియు వారు మాట్లాడేటప్పుడు పానీయాలు ప్రవహించేలా చూసుకుంటాయి. ముగ్గురు అపరిచితులను చూసి, ఆమె గుంపు గుండా మా వైపు తేలుతుంది మరియు మా పేలవంగా ఆర్డర్ చేయబడిన కమ్యూనికేషన్‌లో తగిన విరామాలలో అందరికీ తనను తాను పరిచయం చేసుకుంటుంది. సాయంత్రం అంతా, మిస్ లీ మనలో ప్రతి ఒక్కరినీ మా పేర్లను అడుగుతుంది, మేము ఎక్కడ నుండి వచ్చాము, ఏమి చేస్తున్నాము, మేము ఎక్కడ ఉంటున్నాము మరియు దేశంలో మనం ఏమి చేస్తున్నాము, ఆ క్రమంలో ఖచ్చితంగా. నేను మీ దృష్టిని ఆకర్షిస్తున్నాను, ఆమెకు ఏ కిమ్‌తోనూ బ్యాడ్జ్ లేదు - తాగిన నాలుకలను విప్పడాన్ని సులభతరం చేయడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండవచ్చు. ఆమె నన్ను ఒక పొడవైన మరియు అందమైన యువకుడికి పరిచయం చేసింది - స్వీడిష్ రాయబార కార్యాలయ ఉద్యోగి.
"ఇది అతని చివరి నెల, మాతో, ప్యోంగ్యాంగ్‌లో," మిస్ లీ తన వెంట్రుకలను తేనెతో తీయగా ఆడిస్తుంది. "అతను లేకుండా మేము విచారంగా ఉంటాము."
మర్యాదగా నా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను ఇక్కడికి రాకముందే రాయబార కార్యాలయంలో చెక్ ఇన్ చేశానా? అవును, నేను ఒక నెల ముందు ఇమెయిల్ పంపాను. "మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఏదైనా అవసరమైతే నాకు తెలియజేయండి." అతను తన వ్యాపార కార్డ్‌ని నాపైకి విసిరి, ఆ తర్వాత విపరీతంగా క్షమాపణలు చెప్పి అదృశ్యమయ్యాడు.
దాదాపు అన్ని పాశ్చాత్య రాయబార కార్యాలయాల మాదిరిగానే, స్వీడిష్ మిషన్ చాలా చిన్నది - సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే. యునైటెడ్ స్టేట్స్ DPRKతో దౌత్య సంబంధాలను కలిగి లేదు మరియు స్వీడన్ ఈ దేశాన్ని సందర్శించే అమెరికన్ పౌరుల ప్రయోజనాలను సూచిస్తుంది. ఆచరణలో, స్వీడన్లు ఒక అమెరికన్ టూరిస్ట్‌ను అరెస్టు చేసి జైలులో ఉంచినప్పుడల్లా మధ్యవర్తి పాత్ర పోషించవలసి వస్తుంది.
బార్‌లో మేము సంభాషించే ప్రతి ఒక్కరూ మా ఉనికిని, ముఖ్యంగా నేను చాలా వాస్తవంతో మునిగిపోతారు. విదేశీ చైనీస్ కాని విద్యార్థులు DPRKలో చదువుకోవడానికి అనుమతి పొందడం అసాధారణమైనది. కానీ ఒక అమెరికన్‌కి అలాంటి అనుమతి లభించిందనేది వాస్తవం! నేను నిరంతరం హెచ్చరిస్తున్నాను - చాలా జాగ్రత్తగా ఉండండి! నేను తెలివిగా మరియు గర్వంగా జాగ్రత్త గురించి అన్ని పదాలను పక్కన పెడతాను. "నేను ప్రచార పోస్టర్లను దొంగిలించాలని ప్లాన్ చేయను, లేదా ఎవరినీ నా విశ్వాసంలోకి మార్చాలని నేను ప్లాన్ చేయను" అని నేను ప్రతిస్పందనగా చెప్పాను. నా జోకులకు ఎవరూ నవ్వరు. "సరే, వాస్తవానికి, నిజంగా ఏమి జరిగిందో మాకు ఇంకా పూర్తిగా తెలియదు," ఒట్టో వార్మ్‌బియర్ కథ అనివార్యంగా సంభాషణలో వచ్చినప్పుడు సాధారణ సమాధానం. స్థానిక మీడియా మూలాల ద్వారా ప్రచారం చేయబడిన, ఏమి జరిగిందో ఏ వెర్షన్‌ను విశ్వసించకూడదని చెప్పలేని ఒప్పందం ఉన్నట్లు తెలుస్తోంది.
రెండవ అంతస్తులో, డిస్కో గదిలో, 90ల నాటి డ్యాన్స్ సంగీతం పాప్ క్లాసిక్‌ల తాగుబోతు కచేరీ వివరణలతో కలిసి వినబడుతుంది. మనల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది - చాలా ముందుగానే, చాలా మంది అతిథులు వచ్చి రెండు డజన్ల మంది విందులు చేసుకుంటున్న గుంపుతో కలిసిపోతున్నారని మేము గ్రహించాము. మేము మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము, ప్రవాస జీవితం ఎలా ఉంటుందో అనుభూతిని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాము. అలెక్ మరియు నేను ముందు తలుపు వైపు వెళుతున్నాము, అలెగ్జాండర్‌ను దాటి, ఆమె నలభైల ప్రారంభంలో పిగ్‌టైల్‌తో కొంత నీడ, హిప్పీ ఇటాలియన్ మహిళకు వీడ్కోలు చెప్పింది - ఆమె ఇంజనీర్ అని, అభివృద్ధికి సంబంధించిన కొన్ని రకాల NGO కోసం పని చేస్తుందని తేలింది. ఏదో. "మీరు చెప్పేది గమనించండి," ఆమె అలెగ్జాండర్‌కి సలహా ఇస్తుంది, "మీరు ఎప్పుడు వింటున్నారో మీకు తెలియదు. వారు నేరుగా విననప్పటికీ, వారు తరచుగా చాలా తెలుసుకుంటారు. కాబట్టి నిజాయితీగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. వారు ఎప్పుడూ మనల్ని, విదేశీయులందరినీ అనుమానిస్తారు. వారి వ్యవస్థను మార్చడానికి మనమందరం ఇక్కడ ఉన్నామని వారు నమ్ముతారు. మరియు కొరియన్లు ఇక్కడ ఏమి జరుగుతుందో చాలా సంతోషంగా ఉన్నారు - వారు దేనినీ మార్చడానికి ఇష్టపడరు. ఆమె భుజాలు తడుముకుంది: "మరియు వారు తమకు తాము ఉత్తమమని భావించే విధంగా జీవించే హక్కు వారికి ఉంది!"
కొంచెం ముందు, జర్మన్ రాయబార కార్యాలయంలోని సాంకేతిక కార్మికులలో ఒకరు పరిస్థితి గురించి మరింత విరక్తికరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నువ్వు ఇక్కడే చదువుతున్నావా? - ఆమె నన్ను దాదాపు నిందారోపణతో అడిగారు. – మీరు అర్థం చేసుకున్నట్లే, వారికి “సాంస్కృతిక మార్పిడి” పూర్తిగా ముఖ్యమైనది కాదు. మన డబ్బుపైనే వారికి ఆసక్తి. అయితే, వీటన్నింటికీ మీరు ఎంత చెల్లించారు?
మేమిద్దరం బెర్లిన్ వాసులం కాబట్టి, బెర్లిన్ మధ్యలో ఉన్న DPRK ఎంబసీకి సమీపంలో ఉన్న యూత్ హాస్టల్ గురించి నేను ఆమెను అడిగాను. అన్ని ఉత్తర కొరియా దౌత్య మిషన్ల లక్ష్యం కేవలం “స్వీయ మద్దతు” మాత్రమే కాదు, ఆతిథ్య దేశాలలో వారి ఉనికిని పూర్తిగా నిర్ధారించడం, కానీ పాలన కోసం డబ్బు సంపాదించడం మరియు దానిని DPRKకి పంపడం. అందువల్ల, అన్ని ఉత్తర కొరియా రాయబార కార్యాలయాల ఉద్యోగులు అనేక రకాల వ్యాపారాలలో లోతుగా పాల్గొంటున్నారని నమ్ముతారు - చట్టపరమైన మరియు చట్టవిరుద్ధం. (దౌత్యపరమైన రోగనిరోధక శక్తి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఆఫ్రికన్ ఖడ్గమృగాల నుండి మెథాంఫేటమిన్ వరకు ప్రతిదానిని అక్రమంగా రవాణా చేస్తున్నందుకు ఎంబసీ కార్మికులు అరెస్టు చేయబడ్డారు.) యూరప్‌లో కమ్యూనిస్ట్ పాలనలు పతనం మరియు జర్మనీని పునరేకీకరించినప్పటి నుండి, ఉత్తర కొరియా రాయబార కార్యాలయ సముదాయం ఒకప్పుడు తూర్పున ఉంది. బెర్లిన్, ఇప్పుడు చాలా చిన్న సిబ్బంది మరియు వారి కుటుంబాలకు అనవసరంగా భారీగా మారింది. 2008లో, రెండు ఎంబసీ భవనాలలో పెద్దది అద్దెకు ఇవ్వబడింది మరియు చాలా ప్రజాదరణ పొందిన హాస్టల్‌గా మార్చబడింది. కిమ్స్ యొక్క ఫోటోగ్రాఫ్‌ల భ్రమణ ప్రదర్శనలతో ఫోటో ప్రదర్శన ఉన్నందున, అక్కడ ఉండే యువ పర్యాటకులు పక్కనే ఉత్తర కొరియా రాయబార కార్యాలయం ఉనికిని గమనించవచ్చు. కొంతమంది పర్యాటకులకు, ఇది అస్పష్టమైన అంచనాలను కలిగిస్తుంది. అయితే ఈ హాస్టల్‌లోని అతిథుల డబ్బు అసలు ఎక్కడికి వెళుతుందో వేరే ఏమీ వెల్లడించలేదు.
"మేము జర్మన్లు ఈ పరిస్థితి పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నాము," ఆమె భుజాలు తట్టింది. – ఈ హాస్టల్ కోసం వారు మాకు చెల్లించని పన్నుల రూపంలో సుమారు రెండు మిలియన్ యూరోలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి వారు దానిని ఎప్పటికీ చెల్లించరు."
* * *
ప్యోంగ్యాంగ్‌లో మా బస గురించిన సమాచారం చిన్న ప్రవాస సంఘంలో త్వరగా వ్యాపించింది. మేము కాఫీ షాప్ లేదా రెస్టారెంట్‌లో కొంతమంది యూరోపియన్‌లతో కలిసిన ప్రతిసారీ, అతని సాధారణ ప్రతిస్పందన ఇలా ఉంటుంది: “అవును, మీరు కిమ్ హ్యుంజిక్ టీచర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో కొరియన్‌ని చదివే అబ్బాయిలు. మరియు మీరు ఎవరు - ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ లేదా అమెరికన్? వినోదం కోసం అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు గాసిప్ చాలా త్వరగా వ్యాపిస్తుంది. ప్యోంగ్యాంగ్‌లో మా జీవితంలో మొదటి రెండు వారాలు మేము చూసిన మరియు అనుభవించిన వాటి నుండి భావోద్వేగాలతో మునిగిపోయాము. కానీ నేను ఈ జీవితానికి అలవాటుపడటం ప్రారంభించినప్పుడు, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఇక్కడ ఉన్న విదేశీయులందరికీ ఉమ్మడిగా ఒక విషయం ఉందని నేను గ్రహించాను - విసుగు.
తరువాతి వారం మేము జర్మనీ, స్వీడన్ మరియు UK యొక్క దౌత్య మిషన్లు పంచుకున్న భవనంలోని సాధారణ భోజనాల గదిలో జర్మన్ రాయబార కార్యాలయం నిర్వహించిన "Stammtisch" అనే ఈవెంట్‌కు ఆహ్వానించబడ్డాము. ఇక్కడ వాతావరణం ద్రుజ్బా క్లబ్‌లో ఉన్నదానికి భిన్నంగా ఉంది మరియు ఒక ప్రధాన కారణంతో - ఇక్కడ ఒక్క కొరియన్ కూడా లేదు. రాయబార కార్యాలయ ఉద్యోగుల భార్యలు బంగాళాదుంప సలాడ్, బ్రాట్‌వర్స్ట్ మరియు బ్లాక్ బ్రెడ్ ముక్కలను అందజేస్తూ బార్‌లో వంతులవారీగా నిలబడి ఉంటారు.
అలెగ్జాండర్ మరియు నేను ఒంటరిగా స్టామ్‌టిస్చ్‌కి వచ్చాము. మేము అలాంటి ఈవెంట్‌కు హాజరవుతున్నామనే వాస్తవం మిన్ మరియు రోకు అసౌకర్యంగా అనిపించవచ్చు - బహుశా పట్టణంలోని అతి కొద్ది ప్రదేశాలలో మన్సు-డాంగ్ ఒకటి కాబట్టి మేము వెళ్లవచ్చు మరియు వారు వెళ్లలేరు. అలెక్ ఇక్కడికి రాకూడదని నిర్ణయించుకున్నాడు, మా గైడ్‌లు మరియు కామ్రేడ్ కిమ్‌తో కలిసి రాత్రి భోజనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. వారు ఎల్లప్పుడూ వ్యాపార సమస్యలను చర్చించవలసి ఉంటుంది; టోంగిల్ టూర్స్ వచ్చే నెలలో అనేక పర్యటనలను ప్లాన్ చేసింది.
స్టామ్‌టిస్చ్‌లో కొరియన్లు లేనందున, సందర్శకులు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు మరియు మరింత బహిరంగంగా మాట్లాడవచ్చు - అయినప్పటికీ, గది దోషాలతో నిండి ఉంది. కానీ గుంపు యొక్క సాధారణ శబ్దం మధ్య, వ్యక్తిగత సంభాషణలను వినడం కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా బహుభాషావాదం కారణంగా.
ఏడు పాశ్చాత్య దేశాలు ఉత్తర కొరియాలో దౌత్య కార్యకలాపాలను కలిగి ఉన్నాయి మరియు మరో రెండు "సహకార మిషన్లు" కలిగి ఉన్నాయి. నేను రాయబారులలో ఒకరితో సంభాషణను ప్రారంభిస్తాను. "నా అనుభవంలో," అతను చెప్పాడు, "ఇక్కడ పనిచేస్తున్న దౌత్య సిబ్బంది అందరూ మూడు దశల ద్వారా వెళతారు. మొదటిది, మీరు చివరకు పూర్తిగా సుఖంగా ఉన్నారని మరియు ఈ దేశంలో ప్రతిదీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ప్రారంభించిన భావన. రెండవది మీరు ఏమీ అర్థం చేసుకోలేదని గ్రహించడం నుండి నిరాశ. మూడవది మీకు ఏమీ అర్థం కాలేదని అంగీకరిస్తున్నారు: మీరు ఇకపై పట్టించుకోరు, ఎందుకంటే మీరు త్వరలో ఇక్కడ నుండి బయటపడతారు.
అతను ఇప్పటికే మూడు దశలను దాటారా అని నేను అడుగుతున్నాను. అన్నింటికంటే, అతను ఒక సంవత్సరం పాటు ప్యోంగ్యాంగ్‌లో నివసిస్తున్నాడు.
రాయబారి ప్రతికూలంగా తల వణుకుతాడు: “నేను రెండవ దశలో ఉన్నాను. నేను అనివార్యంగా మూడవ భాగానికి వెళ్తానని నాకు తెలుసు, కానీ అది వీలైనంత తక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మూడవ దశలో విరక్తి వస్తుంది, అది ఎక్కడికీ దారితీయదు మరియు మీరు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నట్లు అనిపించే వ్యక్తులకు ఏదైనా మంచి చేయడానికి ఏ విధంగానూ సహాయం చేయదు. ”
ఉత్తర కొరియాకు వాస్తవంగా సాధారణ దౌత్య సంబంధాలు లేవు కాబట్టి, చాలా రాయబార కార్యాలయాలు వివిధ స్థానిక ప్రభుత్వేతర సంస్థలతో సన్నిహితంగా పనిచేస్తాయి. కానీ ఈ స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, ఒక నియమం వలె, ప్యోంగ్యాంగ్‌లో రాయబార కార్యాలయాలు ఉన్న దేశాల పౌరులను కలిగి ఉంటారు, కాబట్టి NGOల నుండి అధికారిక మిషన్లను వేరుచేసే లైన్ చాలా సన్నగా ఉంటుంది. ఈ విదేశీయులలో, వారంతా ఒకే పడవలో ఉన్నారని, ఒకే సమాజానికి చెందినవారనే భావన చాలా గుర్తించదగినది.
అన్ని సంభాషణలలో నిరాశ అనేది ఒక సాధారణ అంశం. ఇటీవలే దేశానికి వచ్చిన మరో రాయబారి మా సంభాషణలో చేరారు. అతను గత వారాంతంలో ఇద్దరు కొరియన్ ఉద్యోగులతో పట్టణం నుండి బయటకు వెళ్లినట్లు చెప్పాడు. ఎంబసీ కార్మికులు ప్యోంగ్యాంగ్ నగర పరిమితుల్లో దాదాపు ఎక్కడైనా సందర్శించడానికి అనుమతించబడతారు, కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వారు ప్రత్యేక అనుమతుల కోసం దరఖాస్తు చేయాలి మరియు కొరియన్ పౌరులతో కలిసి ఉండాలి. రెండవ రాయబారి తన కొరియన్ సహోద్యోగులకు తన ప్రశ్నలన్నింటికీ సమాధానం అబద్ధమని చాలా త్వరగా గ్రహించానని చెప్పాడు. చివరికి అతను వదిలిపెట్టాడు మరియు ప్రశ్నలు అడగడం మానేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిస్పందనగా, మొదటి రాయబారి ఇలా అన్నాడు: "నా కొరియన్ సహోద్యోగుల నుండి నేను విన్న ఏకైక నిజం: "మీకు చెప్పవద్దని నాకు చెప్పబడింది ..."."
దౌత్య కార్యకలాపాల విషయానికి వస్తే మతిస్థిమితం లేని పాలన తన మతిస్థిమితం కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు. అన్నింటికంటే, ఏదైనా దౌత్యవేత్త యొక్క చెప్పని కానీ సూచించబడిన లక్ష్యాలలో ఒకటి గూఢచార విలువ యొక్క డేటాను సేకరించడం. చరిత్రకారుల కోసం, సోవియట్ యూనియన్ పతనం తర్వాత వర్గీకరించబడిన ఆర్కైవ్‌లలో కనుగొనబడిన దేశంలో ఉన్న దౌత్యవేత్తల నివేదికలు ప్రారంభ సంవత్సరాల్లో కిమ్ ఇల్ సుంగ్ ప్రభుత్వం యొక్క చర్యల గురించి సమాచారం యొక్క ఉత్తమ మూలం. NGO ఉద్యోగులు దౌత్యవేత్తలతో పాటు సంభావ్య గూఢచారులుగా కనిపిస్తారు. విదేశీయులతో కలిసి పనిచేసే కొరియన్లు సహజంగానే తప్పుడు సమాచార పాలనకు కట్టుబడి ఉండేలా సూచనలు ఇస్తారు.
"కొన్నిసార్లు వారు మనకు అబద్ధం చెప్పినట్లే వారు నిరంతరం ఒకరికొకరు అబద్ధం చెబుతారని నేను అనుకుంటాను" అని మొదటి రాయబారి కొనసాగిస్తున్నాడు, "ఇది GDRలో కంటే ఇక్కడ చాలా ఘోరంగా ఉంది, ఇక్కడ తండ్రి తన సొంత కొడుకును నమ్మలేకపోయాడు. ఇక్కడ కూడా అలానే ఉందని నేను అనుమానిస్తున్నాను."
"అందరూ భయంతో జీవిస్తున్నారు" అని రెండవ రాయబారి ముగించారు. - అన్నీ".
వార్మ్‌బియర్ కేసు సంభాషణలో మళ్లీ వస్తుంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ సలహా ఇస్తున్నాను. “వారి మనసులో ఏముందో మీరు ఎప్పటికీ ఊహించలేరు. వాళ్లు చేసేదంతా అంటిపెట్టుకుని ఉండటానికి చిన్న కారణాన్ని వెతకడమే. మరియు కొన్నిసార్లు వారికి కారణం కూడా అవసరం లేదు.
ఈ వ్యక్తులు చాలా కాలంగా నిరంతర నిఘాలో జీవిస్తున్నారు, వారు విరుద్ధమైన మరియు వెర్రి ప్రకటనలకు, పూర్తిగా అబద్ధాలకు అలవాటు పడ్డారు మరియు ఇప్పుడు వారు అలసిపోయిన ముఖాలతో ఇక్కడ జీవితం గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి, ఉత్తర కొరియన్లు ప్రతిరోజూ ఎదుర్కొనే కఠినమైన వాస్తవాల నుండి వారు రక్షించబడ్డారు, వారికి ఇంటర్నెట్‌కు ప్రాప్యత ఉంది (వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ మరియు ట్రాఫిక్ కొరియన్ సేవల ద్వారా పర్యవేక్షించబడే అవకాశం ఉన్నప్పటికీ), వారు దేశం వెలుపల ప్రయాణించవచ్చు ( చాలా దౌత్యకార్యాలయాలు మరియు NGOలు నేరుగా ఉద్యోగులు "తాజాగా గాలిని పీల్చుకోవడానికి" ప్రతి మూడు నెలలకు విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది). అయినప్పటికీ, ప్రజలు పని చేయవలసిన పరిస్థితులు వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి: వారు మతిస్థిమితం నుండి అంతగా బాధపడరు (కనీసం వారు ఈ రాత్రి ప్రశాంతంగా కనిపిస్తారు, విశ్వసనీయ స్నేహితులు మరియు సహోద్యోగులలో ఉన్నారు), కానీ సాధారణ అలసట నుండి, దాని వెనుక లోతైనది. నిరుత్సాహం మరియు ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో పెరుగుతున్న విరక్తి.
వాస్తవానికి, మినహాయింపులు ఉన్నాయి. వీరు దాదాపు నమ్మశక్యం కాని సహజమైన తాదాత్మ్యం కలిగిన వ్యక్తులు. రోజువారీ అసహ్యకరమైన క్షణాల నుండి తప్పించుకోగలిగిన వారు మరియు మానవులందరికీ విశ్వవ్యాప్తం ఏమిటో ఇక్కడ చూడండి. పోలిష్ రాయబార కార్యాలయ ఉద్యోగులలో ఒకరు ఇక్కడికి రావడానికి ముందు చాలా సంవత్సరాలు వార్సాలో కొరియన్‌ను అభ్యసించారు; ఆమె తన కొరియన్ సహచరులకు మధ్య "సాంస్కృతిక భేదాల" గురించి మాట్లాడటానికి ఇష్టపడుతుంది.
గాబ్రియేలా ఆస్ట్రేలియాకు చెందిన ఫిజియోథెరపిస్ట్, ఇక్కడ ఆమె మెడికల్ NGOలో భాగం. ఆమె ఒక నెల కిందటే వచ్చింది మరియు ఇప్పటికీ సెమీ-యుఫోరిక్ స్థితిలో ఉంది. ఆమె ఉద్యోగం దాని సవాళ్లు లేకుండా లేదు. ఆమె వైకల్యాలున్న వ్యక్తులతో వ్యవహరిస్తుంది - చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు. DPRKకి నా పర్యటనల్లో ఏదీ వికలాంగులను ఎదుర్కోలేదు. 1980ల ప్రారంభం నుండి, వికలాంగులు ప్యోంగ్యాంగ్‌లో నివసించడాన్ని నిషేధించారని, తద్వారా రాజధాని యొక్క రూపాన్ని మరియు “షోకేస్” స్థితిని పాడుచేయకూడదని వారు చెప్పారు. ఈ పుకార్ల గురించి నేను ఆమెను అడిగాను. ఆమె బాధగా తల వూపింది. "ఐదేళ్ల క్రితం ఇది నియమం, చాలా మటుకు మినహాయింపులు లేకుండా," ఆమె చెప్పింది, "కానీ నా సంస్థ పరిస్థితిని మార్చడానికి చాలా పని చేసింది. ప్రజలు మరింత విద్యావంతులుగా మారుతున్నారు."
అయినప్పటికీ, శారీరక వైకల్యాలున్న వ్యక్తులు నగరం చుట్టూ తిరగడం చాలా కష్టం, ఇది వారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండడాన్ని వివరించవచ్చు. నాన్-యాంబులేటరీ వ్యక్తులకు ఎలక్ట్రిక్ వీల్‌చైర్‌లకు రిమోట్‌గా కూడా ఏమీ లేదు. వాటిలో కొన్ని విరాళాలుగా స్వీకరించబడిన మెకానికల్ నిర్మాణాలు ఉన్నాయి. వికలాంగులు స్వతంత్రంగా వెళ్లేందుకు వీలుగా రూపొందించిన ఒక్క భవనం కూడా లేదు. వాళ్లకి అంత తేలికైనట్లే! తరచుగా విద్యుత్తు అంతరాయం ఉన్నందున, ఎలివేటర్లపై ఆధారపడటం కూడా చాలా కష్టం.
గాబ్రియేలా ప్రకారం, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతిసారీ ఆమె రోగులు ఆమెను వెచ్చదనం మరియు దయతో పలకరిస్తారు. ఉత్తర కొరియన్లందరిలాగే విదేశీయుల పట్ల వారి యవ్వనం నుండి మరియు ఆమె మొదట్లో భావించిన అపనమ్మకం మరియు అనుమానం చాలా త్వరగా తొలగిపోయింది. అప్పటికే ఆమెతో కమ్యూనికేట్ చేసిన మొదటి నిమిషాల్లో, పిల్లలు ఆమె మోకాళ్లకు అతుక్కోవడం ప్రారంభించారు, మరియు వృద్ధులు ఆమెను తమ కుమార్తెగా సంబోధించారు.
* * *
"Stammtisch" ముగింపులో, అలెగ్జాండర్ దౌత్యపరమైన త్రైమాసికం చుట్టూ నడవడానికి మిగిలిన సమయాన్ని ఉపయోగించాలని సూచించాడు. నేను సంకోచించాను. సాయంత్రం అంతా వారు నాకు ప్రమాదంలో ఉన్నారని, నన్ను నేను చూసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలెగ్జాండర్ ఫ్రెంచ్, కాబట్టి అతను ఈ హెచ్చరికలను అనంతమైన సార్లు వినవలసిన అవసరం లేదు. అదనంగా, అతను ఇప్పటికే గైడ్‌లు మరియు నిరంతర పర్యవేక్షణ లేకుండా మరింత రిలాక్స్డ్ వాతావరణంలో ప్యోంగ్యాంగ్‌ను చూసే అదృష్టం కలిగి ఉన్నాడు, ఎందుకంటే అతని చివరి సందర్శనలో అతను విద్యార్థి వీసాపై ఇక్కడ ఉన్నాడు. మరియు ఈసారి, అతనిలోని ప్రతిదీ మిన్ మరియు రో ఉనికిని వదిలించుకోవాలని మరియు ఒంటరిగా నగర వీధుల్లో స్వేచ్ఛగా నడవాలనే కోరికతో దురదగా ఉంది. ఇప్పుడు ఒక అవకాశం ఉంది - కాకుండా షరతులతో కూడినది అయినప్పటికీ. మన్సు-డాంగ్ క్వార్టర్ విదేశీయుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది; ప్రవేశద్వారం వద్ద ఉన్న స్థానిక కొరియన్ గార్డు ప్రత్యేక అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరు. కానీ నాకు ఇంకా అనుమానం. ఇది పూర్తిగా అమాయక చర్యలా కనిపిస్తుంది - పర్యవేక్షణ లేకుండా నడవడం. కానీ ఎవరికి తెలుసు, కొరియన్లు నన్ను అరెస్టు చేయడానికి ఇది ఒక కారణం కావచ్చు? మరియు నేను గూఢచారి అని సాక్ష్యంగా అలాంటి నడక యొక్క వాస్తవాన్ని ఉపయోగించాలా? ఇరవై ఒక్క ఏళ్ల తాగుబోతు విద్యార్థి CIAలో పనిచేస్తున్నాడని వారు ఆరోపిస్తే, ముప్పై ఆరేళ్ల రచయితపై వారు ఏమి వసూలు చేయగలరు?
"అంతా బాగానే ఉంటుంది," అలెగ్జాండర్ నొక్కిచెప్పాడు. "మేము ఈ బ్లాక్ నుండి నిష్క్రమణకు ఒక నడక తీసుకుంటాము." మరియు అక్కడ మేము మిన్ మరియు రో కోసం వేచి ఉంటాము. ఇది వారికి గొప్పగా ఉంటుంది - వారు ఆగి, వేచి ఉండాల్సిన అవసరం లేదు మరియు సెక్యూరిటీ గార్డుకి తమ గురించి వివరించాలి.
నేను ఇంకా కంగారుగా ఉన్నప్పటికీ అంగీకరిస్తున్నాను. ఒక మార్గం లేదా మరొకటి, మీరు చీకటిలో ఎక్కువగా చూడలేరు - చిన్న రాయబార కార్యాలయాలు మరియు నివాసాలను దాచిపెట్టే గేట్లు మరియు పొదలు, పాదచారులు లేదా కార్లు లేని భయానక ఖాళీ వీధులు. అలెగ్జాండర్ ఫోన్ అకస్మాత్తుగా మోగినప్పుడు నేను అకస్మాత్తుగా దూకుతాను. ఇది అలెక్. ఇప్పటికే మా కోసం వస్తున్నారని చెప్పారు. కొరియోలింక్ నుండి సరికొత్త ఫోన్‌ని ఉపయోగించుకునే అవకాశం నాకు లభించిన అరుదైన సందర్భాలలో ఒకటి. అలెగ్జాండర్ నా వైపు కన్నుగీటాడు మరియు సెక్యూరిటీ బూత్ పక్కన ఉన్న బ్లాక్ ప్రవేశద్వారం వద్ద మేము వారి కోసం వేచి ఉంటాము అని చెప్పాడు.
 
ఇరవై రెండు అధ్యాయం
నేను ఒంటరిగా ఉండలేను మరియు అది నన్ను వెర్రివాడిగా మార్చడం ప్రారంభించింది. ఇది నన్ను అంతగా నిరుత్సాహపరుస్తుందని నేను ఊహించలేదు, ఎందుకంటే నేను ఈ పర్యటన కోసం పూర్తిగా స్పృహతో సైన్ అప్ చేసాను మరియు నాకు ఏమి ఎదురుచూస్తుందో తెలుసు. కానీ ఉత్తర కొరియాలో ఒక నెలలో ఎదుర్కోవాల్సిన అతి పెద్ద కష్టం పూర్తిగా మానసికమైనది అని తేలింది. మునుపటి పర్యటనలు ఒక వారం లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో ఉండేవి- సుపరిచితమైన బీజింగ్ వీధుల్లోని పొగమంచు మరియు గందరగోళంలోకి ముందుకు వెనుకకు వేగంగా డైవ్ చేయండి. ఈ వింతగా కనిపించే గ్లాస్ వాతావరణంలో నిరంతరాయంగా ఎక్కువసేపు ఉండటాన్ని నేను తక్కువ అంచనా వేసినట్లు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. రచయితగా, నేను చాలా సమయం ఒంటరిగా గడుపుతాను - మరియు నేను దానికి అలవాటు పడ్డాను, ఇది నాకు సాధారణం, నేను చాలా సుఖంగా ఉన్నాను. నేను సమాజానికి దూరంగా ఉండను - కనీసం నేను ఇష్టపడే వ్యక్తుల మధ్య అయినా ఉండటాన్ని నేను ఆనందిస్తాను. కానీ కమ్యూనికేషన్‌కు కేటాయించిన సమయాన్ని అదే లేదా అంతకంటే ఎక్కువ సమయం తనను తాను లోతుగా చేసుకోవడం ద్వారా భర్తీ చేయాలి. లేకపోతే, నేను ఏదో ప్రమాదకరమైన రేఖను చేరుకుంటున్నట్లు అనిపిస్తుంది. నిరంతరం ఇతర వ్యక్తులతో చుట్టుముట్టడం అలసిపోతుంది. ప్రత్యేకించి వీరు మీకు తెలియని వ్యక్తులు అయితే మరియు వారిని బాగా తెలుసుకునే అవకాశం మీకు చాలా తక్కువ. మీరు ఎల్లప్పుడూ మీ రక్షణలో ఉండాలి: అటువంటి పరిస్థితులలో విశ్రాంతి తీసుకోవడం అసాధ్యం - మీరు అన్ని సమయాలలో "స్థాయి" లో ఉండాలి. ప్రత్యేకించి ఇక్కడ, స్వీయ సెన్సార్‌షిప్ ఎప్పుడూ నేపథ్యంలోకి మసకబారకూడదు. బహుశా అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన కొరియన్లకు అలాంటి అంతర్గత స్థితి సహజమైనది మరియు చిన్నతనం నుండి ఈ విధంగా జీవించడానికి అలవాటు పడింది. కానీ ప్రతి ఒక్కరికీ, స్థిరమైన స్వీయ-నియంత్రణ పరిస్థితులలో ఉండటం వలన మానసిక శక్తిని పెద్ద మొత్తంలో తీసుకుంటారు.
ఫలితంగా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, అనుభూతి వింతగా ఉంటుంది. ఎవరో అదృశ్యంగా ఉండి, మిమ్మల్ని చూస్తున్నట్లుగా లేదా వింటున్నట్లుగా. లేదా రెండూ ఒకేసారి. "వారు ప్రతిదీ వింటారు... వారు మీ మాట వినలేరని మీరు అనుకున్నప్పటికీ, వారు ఇప్పటికీ వినే అవకాశాలు ఉన్నాయి."
హోటల్‌కు వెళ్లే మార్గంలో, నేను మా మినీబస్సు కిటికీలోంచి ఖాళీగా ఉన్న కానీ బాగా వెలుతురు ఉన్న సాయంత్రం సిటీ సెంటర్‌లోని ప్రకృతి దృశ్యాలను చూస్తున్నాను మరియు చాలా కాలంగా నేను అనుభూతి చెందని భావోద్వేగానికి లోనయ్యాను - భయం. ఇది నేను సగం తాగి వినాశన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది, మరియు నా తలలో ఒక రకమైన బహుభాషా శబ్దాలు వినిపిస్తున్నాయి, కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను మొదట నా ఛాతీలో అనుభూతి చెందాను.
“అందరూ అందరికీ సమాచారం ఇస్తారు... వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు... మరియు వారు ప్రతిదీ నివేదిస్తారు... వారికి అన్నీ తెలుసు... పెను ప్రమాదం, పెను ప్రమాదం...”
అకస్మాత్తుగా నేను బయటి ప్రపంచం నుండి పూర్తిగా తెగిపోయానని గ్రహించాను, దాని గురించి సమాచారం గత రెండు వారాలుగా మాకు పూర్తిగా అందుబాటులో లేదు. ఈ రాత్రి మరియు గత వారం రెండు బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఈ ప్రవాసులందరినీ మనం ఇలా అడగవచ్చు: “బయటి ప్రపంచం నుండి వార్తలు ఏమిటి?” ఇది వింతగా ఉంది, కానీ మనలో ఎవరూ అలాంటి ప్రశ్న అడగాలని కూడా అనుకోలేదు. మరిచిపోయాం. మనం హఠాత్తుగా ఇక్కడ మాయమైతే బయటి ప్రపంచం మనల్ని ఎంత తేలిగ్గా మరిచిపోతుందో మీరు ఊహించవచ్చు.
నిజానికి, నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను - ఇది విరుద్ధమైనది, ఎందుకంటే నేను ఎప్పుడూ ఒంటరిగా లేను. వెర్రి పరిస్థితి... నేనేం చేసుకున్నాను? నేను ఇక్కడ, మినీబస్సులో, నాకు పూర్తిగా తెలియని వ్యక్తుల పక్కన కూర్చున్నాను, దేవుడు నిషేధిస్తే, నేను ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో పడినట్లయితే, వారు ఏ విధంగానూ సహాయం చేయలేరు. అయితే, Min బాగుంది, నిజమైన "కొత్త కొరియన్". కానీ ఆమె పైన నిలబడి ఎవరైనా అకస్మాత్తుగా నా ఉదాహరణను ఉపయోగించి ఏదైనా చూపించాలని లేదా నిరూపించాలని నిర్ణయించుకుంటే, ఆమె నాకు సహాయం చేయగలదా? ఇది చేయుటకు, ఆమె ఖచ్చితంగా తనను తాను బహిర్గతం చేయవలసి ఉంటుంది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. మీరు తెలియజేస్తారు, వారు మీకు తెలియజేస్తారు మరియు ఒక వ్యక్తిపై ఏదైనా ఆరోపణలు ఉంటే మీరు సహాయం చేయలేరు. మీరు సహాయం చేస్తే, మీరు అతని నేరాలకు భాగస్వామి అని తద్వారా మీరు ఒప్పుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఇబ్బందుల్లో పడినట్లయితే, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, స్వచ్ఛందంగా ట్రిగ్గర్‌ను లాగండి.
అలెక్ మరియు అలెగ్జాండర్ గురించి ఏమిటి? వాళ్లిద్దరూ నాకు చాలా ఇష్టం. కానీ నేను వారిని చూశాను మరియు అకస్మాత్తుగా స్పష్టంగా అర్థం చేసుకున్నాను: వారు ఇప్పటికీ పిల్లలు. మరియు ఇది వయస్సు విషయం కూడా కాదు. వాళ్ళు నాకంటే పది పన్నెండేళ్ళు చిన్నవారు కాకపోతే, అరెస్ట్ అయి జైలుకెళ్లిన సందర్భంలో తమ క్లాస్‌మేట్‌కి ఏదైనా సహాయం చేయగలరా?
ఈ మ్యూజియం ఆఫ్ అట్రాసిటీస్, నేను నా తల నుండి బయటపడలేను. దాని బహిర్గతం ఎంత కఠినంగా మరియు రక్తపాతంగా ఉన్నప్పటికీ, వాస్తవానికి ఇది వాస్తవికత యొక్క అవగాహనను ప్రభావితం చేసే అతి తక్కువ చికాకు కలిగించే అంశం. ఐరోపాలో పర్యాటకులు సందర్శించే హోలోకాస్ట్ మ్యూజియంలు మరియు స్మారక చిహ్నాల తర్వాత సించోన్ మ్యూజియం రూపొందించబడిందని స్పష్టమైంది. కానీ అక్కడ ప్రతిదీ సించోన్ పూర్తిగా లేని చారిత్రక సందర్భంలో మునిగిపోయింది. యూరోపియన్ మ్యూజియంలలో, ఏదైనా ప్రకటనలు వివిధ మూలాల నుండి లెక్కలేనన్ని సాక్ష్యాలు మరియు సాక్ష్యాలతో మద్దతునిస్తాయి. ఆ కథను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. మీరు బెర్లిన్‌లోని "హౌస్ ఆఫ్ ది వాన్సీ కాన్ఫరెన్స్"ని సందర్శించినప్పుడు, నాజీ ఉన్నతవర్గం ఐరోపా యూదులను సామూహిక హత్యకు ఉద్దేశించిన ప్రణాళికను నిర్దాక్షిణ్యంగా అభివృద్ధి చేసి ఆమోదించింది, ప్రదర్శన యొక్క లేఅవుట్ వివరణాత్మక కాలక్రమ రేఖాచిత్రం ఆధారంగా రూపొందించబడింది. ఇది ఏమి జరిగింది అనే దాని గురించి మాత్రమే కాకుండా, ఈవెంట్‌లు ఎలా మరియు ఎందుకు సరిగ్గా ఈ విధంగా అభివృద్ధి చెందాయి, దీని వెనుక ఎలాంటి ప్రామాణికమైన పత్రాలు ఉన్నాయి అనే దాని గురించి కూడా అంతర్దృష్టిని అందిస్తుంది. సించోన్‌లో "HOW" లేదా "WHY" లేదు. అసహ్యకరమైన దృశ్యాలు కాకుండా మీరు చూసేదంతా వాక్చాతుర్యం మాత్రమే, ఇది ఒక నిర్దిష్ట సంఘర్షణను మంచి మరియు చెడుల మధ్య వియుక్త పోరాటంగా తగ్గిస్తుంది. హృదయరహిత సామ్రాజ్యవాద అమెరికన్ బాస్టర్డ్స్‌తో స్వచ్ఛమైన, అమాయక కొరియన్ పౌరులు. "అమెరికన్ సైనికులు" ఎప్పుడూ ప్రస్తావించబడలేదు. ప్రతిసారీ అది "అమెరికన్ సామ్రాజ్యవాదులు" మాత్రమే లేదా, వారి మానవత్వాన్ని పూర్తిగా కోల్పోవటానికి, తోడేళ్ళు. జంతువులు. ఈ నేరాలు జరిగాయని చెప్పబడిన మొత్తం సందర్భం తొలగించబడింది. కానీ ఇది యుద్ధం. పౌర యుద్ధం.
"అమెరికన్లు" - "అమెరికన్ సైనికులు" లేదా బహుశా "అమెరికన్ ప్రభుత్వం" కాని "అమెరికన్లు" - ఈ నేరాలకు పాల్పడ్డారని చెప్పినప్పుడు, వారు వాస్తవానికి ఈ దురాగతాలలో అమెరికన్లందరూ భాగస్వాములు మాత్రమే కాదు, ప్రదర్శన ముగిసే వరకు మ్యూజియం యొక్క ప్రతి మూలలో కమ్యూనికేట్ చేయబడినట్లుగా, అమెరికన్లందరూ జంతువులను పోలి ఉంటారు. చివరగా, అమెరికన్ బాస్టర్డ్‌లను నిందించడం ద్వారా, ఉత్తర కొరియన్లు బాధాకరమైన బాధాకరమైన సత్యాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: వారికి వ్యతిరేకంగా చేసిన భయంకరమైన నేరాలు - వారు స్వయంగా చేసినట్లే - కొరియన్లపై కొరియన్లు చేసిన నేరాలు: అంతర్యుద్ధం నాగరికత యొక్క ఏదైనా సూచనను పూర్తిగా నాశనం చేసింది మరియు పౌరసత్వం యొక్క భావం.
విద్యావ్యవస్థలో స్వీయ-అవగాహన మరియు విమర్శనాత్మకత లేకపోవడం వల్ల, కొరియన్లు తరచుగా తాము చెప్పేదానిలో స్పష్టమైన వైరుధ్యాలను గమనించరు. కిమ్ జోంగ్ ఇల్ యొక్క ఏదైనా పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఎవరైనా, అతని ప్రసంగాలలో ఏదైనా పాఠం (లేదా "రోడాంగ్ సిన్మున్" సంపాదకీయం కూడా చదవండి) మీకు చెప్తారు, ప్రచార వాక్చాతుర్యం ఉద్వేగభరితమైన గందరగోళం, యుద్ధభరితమైన మరియు దూకుడుగా ఉంటుంది. ఛాతీ-గుద్దడం, దాని నుండి కొంచెం అర్థాన్ని కూడా తీయడం కష్టం. ఇవన్నీ విధ్వంసక ప్రభావాన్ని కలిగి ఉన్నాయి, ఎందుకంటే - మరియు విదేశీయులు దీనిని వెంటనే గమనిస్తారు - మ్యూజియం యొక్క ప్రదర్శన సించోన్‌లో ఏమి జరిగిందనే దాని గురించి ఏదైనా సత్యాన్ని నీడలో వదిలివేస్తుంది. మాకు చూపించబడినది నకిలీ-చారిత్రక మ్యూజియం; ఎగ్జిబిషన్ భావోద్వేగాలను మాత్రమే ఆకర్షించింది. మరియు ఇది దాని ప్రజలను శిశువులుగా మార్చడంలో వ్యవస్థ యొక్క కీలక వ్యూహం; పాలన యొక్క లక్ష్యం ఆలోచించడం కాదు, అనుభూతి చెందడం నేర్పడం. మంచి మరియు చెడుల మధ్య సరళీకృత వ్యతిరేకత మాత్రమే మార్గదర్శక సూత్రం. కొంతమంది పాశ్చాత్య రాజకీయ నాయకులు ఉత్తర కొరియాపై వారి ప్రచార యుద్ధంలో (ఉదాహరణకు "చెడు యొక్క అక్షం") తక్కువ ఆదిమ భావనలను ఉపయోగించరు. అటువంటి విధానాలలో మరియు అటువంటి వాతావరణంలో కారణం మరియు తర్కం పూర్తిగా ఉండదు. మిగిలి ఉన్నది అహేతుక భయం మరియు మతిస్థిమితం, ఇది స్పృహ యొక్క ఖాళీ రంధ్రాలను నింపుతుంది.
 
ఇరవై మూడవ అధ్యాయం
కాబట్టి, సించోన్‌లో నిజంగా ఏమి జరిగింది? ఊచకోత సమయంలో సించోన్‌లో నివసిస్తున్న ఉత్తర కొరియా పాస్టర్‌తో అనేక సంభాషణల ఆధారంగా అతని నవల ది గెస్ట్‌లో, హ్వాంగ్ సోక్యున్ వలసరాజ్యం మరియు విడిపోయిన కాలంలో కొరియన్లపై బలవంతంగా ఇద్దరు "విదేశీ అతిథులు" అని పేరు పెట్టారు. ఈ "అతిథులు" జరిగిన అన్ని అల్లర్లు మరియు హింసాత్మక చర్యలకు అసలు సైద్ధాంతిక కారణం: క్రైస్తవం మరియు మార్క్సిజం.
క్రైస్తవ మతం సించోన్‌కు చాలా ముందుగానే వచ్చింది. జపనీస్ ఆక్రమణ సమయంలో, అనేక స్వాతంత్ర్య మరియు స్వాతంత్ర్య సమరయోధులు ఈ ప్రాంతంలో పనిచేశారు. ఆర్థిక శాస్త్రం పరంగా, సించోన్ 38వ సమాంతరానికి ఉత్తరాన ఉన్న అత్యంత ధనిక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. జపనీస్ వలసవాదుల బహిష్కరణ తరువాత, చాలా మంది యువ స్థానిక నివాసితులు మతాన్ని అణిచివేసేందుకు, అలాగే భూమి పునర్విభజన సూత్రాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ అణచివేతను వ్యతిరేకించారు. వారికి రెండు ఎంపికలు ఉన్నాయి: దక్షిణ కొరియాకు పారిపోవడం లేదా అక్కడే ఉండి, ఎప్పటికప్పుడు కొరియన్ పీపుల్స్ ఆర్మీతో పోరాడగలిగే రహస్య, భూగర్భ కమ్యూనిస్ట్ వ్యతిరేక ప్రతిఘటనను ఏర్పరచుకోవడం.
దక్షిణ కొరియా చరిత్రకారుడు హాన్ సన్‌ఘూన్ ప్రకారం, అక్టోబర్ 1950లో ఉత్తర కొరియా దళాలు సించోన్ నుండి వెనక్కి వెళ్ళినప్పుడు, స్థానిక కమ్యూనిస్టులు సాధారణ సైన్యం స్థానంలో గెరిల్లా విభాగాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన దక్షిణ కొరియా సైన్యం మరియు US నేతృత్వంలోని UN దళాలతో వారు పోరాడారు. ఫలితంగా, 1950 చివరిలో మారణకాండకు దారితీసే సమయానికి, సించోన్ మరియు దాని పరిసర ప్రాంతం వామపక్షాలు మరియు మితవాద రాడికల్స్ మధ్య హింసాత్మక భావాలకు కేంద్రంగా మారింది. US మరియు దక్షిణ కొరియా బలగాలు నగరంలోకి ప్రవేశించడంతో, మితవాద సమూహాలు తమకు అనుకూలంగా కొలువుతీరి ఉన్నాయని భావించాయి. ఆ సమయంలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ సించోన్ కౌంటీ నుండి బహిష్కరించబడినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ లేదా దక్షిణ కొరియా ఒకదానికొకటి మిళితం చేయబడిన అనేక పక్షపాత నిర్లిప్తత కారణంగా దానిపై పూర్తి నియంత్రణను ఏర్పరచలేకపోయాయి. కొంతమంది ఇతరులపై స్వల్పకాలిక విజయాలకు ప్రతీకారంగా చేసిన హత్యలు. హాన్ ఇలా వ్రాశాడు: “ఈ ప్రతీకార హత్యలు కొరియా అంతర్యుద్ధం యొక్క స్వభావాన్ని బహిర్గతం చేశాయి, ఇది రక్తపు పోరాటాలకే పరిమితం కాలేదు. జపనీస్ వలస పాలన ముగింపు నుండి మరియు దేశం యొక్క విముక్తి నుండి డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏర్పడే వరకు, ఎడమ మరియు కుడి మధ్య కొనసాగుతున్న ఆర్థిక మరియు మతపరమైన విభేదాలు యుద్ధం యొక్క పేలుడు ఫలితానికి దారితీశాయి.
ఊచకోత జరిగిన వెంటనే కొన్ని సంవత్సరాలలో, కొరియా యుద్ధం ఇంకా ఉధృతంగా ఉన్న సమయంలో, బెల్జియం ఆధారిత ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ లాయర్స్ సించోన్‌లో పౌరుల రక్తపు ఊచకోత గురించి పుకార్లు వినిపించింది మరియు 1951 మరియు 1952లో పరిశోధన కోసం మానవ హక్కుల బృందాలను ఆ ప్రాంతానికి పంపింది. ప్రతి సందర్శన సమయంలో, పెద్ద సంఖ్యలో సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. తుది నివేదికలో, US మిలిటరీ మహిళలు మరియు పిల్లలతో సహా పౌరులపై సామూహిక మరియు వ్యక్తిగత హత్యలకు పాల్పడినట్లు బలవంతపు సాక్ష్యాలను కనుగొన్నట్లు సమూహం తెలిపింది. (అదే నివేదికలో యునైటెడ్ స్టేట్స్ తన శత్రువులపై రసాయన ఆయుధాలు మరియు రోగకారక క్రిములను ఉపయోగిస్తుందనే ఆరోపణలను కూడా కలిగి ఉంది, ఈ రోజు వరకు యునైటెడ్ స్టేట్స్ దానిని తిరస్కరించడం కొనసాగిస్తోంది.) తన వంతుగా, హ్వాంగ్, నవల రాయడానికి ముందు తన స్వంత పరిశోధనను నిర్వహించి, సేకరించారు. కొరియన్ల ఊచకోతలను వారి స్వంత పౌరులే చేశారనీ, రాజకీయ విభజనలో ఇరుపక్షాలు ఇష్టపూర్వకంగా హింసకు పాల్పడ్డాయని అనేక మంది ప్రత్యక్ష సాక్షుల నుండి సాక్ష్యం ఉంది. యుద్ధ సమయంలో కమ్యూనిస్ట్ వ్యతిరేక గెరిల్లా యూనిట్లలో ఒకదానిలో పోరాడిన దక్షిణ కొరియాకు చెందిన క్వాక్ పోఖియోన్, కొరియా మితవాద మిలిటెంట్లు ఈ ఊచకోత చేశారని పేర్కొన్నారు. క్వాక్ స్వయంగా హత్యలలో పాల్గొన్నట్లు అంగీకరించాడు, కాని పౌర మరణాల సంఖ్య ఉత్తర కొరియన్లచే అతిశయోక్తి అని చెప్పాడు.
క్వాక్ ప్రకారం, అమెరికన్లు 38వ సమాంతరాన్ని దాటిన కొద్దిసేపటికే మారణకాండలలో ఒకటి జరిగింది మరియు క్రిస్టియన్ తీవ్రవాద గెరిల్లా దళాలు సించోన్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కమ్యూనిస్ట్ అనుకూల గెరిల్లాలు, కువోల్సన్ పర్వతాలలోని సైనిక స్థావరం వద్ద ఆకలితో నడపబడి, సించోన్‌లోకి ప్రవేశించడం ప్రారంభించారు. క్రిస్టియన్ రైట్-వింగ్ రాడికల్స్ ఈ యూనిట్లలో ఒకదానిని స్వాధీనం చేసుకున్నారు, డజను మంది యోధులను ఆపిల్ తోటలోని మట్టి గుడిసెలోకి తీసుకువెళ్లారు మరియు దానిని తగులబెట్టారు. ఈ శ్మశాన వాటిక నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిని పిచ్‌ఫోర్క్స్‌తో నరికి చంపారు.
అమెరికా దళాలు ముందుకు సాగుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియా నియంత సింగ్‌మన్ రీ ఈ ప్రాంతంలోకి పంపిన ప్రత్యేక పోలీసు విభాగాల ద్వారా ఈ ఊచకోత జరిగిందని ఇతర వర్గాలు పేర్కొన్నాయి. అమెరికన్ సైన్యం ఊచకోతలో పాల్గొనకపోతే, దాని సైనిక సిబ్బంది నిస్సందేహంగా ఏమి జరుగుతుందో చూశారు, లేదా కనీసం దాని గురించి తెలుసు, కానీ దురాగతాలను ఆపడానికి ఏమీ చేయలేదు.
సించోన్ మారణకాండను హాన్ ముగించారు, "ఎడమ మరియు కుడి మధ్య పరస్పర హత్యలుగా చూడలేము. దేశ విభజన, దక్షిణాది, ఉత్తరాది రెండు వేర్వేరు రాష్ట్రాల ఏర్పాటు ఫలితంగా వలస పాలనలో ఉన్న విముక్తి తర్వాత చెలరేగిన వైరుధ్యాల ఫలితమే ఇది అని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఒక యుద్ధానికి దారితీశాయి, ఇది ఒక తరగతి, క్రమానుగత మరియు మతపరమైన స్వభావాల వైరుధ్యాలను మాత్రమే తీవ్రతరం చేసింది.
* * *
ఈ మ్యూజియం తెరవడానికి ఉత్తర కొరియా 1958 వరకు ఎందుకు వేచి ఉంది?
ఈ ప్రశ్నకు సమాధానం ఉత్తర కొరియా చరిత్రలో ఆ సంక్షోభ కాలం యొక్క సూక్ష్మబేధాలలో పాతుకుపోయింది. 1956లో, క్రుష్చెవ్ ప్రసిద్ధ "క్లోజ్డ్ రిపోర్ట్" చదివాడు, అందులోని విషయాలు త్వరలో అంత రహస్యంగా లేవు మరియు కమ్యూనిస్ట్ ప్రపంచం అంతటా వ్యాపించాయి. ఈ ప్రసంగంలో, అతను కిమ్ ఇల్ సంగ్‌కు రోల్ మోడల్‌గా ఉన్న తన పూర్వీకుడు స్టాలిన్ యొక్క నేరాలు మరియు వ్యక్తిత్వ ఆరాధనను ఖండించాడు. DPRKలో, కిమ్ ప్రభుత్వంలోని చాలా మంది సభ్యులు సోవియట్ యూనియన్‌లో ప్రారంభమైన ప్రక్రియలను సానుకూలంగా అంచనా వేసినందున, తెరవెనుక క్రూరమైన కక్ష సైద్ధాంతిక పోరాటం ప్రారంభమైంది, ఇది స్టాలిన్-రకం వ్యక్తిత్వ ఆరాధనలను తిరస్కరించడానికి దారితీసింది. మరియు కిమ్ ఇల్ సంగ్ మరియు అతని పరివారం ఈ రకమైన కల్ట్‌ను కాపీ చేసి పునరుత్పత్తి చేయడానికి శ్రద్ధగా ప్రయత్నించారు.
అటువంటి ఉద్యమాల వ్యాప్తిని ఆపడానికి చర్యలు తీసుకోవడం, సోవియట్ ప్రభావం నుండి దేశాన్ని వేరుచేయడం మరియు ఒక మార్గం మాత్రమే ముందుకు వెళుతుందని బహిరంగంగా ప్రకటించడం అవసరం - "మా మార్గం". సాంగ్‌బన్ సిస్టమ్ సృష్టించబడింది. జూచే యొక్క అతి-జాతీయవాద సిద్ధాంతం - ఇది స్వావలంబనను సమర్థించింది - క్రమంగా మార్క్సిజం-లెనినిజంను అధికారిక రాష్ట్ర భావజాలంగా మార్చింది. ప్రక్షాళన అన్ని పోటీ వర్గాల ఓటమికి దారితీసింది మరియు 1959 ప్రారంభంలో, DPRKలో ఏదైనా రాజకీయ బహుళత్వానికి ముగింపు పలికింది. అల్ట్రానేషనలిజం వైపు కిమ్ యొక్క మలుపు కేవలం అంతర్గత అధికార పోరాటాల కంటే ఎక్కువగా ప్రేరేపించబడింది. సైనిక పరిశీలనలు కూడా ఉన్నాయి. కొరియా ద్వీపకల్పం నుండి అన్ని విదేశీ దళాలను ఉపసంహరించుకోవాలని కిమ్ డిమాండ్ చేశారు. 1958లో, మరొక యుద్ధం చెలరేగితే ఆ దేశానికి మద్దతుగా ఉత్తర కొరియాలో నిలిచిన చైనీస్ వాలంటీర్లు నిజానికి కొరియా నుండి ఉపసంహరించబడ్డారు. కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఉత్తరాన ఏకైక సైనిక శక్తిగా మారింది, ఈ పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. యునైటెడ్ స్టేట్స్ చైనా యొక్క ఉదాహరణను అనుసరించకపోవడమే కాకుండా, ఆయుధ విరమణ ఒప్పందంలోని ప్రాథమిక సూత్రాలలో ఒకదాన్ని ఉల్లంఘిస్తూ 1957-1958లో దక్షిణ కొరియాలో అణు ఆయుధాలను మోహరించింది. ఈ చర్య ఉత్తర కొరియన్లకు కోపం తెప్పించింది మరియు యునైటెడ్ స్టేట్స్ విస్మరించిన నిరసనలను నిలకడగా వినిపించింది.
ద్వీపకల్పంలో అమెరికన్ అణ్వాయుధాలను మోహరించడం ద్వారా రెచ్చగొట్టబడిన పాలన మరియు మొత్తం జనాభాలో భయం మరియు మతిస్థిమితం అధికారిక రాష్ట్ర సిద్ధాంతం యొక్క అమెరికన్ వ్యతిరేకతను బలపరిచింది. వాస్తవానికి, ఉత్తర కొరియన్లు యుద్ధం నుండి యునైటెడ్ స్టేట్స్‌ను వ్యతిరేకిస్తున్నారు, అయితే ఈ రోజు వరకు కొనసాగుతున్న ఈ వైఖరి యొక్క బలం మరియు దూకుడు 1950 ల చివరలో ఏమి జరిగిందో వివరించబడింది. మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడిన యాంటీ-అమెరికన్ హిస్టీరియాలో మొదటి అడుగు అమెరికన్ మిలిటరీ అట్రాసిటీస్ మ్యూజియం నిర్మాణం. ఇది దాని నిజమైన చారిత్రక అర్థం.
DPRKలో, చాలా అభివృద్ధి చెందిన దేశాలలో చరిత్ర అనేది కేవలం చరిత్రగా మిగిలిపోదు: కేవలం గతానికి సంబంధించినది, వర్తమానం మరియు భవిష్యత్తు నిర్మాణంలో నిష్క్రియాత్మక అంశం. ఉత్తర కొరియాలో, చరిత్ర అంతా నిన్ననే జరిగినట్లు, రేపు లేదా గంటలో కూడా అదే పునరావృతం కాగలదని హెచ్చరికగా భావించబడుతుంది. అందువల్ల, పౌరులందరికీ హైపర్‌విజిలెన్స్ అవసరం - ఇది ఒక వ్యక్తిని ఉత్తర కొరియన్‌గా మార్చే అంశాలలో ఒకటి: గతం మరియు వర్తమానం యొక్క అన్ని భయాందోళనలు భవిష్యత్తులో పునరావృతమయ్యే అవకాశం ఉంది. దేశం మరచిపోలేని బాధాకరమైన గతం, రోజువారీ జీవితంలో ప్రజల మనస్తత్వశాస్త్రాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. బయటి శత్రువు ఉనికిలో నమ్మకం కొనసాగాలంటే భయం అనేది ప్రజా చైతన్యంలో చాలా లోతుగా పొందుపరచబడాలి. ఈ భయాన్ని అనంతంగా పునరుత్పత్తి చేయడమే మొత్తం పాలన మరియు దాని ప్రచారం యొక్క పాత్ర.
నిలువు రాజకీయ నిర్మాణానికి అనుగుణంగా, DPRKలో భయం కూడా దాని స్వంత నిలువుగా ఉంటుంది. మతిస్థిమితం యొక్క మూలం ఏమిటంటే, మీరు నగర వీధుల్లో కూడా గమనించడం ప్రారంభిస్తారు మరియు దేశంలో తగినంత సమయం గడిపిన తర్వాత మీరే మునిగిపోతారు - ఇది నేను ఇప్పుడే గ్రహించడం ప్రారంభించాను. ఇది పోలీసు రాజ్యం యొక్క ఆర్వెల్లియన్ పీడకల కంటే, నిరంతర నిఘాలో ఉన్న జీవితం మరియు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిపై గూఢచర్యం మరియు ఒకరినొకరు తెలియజేసుకునే వాస్తవికత కంటే కూడా ఎక్కువ. ఇవన్నీ చాలా చెడ్డవి కావచ్చు - కానీ, నిస్సందేహంగా, బయట ప్రపంచంలోని నీచమైన శక్తుల కంటే, నిద్రపోయే మరియు మిమ్మల్ని ఎలా నాశనం చేయాలో చూసే మరియు అత్యంత అసహ్యకరమైన రీతిలో ఇది మంచిది.
ఉత్తర కొరియన్లకు, అయితే, నిరంతర ముప్పు కోసం ఒక నివారణ ఉంది. సించోన్ మ్యూజియం కాంప్లెక్స్‌లో విదేశీయులు ప్రవేశించకుండా నిషేధించబడిన మరొక భవనం ఉంది. ఇది ప్రతిజ్ఞ చేసే ప్రదేశం. అక్కడ మ్యూజియం టూర్ చేసిన తర్వాత గుంపులు గుమిగూడి, ఈ నేరాలన్నీ చేసిన అమెరికా సామ్రాజ్యవాదులను తిట్టి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇది సంఘీభావ వ్యక్తీకరణ. ద్వేషం ద్వారా ఐక్యత, అయితే ఐక్యత.
 
ఆరవ భాగం
విక్టరీ డే
 
ఇరవై నాలుగవ అధ్యాయం
ఈరోజు సెలవుదినం కాబట్టి ఇన్‌స్టిట్యూట్‌లో తరగతులు లేవు. కొరియా యుద్ధానికి ముగింపు పలికే యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేసిన జూలై 27న ప్రతి సంవత్సరం విజయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు, ఉత్తర కొరియా యుద్ధం "గెలిచింది".
వినియోగ వస్తువుల మార్కెట్‌లో దాని తేదీ కూడా కనిపించడం ద్వారా ఈ ఈవెంట్ దేశానికి ఎంత ముఖ్యమైనదో మేము నిర్ధారించగలము. కిమ్ జోంగ్ ఉన్ తాగే సిగరెట్ పేరు "7.27." అవి విలాసవంతమైన క్రీమ్-రంగు ప్యాకేజింగ్‌లో వస్తాయి, బ్రాండ్ అక్షరార్థంగా బంగారు రంగులో ఒక సైనికుడు విజయ బ్యానర్‌ను పట్టుకొని ఉన్న బూడిద చెక్కడంపై చిత్రీకరించబడింది. ధర - సుమారు ఏడు డాలర్లు - ఉత్తర కొరియాలో విక్రయించే అత్యంత ఖరీదైన సిగరెట్‌లను తయారు చేసింది. దిగుమతి చేసుకున్న బ్రాండ్ల కంటే కూడా ఖరీదైనది.
మా రోజు జూ సందర్శనతో ప్రారంభమవుతుంది. మేము ఇంతకు ముందు జూని సందర్శించలేదు కాబట్టి అలెగ్జాండర్ మరియు నేను దీని గురించి అడిగాము. మరియు పునర్నిర్మాణం నుండి అలెక్ అక్కడ లేడు. ప్యోంగ్యాంగ్‌లోని దాదాపు అన్ని ప్రదేశాల మాదిరిగానే దేశం యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా ప్రదర్శించవచ్చు, జూ ఇటీవల పునరుద్ధరించబడింది, దీని కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయబడింది. ప్రారంభోత్సవం జరిగింది - ప్యోంగ్యాంగ్ టైమ్స్ యొక్క తాజా సంచిక ప్రకారం - గత వారాంతంలో.
హ్వా మనల్ని దట్టమైన గుంపు గుండా తీసుకువెళుతుంది, ఒక పెద్ద పులి నోటి చుట్టూ భారీ మానవ సమూహాన్ని ఏర్పరుస్తుంది, దాని ఆకారంలో ప్రధాన ద్వారం తయారు చేయబడింది. ఇది ఉదయం తొమ్మిది మాత్రమే, కానీ అప్పటికే అంత రద్దీ ఉంది. మేము బయటికి వెళ్లి, అన్ని వర్గాల ప్యోంగ్యాంగ్ ప్రజల సుడిగుండంలో మనల్ని మనం కనుగొంటాము: ఇక్కడ మొత్తం కుటుంబాలు, సైనికులు, విద్యార్థులు మరియు చిన్న పిల్లలతో ఉన్న ఉన్నత వర్గాల సభ్యులు ఉన్నారు - అందరూ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్త్రీ చేసిన చొక్కాలు మరియు బహుళ- రంగు రబ్బరు బూట్లు, రెండోది - ఈ ఉదయం తేలికపాటి వర్షం కోసం.
కిమ్ జోంగ్ ఇల్ కాలంలో, ప్యోంగ్యాంగ్ జూ ప్రవాసులలో చాలా చెడ్డ పేరు సంపాదించుకుంది. సగం ఆకలితో ఉన్న జంతువులు వాటి చిన్న బోనులలో కేకలు వేయడం గురించి కథలు చెప్పబడ్డాయి. ఉరితీయబడిన రాజకీయ ఖైదీల శరీరాల మాంసాన్ని మాంసాహారులకు తినిపించినట్లు పుకార్లు ఉన్నాయి. అప్పటి నుండి, జంతువుల జీవన పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి, అయినప్పటికీ ఇది పరిస్థితిని నాటకీయంగా మార్చదు. ఇది "సాంప్రదాయ" రకం జూ. డ్యాన్స్ ఎలుగుబంట్లు ఇప్పటికీ సర్కస్‌లో ప్రధాన చర్యలలో ఒకటిగా ఉన్న దేశంలో, జంతు సంరక్షణ గురించి ప్రసంగం లేదు. చాలా మంది ఉత్తర కొరియన్లకు "జంతువుల హక్కులు" అనే పదబంధం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎలుగుబంటి కాదు, మనిషి విశ్వానికి రాజు.
పిల్లలు చిప్స్ మరియు క్రాకర్లను బోనులలోకి విసిరినప్పుడు లోపల అంతా పిల్లల ఆనందంతో నిండి ఉంది. ఫలకాలు జంతువు పేరు మాత్రమే కాకుండా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ కిమ్‌కు ఇవ్వబడిందో మరియు రెండవ లేదా మూడవ ప్రపంచానికి చెందిన సందేహాస్పదమైన రాజకీయ ప్రకాశాన్ని తెలియజేస్తాయి. హో చి మిన్ ద్వారా జూచే క్యాలెండర్ (1959) 48వ సంవత్సరంలో గొప్ప నాయకుడు కిమ్ ఇల్ సంగ్‌కు ఒక ఏనుగును బహుకరించారు. క్యూబా రాయబార కార్యాలయం ద్వారా 69 జుచే (1980)లో ప్రియమైన నాయకుడు కిమ్ జోంగ్ ఇల్‌కు క్యూబా మొసలిని బహుకరించారు. రాబర్ట్ ముగాబే నుంచి సింహం...
పిల్లులు మరియు కుక్కల కోసం ప్రత్యేక భవనం ఉంది. ప్యోంగ్యాంగ్‌లో పెంపుడు జంతువులు చాలా విచిత్రమైనవి, కాబట్టి స్థానిక తర్కం యొక్క చట్టాల ప్రకారం, వాటిని జూలో ప్రదర్శించాలి. ఒక ఉక్కు పంజరం యొక్క చాలా మూలలో మూడు బూడిద మొంగ్రేల్స్ జాగ్రత్తగా నిలబడి, ఎదిగిన వ్యక్తి నడుము వలె మందపాటి కాంక్రీట్ కంచెతో మా నుండి వేరు చేయబడ్డాయి. "రండి, మధ్యలో ఉన్న వ్యక్తికి ఏమీ రాదు," అని యువ తల్లి తన బిడ్డను ప్రోత్సహిస్తుంది, ఆమె ఆనందంతో క్రాకర్‌ను విసిరి, బహుమతిగా ఇచ్చిన ముక్కపై కుక్కలు పోరాడడాన్ని చూస్తుంది, మరొకటి అతని నోటిలోకి వస్తుంది. బార్‌లకు అవతలివైపు ఉన్న కాంక్రీట్ కంచెపై మరొక క్రాకర్ ల్యాండ్ అయినప్పుడు, హ్వా దానిని తన గొడుగుతో నెట్టాడు కాబట్టి అది పడిపోయింది కాబట్టి కుక్కలు దాని వద్దకు చేరుకుంటాయి.
పెంగ్విన్‌లను ఉంచే భవనం ముందు పొడవైన మరియు దాదాపు చలనం లేని లైన్ ఉంది. మేము, బహుశా మేము విదేశీయులమైనందున, మేము దానిని దాటి నడవగలము, మమ్మల్ని వెంటనే లోపలికి తీసుకువెళ్లాము, అక్కడ మేము ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించబడిన ఎలైట్ టీనేజర్ల సమూహంలో చేరాము. వారు ఎన్‌క్లోజర్‌ల చుట్టూ గుమిగూడారు, ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటున్నారు మరియు నేపథ్యంలో పెయింట్ చేయబడిన ఎడారి ద్వీపానికి వ్యతిరేకంగా ట్యాంక్‌లో పెంగ్విన్‌లు ముందుకు వెనుకకు ఈత కొడుతూ ఫోటోలు మరియు వీడియోలు తీస్తున్నారు.
మరొక ప్రసిద్ధ దృశ్యం చిలుకలు మాట్లాడటం. కొరియన్ మాట్లాడటం నేర్పుతున్న చిలుకల చిత్రాలను తీయడానికి చిన్న పిల్లల గుంపును మోచేతులు! (“హలో!”) అతను విసిరిన క్రాకర్‌కు ప్రతిస్పందనగా. మొబైల్ ఫోటో స్టాండ్‌ల దగ్గర నిలబడి ఉన్న అనేక మంది ఫోటోగ్రాఫర్‌లు మీ చిన్నారిని లైవ్ పోనీ స్వారీ చేస్తూ క్యాప్చర్ చేయడానికి ఆఫర్ చేస్తున్నారు. ప్రచార ఫోటోలు మొత్తం కుటుంబాలు పేద జంతువులపై కూర్చున్నట్లు చూపుతాయి, దీని వెనుకభాగం అక్షరాలా ప్రజల బరువు కింద వంగి ఉంటుంది.
ఒక గాజు కంచె వెనుక, రెండు రాబందులు ఒకదానికొకటి చాచిన మెడలను శుభ్రం చేస్తున్నాయి. "వారు ఒకరినొకరు పీల్చుకుంటారు!" - మిన్ ఆశ్చర్యంగా. మింగ్ కేవలం తప్పు క్రియను ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తూ, నేను దానిని విస్మరించాలని నిర్ణయించుకున్నాను. బహుశా వారు నిజానికి ఒకరినొకరు పీల్చుకుంటారు. సాధారణంగా, రాబందుల గురించి నాకు ఏమి తెలుసు?
“ఓహ్, చూడండి, అతను ఇక్కడ గీతలు పడ్డాడు! – చిన్నపిల్లల ఆనందంతో మిన్ కీచులాడుతుంది. "అతని చర్మంలో ఏదో లోపం ఉన్నట్లు కనిపిస్తోంది."
"బహుశా ఇది ఒక రకమైన వ్యాధి," నేను ఊహిస్తున్నాను. "లేదు," మిన్ తన తల ఊపుతూ ఇతర రాబందు వైపు చూపాడు. "పెద్దవాడు ఖచ్చితంగా చేసాడు."
పార్కింగ్ స్థలంలో స్క్వాటింగ్ చేయడం చాలా “గొల్లభామలు” - పేద వృద్ధ మహిళలు స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లి, అధికారుల నుండి దాక్కుంటారు మరియు వారి బ్యాక్‌ప్యాక్‌ల నుండి అన్ని రకాల వస్తువులను అక్రమంగా విక్రయిస్తారు. వారు గెలుచుకున్న మరియు హార్డ్ కరెన్సీ కోసం మిఠాయి మరియు చుట్టిన ఐస్ క్రీంను త్వరగా మార్పిడి చేసుకుంటారు. మేము కిమ్ ఇల్ సంగ్ యొక్క స్మారక విగ్రహం దగ్గర మింగ్ కోసం ఎదురు చూస్తున్నాము. మా మినీబస్సు చుట్టూ సెక్యూరిటీ గార్డుల వలె స్పష్టంగా కనిపించే చాలా మంది కుర్రాళ్ళు నేను గమనించాను. వీరు యువకులు, పొడవాటి మరియు ఆకర్షణీయమైన కుర్రాళ్ళు, బాగా తినిపించిన ముఖాలు, నిష్కళంకమైన నీలి రంగు సూట్లు మరియు ఫ్యాషన్, దక్షిణ కొరియా తరహా జుట్టు కత్తిరింపులు, వారి కళ్ళు చీకటి రే-బాన్ గ్లాసెస్‌తో దాచబడ్డాయి. అకస్మాత్తుగా, దాని ఎరను గుర్తించిన గుడ్లగూబలా, వారిలో ఒకరు అక్షరాలా వృద్ధ వ్యాపారిపై పడి ఆమెను ఎక్కడికో లాగారు. నేను వాటిని గమనించకుండా అనుసరించడానికి ప్రయత్నిస్తాను, కాని అవి ఎక్కడో పార్కింగ్ వెనుక భాగంలో బస్సుల వరుసల వెనుక అదృశ్యమవుతాయి. వారు ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళినా, అది ఆమెకు అనుకూలంగా ఉండదు.
* * *
తిరుగు ప్రయాణంలో, మేము ప్యోంగ్యాంగ్ గుండా డ్రైవ్ చేస్తున్నప్పుడు, నేను తేలికగా అనుభూతి చెందుతున్నాను. ఈరోజు మేఘావృతంగా ఉంది, కానీ చెట్లు ఇంకా పుష్పిస్తూనే ఉన్నాయి, కారు స్పీకర్లలో నుండి జానపద పాటలు పిల్లి కచేరీని గుర్తుకు తెస్తాయి, కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ, మా మినీబస్సు మామూలుగా చీకటిగా లేదని కూడా నాకు అనిపిస్తుంది; నేను బహుశా విక్టరీ డే స్ఫూర్తితో ప్రభావితమయ్యాను. వీధులన్నీ యువకులతో నిండిపోయాయి. అందరూ చాలా తెలివైనవారు. సూట్లలో అబ్బాయిలు, రంగురంగుల చోసోనోట్లలో అమ్మాయిలు. జాతీయ సెలవుదినం రోజు, వారంతా సామూహిక నృత్య కార్యక్రమానికి వెళతారు. మేము వారితో చేరబోతున్నాము. అయితే ముందుగా మేము ఒక కప్పు కాఫీ కోసం కోన్ ఆకారంలో ఉన్న ప్యోంగ్యాంగ్ ఐస్ ప్యాలెస్ ఎదురుగా ఉన్న చాంగ్వాంగ్సన్ హోటల్ వద్ద ఆగాము.
"ఫార్వర్డ్ టు పేక్టుసాన్!" పాట యొక్క కోరస్‌ని నేను గొణుగుతున్నాను. సమూహం "మోరన్బన్". సహజంగా ఆకట్టుకునే ఈ ట్యూన్‌లు ప్రతిచోటా ఉన్నాయి-అవి రేడియోలో ప్లే చేయబడతాయి, ఖచ్చితంగా, కానీ మనం వెళ్లే ప్రతి రెస్టారెంట్ మరియు స్టోర్‌లో కూడా వాటిని వింటాము. ఈ వెంటాడే సంగీతం మీ తలలో ప్లే అవుతోంది. కొన్ని రోజుల తర్వాత, ఆమె ఎక్కడా ఆడకపోయినా, ఆమె మిమ్మల్ని వెంబడించడం ప్రారంభిస్తుంది. ప్రజల సంకల్పం, వారి ఐక్యత మరియు ఒక లక్ష్యం కోసం కృషి చేయడం - ఇవన్నీ తీపి మెలోడీలను ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి, ఈ అంతులేని ఉత్తర కొరియా సహవాయిద్యం. నిజం తెలుసుకోవాలంటే సామరస్యం వెనుక ఏమి ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అబద్ధం చెబుతారని నేను చెబితే నేను అతిశయోక్తి చేసి విషయాలను కొద్దిగా సరళీకృతం చేస్తాను. అయితే, అదే విధంగా, ఎవరూ ఎప్పుడూ అబద్ధం చెప్పరని చెప్పలేము. ఎవరూ నిజం చెప్పడం లేదు.
మేము హోటల్ ముందు ఉన్న ఓవల్ ర్యాంప్‌పైకి లాగుతున్నప్పుడు, విద్యార్థి యూనిఫాంలో ఉత్తర కొరియా అమ్మాయి ఒక డోయ్ లాంటి ముఖంతో నీలి కళ్లతో ఉన్న అందగత్తె వ్యక్తి పక్కన నిలబడి ఉండటం గమనించాము. వారు మా సమీపించే మినీబస్సు వైపు తిరుగుతారు. ఆ వ్యక్తి మా వైపు చూస్తూ - “ఇక్కడ దెయ్యం ఇంకెవరు?” "ఇదిగో..." అలెగ్జాండర్ కోపంగా ఒక మురికి ఫ్రెంచ్ శాపాన్ని పలికాడు మరియు కొంత అరిష్టంగా నిట్టూర్చాడు. - నాకు ఈ వ్యక్తి తెలుసు. మరియు ఇక్కడ అతని ఉనికి ఉద్దేశించబడలేదు...” చాంగ్వాంగ్సన్ హోటల్ లాబీ అక్కడ ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడానికి లోపలికి మరియు బయటకు వచ్చే యువకులతో నిండిపోయింది. ప్యోంగ్యాంగ్ స్పోర్ట్స్ ప్యాలెస్ ఎదురుగా ఉన్న వీధిలో మధ్యాహ్నం మూడు గంటలకు భారీ డ్యాన్స్ షో ప్రారంభం కానుంది. నేను ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు. ఇది జూచే 62 (1973)లో ప్రారంభించబడింది మరియు స్థానిక గైడ్‌బుక్ ప్రకారం ఉత్తర కొరియాలో అతిపెద్ద ఇండోర్ స్పోర్ట్స్ సౌకర్యం ఉంది. ఇక్కడే డెన్నిస్ రాడ్‌మాన్ కిమ్ జోంగ్-ఉన్ ముందు బాస్కెట్‌బాల్ ఆడాడు.
"వాస్తవానికి," అలెగ్జాండర్ తన ఊపిరితో ఇలా అన్నాడు, "నాకు వారిద్దరూ తెలుసు. అమ్మాయి కూడా."
అతను మినీబస్సు నుండి దొర్లాడు, అలెక్ మరియు నేను అనుసరిస్తున్నాము. కిమ్ ఇల్ సంగ్ యూనివర్శిటీలో విద్యార్థి యూనిఫాంలో ఉన్న ఒక కొరియన్ అమ్మాయి పారిస్ ఉచ్ఛారణతో ఫ్రెంచ్‌లో ఒక యువకుడితో ఏదో చెప్పింది. ఒకప్పుడు అలెగ్జాండర్ విశ్వవిద్యాలయానికి మార్పిడి విద్యార్థిగా వచ్చిన కొరియన్ విద్యార్థులలో ఆమె ఒకరు. అలెగ్జాండర్‌ని చూడగానే ఆమె ముఖం వెలిగిపోతుంది: “అలెగ్జాండర్! సోమ ఫ్రీ!
అలెగ్జాండర్ వంగి ఆమెను కౌగిలించుకున్నాడు. కిమ్ ఇల్ సుంగ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఫ్రెంచ్ విద్యార్థులందరికీ మియోంగ్వా బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతానికి అలాంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, అతను మన ముందు నిలబడి ఉన్నాడు. పాట్రిస్ మరియు అలెగ్జాండర్ ఒకరినొకరు చాలా రిజర్వుగా పలకరించుకుంటారు. ప్యోంగ్యాంగ్‌కు అలెగ్జాండర్ చివరి పర్యటన సందర్భంగా, అతనికి మరియు మ్యోంగ్వా మధ్య ప్రత్యేక సంబంధం ఏర్పడింది. ఆమె నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి, అతను గతంలో దుబాయ్‌లోని ఉత్తర కొరియా రెస్టారెంట్‌లో కలిసిన వ్యాపారవేత్తతో కలిసి అతనికి విందు ఏర్పాటు చేసింది.
దురదృష్టవశాత్తు, ఆమె పరుగెత్తాలి. మేము వచ్చేసరికి ఆమె అప్పటికే ప్యాట్రిస్‌కి వీడ్కోలు పలుకుతోంది.
"ఒక గ్లాసు బీరు ఎలా?" – ప్యాట్రిస్ మ్యుంగ్వా తర్వాత చేయి ఊపిన తర్వాత అడుగుతాడు.
"నేను త్రాగను," అలెగ్జాండర్ చెప్పాడు. - అంటే, నేను ఇక్కడ తాగను. కానీ నేను ఒక కప్పు టీ లేదా అలాంటిదే తీసుకుంటాను."
"బాగుంది. వెళ్లిన".
మేము వారిని హోటల్ లాబీలోకి వెంబడిస్తాము, అక్కడ మౌంట్ పెక్టుసాన్ పైన కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్ చిరునవ్వుతో ఉన్న భారీ ఆయిల్ పెయింటింగ్ మాకు స్వాగతం పలుకుతుంది. మేము కుడివైపుకి వేగంగా తిరుగుతాము మరియు మొదటి అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో ఉన్నాము. హోటల్ ఇప్పటికే చాలా వరకు చిరిగిపోయినప్పటికీ మరియు ప్రధానంగా మధ్యతరగతి చైనీస్ వ్యాపారులలో ప్రసిద్ది చెందినప్పటికీ, రెస్టారెంట్ ఇప్పటికీ మధ్య ప్రాంతాల సంపన్న నివాసితులచే ప్రేమించబడుతుంది.
"నేను అన్ని సమయాలలో తాగడం తప్ప ఇక్కడ ఏమీ చేయను," ప్యాట్రిస్ మెషిన్ గన్ వేగంతో ఫ్రెంచ్ పదాలను ఉమ్మివేసాడు మరియు నాలుగు నెలల్లో మొదటిసారిగా స్వదేశీయుడితో మాట్లాడే అవకాశం లభించినందుకు అతను స్పష్టంగా సంతోషిస్తున్నాడు. "ఇది చాలా విచారకరం, ఏమీ చేయలేము, త్రాగండి, త్రాగండి మరియు త్రాగండి. రాత్రి పడుకునే ముందు నాలుగు బీర్లు తాగాలి, లేకపోతే నిద్రపట్టదు! మరి తమాషా ఏంటో తెలుసా? - అతను తన గాజు కళ్ళలో ఒక వింత, వెర్రి వ్యక్తీకరణతో వంగి ఉన్నాడు. "నేను ఇక్కడికి వచ్చే ముందు, నేను అస్సలు తాగలేదు."
ప్యాట్రిస్ మా వైపు క్లుప్తంగా నవ్వుతాడు, అతని కళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నాయి. అతని దంతాల మీద ఒక వింత బూడిద పూత ఉంది, అవి ఏదో పారదర్శక పదార్ధంతో కప్పబడి ఉంటాయి. ఒక రకమైన కృత్రిమ గ్లేజ్. ఇది రోజువారీ లిబేషన్ల ఫలితమా లేక ఖనిజ లోపమా అని అలెక్ మరియు నేను తర్వాత చర్చించాము. ఇప్పుడు అలెక్ మిన్ మరియు రోతో ప్రత్యేక టేబుల్‌కి వెళ్తాడు.
"మీ స్నేహితుడు - అతను ఫ్రెంచ్ అర్థం చేసుకున్నాడా?" నేను కొంచెం మాట్లాడతాను, కానీ నేను నోరు తెరవకూడదని ఇష్టపడతాను. ప్యాట్రిస్ నా వైపు తిరిగి మరియు కొరియన్‌లో నన్ను సంబోధించాడు, నేను అతనిలా అందగత్తెగా ఉన్నాను మరియు నేను అమెరికన్‌ని అని అలెగ్జాండర్ అప్పటికే అతనికి చెప్పాడు. అతను అకస్మాత్తుగా లేచి మరొక బీరు తీసుకోవడానికి బార్‌కి వెళ్తాడు.
"మళ్ళీ వస్తావా?" - అలెగ్జాండర్ ఇబ్బంది మరియు చికాకుతో అడిగాడు.
"అవును అవును".
"ట్రావిస్," అలెగ్జాండర్ నా వైపు తిరుగుతున్నాడు. - క్షమించండి, దయచేసి, కానీ మీరు అలెక్‌కి వెళ్లగలరా? నేను మీకు తర్వాత ప్రతిదీ వివరిస్తానని వాగ్దానం చేస్తున్నాను.
* * *
ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి, కాబట్టి అలెక్ మరియు నేను వీధిలో ఇండోర్ స్టేడియం ముందు ఉన్న చతురస్రానికి వెళ్తాము. వందలాది మంది యువకులు, సాధారణంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు హాజరయ్యే సామూహిక నృత్యాలు దాదాపు ప్రతి జాతీయ సెలవుదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నగరాల్లో జరుగుతాయి. పురుషులకు అవసరమైన దుస్తుల కోడ్ వెడల్పు కాళ్ల నలుపు ప్యాంటు, సరిపోలే స్మార్ట్ బ్లాక్ బూట్‌లు, తెల్లటి కాలర్ షర్ట్ - పొట్టి లేదా పొడవాటి స్లీవ్ - మరియు ఎరుపు టై. మహిళలు ఏ రంగు యొక్క chosonot ధరించాలి; నేడు గులాబీ మరియు లావెండర్ ఆధిపత్యం. సైనిక కవాతులు, సామూహిక నృత్యాలు లేదా శారీరక శ్రమ పర్యటనలు వంటి ఈ నృత్య కార్యక్రమాలలో పాల్గొనడానికి అనివార్యమైన ఉత్సాహం లేకపోవడాన్ని విద్యార్థుల ముఖాలు వినాశనం నుండి వికారం మరియు పూర్తిగా విసుగు చెందడం వరకు అనేక భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి - మీరు వాటిలో పాల్గొనడం తప్పనిసరి. వారికి పంపబడతాయి మరియు మీరు చెల్లించలేరు లేదా మీకు బదులుగా వెళ్లడానికి అంగీకరించే వారిని కనుగొనలేరు.
ముందుగా నిర్ణయించిన సమయంలో, నృత్యకారులు పార్కింగ్ స్థలంలో వరుసలలో తమ స్థానాలను తీసుకుంటారు. స్టేడియం ప్రవేశానికి ఇరువైపులా ఉన్న భారీ స్పీకర్ల నుంచి కమాండ్ వినగానే విద్యార్థులు ముందుకు సాగడం ప్రారంభిస్తారు. ఒకే యూనిఫాంలో ధరించి, వేడుక నాయకులు నృత్యకారులను నిర్దేశిస్తారు, తద్వారా వారు అనేక సర్కిల్‌లలో నిలబడతారు. సంగీత ధ్వనులు మరియు నృత్యకారులు రూపాన్ని మార్చుకుంటారు. ప్రతి పాటకు నిర్దిష్ట కొరియోగ్రాఫిక్ కలయిక ఉంటుంది. ప్రత్యేకంగా ఏమీ లేదు - సరళీకృత బాల్‌రూమ్ నృత్యం లాంటిది: వారు తమ భాగస్వామి వైపు రెండు అడుగులు వేస్తారు, వారి చేతులను ముందుకు వెనుకకు కదిలిస్తారు, చేయి చేయి తిప్పుతారు, ఒకరికొకరు దూరంగా కదులుతారు, మూడు అడుగులు వెనక్కి వేయండి, వారి చేతులను స్వర్గం పైకి ఎత్తండి , వారి చేతులు చప్పట్లు, అప్పుడు - ప్రారంభం నుండి ప్రతిదీ పునరావృతం. అప్పుడు - కనిష్ట శరీర పరిచయంతో ఫాక్స్‌ట్రాట్ లాంటిది. నేను ఒకసారి దక్షిణ కొరియాలో కలిసిన ఒక శరణార్థి, ఒకసారి ఇలాంటి డ్యాన్స్ షోలో పాల్గొనవలసి వచ్చింది, ప్రాథమిక తయారీ లేదని చెప్పాడు. నృత్యం తెలిసిన వారు ఉన్నారు, ఇతరులు వారి తర్వాత పునరావృతం చేయాలి. మీ ముందు ఉన్న అమ్మాయి మరియు మీ కుడి వైపున ఉన్న అబ్బాయి ఏమి చేస్తున్నారో చూడండి, అతని కదలికలను పునరావృతం చేయండి. సర్కిల్‌లలో నిలబడి ఉన్న వ్యక్తులు నిర్ణీత సమయాల్లో తిరిగినప్పుడు, మీ డ్యాన్స్ భాగస్వామి మారతారు. లింగం ఆధారంగా స్పష్టమైన విభజన లేదు: చాలా తరచుగా అబ్బాయిల భాగస్వాములు అబ్బాయిలు, మరియు అమ్మాయిలు అమ్మాయిలతో నృత్యం చేస్తారు. ప్రతిదీ చాలా యాంత్రికంగా జరుగుతుంది, చాలా జంటలలో నృత్యకారులు ఒకరి కళ్లలోకి ఒకరు చూడకుండా ఉంటారు. మరియు ఇవన్నీ - కిమ్స్ యొక్క అప్రమత్తమైన చూపులో, పై నుండి చిరునవ్వుతో, స్టేడియంకు ప్రధాన ద్వారం పైన ఏర్పాటు చేసిన భారీ చిత్రాల నుండి ప్రేక్షకులను చూస్తూ.
సెక్యూరిటీ వీధుల నుండి చతురస్రానికి ప్రవేశాన్ని మూసివేస్తుంది. ఆమె లైన్ వెనుక చర్యను చూసే కొద్ది సంఖ్యలో స్థానికులు ఉన్నారు. కానీ చాలా వరకు, ఈ దృశ్యం విదేశీ పర్యాటకుల కోసం ఉద్దేశించబడింది, వారు ఇక్కడ గుమిగూడవచ్చు, ఫోటోలు మరియు వీడియోలు తీయవచ్చు మరియు కొందరు డ్యాన్స్‌లో చేరాలని నిర్ణయించుకుంటారు. ఇది ప్రదర్శనలోని చాలా మంది కొరియన్ నృత్యకారులను ఆశ్చర్యపరుస్తుంది మరియు గందరగోళానికి గురిచేస్తుంది, వారు తమ ర్యాంక్‌లలో వికృతమైన బయటి వ్యక్తులను చేర్చుకోవలసి వస్తుంది.
మూడీగా మరియు 1940ల శైలిలో ధ్వనించే కొన్ని శ్రావ్యమైన తర్వాత, "మేము భవిష్యత్తుకు వస్తున్నాము" అనే మొదటి గమనికలతో శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా ఉత్సాహంతో నిండిన, నృత్యకారులు తీవ్రంగా పునరావృతం చేయడం ప్రారంభిస్తారు: మూడు అడుగులు ముందుకు సాగండి, మూడు అడుగులు వెనక్కి వేయండి, చేతులు పైకి లేపుతూ కుడివైపు మూడు అడుగులు వేయండి, చప్పట్లు కొట్టండి, తుంటిపై చేతులతో ఎడమవైపు తిరగండి, ఆపై మళ్లీ అదే పని చేయండి.
కాబట్టి - నలభై ఐదు నిమిషాలు. దీని తరువాత, మాస్ డ్యాన్స్ ఎటువంటి కోలాహలం లేకుండా హఠాత్తుగా ముగుస్తుంది. పాల్గొనేవారు వారి సర్కిల్‌లను విడిచిపెట్టి, వరుసలో ఉన్నారు. ఒక పెద్ద కమాండ్ వినబడింది, వారు పార్కింగ్ వైపు కవాతు చేస్తారు. అక్కడ, కొందరు వేచి ఉన్న బస్సులపైకి ఎక్కుతారు. అయినప్పటికీ, చాలా మంది ఇతర పాదచారులతో కలిసి ఇంటికి లేదా బహుశా మరొక సూచించిన కార్యకలాపానికి వెళతారు.
* * *
ప్యాట్రిస్ మరియు అలెగ్జాండర్ మా మినీబస్సు సమీపంలోని పార్కింగ్ స్థలంలో మా కోసం వేచి ఉన్నారు. ప్యాంగ్యాంగ్‌లో ఈరోజు ప్యాట్రిస్‌కి చివరి రోజు అని తేలింది, కాబట్టి మా చిన్న “హలో” చిన్న “బై” అవుతుంది.
"మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది" అని అలెక్ మరియు నాతో పాట్రిస్ చెప్పాడు, చివరకు ఇంగ్లీష్ మాట్లాడేంత ధైర్యాన్ని సంపాదించుకున్నాడు. “ఇక్కడ మంచి సమయం గడపండి. కొరియన్లు ఉత్తమ వ్యక్తులు, ”అతను కపటమైన చిరునవ్వు విసిరాడు. - నిజానికి".
* * *
ఆ సాయంత్రం, నా గది బాల్కనీలో, అలెగ్జాండర్ నాకు ప్యాట్రిస్ గురించి చెప్పాడు. ఒకానొక సమయంలో వారిద్దరూ కలిసి ఇక్కడికి రావాలని అనుకున్నారని తేలింది. ఇద్దరూ పారిస్‌లోని వారి పరిచయం ద్వారా కిమ్ ఇల్ సంగ్ విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు - ఇంతకుముందు అలెగ్జాండర్ యొక్క మొదటి పర్యటనలలో ఒకదాన్ని నిర్వహించారు. ప్యాట్రిస్ దరఖాస్తు ఆమోదించబడిందని తేలింది, కానీ అలెగ్జాండర్ కాదు.
ప్యాట్రిస్ ఫ్రెంచ్ ఉన్నత వర్గాల నుండి వచ్చారు: అతను మాజీ ప్రధాన మంత్రికి మేనల్లుడు మరియు హాంకాంగ్‌కు చెందిన బిలియనీర్ కుమారుడు. ప్యాట్రిస్ మరియు అలెగ్జాండర్ ప్యారిస్‌లో కలిసి ప్యోంగ్యాంగ్‌లో చదువుకోవడానికి ఉమ్మడి ప్రణాళికలను చర్చించినప్పుడు, ప్యాట్రిస్ తన నిజమైన ఉద్దేశాలను దాచలేదు. తీవ్రమైన డబ్బు మరియు నిజమైన కనెక్షన్లు ఉన్నవారికి, ఆంక్షలు పెద్ద సమస్య కాదు; అతను వాటిని పూర్తిగా విస్మరించకపోతే సులభంగా దాటవేయవచ్చు. ప్యోంగ్యాంగ్ అపారమైన వ్యాపార అవకాశాలను అందిస్తుంది. అలెగ్జాండర్ దీన్ని అంగీకరించలేదా?
బాగా, చాలా కాదు. అతని అభిరుచులు పూర్తిగా విద్యాపరమైనవి. అతను నిజంగా భాషను నేర్చుకోవాలని, దేశ సంస్కృతితో పరిచయం పొందాలని మరియు దాని గురించి వీలైనంత ఎక్కువగా నేర్చుకోవాలని కోరుకున్నాడు. దీనికి ముందు, అతను సోషియాలజీలో సంబంధిత డిగ్రీని పొందేందుకు ఉత్తర కొరియాలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. కానీ అలెగ్జాండర్ కూడా ఉత్తర కొరియన్లు పాట్రిస్ వంటి వారి నుండి సంభావ్య పెట్టుబడి యొక్క ఏదైనా సూచన వద్ద వెనుకకు వంగి ఉంటారని గ్రహించాడు. అలెగ్జాండర్‌కు అలాంటి రాజధాని లేదు. కానీ అతను ప్యాట్రిస్‌తో స్నేహం చేయగలిగితే, తాత్కాలికంగా అయినా, అతను ఏదో ఒకవిధంగా ఈ లోకోమోటివ్‌తో తనను తాను అటాచ్ చేసుకోగలడని అతను ఆశించాడు.
ఇది ఎలాంటి వ్యాపారం కావచ్చు, అలెగ్జాండర్‌కు తెలియదు. ప్యాట్రిస్ కుటుంబం అనేక రకాల వ్యాపారాలలో పాలుపంచుకుంది మరియు తూర్పు ఆసియాలోని అనేక వ్యాపారాలలో నిమగ్నమై ఉంది: హోటళ్ళు, వైన్, సౌందర్య సాధనాలు. బహుశా తక్కువ చట్టపరమైన రకాల వ్యాపారంలో కూడా ఉండవచ్చు. అలెగ్జాండర్ ఊహించగలిగాడు.
ప్యాట్రిస్ అకస్మాత్తుగా తన ఇమెయిల్‌లకు ప్రతిస్పందించడం ఆపివేసినప్పుడు, అలెగ్జాండర్ తాను "అన్‌హుక్ చేయబడలేదని" గ్రహించాడు. "అతను బహుశా 'ఎవరు పట్టించుకుంటారు? నేను వెళ్తున్నాను, కానీ అతను లేడు." ఈ రోజు నన్ను చూసి అతను ఖచ్చితంగా ఆశ్చర్యపోయాడు. అలెగ్జాండర్ స్నిఫ్ల్స్: “అయితే, అతనికి నా అవసరం లేదు. నేను అతని దారికి అడ్డుగా నిలుస్తున్నానని అతను భావించి ఉండాలి. కాబట్టి అతను ఒంటరిగా వెళితే మంచిదని కొరియన్లకు చెప్పవచ్చు."
అంతేకాకుండా, పాట్రిస్ కోసం, అతని జీవిత చరిత్ర మరియు కుటుంబ సంబంధాలతో, అతను ఉత్తర కొరియాను సందర్శించినట్లు ఎవరికీ తెలియకపోతే చాలా మంచిది.
"నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని నా మామయ్యకు కూడా తెలియదు," పాట్రిస్ తన మూడవ గ్లాసు బీరు తర్వాత అలెగ్జాండర్‌తో చెప్పాడు.
బుల్‌షిట్, అలెగ్జాండర్ ఇలా అనుకున్నాడు: “అతని మామ హాంకాంగ్ ద్వారా ఆసియా అంతటా వ్యాపారం చేస్తారని అందరికీ తెలుసు. పాట్రిస్ భాష నేర్చుకోవడానికి తనంతట తానుగా ఇక్కడికి వచ్చాడని నేను ఎప్పటికీ నమ్మను, అతనికి దానిపై ఆసక్తి లేదు. అతను సులభంగా దక్షిణ కొరియాకు వెళ్లి అక్కడి భాషను తనకు కావలసినంత అధ్యయనం చేయగలడు.
"ఈ కొరియన్లు పూర్తి మూర్ఖులు," పాట్రిస్ బీర్ సిప్ల మధ్య విరుచుకుపడ్డాడు, కానీ అతను తన ఊపిరితో మాట్లాడాడు. "వారు ఎంత మెదడు కడిగి ఉన్నారో ఇది నమ్మశక్యం కాదు." వారు వ్యాపారం చేయడంలో సరళమైన సూత్రాలను అర్థం చేసుకోలేరు! వారు ప్రతిదీ వివరించాలి - తప్ప, నేను వ్యాపారం చేయడానికి ఇక్కడ ఉన్నాను అనే సాధారణ ఆలోచన కోసం తప్ప... కానీ, మీకు తెలుసా, నేను ఇక్కడ ఉన్నప్పుడు, నేను ఉపయోగకరంగా ఉండటానికి ప్రయత్నించగలను. మర్యాద పాటించండి. కానీ మీరు అర్థం చేసుకోవాలి, అలెక్స్, నేను మీకు చెప్పలేని విషయాలు ఉన్నాయి. నాకు చాలా విషయాలు తెలుసు. నిజానికి, నాకు ప్రతిదీ తెలుసు. నేను లేబర్ పార్టీ చివరి కాంగ్రెస్‌కు కూడా హాజరయ్యాను. వారు నన్ను ఆహ్వానించారు. మరియు నేను అతనిని చూశాను. మార్షల్ స్వయంగా. చాలా దగ్గరగా. దాని అర్థం మీకు తెలుసా? వారు నన్ను నమ్ముతారు, ఈ మూర్ఖులు. వారికి నేను కావాలి. ఇలా ఊహించుకోండి. ప్రపంచం మొత్తం మీద కరచాలనం చేసిన అతి కొద్ది మంది విదేశీయుల్లో నేనూ ఒకడిని..."
భయంతో అతని స్వరం క్షీణించింది, రద్దీగా ఉండే రెస్టారెంట్‌లో మూడవ నంబర్ పేరును బిగ్గరగా చెప్పడానికి ప్యాట్రిస్ భయపడింది.
"నాకు అన్నీ తెలుసు," పాట్రిస్ వంగి అన్నాడు. "నాకు నీ గురించి కొంత తెలుసు, అలెక్స్." వారు నాకు చెప్పారు."
"మీకు ఏమి తెలుసు? - అలెగ్జాండర్ అడిగాడు. - మీరు ఎవరితో మాట్లాడారు?"
"నేను చెప్పలేను. నాకు ఇక్కడ చాలా పరిచయాలు ఉన్నాయి. నాకు చాలా రహస్యాలు తెలుసు."
ప్యాట్రిస్ కళ్ళు భయంతో చుట్టూ తిరిగాయి మరియు అతని స్వరం మరింత నిశ్శబ్దంగా మారింది.
“మనం చేసేదంతా వారికి తెలుసు. మేము హస్తప్రయోగం చేసినప్పుడు కూడా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు ఎవరికి మరియు మీరు ఏమి మాట్లాడుతున్నారో గమనించాలి. మీరు కొన్ని పూర్తి అర్ధంలేని విషయాల గురించి ఫిర్యాదు చేయవచ్చు, కేవలం ఆలోచించకుండా, ఏ రెండవ ఆలోచన లేకుండా - మరియు ఒక వారం తర్వాత పూర్తి అపరిచితుడి పెదవుల నుండి మీరు ఈ ఫిర్యాదు గురించి వింటారు. వారు ప్రతిదీ నివేదిస్తారు, మీకు తెలుసు. వారికి ఇక్కడ మొత్తం నెట్‌వర్క్ ఉంది. వాళ్లంతా వెర్రివాళ్లయ్యారు. మరియు వారికి ప్రతిదీ తెలుసు."
“మీరు బాగున్నారా, ప్యాట్రిస్? మీరు చాలా భయానకంగా కనిపిస్తున్నారు."
"లేదు! నేను బాగున్నాను. ఎందుకు?"
"మీరు నిరంతరం మీ భుజంపై చూస్తున్నారు."
"లేదు లేదు లేదు. నేను నాడీగా లేను! నేను గొప్పవాడిని. ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? సేవకుడు! మరింత బీర్. మరియు నా స్నేహితుడికి మరొకటి."
“నాకు బీరు వద్దు. నేను తాగను".
"అప్పుడు నేను మీకు తాగిస్తాను."
 
ఇరవై ఐదవ అధ్యాయం
కిమ్ జోంగ్ ఇల్ తన కళాత్మక స్వభావం యొక్క ప్రధాన ప్రయత్నాలను సాహిత్యం మరియు సినిమాలలో ప్రచారానికి నిర్దేశిస్తే, నేడు సంగీతం అధికారంలో ఉన్నవారికి అత్యంత ఆకర్షణీయమైన ప్రచార సాధనంగా కనిపిస్తుంది. ఇది ప్రతి దుకాణం మరియు రెస్టారెంట్ నుండి వస్తుంది, మీరు టాక్సీలో ప్రవేశించినప్పుడు కూడా వినవచ్చు. పాటలు విచిత్రమైనవి మరియు పాత ఫ్యాషన్, మరియు సాహిత్యం సైద్ధాంతిక కంటెంట్‌తో నిండి ఉన్నాయి, అయితే ఈ శ్రావ్యతలు త్వరగా ఆత్మలో మునిగిపోతాయి. కొన్ని రోజులు ఉత్తర కొరియాలో నివసించిన తర్వాత, మీరు వాటిని మీలో హమ్ చేయడం ప్రారంభించండి. సాపేక్ష నిశ్శబ్దం యొక్క అరుదైన క్షణాలలో, నేను తరచుగా ఈ పాటలను మిస్ అవుతున్నాను.
అలెక్‌ని కొంచెం ఆటపట్టిస్తూ, నేను ఈ సంగీత శైలిని “సెవ్‌కోర్” అని పిలవడం ప్రారంభించాను - “కె-పాప్” అని పిలవబడే ఒక రకమైన వేరియంట్. ఈ శైలి మాత్రమే ఆమోదయోగ్యమైనది మరియు అధికారికంగా ఆమోదించబడినది. వాస్తవానికి, ఇది గీతంగా పరిగణించబడే ప్రతిదాని యొక్క శైలీకృత మిష్‌మాష్: డిస్నీ మరియు బ్రాడ్‌వే బల్లాడ్‌లు, స్ఫూర్తిదాయకమైన గాస్పెల్, చైనీస్ సింథ్ పాప్, రష్యన్ డిస్కో, దేశభక్తి జానపద పాటలు - ప్రతి నోట్‌లో గరిష్ట ఇంద్రియాలు, ఇది ఒపెరా ద్వారా నొక్కిచెప్పబడింది. స్థాయి గాత్రం, సాధారణంగా సోప్రానో. "సెవ్‌కోర్", ఈ అన్ని శైలుల యొక్క అంశాలను అరువుగా తీసుకొని, సంగీతం యొక్క జానపద పాత్రను సంరక్షిస్తుంది మరియు నొక్కి చెబుతుంది, ఇది ప్రజలను ప్రేరేపించాలి: ఏ సందర్భంలోనైనా, ప్రవేశపెట్టిన రుణాల సహాయంతో, ఉత్తర కొరియన్లు తమ చట్టబద్ధతను నొక్కిచెప్పారు, ఇది మనుగడకు సంకేతం, విజయం, వారు ప్రపంచానికి ప్రదర్శిస్తారు, ఎక్కడ - స్పష్టంగా చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ వారిని ద్వేషిస్తారు. ఈ సంగీతం చాలా వెంటాడుతూ మరియు మూర్ఖంగా ఉంది, దాని మొలాసిస్‌లో ఏదో చెడు పీక్ చేస్తుంది.
"Sevkor" యొక్క "హాటెస్ట్" ప్రతినిధి అమ్మాయి సమూహం "Moranbon". ఆమె నిజంగా ఉత్తర కొరియన్, ప్రతి పాల్గొనే వ్యక్తి కిమ్ జోంగ్-ఉన్ వారి సంగీత ప్రతిభకు మాత్రమే కాకుండా, వారి ఆకర్షణీయమైన ప్రదర్శనకు కూడా వ్యక్తిగతంగా ఎంపిక చేయబడ్డారు. సమూహంలోని మొత్తం ఇరవై మంది సభ్యులు ప్రదర్శనల సమయంలో మిలిటరీ నర్సు యూనిఫాంలను ధరిస్తారు, పూర్తి - ఉహ్ - షార్ట్ స్కర్ట్‌లు మరియు హై హీల్స్. ఈ ప్రదర్శన జూలై 6, 2012న జరిగిన సమూహం యొక్క మొదటి కచేరీలో ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉంది. మహిళలు ప్యాంటు ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కిమ్ జోంగ్ ఇల్ డిక్రీ జారీ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. మోకాలి పైన ఉన్న స్కర్టులు అపూర్వమైన మరియు అసభ్యకరమైనవిగా అనిపించాయి - అవును, అవును, నేను జోక్ చేయడం లేదు.
మోరన్‌బాంగ్ సమూహం యొక్క పాప్ శైలి యూరోవిజన్ వంటి సంగీత పాటల పోటీల స్థాయికి చాలా స్థిరంగా ఉంటుంది. నిజమే, పాఠాలు మార్షల్ నేతృత్వంలోని దేశం మరియు దాని సైన్యం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తాయి. అతని తండ్రి, కిమ్ జోంగ్ ఇల్, పోచోన్బో అనే "కోర్ట్" సంగీత బృందాన్ని కూడా కలిగి ఉన్నాడు. సంగీత ప్రాధాన్యతలు బాల్యం మరియు కౌమారదశలో ఏర్పడతాయి మరియు చాలా తరచుగా జీవితాంతం ఉంటాయి. కిమ్ జోంగ్ ఇల్ తన యవ్వనంలో వినిపించే "ఉమ్-పా-పా" వంటి సోవియట్ పాటలను ఇష్టపడ్డాడు. 2012 నాటికి, పోచోన్బో యొక్క రష్యన్ డిస్కో-ప్రేరేపిత మెలోడీలు ఇప్పటికే పాత పద్ధతిలో ధ్వనిస్తున్నాయి. ప్రజలు స్పష్టంగా వారితో విసిగిపోయారు. కిమ్ జోంగ్ ఉన్ అనేక వారసత్వ సమస్యలతో పోరాడవలసి వచ్చింది, పాశ్చాత్య మరియు దక్షిణ కొరియా సంగీతం బ్లాక్ మార్కెట్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. అందువల్ల, యువ తరాన్ని మెప్పించడానికి అన్ని రకాల అకార్డియన్‌లను మరియు ఇతర పాత సోవియట్ సంగీత ఉచ్చులను విస్మరించి, దేశం యొక్క అధికారిక ధ్వనిని నవీకరించాల్సిన అవసరం ఉంది, అందులో కిమ్ జోంగ్-ఉన్ కూడా భాగమయ్యాడు. అన్నింటికంటే, అతను యువకులను గెలవాల్సిన అవసరం ఉంది. మోరన్‌బాంగ్ సమూహం యొక్క మొదటి బహిరంగ ప్రదర్శన ప్యోంగ్యాంగ్‌లో విద్యార్థుల ముందు జరగడం చాలా అదృష్టమే.
మార్షల్ యొక్క రెండు ఇష్టమైన ట్యూన్‌లు రాకీ మరియు డల్లాస్ నుండి వచ్చిన థీమ్‌లు అని డెన్నిస్ రాడ్‌మాన్ నుండి మనకు తెలుసు. వారు నిస్సందేహంగా యుక్తవయసులో స్విట్జర్లాండ్‌లో నివసించిన మరియు చదువుకున్న యువ కిమ్ జోంగ్-ఉన్ యొక్క మనస్సులో శాశ్వతంగా ముద్రించబడ్డారు. అందువల్ల, ఆర్కెస్ట్రా ఈ థీమ్‌లను విందు అంతటా ప్రదర్శించింది, ఇది ఒక సాయంత్రం ప్రసిద్ధ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ప్యోంగ్యాంగ్‌కు మొదటిసారి సందర్శించిన సమయంలో నిర్వహించబడింది. అటువంటి శైలీకృత ప్రభావాలతో పాటు, మోరన్‌బాంగ్ యొక్క సంగీత పొరలు ఎలక్ట్రానిక్ బీట్ మరియు సోల్, దాని "స్వర విన్యాసాలు" విట్నీ మరియు మరియాలను గుర్తుకు తెస్తాయి. కచేరీలలో, లేజర్ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు రాకెట్ ప్రయోగాల వీడియోలు ఆకాశంలోకి చింపివేయడం, ఉత్సాహంగా కవాతు చేస్తున్న సైనికులు, అలాగే అన్నిటికంటే ముఖ్యమైన రాక్ స్టార్ చిత్రాలతో పాటు - మార్షల్ స్వయంగా, అతని పౌరులు అభిమానులు ఉన్న చిత్రాల నేపథ్యంలో అమ్మాయిలు ఏకకాలంలో నృత్యం చేస్తారు. హిస్టీరిక్స్‌లో పోరాడుతున్నారు.
సాహిత్యం, సినిమా మరియు సర్వత్రా ప్రచార పోస్టర్‌లలో ఆశించిన ప్రభావం చూపని స్లోగన్‌లు, సెంటిమెంటల్ టెక్స్ట్‌లకు సరళీకరించబడి, ఇది చాలా నమ్మదగినదిగా అనిపిస్తుంది మరియు పాప్ ఓవర్‌డ్రైవ్ యొక్క బంగారు రంగులో ప్యాక్ చేసినప్పుడు గుర్తుంచుకోవడం సులభం. “మేము భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తాము!” అనే పాట, “హుర్రే!” అని అరుపులు వినిపించాయి. సామూహిక నృత్యం సమయంలో, యువత యొక్క గీతం మరియు రాత్రంతా అధ్యయనం చేయడం ద్వారా దేశాన్ని ఏకం చేయాలనే పిలుపుని సూచిస్తుంది. ఇది కొత్త యుగంలో కొత్త దేశం యొక్క వేడుక, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క గొప్ప యుగం. ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడిన అన్ని అద్భుతమైన విజయాలు మరియు ఆవిష్కరణల కోసం ఒకరి మాతృభూమిని ప్రశంసించాల్సిన కొత్త సమయం ఇది. మరియు మీరు, నేటి యువత, జీవించే కాలాన్ని కీర్తించడం అన్నింటికంటే ఉన్నతమైనది. ప్రతి రోజు విక్టరీ డే.
ఆ తర్వాత “ఫార్వర్డ్ టు మౌంట్ పెక్టుసాన్!” అనే ఉత్తేజకరమైన పాట వచ్చింది. ఆమె రిథమ్ డ్యాన్స్ ఫ్లోర్‌లో హిస్టీరిక్స్ కలిగించేంత ఆకర్షణీయంగా ఉంటుంది - అవి ఈ దేశంలో ఉంటే. కానీ అదే సమయంలో, మీరు ఈ పాటకు గూస్-స్టెప్ చేయవచ్చు! సైనికులు తమ నిలువు వరుసలలో కవాతు చేస్తున్నప్పుడు బిగ్గరగా పాడతారు.
క్లైమాక్స్ సమయంలో, టోనాలిటీ ఒక అష్టపదం ద్వారా పెరుగుతుంది, ఇది ఆత్మ యొక్క మరింత ఉన్నతమైన విమానాన్ని సూచిస్తుంది. బృందగానం యొక్క అతివ్యాప్తి, ప్రవహించే సోప్రానో శబ్దాల మెరుగుదల, ఇది మరియా కారీ శైలిలో అత్యధిక గమనికలను చేరుకుంటుంది, మాతృభూమి యొక్క అత్యున్నత చిహ్నం - కొరియన్ ప్రజల పవిత్ర పర్వతం పట్ల హృదయం ప్రేమతో విరిగిపోతుంది. మౌంట్ పెక్టుసాన్ - కొరియా యొక్క పౌరాణిక వ్యవస్థాపకుడు టాంగున్ జన్మించాడు. మౌంట్ పెక్టుసాన్ - జపనీస్ ఆక్రమణదారులను తరిమికొట్టడానికి అతని సాహసోపేత పోరాటంలో కిమ్ ఇల్ సుంగ్ యొక్క కోట. తన తండ్రి పోరాటాన్ని కొనసాగించడానికి కిమ్ జోంగ్ ఇల్ జన్మించాడని చెప్పబడే పర్వతం పేక్టుసాన్. ఈ పాట చెప్పినట్లుగా "మా భూమికి అద్భుతాలు మరియు అదృష్టం వచ్చే ప్రదేశం" ఇది.
అయితే, ఈ గాన అందాలకు అదంతా పనికిమాలిన వినోదం అని అనుకోవద్దు. సెవ్‌కోర్ యొక్క సోనిక్ సౌందర్యానికి చాలా తీవ్రమైన, ఇంద్రియ సంబంధమైన కోణం కూడా ఉంది, వారు తమ సంగీతంలో ఆదరించారు, ఇది కొరియన్‌గా ఉండటం అంటే ఏమిటి అనే దాని గురించి కొరియన్ ఆత్మ యొక్క ప్రధాన అంశం గురించి మరింత తాత్విక దృక్పథంతో సమలేఖనం చేస్తుంది. "Sevkor" యొక్క కానన్ల వివరణ అసంపూర్తిగా ఉంటుంది, అనేక స్లో బల్లాడ్‌లను గుర్తుకు తెచ్చుకోకుండా, మీరు గూస్-స్టెప్ చేయాలనుకుంటున్నారు, కానీ అది లేకుండా నేటి ఆత్మ యొక్క ఇంద్రియ మూలాలను అర్థం చేసుకోవడం చాలా అరుదు. "పశ్చాత్తాపం", "బర్నింగ్ డిజైర్" లేదా "వాయిస్ ఆఫ్ మై హార్ట్" వంటి పాటల శీర్షికలను చూసి, ఏ విదేశీయుడైనా ఇవి సాధారణ ప్రేమ పాటలు అని భావించి సులభంగా మోసపోవచ్చు. మీ పాఠశాల హాలులో మీరు మొదట నెమ్మదిగా నృత్యం చేసిన వాటి నుండి వారి శ్రావ్యతలు చాలా భిన్నంగా ఉండే అవకాశం లేకుంటే, ఈ పాటల సాహిత్యం పూర్తిగా భిన్నమైన అర్థంతో నిండి ఉంటుంది - అవి దాదాపు అన్నీ ఒక నిర్దిష్టమైన వాటికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ప్రేమ వస్తువు.
"వరల్డ్ ఆఫ్ కంపాషన్" పాటలో, ప్రధాన గాయకుడు ర్యూ చింగ్-ఎ ఈ అద్భుతమైన శక్తితో చాలా మందిని-వాస్తవానికి మొత్తం ప్రపంచాన్ని-కామ్రేడ్ కిమ్ జోంగ్-ఉన్ వైపుకు ఆకర్షిస్తుంది. బహుశా అతని వెచ్చదనం? అతని దయ? “అతను నాకు దగ్గరగా ఎందుకు ఉన్నాడు? - ఆమె పాడుతుంది. "అతని హృదయం యొక్క వెచ్చదనాన్ని నేను ఎందుకు అనుభవిస్తున్నాను, ప్రేమతో మండుతున్నాను?" మరియు ప్రతిచోటా అతనిని అనుసరించే సమూహాల మాదిరిగానే, ఆనందంతో ప్రకాశిస్తూ మరియు ఆనంద కన్నీళ్లను తుడిచివేసినట్లు, "నేను అతని ఆత్మచే కరుణతో నిండిపోయాను."
రిథమిక్ స్ట్రింగ్ సోలో తర్వాత, మొత్తం ఏడుగురు గాయకులు ఏకీభావంతో పాడారు:
అతని కరుణ టన్నుల బంగారం కంటే విలువైనది.
ఇది యావత్ ప్రపంచానికి అసూయ.
ఆకాశం అంచులలో కూడా
అపరిమితమైన కరుణతో కూడిన ప్రపంచం.
మా పట్ల, కొరియా ప్రజల పట్ల, "అదే రక్తం సిరల్లో ప్రవహించే" వ్యక్తుల పట్ల, ర్యూ ఉద్వేగభరితంగా, మోకరిల్లి, ఈ జాతి సూత్రాన్ని తన ఊపిరితిత్తుల నుండి బయటకు నెట్టాడు. సోలో వాద్యకారుడు తెరపైకి వచ్చే ఇలాంటి పాటలు సాధారణంగా చాలా మక్కువతో ప్రదర్శించబడతాయి, కొన్నిసార్లు గాయకుడు ఆక్సిజన్ లేకపోవడం వల్ల స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తుంది.
"బర్నింగ్ డిజైర్" అనే రిథమిక్ బల్లాడ్‌లో, మార్షల్ నేరుగా సంబోధించబడ్డాడు. "మార్షల్," ప్రధాన గాయని కిమ్ యుగ్యోంగ్ తన మధురమైన సోప్రానో వాయిస్‌లో ఇలా చెప్పింది, "మీరు ఇప్పుడు మీ సుదీర్ఘ ప్రయాణాన్ని రాత్రిపూట ప్రారంభిస్తారని మాకు తెలుసు, మీ దేశం పట్ల మీ నిస్వార్థ భక్తితో మీరు ప్రతి రాత్రి చేయవలసి ఉంటుంది; కానీ మేమంతా మీ గురించే ఆలోచిస్తున్నామని మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మ్యూజికల్ ఫాబ్రిక్‌లోకి డ్రమ్స్ శబ్దాలు పేలాయి, గరిష్ట వాల్యూమ్ చేరుకుంది, ప్రతిధ్వని ద్వారా మెరుగుపరచబడింది, అయితే సమూహంలోని సభ్యులు కోరస్‌లో పారవశ్యంలో పాడతారు: “మార్షల్, మేము ఉద్రేకంతో ఒక్కటే కోరుకుంటున్నాము - మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని. మా ఆనందం, మా విధి - ప్రతిదీ మీపై ఆధారపడి ఉంటుంది, ప్రియమైన మార్షల్.
మండే గుండె. ఉద్వేగభరితమైన కోరిక. సాహిత్యపరంగా, ప్రతిదీ చాలా వేడిగా మరియు కాలిపోతుంది, కానీ మీరు పాటలను వింటుంటే, అవి కలిగించే మంటలు సెయింట్ ఎల్మోస్ ఫైర్ లాగా ఉన్నాయని మీరు అర్థం చేసుకుంటారు. మరి ఈ పాటను చాలా సేపు వింటే, ఇలాంటి పాటల్లో ఎప్పుడూ చెప్పనటువంటి శరీరంలో ఒక చోట మంటలు వచ్చే అవకాశం ఉంది. DPRK యొక్క నిర్దిష్ట సోషలిజం యొక్క పదజాలం లక్షణం నిరుత్సాహకరంగా పరిమితం చేయబడింది, అయితే ఇది సంగీత వ్యక్తీకరణ ద్వారా భర్తీ చేయబడిన దానికంటే ఎక్కువ.
రాష్ట్ర ప్రచారంలో ఆనవాయితీగా, ఈ పాటల్లో అంతా అసహజంగా అతిశయోక్తి. కానీ సంగీతంలో, పూర్తిగా హద్దులేని అభిరుచి యొక్క ప్రవాహాలు పరాయివిగా అనిపించవు. ఈ ఫార్మాట్ ప్రచారానికి బాగా సరిపోతుంది.
కానీ మోరన్‌బాంగ్ సమూహం DPRK యొక్క పాత సంగీత క్లాసిక్‌ల అనుసరణలను కూడా అందిస్తుంది, ఇది చాలా కాలంగా తెలిసిన, ప్రసిద్ధ మూలాంశాలకు మండుతున్న ఆధునిక లయలను వర్తింపజేయవచ్చని చూపిస్తుంది. 1961 యొక్క "వి ఎన్వీ నో వన్" వంటి రచనలలో నెమ్మదిగా, ఇంద్రియాలకు సంబంధించిన పాటలు స్పష్టమైన మూలాలను కలిగి ఉన్నాయి. ఇప్పటికీ పిల్లలు స్కూల్లో నేర్చుకునే మొదటి పాట ఇదే. అదే సమయంలో, సజీవ పాప్ సంఖ్యలు ఉత్తర కొరియా పాప్ సంగీత అభివృద్ధికి బాగా సరిపోతాయి, ఇందులో 1980ల చివరలో పాట "విజిల్" వంటి పాటలు ఉన్నాయి. ఆమె, ప్రత్యేకించి, “గిమ్మే! ఇవ్వండి! ఇవ్వండి! (ఎ మ్యాన్ ఆఫ్టర్ మిడ్‌నైట్)” స్వీడిష్ గ్రూప్ ABBA ద్వారా (మడోన్నా చాలా తర్వాత, 2005లో, తన “హంగ్ అప్”లో ఉపయోగించింది - ఇది కేవలం పాప్ సంగీతం యొక్క కానన్!).
“సెవ్‌కోర్” అనే పదం “హార్డ్‌కోర్” అనే పదానికి ఒక రకమైన అద్భుతమైన అనుకరణలా అనిపిస్తుందని మరియు వారి “దృఢత్వం” అనే భావన అసంబద్ధంగా సంబంధం కలిగి ఉందని నేను అంగీకరిస్తున్నాను. Sevkor విషయంలో మాత్రమే, కర్కశత్వం అనేది ధ్వనిని సూచించదు, కానీ మంజూరైన ప్రచార కంటెంట్ మరియు దానిలో దాగి ఉన్న హింస యొక్క తీవ్రతను సూచిస్తుంది. అయితే, ఈ పదంలోని “కోర్” భాగాన్ని “కొరియా” అనే పదానికి సంక్షిప్తీకరణగా మాత్రమే అర్థం చేసుకోవచ్చు, కానీ “కోర్” తో కూడా అనుబంధించబడుతుంది, ఎందుకంటే ఈ పాటలు ఉద్వేగాలకు మరియు ఇంద్రియాలకు కేంద్రంగా ఉన్నాయి. జపానోయిస్ మరియు సంగీతంలో విపరీతమైన "స్వేచ్ఛ" మరియు ఇంద్రియాలకు సంబంధించిన ఇతర ప్రాంతీయ వ్యక్తీకరణల వలె, సెవ్‌కోర్ K-పాప్ చేసిన విధంగా అంతర్జాతీయ రంగంలోకి ప్రవేశించే అవకాశం లేదు - అయినప్పటికీ దాని ధ్వని చాలా "స్టికీ" మరియు విస్తృత ప్రేక్షకులను ఇష్టపడింది.
 
ఇరవై ఆరవ అధ్యాయం
మాస్ కోసం వినోదం - మాస్ స్వయంగా సృష్టించారు.
భావోద్వేగాల సామూహిక వ్యక్తీకరణ ఎల్లప్పుడూ DPRKలో జానపద వినోదం యొక్క నియమబద్ధమైన రూపం. 2013 వరకు, దేశానికి అత్యధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులను ఆకర్షించిన అతిపెద్ద వార్షిక కార్యక్రమం అరిరంగ్ ఫెస్టివల్, దీనిని మాస్ గేమ్స్ అని పిలుస్తారు. వాస్తవానికి, "అరిరాంగ్" అనేది కొరియా విభజనకు ఉపమానంగా ఉపయోగించే జానపద కథ. ఇది దుష్ట, నమ్మకద్రోహమైన భూస్వామిచే వేరు చేయబడిన యువ జంట గురించి చెబుతుంది. ఈ కథ ద్వీపకల్పం యొక్క దక్షిణ భాగంలో విస్తృతంగా వ్యాపించిన ప్రసిద్ధ పాటకు ఆధారం, కానీ ఉత్తరాన ఇది ఇప్పుడు అనధికారిక జాతీయ గీతం పాత్రను పోషిస్తుంది.
ఉత్సవంలో సాధారణంగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు - అక్రోబాట్‌లు, క్రీడాకారులు, గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు మరియు ప్రామాణిక బేరర్లు. ఓ మై గాడ్, అక్కడ ఎవరు ఉన్నారు! ఉత్సవంలో వారు దేశం యొక్క విప్లవాత్మక చరిత్రకు అంకితమైన సూపర్-స్మారక ఒకటిన్నర గంటల ప్రదర్శనను చూపించారు - ప్రపంచంలో ఎక్కడా గొప్పగా ఏమీ లేదు. మరింత ఖచ్చితంగా, ఈ స్థాయి ఈవెంట్‌ను మరే దేశంలోనూ నిర్వహించడం సాధ్యం కాదు. (ఒక అతిగా ఉద్వేగానికి లోనైన పర్యాటకుడు ఇలా అన్నాడు, "ఇది పెట్టుబడిదారీ ప్రపంచంలో అసాధ్యం. మేము అంత వ్యవస్థీకృతంగా లేము. ") నేను DPRKకి నా రెండవ పర్యటనలో 2012లో చివరి పండుగలలో ఒకదానికి హాజరయ్యాను. భవిష్యత్తులో వారు వేరే రకమైన ప్రదర్శనలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని, అయితే ఇవన్నీ ఇంకా ప్రణాళికల్లో ఉన్నాయని వారు చెప్పారు. "మాస్ గేమ్‌లు" ఇప్పటికీ కిమ్ జోంగ్ ఇల్ శకం యొక్క అవశేషాలుగా మిగిలి ఉన్నాయి.
తన తండ్రి పుట్టినరోజు వేడుకలకు కొనసాగింపుగా 1972లో కిమ్ జోంగ్-ఇన్ రూపొందించిన అరిరంగ్ ఫెస్టివల్ "కొత్త పదం"గా మారింది. అయినప్పటికీ, ఇది ప్రచారానికి సంబంధించిన మరొక సందేహాస్పద ప్రకటన, ఎందుకంటే USSRలో సామూహిక విన్యాస ప్రదర్శనలు చాలా తరచుగా నిర్వహించబడుతున్నాయి మరియు అంతకుముందు కూడా 19వ శతాబ్దంలో ఐరోపాలో వివిధ జాతీయవాద శక్తుల ప్రదర్శనలలో భాగంగా ఉన్నాయి. వాస్తవికతను పక్కన పెట్టి, కిమ్, తన సన్నిహిత చిత్రనిర్మాతలతో కలిసి, యాక్షన్ యొక్క వినోద విలువను పెంచారు, దానిని మరొక కళాఖండంగా మార్చారు - ఆధునిక ప్యోంగ్యాంగ్ రూపాన్ని నిర్వచించే స్మారక భవనాలతో పాటు.
ఆ సాయంత్రం రిన్‌రాడో స్టేడియం వెలుపల జరిగినది DPRKలో జరిగే ఏదైనా సామూహిక ఈవెంట్‌కు సంబంధించిన సన్నాహాలను పోలి ఉంటుంది. స్క్రిప్ట్‌కు అనుగుణంగా ఏదైనా చేయాల్సిన అవసరం లేని ఆ క్షణాల్లో, ప్రజలు కేవలం ఆదేశం కోసం వేచి ఉన్నారు లేదా చుట్టూ గుమిగూడారు. రెయిన్బో యొక్క ప్రతి రంగులో తిరిగే లైట్ల ద్వారా ప్రకాశించే ఫౌంటెన్ చుట్టూ కుటుంబాలు గుమిగూడాయి. అనేక మిలిటరీ రెజిమెంట్లు స్టేడియంలోకి కవాతు కోసం మరియు కొరియన్-మాత్రమే సెక్టార్‌లలోని స్టాండ్లలో తమ సీట్లు తీసుకోవడానికి ఆదేశం కోసం వేచి ఉన్నాయి. సైనికులు కాకుండా, ఈ స్క్వేర్‌లోని అతిపెద్ద సమూహం ఎర్రటి సంబంధాలలో మార్గదర్శకులు, వారు ప్రతిచోటా రద్దీగా ఉన్నారు. వారు విదేశీ పర్యాటకులకు అందరికంటే ఎక్కువగా నవ్వారు మరియు ఊపారు, వారు జరుగుతున్న ప్రతిదాని నుండి ఒంటరిగా ఉన్నారని ఒకరు అనవచ్చు; వారు తమ బస్సులకు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో నిలబడి, గైడ్‌లు అందరి తలలను లెక్కించి ప్రవేశ టిక్కెట్లను అందజేసారు. మరొక సమూహంలోని వ్యక్తులు ప్రదర్శనలో ప్రధానంగా పాల్గొనేవారు, తగిన దుస్తులు ధరించారు, వారు స్టేడియం వెనుకకు క్రమపద్ధతిలో కవాతు చేశారు.
మేము స్టేడియంలోకి ప్రవేశించి, మా సీట్లలో కూర్చున్నప్పుడు మేము ఏదో పెద్దదాన్ని చూడబోతున్నామని మాకు తెలుసు. జెండాలతో వేలాది మంది వ్యక్తులు - స్పష్టంగా వారు ఈవెంట్‌కు ఒక రకమైన హోస్ట్‌లు - స్టేడియం మైదానంలో కఠినమైన క్రమంలో నిలబడ్డారు. వారి వెనుక జిమ్నాస్టిక్స్ యూనిఫాంలో అనేక వేల మంది యువతులు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద LCD స్క్రీన్‌ను రూపొందించడానికి ఇరవై వేల మంది పాఠశాల పిల్లలు రంగుల బోర్డులను ఖచ్చితమైన సమకాలీకరణతో ముందుకు వెనుకకు తిప్పారు. ఎలా ప్రారంభించాలనే సంకేతం స్పష్టంగా లేదు. పిల్లలు “హే!” అని అరిచారు, జెండాలతో ఉన్న వ్యక్తులు ముందుకు సాగారు మరియు వెనుకకు తిరిగారు, చోసోనోట్‌లోని వేలాది మంది యువతులు ముందుకు దూసుకుపోయారు. హాలిడే మ్యూజిక్ వాల్యూమ్ మరియు ప్రేక్షకుల ఉత్సాహం పెరగడంతో లైట్లు డిమ్ అయ్యాయి.
ఈ కథ 1905లో ప్రారంభమవుతుంది, ఇది దేశ చరిత్రలో సాపేక్షంగా ఐదేళ్ల తర్వాత జపనీస్ ఆక్రమణతో కప్పివేయబడుతుంది. అయినప్పటికీ, జపనీస్ సామ్రాజ్యవాదుల సాధారణ విమర్శలకు బదులుగా (ఇది DPRK యొక్క సాహిత్యం మరియు సినిమాలలో పుష్కలంగా ఉంది), ఈ సందర్భంలో కొరియన్లలో అంతర్లీనంగా ఉండే దయ మరియు స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. "అరిరంగ్" పాటను ఒక గాయకుడు పాడారు మరియు పర్వత ప్రకృతి దృశ్యాలు ప్రత్యక్ష "స్క్రీన్"లో కనిపించాయి. అనంతరం స్టేడియం మైదానంలో లైన్లలో నిలబడి వేలాది మంది మహిళలు సంప్రదాయ నృత్యం చేశారు. అకస్మాత్తుగా, సూర్యోదయం యొక్క ఎరుపు కాంతి తెరపై కనిపించింది, ఇది కిమ్ ఇల్ సంగ్ పుట్టుకకు ప్రతీక. ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు. ఇది జాతి చరిత్రకు నాంది.
1926లో కిమ్ హ్యోంగ్-జిక్ మరణానంతరం ఎటర్నల్ ప్రెసిడెంట్ వారసత్వంగా పొందిన చరిత్ర యొక్క అధికారిక సంస్కరణ ప్రకారం, రెండు పిస్టల్స్ తెరపైకి తేలాయి, సైనిక దుస్తులు ధరించిన నృత్యకారులు విండ్-అప్ బొమ్మ యొక్క సమకాలీకరణతో మైదానంలో కవాతు చేశారు. . అధికారిక సంస్కరణ ప్రకారం, కుటుంబ పితృస్వామ్య జపనీయులతో పోరాడుతున్నప్పుడు ఈ పిస్టల్స్‌ను ఉపయోగించారు. తగిన సమయంలో, కిమ్ జోంగ్ ఇల్ వారిని తన తండ్రి నుండి వారసత్వంగా పొందుతాడు, బహుశా కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగానే, ఇది అధికారాన్ని వారసత్వంగా పొందే చట్టబద్ధతను సూచిస్తుంది.
ఆపై పిల్లలు కనిపించారు, ఇంతకుముందు స్టేడియం ఎదురుగా భారీ తెర వెనుక నిలబడి ఉన్నారు. వాయిద్య సంగీతానికి తోడుగా, వేలాది మంది పిల్లలు స్టేడియం మైదానంలో పరిగెత్తారు, ఖచ్చితమైన సరళ రేఖలలో నిలబడి, వారి అందమైన, సంపూర్ణంగా సమకాలీకరించబడిన కదలికలను చేయడం ప్రారంభించారు. ప్రేక్షకులు ఆనందంతో కేకలు వేశారు. "పిల్లలు మన దేశానికి రాజులు," కిమ్ ఇల్ సుంగ్ పునరావృతం చేయడానికి ఇష్టపడ్డారు. కానీ వాటిని చూడండి - నవ్వుతూ మరియు పరిపూర్ణంగా. ఎందుకు వారు చాలా పరిపూర్ణంగా ఉన్నారు? సమాధానం చాలా సులభం: DPRK లో, పిల్లలు తల్లిదండ్రులచే కాదు, రాష్ట్రంచే పెంచబడతారు.
చాలా మంది విదేశీ పర్యాటకులు - అరిరాంగ్ పండుగ ప్రేక్షకులు - ప్రతి చర్య యొక్క ప్రతీకాత్మకతను అర్థం చేసుకోలేరు. కానీ ప్రతిదీ ఏమైనప్పటికీ గొప్పది. ప్రేక్షకులు మరియు ప్రదర్శకుల డైనమిక్ ఫ్యూజన్ ఈ కోలాహలంలో మిస్ చేయలేము: వాస్తవానికి, ఈ ప్రదర్శన యొక్క లక్ష్య ప్రేక్షకులు కొరియన్లు, వీరిలో ఎక్కువ మంది నటులు కూడా. ఆచారం అంతటా, "మా" మరియు "వారికి" మధ్య ఏదైనా విభజన, పాల్గొనేవారు మరియు ప్రేక్షకులు, అదృశ్యమవుతుంది, సార్వత్రిక ఆనందం యొక్క సామూహిక అనుభవంలోకి కరిగిపోతుంది.
* * *
"మాస్ గేమ్స్" నిర్వహించడం ఎందుకు ఆపివేయబడిందో ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. పాల్గొనేవారిలో, ముఖ్యంగా ఈ భారీ “స్క్రీన్” పట్టుకోవాల్సిన వేలాది మంది పిల్లల తల్లిదండ్రులలో వారు ఎంత జనాదరణ పొందారో కొత్త ప్రభుత్వం గ్రహించిందని కొందరు సూచిస్తున్నారు. ఈవెంట్ కోసం రిహార్సల్స్ దాదాపు ఏడాది పొడవునా జరిగాయి మరియు చాలా కష్టతరంగా ఉన్నాయి. ఖచ్చితమైన సమకాలీకరణలో స్క్రీన్ షీల్డ్‌లను తిప్పడం సాధన చేయడానికి పిల్లలను చాలా నెలలు పాఠశాల నుండి బయటకు లాగారు. గంటల తరబడి రిహార్సల్స్ సమయంలో పిల్లలు మరుగుదొడ్డిని కూడా ఉపయోగించకూడదని చెప్పబడింది: ప్రతి ఒక్కరూ కమాండ్ గొలుసుకు అనుగుణంగా మరియు అతని మూత్రాశయం సామూహిక సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించాలి.
 
ఇరవై ఏడవ అధ్యాయం
దేశవ్యాప్తంగా మార్గదర్శక ప్యాలెస్‌ల నెట్‌వర్క్‌ను సృష్టించడం ఉత్తర కొరియన్ల పిల్లల పట్ల ప్రేమ మరియు వారి పట్ల శ్రద్ధ మాత్రమే కాకుండా, వీలైనంత త్వరగా యువ ప్రతిభావంతులను గుర్తించి అభివృద్ధి చేయాలనే కోరిక యొక్క ఫలితం, తరువాత దీనిని ఉపయోగించవచ్చు. ప్రచార ప్రయోజనాల. ఇక్కడే, పాఠ్యేతర కార్యకలాపాల సమయంలో, చాలా చిన్న వయస్సు నుండి అత్యంత ప్రతిభావంతులైన పిల్లలు వారి సహజ సామర్థ్యాలను మెరుగుపరుస్తారు.
సామూహిక నృత్యాలు ముగిసిన తర్వాత, మేము నగరం మీదుగా కిమ్ ఇల్ సంగ్ జన్మించిన జిల్లా అయిన మాంగ్యోంగ్‌డే జిల్లాలోని పయనీర్స్ మరియు పాఠశాల పిల్లల ప్యాలెస్‌కి వెళ్తాము. ఈ ప్యాలెస్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణించబడుతుంది. దాని గ్రాడ్యుయేట్లలో చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నారు, ఉదాహరణకు, మోరన్‌బన్ సమూహంలోని చాలా మంది బాలికలు ఇక్కడ చదువుకున్నారు. ఈ పయనీర్ ప్యాలెస్‌ను సందర్శించడం DPRKలోని టూరిస్ట్ ప్రోగ్రామ్ యొక్క క్లాసిక్ పాయింట్‌లలో ఒకటి. 2015 లో, కిమ్ జోంగ్-ఉన్ యొక్క వ్యక్తిగత ఆదేశాలపై జరిగిన ప్రధాన, దాదాపు పూర్తి పునరుద్ధరణ నుండి, ప్యాలెస్ పర్యటనలో దాదాపు ప్రధాన విషయం దాని నిర్మాణం మరియు పునర్నిర్మించిన ఇంటీరియర్‌ల ప్రదర్శన, ఇది పిల్లలను బహిష్కరించే ప్రమాదం ఉంది. నేపథ్యానికి. భవనం యొక్క పరిమాణం నిజంగా ఆకట్టుకుంటుంది, దాని గాజు మరియు కాంక్రీట్ నిర్మాణం మరియు అర్ధ వృత్తాకార ఆకారం సుప్రీం నాయకులు కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్‌ల ఆలింగనాన్ని సూచిస్తుంది, దీని అధికారిక చిత్రాలు ఈ అర్ధ వృత్తం మధ్యలో, నేరుగా ప్రధాన ద్వారం తలుపుల పైన ఉన్నాయి. . వాటి పైన ఉన్న నిర్మాణం గ్లాస్ రూఫ్‌తో ఫ్లయింగ్ సాసర్‌ను పోలి ఉంటుంది మరియు సమీపంలోని గ్వాంగ్‌బాక్ స్ట్రీట్ యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ప్రధాన ద్వారం వద్దకు వెళ్లే మార్గంలో, మేము మన్సుడే ఆర్ట్ స్టూడియో యొక్క అత్యంత కిట్చీ వర్క్‌లలో ఒకదానిని దాటాము - చోల్లిమా రకానికి చెందిన రెండు రెక్కల రాగి గుర్రాలు, ఉల్లాసంగా ఉన్న పిల్లలతో నిండిన బండికి అమర్చబడి, పగ్గాలను లాగుతున్నాయి: రాక దేశం యొక్క రాజులు.
లోపలికి రాగానే కళ్లు చెదిరే అద్భుతాలు మొదలవుతాయి. కిమ్ ఇల్ సంగ్ యొక్క చేతితో వ్రాసిన ఆశీర్వాద పదాల ప్రతిరూపం బంగారు రంగులో చెక్కబడిన ప్రకాశవంతంగా వెలిగించిన కలశం ఆకారపు బాస్-రిలీఫ్‌ను దాటి, మేము ప్యాలెస్ యొక్క కారిడార్ల గుండా వెళుతున్నాము, వీటిని నేల నుండి పైకప్పు వరకు వివిధ రంగులలో పెయింట్ చేస్తారు. క్రీడలు మరియు కళలు భవనం యొక్క సంబంధిత భాగాల కోసం ఉద్దేశించబడ్డాయి. చివరగా, ఒక సమయంలో కారిడార్ ముగుస్తుంది మరియు ఎనిమిది అంతస్తుల ఎత్తులో ఖాళీ స్థలం మరియు పైకప్పు నుండి వేలాడుతున్న భారీ బహుళ-రంగు షాన్డిలియర్ కనిపిస్తుంది.
పయనీర్ టైలో ఉన్న ఒక అమ్మాయి చాలా అందంగా అలంకరించబడిన హాల్స్ ద్వారా మమ్మల్ని నడిపిస్తుంది. హాల్ ఆఫ్ సైన్స్‌లో, నేలపై మొత్తం కొరియన్ ద్వీపకల్పం యొక్క భారీ నమూనా ఉంది, దాని వెనుక DPRK జెండాతో ఒక స్పేస్ రాకెట్ నమూనా ఉంది. ఆర్ట్స్ హాల్ ఒక సంగీత థీమ్‌తో భారీ కుడ్యచిత్రాన్ని కలిగి ఉంది: ఇంద్రధనస్సు నీలి ఆకాశంలో విస్తరించి ఉంది, కింద ఊదారంగు వేదికపై కూర్చున్న కచేరీ గ్రాండ్ పియానో. ప్యాలెస్ సందర్శనల సమయంలో కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ మరియు కిమ్ జోంగ్ ఉన్ మరియు నాయకుల చుట్టూ ఉల్లాసంగా ఉన్న యువకులను చూపించే రంగు ఛాయాచిత్రాలతో కారిడార్ల గోడలు అలంకరించబడ్డాయి. మేము చైల్డ్ ప్రాడిజీలను చర్యలో చూసే అనేక తరగతి గదుల ద్వారా తీసుకువెళతాము. మెరుస్తున్న గట్టి చెక్క అంతస్తులతో కూడిన రిహార్సల్ రూమ్‌లో, ప్రైమా బాలేరినా బ్లాక్ సూట్లు మరియు పింక్ టోపీలతో యువ బాలేరినాలకు పాఠాలు చెబుతుంది. మరొక తరగతి గయేజియంను ఎలా ప్లే చేయాలో నేర్పుతుంది, ఇది బహుశా అత్యంత సాధారణ కొరియన్ సంగీత వాయిద్యం, ఇది చెక్క ఆధారంపై పెగ్‌లతో అనేక మందపాటి తాడు-వంటి తీగలను కలిగి ఉంటుంది. దీన్ని ఆడటానికి, మీరు తీవ్రమైన ప్రయత్నం చేయాలి: ఒక చేత్తో తీగలను చాలా గట్టిగా నొక్కండి మరియు మరొకదానితో ప్లకింగ్ ద్వారా ఆడండి. మరొక గదిలో, యువ అకార్డియోనిస్ట్‌ల ఆర్కెస్ట్రా "వి ఎంవీ నో వన్" పాట యొక్క వాయిద్య సంస్కరణను రిహార్సల్ చేస్తోంది. కింది తరగతులు దృశ్య కళలకు అంకితం చేయబడ్డాయి. చిరునవ్వుతో ఉన్న చీఫ్‌లు పోర్ట్రెయిట్‌ల నుండి వారిని చిన్నచూపు చూస్తున్నప్పుడు పిల్లలు, వీరిలో చిన్నవారు ఐదు సంవత్సరాల వయస్సు మాత్రమే, గుర్రపు బొచ్చు బ్రష్‌లను సిరాలో ముంచి కాలిగ్రఫీని అభ్యసిస్తారు. శిక్షణ యొక్క మొదటి దశలను ఇప్పటికే పూర్తి చేసిన విద్యార్థులు గది యొక్క మరొక భాగంలో పూర్తి-పరిమాణ ప్రచార పోస్టర్లపై పని చేస్తున్నారు, సొగసైన ఫాంట్‌లలో వ్రాస్తారు. మరో గదిలో, ఐదేళ్ల పిల్లలు బట్టపై పువ్వులు ఎంబ్రాయిడరీ చేస్తూ బిజీగా ఉన్నారు.
విహారయాత్ర యొక్క ముగింపు సాధారణ ప్రదర్శన. క్లాస్‌రూమ్‌లలో ఒకదానిలో, మేము ఒకే యూనిఫారంలో ఉన్న యువకుల వరుస ముందు కూర్చున్నాము: నీలం మరియు తెలుపు చోసోనోట్‌లలో ఉన్న అమ్మాయిలు, తెల్లటి పొట్టి చేతుల చొక్కాలు మరియు ముదురు నీలం వెడల్పు-కాళ్ల ప్యాంటులో అబ్బాయిలు. "కొరియన్లు జైనిచి," అలెగ్జాండర్ గుసగుసలాడుతున్నాడు.
* * *
"జైనిచి" అనేది దేశంలో తాత్కాలికంగా నివసిస్తున్న ప్రజలను వివరించడానికి ఉపయోగించే జపనీస్ పదం. కానీ "జైనిచి కొరియన్లు" వాస్తవానికి జపాన్‌లో శాశ్వతంగా నివసిస్తున్నారు. వారి కుటుంబాలు అనేక తరాల క్రితం ద్వీపాలకు మారాయి. కొరియన్లు ఉద్యోగం లేదా విద్య కోసం జపాన్‌కు వెళ్లి, కొరియా విముక్తి పొందిన తర్వాత మరియు ద్వీపకల్పం విభజించబడిన తర్వాత దేశంలోనే ఉండిపోయిన వలసరాజ్యాల కాలంలో చాలా మంది తమ జపనీస్ పూర్వీకులను గుర్తించారు. జైనిచి కొరియన్లు ఒక బలీయమైన జాతి సమూహం, వారు తరచూ వివక్షకు గురవుతారు. మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక జాతి మైనారిటీల వలె, వారు సామాజిక కళంకం కారణంగా కమ్యూనిటీలుగా సంఘటితమవుతారు.
యుద్ధం తర్వాత, జపాన్‌లో వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి "కొరియన్ జైనిచి" యొక్క రెండు సంఘాలు ఏర్పడ్డాయి. మొదటిది, మిండాన్, దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుంది. కానీ ప్యోంగ్యాంగ్ అనుకూల చోంగ్రియాంగ్ అసోసియేషన్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ సంస్థ 1959లో ప్రారంభమైన DPRKకి జాతికి చెందిన కొరియన్లను స్వచ్ఛందంగా స్వదేశానికి రప్పించే ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన సామాజిక శక్తులలో ఒకటి. జపాన్ సమాజంలో లోతుగా పాతుకుపోయిన జాత్యహంకారం, జెనోఫోబియా మరియు మతిస్థిమితం కారణంగా, జపాన్ ప్రభుత్వం నుండి ఈ ఉద్యమానికి మద్దతు పొందడం కష్టం కాదు, ఇది సాధ్యమైనంత ఎక్కువ మంది కొరియన్లను వదిలించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. 1960 వసంతకాలం వరకు, ఉత్తర కొరియా విజయవంతంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వారిని స్వీకరించింది మరియు ఉంచింది - వారానికి వెయ్యి మంది వరకు. మొదటివారు అదృష్టవంతులు: చాలా మందికి ప్యోంగ్యాంగ్‌లో అపార్ట్‌మెంట్లు ఇవ్వబడ్డాయి. మరియు, నేను చెప్పాలి, ఇది DPRK ప్రభుత్వం చేసిన చాలా విజయవంతమైన చర్య. మొదటి స్వదేశానికి వచ్చినవారు, జపాన్‌లో ఉన్న వారి బంధువులకు లేఖలలో, తరచుగా కొత్త జీవన పరిస్థితుల గురించి సానుకూలంగా మాట్లాడారు.
అయితే, వారి చారిత్రక మాతృభూమికి కొత్త స్థిరనివాసులు ఎంత ఎక్కువ వచ్చారో, అలాంటి లేఖలు అంతగా తగ్గాయి. బదులుగా, జపాన్‌కు చాలా భయంకరమైన కంటెంట్ లేఖలు మరింత తరచుగా వచ్చాయి: అవి కిమ్ ఇల్ సంగ్ యొక్క ప్రశంసలతో మరియు సోషలిజం క్రింద జీవితం పట్ల ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి మరియు జపాన్‌లోని పేద కొరియన్లలోని పేదలు కూడా పొందగలిగే ప్రాథమిక అవసరాల కోసం అభ్యర్థనలతో ముగిశాయి. సమస్యలు లేకుండా. ఇటువంటి అభ్యర్థనలు సమృద్ధిగా కొత్త జీవితం యొక్క మునుపటి వాదనలకు స్పష్టంగా విరుద్ధంగా ఉన్నాయి. చేయవలసిన కృషి మరియు దేశంలోని మారుమూల గ్రామీణ మూలలకు పునరావాసం యొక్క పరిణామాల గురించి కప్పబడిన సూచనలు వాస్తవానికి జపాన్‌లో ఉన్న బంధువులకు ఒక హెచ్చరిక: వారు తమ చారిత్రక మాతృభూమికి తిరిగి రావడానికి వారి ప్రణాళికలను పునఃపరిశీలించాలి. కొన్ని లేఖలు మరింత స్పష్టమైన మరియు నిరుత్సాహపరిచే హెచ్చరికలను కలిగి ఉన్నాయి, చిన్న చేతివ్రాతతో వ్రాయబడ్డాయి.
1990ల కరవు సమయంలో ఉత్తర కొరియా నుండి తప్పించుకోగలిగిన వారి స్వదేశానికి వచ్చిన వారి కథనాల ఆధారంగా, వారిలో చాలా మందికి ఏమి జరిగిందో మనం స్పష్టమైన చిత్రాన్ని పొందవచ్చు. మొదట ఉత్తర కొరియా ప్రభుత్వం యొక్క తెలివిగల చర్యగా అనిపించింది, ఎక్కువ మంది స్థానభ్రంశం చెందిన ప్రజలు రావడంతో వనరులు లేని దేశంపై భారంగా మారింది. వారిలో గణనీయమైన భాగం వారు వాగ్దానం చేసిన వాటికి మరియు వారి కొత్త మాతృభూమిలో నిజ జీవితానికి మధ్య ఉన్న భారీ అంతరాన్ని వెంటనే చూడగలరు.
జపనీస్ కొరియన్లందరూ వచ్చిన తూర్పు తీరంలోని చోంగ్‌జిన్ ఓడరేవులో, కొత్తగా వచ్చిన వారిని శ్లోకాలు మరియు పుష్పగుచ్ఛాలతో అభినందించడానికి కట్టుబడి ఉన్న స్థానికులు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆ ఓడల నుండి ఒడ్డుకు వెళ్లిన జైనిచి కొరియన్లు తరువాత మాట్లాడుతూ, వారు చిరిగిన, చిరిగిన బట్టలు మరియు గుంపు నుండి తమను పలకరించిన ప్రజల సూర్యరశ్మికి కాలిపోయిన ముఖాలు, బూడిద మరియు వికారమైన భవనాలను చూసిన నిమిషంలో నిరాశ యొక్క తరంగం తమను కప్పివేసినట్లు చెప్పారు. నగరం, స్థానిక దుకాణాల ఖాళీ అల్మారాలు.
ఇప్పటికే చెప్పినట్లుగా, మొదట జైనిచి కొరియన్ల మాజీ కుటుంబాలు ఉత్తర కొరియాలో బాగా స్థిరపడ్డాయి. జపాన్‌లో దగ్గరి బంధువులు ఉన్నవారు నగదు సహాయం మరియు వివిధ వస్తువుల పొట్లాలను స్వీకరించవచ్చు, వారు మార్పిడి చేసుకున్న, విక్రయించిన లేదా తమ కోసం ఉంచుకున్నారు. "సాధారణ" కొరియన్లు వారి పట్ల అసూయపడ్డారు మరియు దీని కారణంగా వారు వారి పట్ల తీవ్ర అయిష్టతను కలిగి ఉన్నారు. తరువాత, అనేక మంది స్థిరనివాసులు అధికారిక వివక్షకు గురయ్యారు: వారు శత్రు భూభాగంలో నివసించినందున, వారు రాజకీయంగా నమ్మదగనిదిగా పరిగణించబడ్డారు. శిబిరాల్లో తమ రోజులను ముగించుకున్న స్వదేశానికి వచ్చిన వారి సంఖ్య తెలియదు. అయితే, కనీసం ఒక శరణార్థి, కాంగ్ చియోల్-హ్వాన్, మాజీ జైనిచి కొరియన్, యోడోక్ నిర్బంధ శిబిరంలో తన కుటుంబంతో పాటు ఖైదు చేయబడ్డాడు, చాలా మంది స్థానభ్రంశం చెందిన ప్రజలు ఇలాంటి రాజకీయ హింసకు గురయ్యారని పేర్కొన్నారు.
1965లో దక్షిణ కొరియా మరియు జపాన్ మధ్య సంబంధాలు సాధారణీకరించబడిన తర్వాత, కొరియన్ల కోసం స్వదేశానికి పంపే కార్యక్రమాలు చాలా చిన్నవిగా మారాయి, కానీ 1984 వరకు కొనసాగాయి. ఈ రోజుల్లో, ఎక్కువ మంది స్థిరనివాసులు లేరు, కానీ చోన్రియాంగ్ అసోసియేషన్ ఇప్పటికీ దాని ప్రభావాన్ని కలిగి ఉంది: దాని ఆధ్వర్యంలో, జపాన్‌లో పాఠశాలల నెట్‌వర్క్ పనిచేస్తుంది, ఇక్కడ జైనిచి కొరియన్లు కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్ యొక్క గొప్ప దోపిడీలను అధ్యయనం చేస్తారు. ప్రతి వేసవిలో, జైనిచి కొరియన్ కుటుంబాలు తమ పిల్లలను సాంస్కృతిక, విద్యా మరియు పర్యాటక కార్యక్రమాల కోసం ప్యోంగ్యాంగ్‌కు పంపుతాయి.
* * *
వెలుగు ఆరిపోతుంది. దాదాపు ఆరేళ్ల వయసున్న ఒక చిన్న అమ్మాయి, తన పెదవులకు అతుక్కుపోయినట్లుగా చిరునవ్వుతో, మైక్రోఫోన్‌ని సమీపించింది. ఆమె ప్రఖ్యాత టీవీ ఈవెనింగ్ న్యూస్ యాంకర్ లీ చుంగ్-హీని అనుకరిస్తూ పారవశ్యంతో వణుకుతున్న స్వరంతో ప్రేక్షకులను - ఎక్కువగా తల్లిదండ్రులు మరియు పర్యాటకులను పలకరించింది. ఈ విధంగా ప్రసంగాలు చేసే విధానం బహుశా కొలోనియల్ కాలంలో కొరియాలో ప్రసిద్ధి చెందిన మెలోడ్రామాటిక్ జపనీస్ షింపా థియేటర్ నుండి వచ్చింది. వాస్తవానికి, ఈ రోజు చాలా మంది ఉత్తర కొరియన్లు దీనిని అనుమానించే అవకాశం లేదు. అప్పుడు అమ్మాయి సరసముగా వేదిక నుండి బయలుదేరుతుంది మరియు ఎరుపు తెర పెరుగుతుంది. ప్రదర్శన ప్రారంభం రాకెట్ లాంచ్ లాగా ఉంటుంది: పూర్తి పేలుడుతో పేలిన సంగీతంతో నిశ్శబ్దం విచ్ఛిన్నమవుతుంది.
పాప్ కచేరీలో వలె, సంఖ్యలు ఒకదాని తర్వాత ఒకటి అనుసరిస్తాయి. వాటిలో చాలా సాంప్రదాయ కొరియన్ కళ మరియు సాధారణ ఉత్తర కొరియా శైలిలో ప్రచారం యొక్క మిశ్రమం, ఇది వారికి "ఆధునిక" ధ్వనిని ఇస్తుంది. అభిమానులతో కూడిన సాంప్రదాయ కొరియన్ నృత్యమైన బుచేచుమ్‌తో కూడిన అమ్మాయిల బృందం నృత్యం చేస్తుంది. బొద్దుగా ఉన్న ఐదేళ్ల పసిబిడ్డ ఏ నిద్రా సౌందర్యాన్ని పునరుజ్జీవింపజేయగల కుట్లు వేసే వయోలా సోలోను ఇస్తుంది. మరో బాలుడు ఆకట్టుకునే విన్యాసాలు చూపించాడు. అమ్మాయి సోలో వాద్యకారుడు ఆమె తలపై ఒక రకమైన పాత్రను ఉంచుతుంది మరియు నృత్యం చేయడం ప్రారంభిస్తుంది, త్వరగా తిరుగుతుంది మరియు మొత్తం వేదిక చుట్టూ తిరుగుతుంది. ఆమె ఎప్పుడూ బ్యాలెన్స్ కోల్పోలేదు, చిరునవ్వు ఒక్క క్షణం కూడా ఆమె ముఖాన్ని విడిచిపెట్టలేదు, అది గట్టిగా అతుక్కొని ఉంది. ఎనిమిది మంది అమ్మాయిలతో కూడిన గాయక బృందం ఒక యువ అకార్డియోనిస్ట్ తోడుగా ఒక పాటను పాడింది. తరువాత, అనేక అకార్డియోనిస్టులు ఒకరితో ఒకరు పోటీపడతారు, అద్భుతమైన వేగంతో రౌలేడ్‌లు చేస్తారు. అకార్డియన్ దేశం యొక్క ఇష్టమైన సంగీత వాయిద్యం. కొంతమంది విదేశీ సంగీతకారులు డిపిఆర్‌కెలో అత్యుత్తమ అకార్డియన్‌లను తయారు చేశారని పేర్కొన్నారు.
లేబర్ పార్టీ మాన్యుమెంట్ నేపథ్యానికి వ్యతిరేకంగా చివరి సంఖ్య, యూత్ ఆర్కెస్ట్రా యొక్క పూర్తి కూర్పు, దీనిలో పాశ్చాత్య సంగీత వాయిద్యాలు సాంప్రదాయ కొరియన్ వాటితో కలిసి ఉంటాయి. పయనీర్ టైలో పదమూడు సంవత్సరాల బాలుడు కండక్టర్ నాయకత్వంలో, ఆర్కెస్ట్రా కొంత కూర్పును ప్రదర్శిస్తుంది మరియు ఒక యువతి, వేదిక మధ్యలోకి వెళ్లి, తన అద్భుతమైన మాతృభూమి గురించి ఒక పద్యం పఠిస్తుంది. ఆమెతో పాటు అదే దుస్తులలో మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ ముగ్గురూ లేబర్ పార్టీ గౌరవార్థం విజయగీతం పాడటం ప్రారంభిస్తారు. తర్వాత, చోసోనోట్‌తో చుట్టబడిన ఒక టీనేజ్ ముందు అమ్మాయి, ఎనిమిది లెదర్ డ్రమ్‌లతో కూడిన డిజ్జియింగ్ డ్రమ్ సోలోను ఇస్తుంది, దాని తర్వాత ఆమె వివిధ ఆకారాలు మరియు పరిమాణాల సొంత డ్రమ్‌లను కలిగి ఉన్న యువ డ్రమ్మర్లు మరియు డ్రమ్మర్‌లచే వేదిక మొత్తాన్ని నింపుతుంది. వారి భుజాలపై పట్టీలపై. అవన్నీ కలిసి సంక్లిష్టమైన మరియు వేగవంతమైన లయను నిర్వహిస్తాయి, ఒకే యంత్రాంగంగా పనిచేస్తాయి. చివరి దెబ్బ యొక్క శబ్దం తగ్గినప్పుడు, వారు ఉరుములతో కూడిన చప్పట్లకు ఏకంగా నమస్కరిస్తారు.
అన్ని సంఖ్యలు పరిపూర్ణంగా పని చేస్తాయి. ప్రతి కదలిక ఆకర్షణీయంగా ఉంటుంది, ప్రతి గమనిక ఎంత ఎక్కువ లేదా తక్కువ అయినా ఖచ్చితంగా స్పష్టంగా వినబడుతుంది. సరిగ్గా సరైన క్షణాల్లో కర్టెన్ లేచి పడిపోతుంది. ఒక పార్టిసిపెంట్ స్టేజ్ మధ్యలో నిలబడనప్పుడు లేదా మొత్తం పిల్లల గాయక బృందం నాయకుడిని కీర్తిస్తూ పాట పాడినప్పుడు, అందరూ ఒకే సమయంలో శ్వాస పీల్చుకుంటారు మరియు వదులుతారు, ఖచ్చితమైన సమకాలీకరణలో మరియు కనిపించే ప్రయత్నం లేకుండా ఏదైనా కదలికలు చేస్తారు - వారు అన్నీ ఒకే బ్యాటరీకి కనెక్ట్ చేయబడ్డాయి. దీని గురించి భయపెట్టే విషయం ఉంది - ఈ భావన తరువాత వచ్చినప్పటికీ, చివరి విల్లు తర్వాత.
* * *
మా మినీబస్సుకు తిరిగి వెళ్ళేటప్పుడు, మేము సమూహ ఫోటో కోసం ప్యాలెస్ ముందు గుమిగూడిన జైనిచి పిల్లల గుంపును దాటాము. ఈ యువకులు చీకటిగా ఉన్న థియేటర్‌లో మా వెనుక కూర్చుని ప్రదర్శనను వీక్షించారు. వారు ఉత్తర కొరియా యువకులను సులభంగా తప్పుగా భావించేంత సాధారణ దుస్తులు ధరించారు. కానీ వాటిని పగటిపూట చూస్తుంటే మనసు ఉప్పొంగుతుంది. "అతను ఎంత ఎత్తులో ఉన్నాడో చూడండి," నేను అలెగ్జాండర్‌తో గుసగుసలాడుతున్నాను. ఇది నిజం - వారు తమ చుట్టూ ఉన్న వయోజన ఉత్తర కొరియన్ల కంటే చాలా పొడవుగా ఉన్నారు. గంభీరమైన బొమ్మలు.
నల్లటి జుట్టు సహజమైన మెరుపును కలిగి ఉంటుంది. వారి చర్మం తెల్లగా ఉంటుంది, ఇది ఉత్తర కొరియా పురుషుల ఎండలో కాలిపోయిన ముఖాల నుండి వారి ముఖాలను వేరు చేస్తుంది. చిన్ననాటి పోషకాహార లోపాన్ని సూచించే పాక్‌మార్క్‌లు వారికి లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే, వారు ఆరోగ్యవంతులుగా కనిపిస్తారు. ఇక్కడ నిలబడి ఉన్న వారిని చూడటం, వారిని కౌగిలించుకోవడం మరియు సహజంగా, బలవంతంగా నవ్వకుండా చూడటం, వారు పూర్తిగా భిన్నమైన ప్రపంచానికి చెందినవారని నేను అర్థం చేసుకున్నాను. DPRKలో కేవలం మూడు వారాల తర్వాత నేను సగటు ఉత్తర కొరియన్ యొక్క కుంగిపోయిన మరియు కుంగిపోయిన రూపాన్ని సాధారణమైనదిగా గుర్తించడం ప్రారంభించాను అనే ఆలోచనతో నేను కూడా వణుకుతున్నాను. నేను కొంత వరకు ఇంట్లో ఉన్నట్లు అనిపించడం ప్రారంభించాను.
 
ఇరవై ఎనిమిది అధ్యాయం
ఈ బిజీ విక్టరీ డే కోసం మా ఎజెండాలోని చివరి అంశం ప్యోంగ్యాంగ్ వెలుపల గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొత్త ఆకర్షణ. ఈ స్థలం ఇటీవల తెరవబడింది మరియు మిన్ మరియు రోతో సహా మాలో ఎవరూ ఎప్పుడూ అక్కడకు రాలేదు. దాని స్థితి "విప్లవాత్మక మైలురాయి"గా పేర్కొనబడింది తప్ప, దాని గురించి మాకు ఏమీ తెలియదు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన నాయకులలో ఒకరు గొప్పగా ఏదైనా చేసిన ఏదైనా భూమికి స్వయంచాలకంగా కేటాయించబడే స్థితి. జాతీయ పురాణాల అభివృద్ధిలో ఇటువంటి ప్రదేశాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. పయనీర్స్ మరియు పాఠశాల పిల్లల ప్యాలెస్‌కు దూరంగా ఉన్న మాంగ్యోంగ్‌డేలో కిమ్ ఇల్ సంగ్ జన్మించిన ఇల్లు ఒక మంచి ఉదాహరణ. మరొకటి మౌంట్ పెక్టుసాన్ వద్ద కిమ్ జోంగ్ ఇల్ యొక్క నకిలీ జన్మస్థలం.
మా మినీబస్సు పొడవైన, ఇరుకైన రహదారి వెంట నడుస్తుంది, వీటికి రెండు వైపులా అలంకరణ తోటపని మరియు నిష్కళంకంగా అలంకరించబడిన పచ్చిక బయళ్లతో అలంకరించబడి ఉంటాయి; ప్రతి రాయి పాలిష్ చేయబడింది, ప్రతి లష్ ఫ్లవర్ బెడ్ కఠినమైన రేఖాగణిత ఆకారాన్ని కలిగి ఉంటుంది. “పాపం, ఇది ఏమిటి? మాయా పచ్చ నగరమా? - నేను అలెక్‌తో గుసగుసలాడుకుంటున్నాను. అతను తల ఊపాడు. అలెగ్జాండర్‌కి కూడా ఈ ప్రదేశం ఏమిటో తెలియదు.
మేము మినీబస్సు నుండి బయలుదేరాము. ప్రతిచోటా సైనికులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది బహుశా ఒక రకమైన నిర్మాణ బెటాలియన్‌లో పనిచేస్తారు, ఇక్కడ ప్రత్యేక అర్హతలు అవసరం లేదు, కానీ ఇక్కడ వారు ప్రదర్శనలో ఉన్నారు, అయినప్పటికీ ప్రతిదీ ఇప్పటికే మెరుస్తున్నది. నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ దూరంగా ఏదో ఆదేశం వినిపిస్తోంది. "ఫార్వర్డ్ టు పెక్టుసాన్!" అని నినాదాలు చేస్తూ ఒక మిలిటరీ యూనిట్ మమ్మల్ని దాటి వెళుతోంది.
"సమీపంలో ఎక్కడైనా మిలటరీ యూనిట్ ఉందా?" - నేను అమాయకమైన చూపుతో అడుగుతున్నాను.
"అది కాదు... నేను అడగాలనుకుంటున్న ప్రశ్న," మిన్ ఇబ్బందికరమైన చిరునవ్వుతో సమాధానం చెప్పింది. "నాకు తెలియదు మరియు నేను తెలుసుకోవాలనుకోవడం లేదు!"
సరే, సరే.
మిలటరీ యూనిఫారంలో ఉన్న ఒక యువతి మరియు స్పష్టంగా పెద్ద వయస్సు ఉన్న ఒక మగ అధికారి మా కారు వద్దకు వస్తున్నారు. అమ్మాయి మా గైడ్, మరియు మేము ఈ స్థలం నుండి బయలుదేరే వరకు ఆమె ఏమి చేస్తుందో మరియు చెప్పేది పురుషుడు తప్పక గమనించాలి. ఇది... మ్మ్... సో... స్పెషల్...
"కామ్రేడ్ మిన్!" - అమ్మాయి గైడ్ ఆశ్చర్యంతో అరుస్తుంది. "కామ్రేడ్ లీ క్యుంగ్సిమ్," మిన్ చిన్నగా నవ్వుతూ ప్రతిస్పందించాడు.
వారు విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో ఒకే సమూహంలో చదువుకున్నారని తేలింది, అయినప్పటికీ వారు ఒకరికొకరు తెలియదు. అయినప్పటికీ, పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగిన ఈ సమావేశంలో ఏదో ఒక విషయం వారిద్దరినీ ముసిముసిగా నవ్విస్తుంది.
"సరే, నేను అర్థం చేసుకున్నట్లుగా, నేను ఇక్కడ అనువదించాల్సిన అవసరం లేదు" అని మిన్ తన మాజీ క్లాస్‌మేట్‌తో చెప్పింది. – మీరు మీరే ఆంగ్లంలో టూర్ ఇవ్వవచ్చు. మీరు బహుశా నాకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు!
కామ్రేడ్ లీ అతని తలను తీవ్రంగా ఊపుతూ, మిన్‌తో ఏకీభవించలేదు: చిన్న చూపుతో, ఆమె తన ప్రక్కన నిలబడి ఉన్న ర్యాంక్‌లో సీనియర్ ఉన్నట్లు సూచిస్తుంది. ఆమె పర్యటనను ప్రారంభించింది, మింగ్‌కు అన్నింటినీ అనువదించడం తప్ప వేరే మార్గం లేదు.
1950 చివరి నుండి 1953 వరకు కొరియా యుద్ధంలో కిమ్ ఇల్ సంగ్ తన సైన్యాన్ని నడిపించిన గోంగ్జిరి యొక్క స్మారక విప్లవ ప్రదేశానికి మేము స్వాగతం పలుకుతాము. లేదా మనం నమ్మాలని వారు కోరుకుంటున్నారు. గడ్డితో కూడిన కొండపై ఉన్న మానవ నిర్మిత గుహ ప్రవేశాన్ని క్యాప్చర్ చేయడానికి నేను నా కెమెరాను పైకి లేపుతున్నాను. కానీ మిన్ తన చేతిని పైకెత్తి, లెన్స్‌ను తన అరచేతితో కప్పి ఉంచాడు, దాదాపు అంతే త్వరగా. "ట్రావిస్, మీరు మీ కెమెరాను కారులో ఉంచవచ్చు," ఆమె నవ్వుతుంది. "ఇక్కడ ఫోటోగ్రఫీ నిషేధించబడింది."
గుహ లోపల ఓపెన్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ఆధునిక పరిభాషలో కిమ్ ఇల్ సంగ్ యొక్క "కార్యాలయం" అని పిలవబడే గదికి మేము అనేక భవనాలను దాటి వెళ్ళాము, అక్కడ - మాకు చెప్పబడింది - అతను రెండు వందల కంటే ఎక్కువ సమావేశాలను నిర్వహించాడు. రాత్రిపూట ఆకాశానికి ప్రతీకగా భావించే ముదురు నీలం పైకప్పుపై కృత్రిమ నక్షత్రాలు మెరుస్తున్నాయి. "కార్యాలయం" థియేటర్ సెట్ లాగా కనిపిస్తుంది: ఇక్కడ ఉంచిన డెస్క్‌లు మరియు కుర్చీలు పునరుద్ధరించబడిన ఖరీదైన పురాతన ఫర్నిచర్ లాగా కనిపిస్తాయి, కొత్త వార్నిష్‌తో మెరుస్తూ ఉంటాయి.
"ఇది ప్రామాణికమైన సెట్టింగ్, లేదా పునర్నిర్మాణమా?" అని నేను అడిగాను.
"అన్ని ప్రదర్శనలు ప్రామాణికమైనవి." కామ్రేడ్ లీ మరియు సీనియర్ అధికారి నేను కొన్నానా లేదా అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నా ముఖాన్ని అధ్యయనం చేశారు.
"వావ్!" - నేను వారికి సమాధానం ఇస్తాను మరియు నవ్వాను, నా కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా తెరుచుకుంటాయి.
ఒకప్పుడు “శత్రువు మా కమాండర్‌ని చంపడానికి ప్రయత్నించాడు” అని రుజువు చేస్తూ గోడకు బుల్లెట్ రంధ్రం ఉందని గైడ్ చూపాడు. బాగా, ఇది గది యొక్క మిగిలిన అలంకరణల వలె ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది.
తర్వాత మేము అనేక సైనిక సొరంగాల ద్వారా ఒక చిన్న తరగతి గదికి దారి తీస్తాము. "ఇక్కడ ప్రియమైన నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ తన తండ్రి తన కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు చదువుకున్నాడు." నా కంటి మూలలో నుండి, నేను రో వైపు చూస్తున్నాను, అతను ఎప్పటిలాగే, నిశ్శబ్దాన్ని కొనసాగిస్తున్నాడు, కానీ, స్పష్టంగా, కేవలం అరికట్టడం లేదా, అతని నుండి పగిలిపోతున్న నవ్వును అణచివేసేందుకు ఎవరైనా అనవచ్చు.
"జూన్ 25, 1952 నుండి ఆగస్టు 16, 1952 వరకు ప్రియమైన నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ బెడ్ రూమ్ ఇక్కడ ఉంది." పింక్ మరియు తెలుపు చారల బెడ్‌స్ప్రెడ్, ప్రకాశవంతమైన ఎరుపు తివాచీలు మరియు ఎర్రటి టేబుల్‌క్లాత్‌తో కప్పబడిన చిన్న టేబుల్‌తో కప్పబడిన చిన్న పిల్లల మంచంతో సరళంగా అమర్చబడిన గది. కార్యాలయం వలె, అటువంటి పవిత్ర స్థలంలో సందర్శకులు తొక్కకుండా నిరోధించడానికి ఈ పవిత్ర గదికి ప్రవేశ ద్వారం తాడు కంచెతో మూసివేయబడింది.
మినీబస్సుకు తిరిగి వచ్చినప్పుడు, మేము సందర్శకుల సమూహాన్ని కలుస్తాము, ఇందులో సైనికులు మాత్రమే ఉంటారు. గైడ్ పరిచయ పదాలు వినడం కంటే వారు మమ్మల్ని చూడటంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అనిపిస్తుంది.
మేము గుహ ద్వారం ముందు వృత్తాకారంలో ఉంచిన నాలుగు కుర్చీల దగ్గర కొద్దిసేపు ఆగాము. "ఇక్కడ కిమ్ ఇల్ సంగ్ ఫాదర్ ల్యాండ్ లిబరేషన్ వార్ యొక్క మొదటి ముగ్గురు ధైర్య సైనికులతో సమావేశమయ్యారు." నేను ఈ కుర్చీలను డిజా వు యొక్క వింత అనుభూతితో చూస్తున్నాను. ఆపై అది నాకు అర్థమైంది. బెర్లిన్‌లోని ఇంట్లో నాకు సరిగ్గా అదే కుర్చీలు ఉన్నాయి! ఎవరు అనుకున్నారు - IKEA ఇప్పటికే 1950 లో కొరియాకు ఫర్నిచర్ ఎగుమతి చేసిందని తేలింది !!!
* * *
కామ్రేడ్ కిమ్ యొక్క మరొక ఊహించని ప్రదర్శనతో రోజు ముగుస్తుంది, తన తాజా ప్రాజెక్ట్‌తో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉంది, అతను తన అభిమాన బొమ్మగా భావించాడు. "ప్యోంగ్యాంగ్‌లో నాకు ఇష్టమైన బార్‌ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను," అని అతను ఇప్పటికే మినీబస్సులో మాకు చెప్పాడు.
అతను మాకు తీసుకువచ్చిన పూర్తిగా కొత్త స్థాపన టెడాంగ్ నది తూర్పు ఒడ్డున ఉన్న జూచే ఐడియా స్మారక చిహ్నం వెనుక ఉన్న సందు లోతులో దాగి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో గ్లాస్ డిస్‌ప్లే కేస్‌ల వెనుక ప్రదర్శించబడే టైలెనాల్ నుండి యాంటీబయాటిక్స్ వరకు దిగుమతి చేసుకున్న మందుల ఎంపికతో సన్‌డ్రీస్ మరియు ఫార్మసీని విక్రయించే చిన్న దుకాణం ఉంది. పైన వార్నిష్ చెక్క బల్లలతో ఓక్-ప్యానెల్ బార్ ఉంది. అంతా శుభ్రంగా మెరిసిపోతుంది మరియు పెద్ద స్క్రీన్‌పై మోరన్‌బన్ అమ్మాయిలు కాకపోతే, మనం చికాగో లేదా బోస్టన్‌లోని కొన్ని ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ బార్‌లో ఉన్నామని ఎవరైనా సులభంగా ఊహించవచ్చు. అనేక మంది టోంగ్జు మరియు చైనీస్ వ్యాపారవేత్తలు టేబుల్స్ వద్ద కూర్చున్నారు. ఇక్కడ యూరోపియన్లను చూసే అలవాటు లేదు కాబట్టి వారు మనవైపు ఆశ్చర్యంగా చూస్తారు.
కామ్రేడ్ కిమ్ బీర్ మరియు కిమ్చిజియాంగ్ - స్పైసీ కిమ్చి క్యాబేజీని కలిపి పాన్‌కేక్‌లను ఆర్డర్ చేస్తాడు. "కాబట్టి," అతను ప్రారంభిస్తాడు, "మీరు ఈ రోజు కొంగ్జిరిలో ఉన్నారని నేను విన్నాను. కొరియన్ యుద్ధం గురించి ఇప్పుడు మీకు మొత్తం నిజం తెలుసు!
చిరునవ్వుతో, అతను నా వైపు తెలివిగా కన్ను కొట్టాడు.
మేము తెలుసుకున్నట్లుగా, కామ్రేడ్ కిమ్ ఒక ఉన్నత స్థాయి అధికారి కుమారుడు. అకస్మాత్తుగా నాకు అర్థమైంది: అతనికి నిజం తెలుసు. వాళ్లందరికీ ఆమె తెలుసు. ప్రసిద్ధ కుటుంబాల సభ్యులు ఈ యుద్ధంలో పాల్గొన్న వారి వారసులు, వారు చాలా విషయాలలో ఉన్నారు మరియు వారి స్వంత కళ్ళతో ప్రతిదీ చూశారు, వారు చూసిన దాని గురించి చెప్పవలసి ఉంటుంది, తద్వారా ఈ కథలు తరానికి తరానికి బదిలీ చేయబడ్డాయి. ప్యోంగ్యాంగ్ బాంబు దాడితో దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. కిమ్ ఇల్ సంగ్ మరియు అతని అంతర్గత వృత్తం - మొత్తం పొలిట్‌బ్యూరో - చైనా సరిహద్దుకు తరలించబడ్డారు, అక్కడ వారు యుద్ధం ముగిసే వరకు ఉన్నారు, ఆ తర్వాత వారు సురక్షితంగా ఉన్నప్పుడు ప్యోంగ్యాంగ్‌కు తిరిగి రాగలిగారు. మౌంట్ పెక్టుసాన్ పరిసరాల్లోని కిమ్ జోంగ్ ఇల్ జన్మస్థలం వంటి గోంగ్జిరి వంద శాతం నకిలీ.
* * *
"చాట్ చేద్దాం," అని అలెగ్జాండర్ మేము కారిడార్ వెంట మా గదులకు వెళుతున్నప్పుడు చెప్పాడు. ఈ సాయంత్రం మరియు రాత్రి సంభాషణలు మేము ఇక్కడ ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మా ఇద్దరికీ ఒక మార్గం.
అలెగ్జాండర్ గుసగుసలో ఉన్నప్పటికీ, వెంటనే ఆవిరిని వదిలివేయడం ప్రారంభిస్తాడు. ముఖాముఖి మాట్లాడినా, అవసరమైన ముందుజాగ్రత్తగా దీన్ని అలవాటు చేసుకున్నాం. "ఈ చెత్తను ఎవరైనా నమ్ముతారని వారు నిజంగా అనుకుంటున్నారా? వారంతా అనారోగ్యంతో ఉన్నారు. వేరే వివరణ లేదు."
నా హోటల్ గది బాల్కనీ నుండి మేము రాత్రికి వెళ్లే ముందు సిటీ లైట్ల వైపు చూస్తాము. నేను ఈ మధ్య కొన్ని కష్టమైన ఆలోచనలను కలిగి ఉన్నాను, కానీ వాటిని ఎవరితోనూ పంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది చాలా రోజుల పాటు కొనసాగుతుంది, దీని వలన నాకు నిద్ర పట్టడం లేదు. అదృష్టవశాత్తూ, ఇది సాధ్యమేనని నాకు తెలుసు మరియు రహస్యంగా నాతో నిద్రమాత్రలు సరఫరా చేయడం ద్వారా ముందుగానే సిద్ధం చేసుకున్నాను.
"ఇది ఫకింగ్ పిచ్చి," అలెగ్జాండర్ కొనసాగిస్తున్నాడు, "ఈ మొత్తం ఫకింగ్ వ్యవస్థ. యాస్ లిక్కింగ్ సిస్టమ్ అంటే అది. ఇదంతా కిమ్ ఇల్ సంగ్‌తో ప్రారంభమైంది - కొత్త స్టాలిన్‌గా మారాలనే అతని వికృత కోరికతో. తదుపరి కిమ్ తన తండ్రి అనుగ్రహాన్ని పొందేందుకు వీటన్నింటిని మరింత తీవ్రతరం చేశాడు. మరియు ప్రస్తుత వ్యక్తి - ఈ చెత్తను కొనసాగించడం తప్ప అతనికి వేరే మార్గం లేదు మరియు ఏదైనా భిన్నంగా చేయడం ప్రారంభించే తెలివితేటలు అతనికి లేవు.
"సరే, సైమన్ మాకు ఏమి చెప్పాడు," నేను అలెగ్జాండర్‌కు గుర్తు చేస్తున్నాను.
"ఏ సైమన్?"
“బాగా, వ్యాపారవేత్త సైమన్. చైనీస్ ప్రజలు నంబర్ త్రీ వ్యవస్థను మార్చాలనుకుంటున్నట్లు అతను సూచించాడు. కానీ అతని చుట్టూ ఉన్న పాత విషయాలన్నీ: అతని సలహాదారులు, పాత గార్డు - వారు దేనినీ మార్చడానికి ఇష్టపడరు.
"నేను దీన్ని నమ్మను".
“అయితే... అతని తలలో ఏముంది? అతను తన స్విస్ చాలెట్‌లో పెరిగాడా, వాస్తవానికి ఏది అసలైనదో మరియు ఏది కాదో అర్థం చేసుకోలేనంతగా రియాలిటీ నుండి డిస్‌కనెక్ట్ అయ్యాడా?
అలెగ్జాండర్ ఇలా అంటాడు, “అతనికి అన్నీ తెలియకపోవచ్చు, కానీ అతనికి ఇబ్బంది కలిగించని కొన్ని విషయాలు ఉన్నాయి. వారందరూ తమ మార్షల్‌కు భయపడతారు, అందువల్ల వారు అతని నుండి ఏదో దాచిపెడుతున్నారు. కానీ అతనికి చూపించిన వాస్తవికత మరింత ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వారు అతని చెవులలో నూనె పోస్తారు. అతను ఉనికిలో ఉన్నాడని నిరంతరం గుర్తుచేస్తుంది - మరియు అతను ఈ రోజు తన తాత మరియు తండ్రి యొక్క భౌతిక స్వరూపం.
నాకు ఒక అంచనా ఉంది... కన్నీళ్లు అతన్ని ఎక్కువగా తాకుతాయి. కన్నీళ్లు ఒక శక్తివంతమైన శక్తి. ఎక్కడికి వెళ్లినా ఆయనను చూసిన ప్రతిసారీ ఉన్మాదంతో విలపిస్తారు. అతను దీనిని చూసి, తనలో తాను ఇలా అనుకుంటాడు, “వావ్, అవి నిజమైన కన్నీళ్లు. ఇది నకిలీ లేదా అనుకరించబడదు. అయితే, నేను చాలా చెడ్డ పనులు చేస్తాను. కానీ ప్రజలు నన్ను చూడగానే, వారు నన్ను ప్రేమిస్తున్నారని ఏడుస్తారు. వారు నన్ను నిజంగా ప్రేమిస్తారు."
“మరియు ఆ చెడ్డ విషయాలు... - నేను చేతులకుర్చీ విశ్లేషణలు మరియు మనస్తత్వశాస్త్రంలో ఈ వ్యాయామానికి సహకరిస్తున్నాను - అతను వాటి కోసం ఒక సాకుతో రావచ్చు. ఉదాహరణకు, అతను వాటిని కట్టుబడి ఉండాలని చెప్పడం. బలవంతం చేస్తున్నాడని. అతని స్థానం కారణంగా. ఎందుకంటే అతను ఎవరో, అతను ఎవరి కోసం పుట్టాడు. ”
అలెగ్జాండర్ ఇలా అంటున్నాడు, “అన్నిటికంటే ఎక్కువగా విదేశీయులతో వ్యవహరించే వారిపట్ల నేను జాలిపడుతున్నాను. – కానీ Min మరియు Ro వంటి గైడ్‌లు కాదు. వీళ్లే అన్ని పిచ్చిలకూ కొంత దూరం. నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వేతర సంస్థలు మరియు విదేశీ దౌత్యవేత్తల కార్మికులందరితో పాటు. వారు నిజంగా ఈ వైరుధ్యాలలో అన్ని వేళలా జీవించవలసి ఉంటుంది. వారు సత్యాన్ని చూస్తారు మరియు నిజంగా ఏమి జరుగుతుందో తెలుసు, కానీ వారు అన్ని సమయాలలో అబద్ధం చెప్పాలి మరియు తరచుగా అక్కడికక్కడే అబద్ధాలను కనిపెట్టారు. ఉదాహరణకు, వారు తమ “వార్డులతో” కలిసి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు, అక్కడ ఆహారం మరియు మందులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరూ చూసినప్పుడు, మిగతా వాటితో, వారు ప్రతిసారీ కొత్త అబద్ధాన్ని కనిపెట్టాలి, విదేశీయుల ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. అందరి కళ్ల ముందు ఉన్నవాటిని తిరస్కరించండి. రోజు ముగిసే సమయానికి వారు ఎంత చెత్తగా భావిస్తారో ఊహించండి - ప్రతిరోజూ. ఒకప్పుడు ఇన్‌స్టిట్యూట్‌లో మా టీచర్‌ చెప్పిన మాటలు ఇప్పుడు నాకు గుర్తున్నాయి. మేము కొత్త పదాలు, ఆహారం మరియు పానీయాల గురించి నేర్చుకున్నాము. ఉదాహరణగా, ఉపాధ్యాయుడు ఈ క్రింది వాక్యాన్ని చెప్పాడు: "నాకు తలనొప్పిగా ఉన్నప్పుడు, నేను మద్యం తాగుతాను." అయ్యో, అయ్యో, అయ్యో, ఇక్కడ ఏదో తప్పు ఉంది అని నేను అనుకున్నాను - అతను ఎక్కువగా తాగినప్పుడు, అతనికి తలనొప్పి వస్తుందని బహుశా అర్థం. కానీ నేను మరింత ఆలోచించినప్పుడు, నా అసలు అనువాదం సరైనదని నేను గ్రహించాను. అతను నిజానికి మద్యంతో తన తలనొప్పికి చికిత్స చేస్తాడు. అతని తల సహాయం కానీ ఈ చెత్త తర్వాత రాత్రి బాధించింది కాదు, బయటకు అసాధ్యం అని ఈ అబద్ధాలు. తప్పుడు విజయం, సోషలిజం విజయం, ఇది నిజానికి అణచివేత విజయం. అతని తల దాని నుండి విడిపోవాలి - మరియు అతని మెదడు పేలకుండా ఉండటానికి వ్యక్తికి మద్యం పోయడం తప్ప వేరే మార్గం లేదు.
అలెగ్జాండర్ మా ముందు విస్తరించి ఉన్న నగరం యొక్క మసకబారిన ప్రకాశాన్ని విచారిస్తున్నాడు.
“మీరు దుబాయ్‌లో కలిసిన ఉత్తర కొరియన్ల గురించి ఏమిటి? - నేను అడుగుతున్నా. - వారు ఇప్పటికీ వ్యవస్థను నమ్ముతున్నారా? కనీసం ఆమెకు ఏదైనా అంతర్లీనంగా ఉందా?"
"కొన్ని అవును, కొన్ని కాదు," అలెగ్జాండర్ సమాధానమిస్తాడు. “వారు బయటి ప్రపంచాన్ని చూశారు. మరియు వారు సందేహాలతో నలిగిపోతారు. వారు బాధపడుతున్నారు.. చెప్పుకుందాం, అంతర్గత సంఘర్షణ."
"డబుల్ థింక్ నుండి," నేను ఊహిస్తున్నాను. "చైనీస్ మేధావులు దీని గురించి మాట్లాడుతున్నారు."
"ఇది అంకితభావం మరియు విశ్వాసానికి దారి తీస్తుంది. ఇవి రెండు వేర్వేరు విషయాలు. వ్యవస్థను చిత్తశుద్ధితో నమ్మేవారూ ఉన్నారు. అయితే పాలనపై నమ్మకం లేనప్పటికీ విధేయులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. వాళ్లిద్దరినీ నేను దుబాయ్‌లో కలిశాను. మనం, విదేశీయులుగా, వ్యవస్థ నుండి ప్రయోజనం పొందడం నేర్చుకోని వారిని ఎప్పటికీ కలవము - ఒక విధంగా లేదా మరొకటి. అందువల్ల, వారు ఖచ్చితంగా ఏమి విశ్వసిస్తున్నారో అంచనా వేయడం మాకు కష్టం. ఇక్కడే వారి భక్తి పాతుకుపోయింది: చుట్టూ ఉన్నదంతా అర్ధంలేనిది మరియు అబద్ధం అని వారు అర్థం చేసుకోగలరు. కానీ అది ఎలా పని చేస్తుందో మరియు అన్ని రకాల బోనస్‌లను ఎలా పొందాలో వారికి తెలుసు కాబట్టి ఇది ముగియాలని వారు కోరుకోరు.
"కానీ మీరు కిమ్చి బాగెట్ గురించి తీవ్రంగా ఆలోచించలేదు." "అస్సలు కానే కాదు! - అలెగ్జాండర్ ఉమ్మివేసాడు. - ఈ జాయింట్ వెంచర్లు. హ హ హ ! కొరియన్లు ఈ విధంగా పని చేస్తారు: వారు మీ జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని స్వీకరించారు, దానిని ఉపయోగించుకుంటారు మరియు వారు తగినంత సమర్థులుగా భావించే వరకు మీరు వారికి బోధిస్తారు. ఆ తర్వాత, మీరు వారికి ఇంకేమీ ఇవ్వలేరని వారు చూస్తారు, వారు మీపై ఆసక్తిని కోల్పోతారు మరియు మీ పెట్టుబడి ఉన్నప్పటికీ, మిమ్మల్ని బయటకు విసిరివేస్తారు. ఇక్కడ జాయింట్ వెంచర్లను తెరవాలని నిర్ణయించుకున్న చాలా మంది వ్యాపారవేత్తలకు ఇది జరిగింది. “ఓహ్, క్షమించండి, క్లిష్ట రాజకీయ పరిస్థితుల కారణంగా మేము మీకు వీసా జారీ చేయలేము. మీ డబ్బు? అవి స్థానిక బ్యాంకులో స్తంభింపజేయబడ్డాయి. మేము వాటిని బయటకు తీసుకురాలేము. క్షమించండి మరియు మీకు ఆల్ ది బెస్ట్.
ఈ "కిండర్ గార్టెన్" క్రిమినల్ విధానం మొత్తం వ్యవస్థను విస్తరించింది. వారు మంచి చెడుల గురించి పూర్తిగా వికృతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. తన విదేశీ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వం దాని గురించి మీడియాలో తన సొంత పౌరులకు గొప్పగా చెప్పుకుంటుంది. కేవలం అద్భుతమైన వ్యాపార నమూనా! అందుకే ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. కొరియన్లకు ఎవరూ రుణం ఇవ్వరు. వారు వ్యాపారం చేయడానికి ఏకైక మార్గం నేరం. మీరు ఇక్కడ ఒక విదేశీయుడిగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే, "రండి, నన్ను దోచుకోండి!" అని చెప్పడం ద్వారా మీరు నిజంగా మిమ్మల్ని మీరు బహిర్గతం చేస్తున్నారు.
“టోంగ్జు వ్యవస్థను మార్చగలదని మీరు అనుకోలేదా? మిన్ మరియు కిమ్ వంటి వ్యక్తులు ఇప్పటికీ చాలా జ్ఞానోదయం కలిగి ఉన్నారు. బయటి ప్రపంచంలో విషయాలు ఎలా పనిచేస్తాయో వారికి తెలుసు."
"వ్యవస్థను ఎవరైనా మార్చగలరని నేను అనుకోను" అని అలెగ్జాండర్ చెప్పాడు. - ఇది చాలా ఆలస్యం. మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే ఈ పాలనను కనిపెట్టిన మరియు సృష్టించిన వారు ఇప్పటికే చనిపోయారు.
చివరి పదం, గుసగుసగా మాట్లాడినప్పటికీ, రాత్రి గాలిలో మోగుతుంది, నా వెన్నెముకను చల్లబరుస్తుంది. పోథాంగ్ నదిపై ఉన్న ఒక కర్మాగారం అకస్మాత్తుగా రాత్రి ఆకాశంలోకి ఒక వింత, ప్రకాశవంతమైన ఫ్లాష్‌ను పంపుతుంది. ఈ ప్రపంచం శిథిలావస్థకు చేరుకుంది మరియు ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఏదైనా సానుకూల మార్పులను ఊహించలేము మరియు హోరిజోన్లో ఎటువంటి ఆశ లేదు అనే ఆలోచన నా అలసిపోయిన మనస్సుకు చాలా భారంగా ఉంది. అలెగ్జాండర్ నా ముఖం నుండి అతను చాలా దూరం వెళ్ళినట్లు చూశాడు, నాకు గుడ్ నైట్ విష్ చేసి తన గదికి వెళ్ళాడు.
* * *
విశ్వాసం మరియు భక్తి. మొదటిది పదాలలో వ్యక్తీకరించబడుతుంది, రెండవది - చర్యలలో మాత్రమే. వాస్తవానికి, మధ్యలో వివిధ షేడ్స్ యొక్క మొత్తం స్పెక్ట్రం ఉంది. ఒక రకమైన నైతిక దిక్సూచి కనీసం ప్రతిఘటన యొక్క ఒక మార్గాన్ని మాత్రమే కాకుండా, సాధ్యమయ్యే అనేక దిశలను సూచించగలదని మరియు ప్రజలు దేనికైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మూర్ఖపు అమాయకత్వం, గుడ్డి విధేయత మరియు స్వచ్ఛమైన స్వార్థానికి మించినది ఏదైనా ఉందని నేను నమ్మాలనుకుంటున్నాను. వ్యక్తిగత లాభం. నేను బ్లైండ్‌లను మూసివేసి, ఖాళీ హోటల్ గదిలో ఒంటరిగా ఉన్నాను. ఈ దేశంలో ఏ వాస్తవాలున్నాయో అంత అస్పష్టంగానూ, ఇక్కడ ఉన్న సత్యం అంత అస్పష్టంగానూ ఉంది, నిజానికి స్పటిక స్పష్టంగా ఉండాల్సిన నిజం. ఈ “ఏదో” మనకు అందుబాటులో లేదు, మన అవగాహనకు - వెర్రి మరియు ప్రమాదకరమైన పరిస్థితుల ద్వారా ఏర్పడిన ఐక్యత, మనం అర్థం చేసుకోలేని ఐక్యత. ఉత్తర కొరియన్లను బంధించే ప్రత్యేక సంబంధాల గురించి ఇక్కడ ఎవరూ బిగ్గరగా మాట్లాడరు - అది చాలా ప్రమాదకరమైనది, కానీ వారి కోసం ఏదైనా పదాల కంటే మెరుగ్గా మాట్లాడే విషయం ఉంది. ఒక చిలిపి చిరునవ్వు. కంటిచూపు. మరియు ఇది ఇప్పటికే విజయం. యుద్ధంలో కాదు, నిజం కాదు, ఊహాత్మకం కాదు. కానీ వారు ఇలా చెప్తున్నారు: “మేము బ్రతికాము. మరియు వారు బయటపడ్డారు."
 
పార్ట్ ఏడు
స్నేహ ప్రదర్శనలు
 
ఇరవై తొమ్మిది అధ్యాయం
కాలక్రమేణా, ప్రతిదీ స్పష్టమవుతుంది. అచ్చుల కలయికలు ఇకపై శబ్దాల వింతగా, విచిత్రమైన సమ్మేళనంగా కనిపించవు; మీరు వాటి శబ్దానికి కూడా అలవాటు పడతారు - అవి మీరు ప్రతిరోజూ చూసే స్నేహితుడి ముఖం వలె సుపరిచితం. హల్లులతో కలిపి, అవి చెవికి హాని కలిగించని పదాలను ఏర్పరుస్తాయి మరియు స్థానిక ఆంగ్లానికి అనంతంగా కనిపించవు. స్థానిక ఇంగ్లీష్ స్పీకర్ ఉపయోగించిన దానికి పూర్తిగా భిన్నమైన వాక్యనిర్మాణం కూడా, మీరు దాని తర్కాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, కొరియన్ నేర్చుకోవడానికి తీవ్రమైన అడ్డంకిగా నిలిచిపోతుంది. మీరు క్రమంగా భాషపై పట్టు సాధిస్తున్నారని మీరు భావించే దశకు నేను చేరుకుంటున్నాను.
మూడు వారాల తర్వాత, ప్యోంగ్యాంగ్ దాని వీధుల్లో మా ప్రదర్శనలకు అలవాటు పడింది మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వారి రోజువారీ జీవితంలో మునిగిపోయే ఈ పిచ్చి వాతావరణంలో మేము రక్షణ లేని అనుభూతికి అలవాటు పడ్డాము. కిమ్ హ్యుంజిక్ ఇన్‌స్టిట్యూట్‌లోని మా ఉపాధ్యాయులలో, ఒక చిన్న కుట్ర పరిణతి చెందింది, దీని గురించి మిన్ కనుగొన్నారు, ఏదైనా గాసిప్‌ను ఎంచుకొని పెంచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఒక రోజు తరగతి తర్వాత, ఆమె లంచ్‌కి వెళ్తుండగా, "ట్రావిస్ విజేత" అని ప్రకటించింది. "ఏం అర్ధంలేనిది?" - మేము ఆమెను అడుగుతాము. మా విజయాలను సరదాగా ట్రాక్ చేయాలని నిర్ణయించుకున్న ఉపాధ్యాయుల ప్రకారం, నేను నా చదువులో చాలా ముఖ్యమైన పురోగతిని సాధించానని ఆమె చెప్పింది. "మరియు అలెగ్జాండర్," ఆమె దిగులుగా చెప్పింది, "వెనుకబడినవాడు."
"కానీ ఇది సరైంది కాదు," నేను నిరసన. - మనందరికీ పూర్తిగా భిన్నమైన స్థాయిలు ఉన్నాయి. నేను ఒక అనుభవశూన్యుడు మరియు ప్రాథమిక అంశాల నుండి ప్రారంభించాను, కాబట్టి, నేను అందరికంటే వేగంగా అభివృద్ధి చెందవలసి వచ్చింది: నా కోర్సు చాలా సరళమైనది."
మింగ్ ఆమె తల వణుకుతూ, "మొదటి వారంలో మీరు కవర్ చేసిన వాటిని గ్రహించేందుకు తన చైనీస్ విద్యార్థులు సగటున ఒక నెల సమయం పడుతుందని శ్రీమతి పార్క్ చెప్పింది."
“అయితే నన్ను వారితో పోల్చడం ఎందుకు? మరి మా ముగ్గురిని ఒకరితో ఒకరు పోల్చుకోవడం ఎందుకు? అలెక్ ఉన్నత స్థాయిలో భాష మాట్లాడతాడు, కాబట్టి అతను చేసే ఏదైనా పురోగతి కనిపించదు - ఏదో ఒక సమయంలో మీకు దాదాపు ప్రతిదీ తెలుసని మరియు మీరు నేర్చుకోగలిగేది చాలా తక్కువ అని మీరు గ్రహిస్తారు. మరియు అలెగ్జాండర్ మధ్యలో, చాలా కష్టమైన దశలో ఉన్నాడు - ఇది ఏదైనా భాష నేర్చుకోవడానికి విలక్షణమైనది. ఇది అందరికంటే మీరే బాగా తెలుసుకోవాలి, Min. స్పానిష్ నేర్చుకోవడం మీ కోసం పార్కులో నడక కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను."
మింగ్ మరియు ఇతరులు నా వాదనలను మౌనంగా వింటున్నారు, కాని వారు మర్యాదపూర్వకంగా వినయంతో వాటిని విస్మరించినట్లు నాకు అనిపిస్తుంది. మరియు ఈ చర్చ యొక్క విషయం ఇబ్బందికరమైన మరియు ఇబ్బందికరమైన భావాలను కలిగిస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ, ఒక్క మాట కూడా చెప్పకుండా, అంశాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంటారు.
అయితే, మింగ్ అనుమతిస్తే. తర్వాతి రోజుల్లో, ఎక్కడికో వెళ్లిన సమయంలో ఆమె రేటింగ్‌ను మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తుంది - మనం ఎక్కువ లేదా తక్కువ మన స్వంత పరికరాలకు వదిలివేసే క్షణాల్లో: అప్పుడు మనం వినబడతామనే భయం లేకుండా సాపేక్షంగా స్వేచ్ఛగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. . కేవలం మమ్మల్ని ఆటపట్టించడానికే Min ఈ రేటింగ్‌ని పేర్కొన్నప్పటికీ, ఇది నిష్క్రియాత్మకమైన దూకుడు చర్య అని అందరికీ స్పష్టంగా తెలుస్తుంది.
చివరగా, ఒక రోజు, మిన్ మరియు అలెగ్జాండర్ మధ్య వరుసలో ప్రక్కనే ఉన్న సీట్లలో తమను తాము కనుగొన్నప్పుడు, మరియు అలెక్ మరియు నేను వారి వెనుక ఉన్నాము, ఆమె తన ముఖంలో చాలా తీవ్రమైన వ్యక్తీకరణతో అలెగ్జాండర్ వైపు తిరిగి ఇలా చెప్పింది: “నేను ఈ రోజు మీ గురువుతో మాట్లాడాను. అతను చాలా నిరాశ చెందాడు. నువ్వు అస్సలు చదువుకోవు అన్నాడు. ఏమి జరుగుతోంది, అలెగ్జాండర్? మీరు మీ హోంవర్క్ ఎందుకు చేయకూడదు?
"నేను చదువుతున్నాను! - అలెగ్జాండర్ పేలాడు. - నీవు ఆలా ఎలా అంటావు? నేను దాదాపు ప్రతి సాయంత్రం చదువుతాను, మరియు మీతో కూడా!
ఇది నిజం. నేను సాయంత్రం నా గదిలో ఒంటరిగా గడపడానికి ఇష్టపడితే, అలెక్ మరియు అలెగ్జాండర్ సాధారణంగా రాత్రి భోజనం తర్వాత రెండు గంటల పాటు లాబీలో కూర్చుని మిన్ మరియు రోతో వారి తరగతులు మరియు హోంవర్క్ గురించి చర్చించుకుంటారు.
"సహజంగానే ఇది పని చేయదు," మిన్ చెప్పారు. "మీరు నేర్చుకోవలసినది మీరు మీ తలలో ఉంచుకోరు." టీచర్ మీ గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
"వినండి, నేను వంద సార్లు చెప్పాను. నేను నా ఫోన్‌లో డిక్షనరీని లోడ్ చేయాలి. ప్రతిరోజూ నేను కొత్త పదాలు, కొత్త వ్యాకరణ నిర్మాణాలు చూస్తాను మరియు వారు నాకు ఇచ్చే గ్రంథాలలో ఆంగ్లంలో వ్యాఖ్యలు లేదా వివరణలు లేవు. పదాల అనువాదాలను కనుగొనడానికి నేను కూడా ఆన్‌లైన్‌కి వెళ్లలేను. టీచర్‌కి ఇంగ్లీషు, ఫ్రెంచ్ రాదు. ఇవన్నీ అభ్యాస ప్రక్రియను మరింత కష్టతరం చేస్తాయి.
"అయితే రో మరియు నేను ప్రతి సాయంత్రం మీకు సహాయం చేస్తాము, అన్ని కష్టమైన క్షణాలను వివరిస్తాము, కానీ మీకు ఇంకా అర్థం కాలేదు."
"మీకు ఎన్ని కొరియన్ పదాలు తెలుసు?" - రో అకస్మాత్తుగా జోక్యం చేసుకుంటాడు.
"నాకు తెలియదు," అలెగ్జాండర్ వెనుకకు వంగి జవాబిచ్చాడు. "మీకు ఎన్ని ఆంగ్ల పదాలు తెలుసో ఊహించగలరా?"
"అవును," రో సంతోషంగా సమాధానం చెప్పాడు. "నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు పదాలు."
చనిపోయిన నిశ్శబ్దం ఏర్పడుతుంది: మనం విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సమయం కావాలి. పదాల జాబితాను గుర్తుంచుకోవడం భాషను మాస్టరింగ్ చేయడానికి కీలకమని తేలింది. అయితే, అటువంటి పరిమాణాత్మక అంచనా ఇక్కడ పూర్తిగా సాధారణమైనది. అన్ని తరువాత, రో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుండి గ్రాడ్యుయేట్.
"క్లాస్‌లో ప్రతిరోజూ టీచర్ నాకు ఇచ్చే ప్రతిదాన్ని మీరు ఖచ్చితంగా వివరించలేరు" అని అలెగ్జాండర్ కొనసాగిస్తున్నాడు. "మరియు సాయంత్రం మీరు నాకు చెప్పేది నేను ఆ క్షణంలో గుర్తుంచుకోలేను." దీనికి సమయం పడుతుంది. నేను ట్రావిస్‌ని కాదు. మరియు అలెక్ కాదు. మమ్మల్ని అలా పోల్చడం సరికాదు. నేను నా స్వంత వేగంతో మాత్రమే భాషను నేర్చుకోగలను, మీరు దానితో జీవించాలి.
మింగ్ మిగిలిన సమయంలో మౌనంగా ఉంటాడు. నేను ఆమె వైపు చూసేటప్పుడు, ఆమె చెంపపై కన్నీరు కారడం గమనించాను.
* * *
అలెగ్జాండర్ ప్రస్తుత పరిస్థితిని ఈ క్రింది విధంగా అంచనా వేస్తాడు. మిన్ యొక్క ప్రవర్తన అనేది ఒక రకమైన నిష్క్రియాత్మక దూకుడు, ప్రజల మనస్తత్వశాస్త్రంపై నిరంకుశత్వం యొక్క ప్రభావం యొక్క ఫలితం మరియు ఆమె నిష్క్రియాత్మక-దూకుడుగా ఏదో చేస్తుందని కూడా మిన్ గ్రహించలేరు. ప్రతి కొరియన్ బెదిరింపుకు గురవుతాడు మరియు చిన్న వయస్సు నుండే దానితో బాధపడ్డాడు, కాబట్టి వారందరూ ఒక కారణం లేదా మరొక కారణంగా, సామాజిక నిచ్చెనపై తమ కంటే దిగువన ఉన్న వారి వద్ద మమ్మల్ని ఎగతాళి చేసే అవకాశాన్ని కోల్పోరు. అటువంటి టాప్-డౌన్ టెర్రర్ వ్యవస్థ, ఎలాంటి సామాజిక సమూహాల ఏర్పాటును నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అలెగ్జాండర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సమూహాలు ప్రమాదకరమైనవి. వాటిని మొగ్గలోనే నాశనం చేయాలి.
ఈ విషయంలో నాకు నా స్వంత ఆలోచనలు ఉన్నాయి. నేను ఒకసారి మా ఉపాధ్యాయుల్లో ఒకరిని "చర్యలో" గమనించాను.
నేను తరగతుల మధ్య విరామ సమయానికి నా మూత్రాశయం ఎల్లప్పుడూ నిండి ఉంటుంది, కాబట్టి నేను చేసే మొదటి పని హాలులో చివర ఉన్న బాత్రూమ్‌కి వెళ్లడం. డ్రైనేజీ లేదు అనే అర్థంలో సాధారణ సౌకర్యాలు లేవు. ఒక చిన్న, నడుము ఎత్తైన నీటి కొలను మరియు దాని ప్రక్కన ఒక బకెట్ ఉంది. పనులన్నీ పూర్తయ్యాక ఈ బకెట్‌లో కొలనులోని నీళ్లను నింపి యూరినల్‌లో పోయాలి. మీకు పెద్దగా వెళ్లాలని అనిపిస్తే, తక్కువ టాయిలెట్లతో రెండు క్యూబికల్‌లు ఉన్నాయి. ప్రతిదీ కడగడానికి, మీరు బకెట్‌తో చాలాసార్లు సింక్‌కి వెళ్లాలి.
ఆపై ఒక రోజు ఉదయం టాయిలెట్‌కి వెళ్ళిన తర్వాత, అలెక్ మరియు మిసెస్ పార్క్ మధ్య జరిగిన చిన్న సంభాషణ నేను విన్నాను, దాని సారాంశాన్ని పట్టుకుంది. అలెక్ ప్రొఫెసర్‌కి సరిగ్గా నమస్కరించాడు. “ఈ రోజు ఎలా ఉన్నారు కామ్రేడ్? - ఆమె ఆగి అడిగింది. "మీరు కొంచెం అనారోగ్యంగా ఉన్నారు."
ప్రతిస్పందనగా అలెక్ బలహీనంగా నవ్వి, “నేను బాగున్నాను. నేను చాలా కాలంగా నా స్నేహితురాలు నుండి వినలేదు - మేము ఇక్కడకు వచ్చిన రోజు నుండి. నేను ఆమెకు అనేక వచన సందేశాలు పంపాను, కానీ ఆమె ఎప్పుడూ స్పందించలేదు."
"అలాగే," అని మిసెస్ పార్క్ సమాధానమిచ్చింది, "కొరియాలో మీరు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడే ఒక సామెత ఉంది: "భర్త చెక్క, కానీ భార్య అలాంటిది."
ఆమె నవ్వుతూ, సాఫీగా స్టాఫ్ రూమ్ వైపు తేలుతూ, తన వెనుక తలుపును జాగ్రత్తగా మూసివేసింది.
* * *
మా కోర్సు ముగిసే సమయానికి, శ్రీమతి పార్క్ నన్ను వెచ్చదనంతో చూస్తుంది, కొన్నిసార్లు ఆమె నా పట్ల మాతృ భావాలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు కొన్ని సమయాల్లో ఆమె నాతో కొంత కోక్వెట్రీతో కమ్యూనికేట్ చేస్తుంది. నేను ఆమె జీవితంలో అమెరికా నుండి వచ్చిన మొదటి విద్యార్థిని లేదా ఆమె వ్యక్తిగతంగా చూసిన మొదటి అమెరికన్ కాబట్టి మాత్రమే కాదు. నేను కూడా ఆమె పాత విద్యార్థిని. ముప్పై ఆరేళ్ల వయసులో, నేను ఆమె కంటే రెండేళ్ళు చిన్నవాడిని.
ఆమె లోపల ఎవరో కొంటె జోకర్ కూర్చుని, ఆమెను నా వైపుకు లాగుతున్నట్లుగా ఉంది. మేము "కుటుంబం" అనే అంశంపై పదజాలం చేరుకున్నప్పుడు ఆమె తన కళ్లను పెంచుతుంది మరియు తగ్గిస్తుంది మరియు నేను, ఇంట్లో నా కోసం ఎవరు వేచి ఉన్నారనే దాని గురించి ఆమె ప్రశ్నకు ప్రతిస్పందనగా, నేను వివాహం చేసుకోలేదని చెప్పాను; ఆమె బిగ్గరగా నవ్వుతుంది. మిన్ వలె, ఆమె చాలా స్పృహతో, తక్కువ తీవ్రతతో ఉన్నప్పటికీ, చెప్పని "ర్యాంక్‌ల పట్టిక"లో తన స్థానాన్ని గ్రహిస్తుంది. మేము ఎంత ఎక్కువ కాలం కమ్యూనికేట్ చేస్తున్నామో, ఆమె పాఠాల విషయాలను ఒక రకమైన విత్తనంగా, మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఒక సాకుగా ఉపయోగించాలనుకుంటోంది. అలాంటి సంభాషణలు దాదాపు సగం గుసగుసలాడే స్వరంలో జరుగుతాయి, కానీ ఇప్పటికీ చాలా రిలాక్స్‌గా ఉంటాయి: క్లాస్‌రూమ్‌కి తలుపు తరగతి అంతటా తెరిచి ఉన్నప్పటికీ, కారిడార్‌లో అడుగుజాడలు దాదాపు ఎప్పుడూ వినబడవు. ఆమె నన్ను బెర్లిన్‌లోని నా అపార్ట్మెంట్ గురించి అడుగుతుంది. నేను ఆమె కోసం నా ఇంటి ప్రణాళికను గీస్తాను. మా ఇద్దరికీ దాదాపు ఒకే రకమైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయని మేము అంగీకరిస్తున్నాము. ఆమె చురుకైన ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆమె తల వూపింది.
నేను డైరీని ఉంచాలా అని ఆమె అడుగుతుంది. నేను సమాధానం ఇస్తాను: “అవును, నేను దాదాపు ప్రతిరోజూ వ్రాస్తాను. మరియు మీరు?" "నేను కూడా, కానీ నేను ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నోట్స్ తీసుకుంటాను" అని ఆమె సమాధానమిస్తుంది. లేదా నేను చెడు మానసిక స్థితిలో ఉంటే." ఆమె తమాషాగా, నీరసంగా ఉండే ముఖాన్ని చేస్తుంది, అసలైనదిగా నటిస్తుంది, ఆపై పగలబడి నవ్వుతుంది. ఆమె నవ్వే విధానం ఆమె ఈ ప్రేక్షకులలో ఆమె ఒప్పుకోవడానికి ఇష్టపడే దానికంటే కొంచెం ఎక్కువ తరచుగా నవ్వుతుందని నాకు అనిపిస్తుంది.
కార్యక్రమం ప్రారంభంలోనే నాయకత్వ ఫోటోలతో జరిగిన సంఘటన కాకుండా, బయటి శక్తులు మన పాఠాలకు ఆటంకం కలిగిస్తున్నాయని నేను ఒక్కసారి మాత్రమే భావించాను. ఆ రోజు, శ్రీమతి పార్క్ నా పక్కన కూర్చుని, నా రచన అసైన్‌మెంట్‌ను పూర్తి చేయడం చూసింది. అప్పుడు ఆమె డో కళ్లతో నా వైపు చూసింది - ఆమె నా విజయంతో సిన్సియర్‌గా ఇంప్రెస్ అయిందని చూపించాలనుకున్న ప్రతిసారీ ఆమె నాకు ఇచ్చిన లుక్. "కామ్రేడ్ ట్రావిస్," ఆమె మోసపూరిత చిరునవ్వుతో గుసగుసలాడింది, "మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మీరు బహుశా వాషింగ్టన్‌లో పని చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పటికే కొరియా గురించి చాలా నేర్చుకున్నారు. మీరు బహుశా మీ దేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటారు.
ఆ క్షణంలోనే ఆమె ఏమనుకుంటుందో నాకు అర్థమైంది. ఆమె తన స్వంత చొరవతో ఈ అంశాన్ని తీసుకురాలేదని అంతర్ దృష్టి వెంటనే సూచించింది - బదులుగా, ఆమె ఒకరి సూచనల మేరకు పని చేసింది. నేను తీవ్రంగా తల ఊపి నా మూలాధారమైన కొరియన్ భాషలో ఇలా స్పందించాను: “రాజకీయాల్లో ఉద్యోగం లేదు. ప్రభుత్వ పని లేదు. నేను రచయితని. మీలాగే మేధావి. లేబర్ పార్టీ స్మారక చిహ్నంపై టాసెల్. గద్య రచయిత."
ఆమె కనిపించే ఉపశమనం అనుభవించింది. ఉత్సాహం కూడా. “గద్య రచయితా! అవును, గద్య రచయిత్రి” అని ఆమె చేతులు చప్పట్లు కొట్టి, చివరికి నా నుండి తనకు కావలసినది పొందినట్లుగా, స్పష్టమైన ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంది. మునుపటి పర్యటనల సమయంలో, నా వృత్తి గురించి చర్చించడానికి నేను ఎప్పుడూ భయపడేవాడిని. పాశ్చాత్య జర్నలిస్టులు పర్యాటక వీసాలపై ఉత్తర కొరియాలోకి ప్రవేశించడం నిషేధించబడింది. నేను ఎప్పుడూ నన్ను జర్నలిస్ట్‌గా భావించనప్పటికీ, చాలా మందికి రచయిత మరియు జర్నలిస్ట్ మధ్య సరిహద్దు చాలా అస్పష్టంగా మరియు అస్పష్టంగా ఉందని నేను అర్థం చేసుకున్నాను - ఇది అధికారంలో ఉన్నవారికి ముఖ్యంగా పేలవంగా కనిపిస్తుంది. ఒకసారి నేను చైనీస్ వీసా కోసం ఆమోదించబడలేదు ఎందుకంటే నేను "వృత్తి" కాలమ్‌లో "రైటర్" అని సూచించాను. చైనా కూడా కమ్యూనిస్టు దేశమే. 2015లో క్యూబాకు నా మొదటి పర్యటన సమయానికి, వీసా దరఖాస్తు ఫారమ్‌లో ఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలో నాకు ఇప్పటికే తెలుసు. అమెరికా దృక్కోణంలో, ఈ దేశాలలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోందని దీని గురించి విలపించడం చాలా సులభం. కానీ వ్యతిరేక దృక్కోణం నుండి, మొదటగా, ఈ దేశాలు యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని మొత్తం పాశ్చాత్య దేశాలతో ప్రచార యుద్ధంలో ఉన్నాయనే వాస్తవాన్ని చూస్తారు, ఇందులో మొత్తం మీడియా శక్తి ఉపయోగించబడింది. పాశ్చాత్య దేశాలు చాలా కాలంగా ఈ యుద్ధంలో ఓడిపోతున్నాయి.
మేము అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా, వాస్తవం మిగిలి ఉంది: ఉత్తర కొరియా నుండి మా రిపోర్టింగ్ అంతా సైద్ధాంతిక స్వభావం కలిగి ఉంటుంది. మీడియా నుండి సమాచారాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయగల వారు బహుశా మా "పత్రికా స్వేచ్ఛ" ఉన్నప్పటికీ, ఒక అలిఖిత నియమం ఉందని గమనించవచ్చు: ఉత్తర కొరియా గురించి ఎటువంటి సానుకూల నివేదికలు ఉండకూడదు. ఈ చెప్పని విధానం కారణంగా, జాగ్రత్తగా నిజ-తనిఖీ సహించబడుతుంది మరియు ప్రోత్సహించబడుతుంది, ఇది మరేదైనా గురించి నివేదించడంలో ఊహించలేనిది. వాస్తవానికి, ప్యోంగ్యాంగ్‌కు సంబంధించిన ఏదైనా వాస్తవాలను జాగ్రత్తగా తనిఖీ చేసే సాధారణ విధానం సూత్రప్రాయంగా అసాధ్యమని వాదించవచ్చు, ఎందుకంటే సాధారణ జర్నలిజం ఇక్కడ ఉనికిలో లేదు: పాలక పాలన దూకుడుగా ఉంది, యుద్ధభరితంగా మరియు ఉద్దేశపూర్వకంగా దాని స్వంత ప్రజలకు అబద్ధం చెబుతుంది. అదనంగా, భాషా అవరోధం ఉంది. కొరియన్ భాషలో నిష్ణాతులు అయిన సిబ్బందిని చాలా కొద్ది మంది పాశ్చాత్య మీడియా సంస్థలు మాత్రమే కొనుగోలు చేయగలవు. ఉత్తర కొరియాలో ఏమి జరుగుతుందో దాని గురించిన సమాచారం అనువదించబడిన దక్షిణ కొరియా మూలాల నుండి తీసుకోబడినందున ఈ రెండు సమస్యలు చాలా తరచుగా పరిష్కరించబడతాయి, దానిపై ఆధారపడవలసి ఉంటుంది. కానీ అదే సమయంలో, దక్షిణ కొరియా పత్రికలకు దాని స్వంత సైద్ధాంతిక పక్షపాతం, ఉత్తరం వైపు పక్షపాతం ఉన్నాయనే వాస్తవాన్ని వారు దాదాపు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేస్తారు. దక్షిణ కొరియా ద్వీపకల్ప విభజన జరిగిన మొదటి రోజు నుంచి ఉత్తర కొరియాపై ప్రచార యుద్ధంలో నిమగ్నమై ఉంది. దక్షిణ కొరియా యొక్క మీడియా దాని ఉత్తర పొరుగు దేశం గురించి పూర్తిగా క్రూరమైన పుకార్లను ప్రారంభించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ పుకార్లు వాస్తవాల ముసుగులో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి, అవి తరువాత అబద్ధం అని తేలింది, ఉదాహరణకు, ఉత్తర కొరియాలోని విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ తమ జుట్టును తమ జుట్టును ధరించాలని బాగా తెలిసిన “వాస్తవం” కిమ్ జోంగ్-ఉన్. ఒక దక్షిణ కొరియా విలేఖరి తన వార్తాపత్రిక యొక్క సంపాదకీయ విధానం అని వాదించాడు, ఇప్పటికే ఉన్న డేటా యొక్క విశ్వసనీయత గురించి ఏదైనా సందేహం ఉంటే, ఉత్తర కొరియా గురించి ఏదైనా ప్రచురించకుండా అబద్ధాలు లేదా ధృవీకరించని సమాచారాన్ని ప్రచురించడం ఉత్తమం.
మా పక్షపాతాలను నిర్ధారించడానికి దక్షిణ కొరియా మీడియాను విశ్వసించలేమని స్పష్టంగా ఉన్నప్పటికీ, నిరాధారమైన కబుర్లు వాస్తవంగా ప్రదర్శించడం ఇష్టపడే వ్యూహం. 2017లో ఉత్తర కొరియాకు ప్రయాణించకుండా అమెరికన్లను నిషేధించే ముందు, మీడియా ఒక ప్రచారాన్ని ప్రారంభించింది, పర్యాటకం నుండి డబ్బు ఉండవచ్చు (లేదా కాకపోవచ్చు... - వారు దీనిపై దృష్టి పెట్టకుండా ప్రయత్నించారు) అణు అభివృద్ధి వైపు మళ్లించారని విదేశాంగ శాఖ ప్రకటనలను అనంతంగా పునరావృతం చేసింది. ప్రోగ్రామ్ ఆయుధాలు. అటువంటి కథనాల పాఠకులు, ఇబ్బందికరమైన రిజర్వేషన్లను సులభంగా విస్మరించారు. ఉత్తర కొరియా యొక్క పర్యాటక డబ్బు ఎక్కడికి వెళుతుందో విదేశాంగ శాఖ నిజంగా తెలుసుకోవాలనుకుంటే, అధికారులు కొరియో టూర్స్ నుండి సైమన్, టోంగిల్ టూర్స్ నుండి అలెక్ లేదా వారి క్లయింట్‌లను సూచించే ఇతర పాశ్చాత్య ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులతో కూర్చుని మాట్లాడవచ్చు. ఉత్తర కొరియ. ప్రతి డాలర్ ఎలా ఖర్చు చేయబడుతుందో వారు ఖచ్చితంగా గుర్తించగలరు. కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీకి చెందిన కామ్రేడ్ కిమ్ వంటి వ్యక్తులు అన్ని "అన్ని కలుపుకొని" పర్యటనల ఖర్చు యొక్క విఘటనను అందించారు: ఇది ఎయిర్ కొరియో నుండి రెండు దిశలలో విమాన టిక్కెట్ల ధర లేదా చైనా నుండి రైలు టిక్కెట్లు; హోటల్ గదులకు చెల్లింపు, దీని ధర హోటల్ స్థాయి, గది తరగతి మరియు అందించిన అదనపు సేవల సమితిని బట్టి మారుతుంది (ఉదాహరణకు, మా సోసాన్ హోటల్ బడ్జెట్ ఎంపిక), తప్పనిసరి రెండు గైడ్‌ల పని కోసం చెల్లింపు మరియు ఒక డ్రైవర్; దేశంలో మొత్తం బస కోసం ఆహార ఖర్చు మొదలైనవి. DPRK ప్రభుత్వంతో ఏ విధంగానూ సంబంధం లేని పాశ్చాత్య ట్రావెల్ ఏజెన్సీలు పర్యటన యొక్క తుది ఖర్చులో చేర్చిన మొత్తాన్ని కూడా మనం మరచిపోకూడదు. ఈ డబ్బు వారి స్వంత గైడ్‌ల పని కోసం చెల్లించడానికి వెళుతుంది, వారు తరచూ సమూహాలతో పాటు దేశానికి పంపబడతారు మరియు ట్రావెల్ ఏజెన్సీ యొక్క ప్రత్యక్ష లాభం కూడా ఈ మొత్తం నుండి ఏర్పడుతుంది. ఉత్తర కొరియా మనలో చాలా మందికి నైరూప్యమైనదిగా మిగిలిపోయింది కాబట్టి, మనం చెప్పే ప్రతిదాన్ని నమ్మడం చాలా సులభం. ఒక పర్యాటకుడు ఖర్చు చేసే ప్రతి డాలర్ నేరుగా కిమ్ జోంగ్-ఉన్ జేబులోకి వెళ్తుందని ఊహించడం చాలా సులభం. మరియు DPRKలో పర్యాటకం అనేది ఒక పరిశ్రమ, దీనిలో అనేక వాణిజ్య, లాభాన్ని కోరుకునే కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడతాయి.
బహుశా అలాంటి వాదనలు అందరినీ ఒప్పించవు. "వాస్తవానికి, ఉత్తర కొరియాకు అన్ని చోట్ల లాగానే దాని స్వంత వాణిజ్య సంస్థలు ఉన్నాయి," అని ఒకరు అనవచ్చు, "కానీ దేశం యొక్క దృఢమైన నిలువు ఆర్థిక వ్యవస్థ కారణంగా, ఇక్కడ మిగిలి ఉన్న ఏ డాలర్ అయినా చివరికి వెళ్ళే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అణు కార్యక్రమాలు." ఇది నిజమే-కొరియా పాలనలో అంతర్లీనంగా ఉన్న గోప్యత కారణంగా, పర్యాటకం నుండి వచ్చే చిన్న లాభాలు ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళతాయో ఎవరూ 100% ఖచ్చితంగా చెప్పలేరు. ఉత్తర కొరియా తన సైనిక బడ్జెట్‌పై గణాంకాలను ప్రచురించదు మరియు మేము ఎటువంటి దౌత్య ప్రమేయాన్ని తిరస్కరించాము కాబట్టి, మేము భూమిపై ఎటువంటి సమాచారాన్ని సేకరించలేము.
ఏదేమైనా, ఉత్తర కొరియా దిశలో పర్యాటక కార్యకలాపాల నుండి మొత్తం లాభం చాలా తక్కువగా ఉందని మాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఈ మార్కెట్లో కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు మాత్రమే ఉన్నాయి మరియు వారు తమ పని ఫలితాల గురించి సమాచారాన్ని దాచరు: సుమారు ఐదు వేల మంది పర్యాటకులు DPRKకి ఒక సంవత్సరం వెళ్లండి (2017 డేటా) . పోలిక కోసం, ఫ్రాన్స్ ఏటా ఎనభై ఐదు మిలియన్లకు పైగా పర్యాటకులను అందుకుంటుంది.
* * *
నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికీ ఉన్నాయి, వాటిని నేను శ్రీమతి పార్క్‌కి వెల్లడించలేను. నేను నిజంగా బెర్లిన్‌లో ఒంటరిగా జీవించడం లేదని ఆమెకు చెప్పలేను. కొరియన్ సమాజంలో ఇతరులకు భిన్నంగా ఉండే వ్యక్తులను వివరించడానికి ఎటువంటి ఉపన్యాసం లేదు. కొరియన్లు జాతిపరంగా సజాతీయ దేశం, మరియు లైంగికంగా కూడా. మనం కలిసినప్పుడు అపరిచితులు నన్ను అడిగే మొదటి ప్రశ్న నా భార్య ఇప్పుడు ఎక్కడ ఉంది. అత్యంత సాంప్రదాయిక వాతావరణంలో జీవించడం, బయటి ప్రపంచం నుండి వేరు చేయబడి, సాంప్రదాయ కుటుంబం ఉన్న మధ్యలో, ఎవరైనా తమ స్వంత ఇష్టానుసారం లేదా సహజమైన అవసరంతో - జీవించడానికి ఎంచుకుంటారని ఊహించడం కూడా చాలా కష్టం. వేరే జీవితం. ఒక స్త్రీ వివాహం చేసుకోకూడదని లేదా పిల్లలను కనకూడదని నిర్ణయించుకోవచ్చు. లేదంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదు. ప్రేమలో ముద్దులు పెట్టుకునే జంటను సినిమాల్లో కూడా చూడలేని ఈ పరుష సమాజంలో సెక్స్ అనేది నిషిద్ధ అంశం. పాఠశాల పాఠ్యాంశాల్లో లైంగిక విద్య పూర్తిగా లేదు. స్వలింగ సంపర్కం ఒక భావనగా ఉనికిలో లేదు - మరియు దీనికి వ్యతిరేకంగా చట్టం లేనప్పటికీ ఇది. అయినప్పటికీ, దేశం ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలలో ఒకటిగా ఉన్నందున, ప్రత్యేక బ్యారక్‌ల యొక్క గట్టిగా మూసిన తలుపుల వెనుక ఏదో జరుగుతుందని అనుకోవచ్చు, కానీ దాని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరు స్వలింగ సంపర్కం గురించి అకస్మాత్తుగా అడిగితే చాలా మంది ఉత్తర కొరియన్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఇక్కడ "నాన్-హెటెరోసెక్సువల్స్" ఉన్నట్లయితే, వారు తమ స్వభావాన్ని ఏదో ఒకవిధంగా వ్యక్తీకరించలేక తీవ్ర గందరగోళ వాతావరణంలో జీవిస్తారు.
సాధారణంగా, నేను నా కథకు తిరిగి వస్తాను మరియు ధోరణి యొక్క అంశాన్ని మూసివేస్తాను. చివరికి, నేను ఇక్కడకు వచ్చింది నేర్పడానికి కాదు, నేర్చుకోవడానికి. వారు ఏదైనా కనుగొంటే, ఉత్తమంగా అది విపరీతమైన ఇబ్బంది, ఇబ్బంది మరియు అంతులేని ప్రశ్నలకు కారణమవుతుంది. కేవలం ఒక అమెరికన్ అయినప్పటికీ, నేను ఇప్పటికే వాకింగ్ ఫ్రీక్ షోని. శారీరక హింసకు నేను భయపడను. నేను భరించలేని అవమానానికి భయపడుతున్నాను, నేను ఎక్కడికి వెళ్లినా నిరంతరం ఏదో వివరించాలి మరియు ఎల్లప్పుడూ సాకులు చెప్పాలి, ఇది హింస యొక్క రూపమే. కొన్ని విషయాల గురించి నా అభిప్రాయాలను నా దగ్గరే ఉంచుకుంటాను. నేను దేని కోసం సైన్ అప్ చేస్తున్నానో నాకు ముందుగానే బాగా తెలుసు. మరలా, నేను నేర్చుకోవడానికి వచ్చాను, బోధించడానికి కాదు.
తట్టుకో. జీవించి.
 
అధ్యాయం ముప్పై
మూడవ వారం చివరిలో, మేము Myohyangsan పర్వతాలకు ఒక రాత్రిపూట యాత్రను ప్లాన్ చేస్తున్నాము - "మర్మమైన సువాసన పర్వతాలు." ఈ పర్వతాలలో మ్యూజియం కాంప్లెక్స్ “ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్” ఉంది - విదేశీ అతిథులు రాష్ట్రం ఉనికిలో ఉన్న అన్ని సంవత్సరాలలో నాయకులకు బహుమతుల యొక్క భారీ రిపోజిటరీ. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కమ్యూనిస్ట్ దేశాలలో ఇలాంటి ప్రదర్శనలు సర్వసాధారణం, కానీ ఉత్తర కొరియా అన్నింటికంటే గొప్పది, ఈనాటికీ మనుగడలో ఉంది. నిజానికి, ఈ ప్రదర్శన కొరియాలో మాత్రమే కాదు. కొన్ని రోజుల క్రితం మేము ప్యోంగ్యాంగ్‌లో అంతగా తెలియని మరొక "ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్"ని సందర్శించాము, దాని ఉనికి నాకు ఇంతకు ముందెన్నడూ తెలియదు.
ఇది చాలా వేడి వేసవి రోజు. ఎగ్జిబిషన్‌కు వెళ్లడానికి, మేము ప్యాంగ్‌యాంగ్‌లోని దిగువ పశ్చిమ శివారు ప్రాంతాలైన మాంగ్‌యోంగ్‌డే ప్రాంతం గుండా చాలా సేపు డ్రైవ్ చేయాల్సి వచ్చింది. శివారు ప్రాంతాన్ని పరిపాలనాపరంగా ప్యోంగ్యాంగ్‌లో భాగంగా పరిగణించినప్పటికీ, దాని భూభాగం చాలా అభివృద్ధి చెందని గ్రామీణ ప్రాంతం వలె ఉంటుంది. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం కలాష్నికోవ్స్‌తో సెంట్రీలు కాపలాగా ఉంది. భవనంలోకి ప్రవేశించడానికి, మీరు పూర్తిగా భద్రతా స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొబైల్ ఫోన్‌లతో సహా అన్ని వ్యక్తిగత వస్తువులు తప్పనిసరిగా ప్రత్యేక నిల్వ సెల్‌లలో వదిలివేయాలి. ఫోటోగ్రఫీ నిషేధించబడింది. సందర్శకులను హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్‌లను ఉపయోగించి శోధిస్తారు. అప్పుడు మీరు మీ బూట్ల నుండి దుమ్మును పేల్చే యంత్రం ద్వారా వెళ్లాలి, ఆ తర్వాత సందర్శకులు ప్రధాన ప్రదర్శనశాలలోకి ప్రవేశిస్తారు. మేము మ్యూజియంను సందర్శించినప్పుడు, మాకు ఒక యువ మహిళా గైడ్ నాయకత్వం వహించింది - అనివార్యమైన చోసోటన్‌లో. నాలుగు అంతస్థుల భవనాన్ని 2012 ఆగస్టు 1న ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. మేము మొదటి గదిలోకి ఆహ్వానించబడ్డాము, వీటిలో ప్రధాన ప్రదర్శనలు పన్నెండు మీటర్ల ఎత్తులో ఉన్న రెండు పెద్ద పాలరాతి శిల్పాలు. ఇది కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జోంగ్ ఇల్, వారి వెనుక ప్రకాశవంతమైన పింక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నాయకులకు అందరూ తలవంచాల్సిందే. లాంఛనాలు పూర్తయిన తర్వాత పర్యటన ప్రారంభమైంది.
మాటలు లేకుండా, కిట్చీ అద్భుతాల యొక్క ఈ భారీ థియేటర్‌లో మనం ఒకరితో ఒకరు దృశ్యమాన సంబంధాన్ని నివారించాలని అలెగ్జాండర్ మరియు నేను వెంటనే అర్థం చేసుకున్నాము, లేకపోతే మనం నవ్వుతో చనిపోతాము. రెండు భాగాలతో కూడిన తెల్లటి ఫ్రేమ్‌లోని పెయింటింగ్, కిమ్ జోంగ్ ఇల్, కవచం ధరించి, మౌంట్ పేక్టుసాన్ సమీపంలోని అగ్నిపర్వత సరస్సు నేపథ్యంలో పులిపై స్వారీ చేస్తున్నట్లు మరియు అతని పక్కన దక్షిణ కొరియాలోని మౌంట్ హోసన్ వద్ద సైనిక యూనిఫారంలో మరియు ఒక పులిని చిత్రీకరించారు. అతని పాదాల దగ్గర పడుకుంది. ఈ కళాఖండాన్ని 1992లో మ్యూజియానికి విరాళంగా ఇచ్చాడు, "విదేశాల్లో నివసిస్తున్న ఒక స్వదేశీయుడు, జపనీస్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాడు."
అప్పుడు మాకు నాయకుల రోజువారీ వస్తువులను తాబేలు పెంకుతో చేసిన పెన్ను, బంగారంతో కప్పబడి చూపించారు, ఈ పెన్ను కిమ్ ఇల్ సంగ్ మరణించే వరకు ఉపయోగించారు.
"ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్" మౌంట్ పెక్టుసాన్ యొక్క చివరి రేఖను మెప్పించడానికి రూపొందించిన ప్రదర్శనలను కూడా కలిగి ఉంది. ఒక "చైనాలో నివసిస్తున్న కొరియన్," గుర్తు చెప్పినట్లు, నారింజ-బూడిద పులిని వర్ణించే మూడు టన్నుల బరువున్న స్మారక జాడే శిల్పాన్ని విరాళంగా ఇచ్చాడు. ఇది కళాత్మక కిట్ష్ యొక్క ప్రధాన ఉదాహరణ. దాని పీఠంపై ఉన్న శాసనం ఇలా ఉంది: "మార్షల్ కిమ్ జోంగ్-ఉన్‌కు ధన్యవాదాలు, మాకు ఉజ్వల భవిష్యత్తు ఎదురుచూస్తోంది." ప్యోంగ్యాంగ్‌లో ఏమి జరుగుతుందో అనుసరించే వారికి వింతగా అనిపించని మరొక బహుమతి లెబ్రాన్ జేమ్స్ ఆటోగ్రాఫ్ చేసిన స్పాల్డింగ్ ప్రో NBA బాస్కెట్‌బాల్. జేమ్స్ ఎవరి కోసం ఈ బాల్‌పై సంతకం చేస్తున్నాడో తెలుసా అని నాకు చాలా అనుమానం. ఆ బంతి ఎక్కడ ముగిసిందో తెలిస్తే అతను చాలా ఆశ్చర్యపోతాడు.
విదేశాలలో నివసిస్తున్న కొరియన్ల బహుమతుల కోసం మొత్తం అంతస్తు అంకితం చేయబడింది. అక్కడ, ఉదాహరణకు, క్వాంగ్ మ్యోంగ్సన్ రాసిన “కిమ్ జోంగ్ ఇల్: గైడింగ్ స్టార్ ఆఫ్ ది ట్వంటీ-ఫస్ట్ సెంచరీ” పుస్తకం ప్రదర్శించబడింది. ఇది బహుశా మారుపేరు కావచ్చు, ఎందుకంటే ఈ పుస్తకానికి లింక్ తప్ప రచయిత గురించి నాకు ఎటువంటి సమాచారం దొరకలేదు.
ఫిబ్రవరి 16, 2000న తన పుట్టినరోజు సందర్భంగా, కిమ్ జోంగ్ ఇల్ గైడ్ "శవపేటిక నిధి"గా వర్ణించాడు. అనువాదంలో ఇబ్బందుల కారణంగా బహుశా నిజమైన అర్థం పోయింది. అయినప్పటికీ, ఆ తర్వాత నేను చూసిన ప్రతిదానిని ప్రతిబింబిస్తూ, అటువంటి సూత్రీకరణతో మొత్తం ప్యోంగ్యాంగ్‌ను “ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్” అని పిలవడం చాలా సముచితమని నేను నిర్ణయానికి వచ్చాను. అయితే, ఆ సమయంలో గైడ్ చూపుతున్న వస్తువు చిన్న జాడే పెట్టె. మూత తెరిచి చూస్తే 216 $100 బిల్లులు వెల్లడవుతాయి, దాని క్రమ సంఖ్య “216”తో ముగిసి ఉంటుంది. ఈ నోట్లను ఇప్పుడు "శవపేటిక ఖజానా"లో ఉంచారా అని నేను అడుగుతున్నాను. నెగెటివ్‌గా తల ఊపుతూ, గైడ్ నన్ను చాలా అనర్గళంగా చూస్తున్నాడు.
ఈ అలంకరించబడిన మరియు స్పష్టంగా ఖరీదైన బహుమతులతో పాటు, CDలు, బ్యాడ్జ్‌లు, రిఫ్రిజిరేటర్ మాగ్నెట్‌లు మరియు బంపర్ స్టిక్కర్‌లు వంటి పెద్ద సంఖ్యలో సాధారణ ట్రింకెట్‌లు కూడా ప్రదర్శనలో ఉన్నాయి, అన్నీ గాజు కేసుల వెనుక ప్రదర్శించబడతాయి. విదేశీగా పరిగణించబడే ఏదైనా స్థానికులకు అన్యదేశంగా మరియు ముఖ్యమైనదిగా అనిపించాలి. "ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా" నుండి కిమ్ జోంగ్ ఇల్ గౌరవ డాక్టరేట్ చిహ్నం. చివరగా, మేము ముగ్గురం ఒక గ్లాస్ డిస్‌ప్లే కేస్ ముందు కనిపించాము, అందులో బ్రాడ్‌వే మ్యూజికల్ "మమ్మా మియా!" నుండి ఒక కప్పు ప్రదర్శించబడింది. ABBA సంగీతానికి. మింగ్ మరియు స్థానిక గైడ్ మమ్మల్ని సంప్రదించారు.
మిన్ విశాలమైన కళ్ళతో నా వైపు చూసాడు: "ట్రావిస్, "మమ్మా మియా" అంటే ఏమిటి?"
అకస్మాత్తుగా మందమైన శబ్దం వచ్చింది. మేము త్వరగా తిరిగాము మరియు ఒక అద్భుతమైన చోసోనోట్‌లో ఉన్న అమ్మాయి గైడ్ నేలపై పడిపోయినట్లు చూశాము. మిన్ ఆమె వద్దకు పరుగెత్తాడు, ఆమెను నేలపై నుండి ఎత్తుకుని సమీపంలోని బెంచ్‌కు తీసుకువచ్చాడు.
అలెగ్జాండర్ నా వెనకే వచ్చాడు. "నువ్వు ఇది చూసావా? - అతను నా చెవిలో గుసగుసలాడాడు. - ఆమె మూర్ఛపోయింది".
కారిడార్ చివరిలో ఈ మ్యూజియం చుట్టూ ఉన్న అందమైన గ్రామీణ ప్రకృతి దృశ్యాన్ని చూసే ఓపెన్ టెర్రస్ ఉంది. మేము దానిపైకి వెళ్లి వేసవి రోజు యొక్క stuffiness లోకి డైవ్ చేసాము. బాల్కనీలో మా కోసం పానీయాలు మరియు తేలికపాటి స్నాక్స్‌తో కౌంటర్ ఉంది - సందర్శకులు మాత్రమే. నేను నా కోసం ఐస్‌డ్ కాఫీ డబ్బాను మరియు గర్ల్ గైడ్ కోసం వాటర్ బాటిల్ కొన్నాను, అతను ఇబ్బందిగా నవ్వుతూ స్పందించాడు.
మా విహారం ముగిసింది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రదర్శన యొక్క అన్ని అంతస్తులను ఒక రోజులో అన్వేషించడం అసాధ్యం. ఓపెన్ టెర్రస్ మీద ఎక్కువసేపు ఉండలేని గాలి చాలా వేడిగా ఉంది. ఓపెనింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ఏవీ లేవు - సమృద్ధిగా ఉన్న పచ్చదనం మరియు మ్యూజియానికి దారితీసే పొడవైన రహదారి. Myohyangsan పర్వతంలో "అంతర్జాతీయ స్నేహ ప్రదర్శన" మరింత ఆకట్టుకునేలా ఉంటుందని అలెక్ వాగ్దానం చేశాడు.
మేము ఇప్పటికే మా మినీబస్సులో ఉన్నప్పుడు, బాలిక గైడ్ ఐదు నెలల గర్భవతి అని మిన్ చెప్పింది. మరియు ఆమె ఈ ఉదయం అల్పాహారం తీసుకోలేదు.
* * *
మేము ప్యోంగ్యాంగ్ నుండి నాలుగు గంటల ప్రయాణం తర్వాత Myohyangsan పర్వతాల వద్దకు వచ్చినప్పుడు, నా వెన్ను పూర్తిగా బిగుసుకుపోయింది. ఈ రహదారి 1980లలో ఆర్థిక పతనానికి ముందు నిర్మించబడింది మరియు అప్పటి నుండి మరమ్మత్తు చేయలేదు. మేము సాయంత్రం ఆలస్యంగా చేరుకున్నాము. హోటల్‌కి వెళ్లే చీకటి రహదారి ట్రాఫిక్ మరియు పాదచారులకు దూరంగా ఉంది, ఇద్దరు సైనికులు మాత్రమే అటూ ఇటూ నడుస్తున్నారు. మా కారు హెడ్‌లైట్‌లు తొమ్మిదేళ్ల దుస్తులు ధరించిన మహిళను ప్రకాశిస్తాయి, కానీ చాలా అధికారిక ఉత్తర కొరియా శైలిలో, ఆమె మోకాళ్ల క్రింద పడే దుస్తులలో.
చిరిగిన టీ-షర్టులు ధరించి తాగే సైనికులను మినహాయించి, మేము మాత్రమే కస్టమర్లుగా ఉన్న హోటల్ రెస్టారెంట్‌లో మమ్మల్ని చూపుతారు. మా కొరియన్ గైడ్‌లు మరియు డ్రైవర్ కోసం ప్రత్యేక డైనింగ్ ఏరియా ఉంది. మాకు పూర్తిగా తినకూడని విందు అందించబడుతుంది. చికెన్‌కు బదులుగా ఒక రకమైన మృదులాస్థి ఉంది, సూప్ ఒక సన్నని మష్, మరియు కూరగాయలలో మిగిలి ఉన్నదంతా వాటి పేరు. వారు మాకు తీసుకువచ్చే దాదాపు అన్ని బీర్‌లను నేను గల్ప్ చేసాను, ఆపై నన్ను క్షమించి నా గదికి వెళ్తాను. మరుసటి రోజు ఉదయం నాకు భయంకరంగా అనిపిస్తుంది. రెస్టారెంట్‌లో అల్పాహారం నిన్నటి విందు వలె అసహ్యంగా కనిపిస్తుంది. బయట చాలా వేడిగా ఉంది, ఇది నా బాధను మరింత పెంచుతుంది. అదృష్టవశాత్తూ, హ్వా ముందుగానే మా మినీబస్సులో ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసింది.
ఒక సామ్యవాద మొండెం, ఒక కొరియన్ తల - మేము ఒక సంప్రదాయ ప్యాలెస్ శైలిలో రెండు భవనాలు చేరుకోవడానికి వరకు ఒక మూసివేసే రహదారి వెంట మేము నెమ్మదిగా Myohyangsan పర్వతాల పాదాల వద్ద లోతైన ప్రవాహం వెంట దిగి. ఇది ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌కి ప్రవేశ ద్వారం. భారీ పార్కింగ్ ఖాళీగా ఉంది. బహుమతుల ప్రదర్శన ఉన్న భవనాలు, లోతులలో, పర్వతప్రాంతంలో ఉన్నాయి. వెండి మెషిన్ గన్లతో ఇద్దరు యువ సైనికులు భవనాల మధ్య నడుస్తున్నారు. మేము మినీబస్సు నుండి బయటకు రావడాన్ని వారు గమనించినప్పుడు, వారిలో ఒకరు మరొకరికి కొంత జోక్ చేస్తారు. రెండవది, బ్రేకింగ్ ప్రోటోకాల్, నవ్వుతుంది. మేము కిమ్ ఇల్ సంగ్‌కి బహుమతులతో భవనాన్ని చేరుకుంటాము, గార్డుల నవ్వు తగ్గుతుంది, వారు మా ముందు పక్కకు తప్పుకుంటారు మరియు తెల్లటి చేతి తొడుగులు తమ చేతులతో నాలుగు టన్నుల బరువున్న కాంస్య గేటును తెరుస్తారు.
బయట నిజంగా వేడిగా ఉన్నప్పటికీ, ఈ పర్వత ప్యాలెస్ లోపల గాలి ఉష్ణోగ్రత చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, బహుశా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌కు ధన్యవాదాలు - విద్యుత్ వినియోగంపై అన్ని పరిమితులతో నరకానికి! మా గైడ్, సహజంగా చోసోనోట్‌లో ధరించి, మా బేస్‌బాల్ క్యాప్‌లను తీసివేసి, మా కెమెరాలు మరియు ఫోన్‌లను నిల్వ గదిలో ఉంచి, మాకు అందించే క్లాత్ షూ కవర్‌లను ధరించమని చెప్పారు. మెటల్ డిటెక్టర్ మరియు డస్ట్-బ్లోయింగ్ పరికరాన్ని దాటిన తర్వాత, మేము పవిత్రమైన హాలులోకి ప్రవేశిస్తాము, అక్కడ మేము కిమ్ ఇల్ సంగ్‌కి నమస్కరిస్తాము, ఈసారి నేపథ్యంలో పేక్టుసాన్ పర్వతంతో చిత్రీకరించబడింది. ప్యోంగ్యాంగ్ “ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్” గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే కనీసం రెండు రోజులు కావాలంటే, ఈ మ్యూజియంలోని వందలాది హాళ్లలో గ్లాస్ కేస్‌లలో ప్రదర్శించబడిన డెబ్బై ఒక్క వేల ఎగ్జిబిట్‌లను పరిశీలించడానికి ఎంత సమయం పడుతుంది...
డ్రింక్ ట్రే పట్టుకుని సగ్గుబియ్యమున్న మొసలి ముందు నిల్చున్న నాకు అకస్మాత్తుగా చలికి వణుకుతున్నట్లు అనిపిస్తుంది. దురదృష్టవశాత్తు, ఈ ట్రేలో ఉన్న అద్దాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉదాసీనత, ఈ రోజువారీ అధివాస్తవికత యొక్క మతిమరుపు ద్వారా తీవ్రతరం అవుతుంది, ఇది వెన్నెముకలో పదునైన నొప్పికి దారితీస్తుంది.
సేకరించిన అన్ని బహుమతుల యొక్క దిగ్భ్రాంతికరమైన సంఖ్య మరియు సంక్లిష్టత ప్రపంచంలోని ఇతర నాయకులకు అత్యంత గౌరవం యొక్క చిహ్నాలను స్వయంగా అనుభవించడానికి ఇక్కడకు తీసుకువచ్చిన సగటు ఉత్తర కొరియా ఉద్యోగి యొక్క ఊహలను భ్రమింపజేయాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సాధారణ దౌత్య ప్రోటోకాల్‌లో భాగమని వారు ఖచ్చితంగా చెప్పరు. ఇక్కడ అందించిన బహుమతులు చాలావరకు నాయకుల విదేశీ అనుచరులు వ్యక్తిగతంగా సమర్పించినవి కావు, అయితే అధికారిక గౌరవ సంకేతాల యొక్క సాధారణ మార్పిడిలో భాగంగా వివిధ పార్టీల కార్యకర్తలు వారి విదేశీ సహచరుల నుండి స్వీకరించారు. ప్రదర్శించబడే బహుమతులు ప్రపంచంలోని ముగ్గురు కిమ్‌లు సంపాదించిన గౌరవం మరియు గౌరవాన్ని మాత్రమే కాకుండా, ఈ బహుమతులను వారి వ్యక్తులతో "భాగస్వామ్యం" చేయడంలో వారి దాతృత్వాన్ని కూడా ప్రతి ఒక్కరికీ ప్రదర్శించాలి. ఇది మన సోషలిజం - వారు చెప్పినట్లు.
విహారయాత్ర తర్వాత, మేము బాగా అమర్చిన ఎయిర్ కండిషన్డ్ హాల్స్‌లో స్తంభింపజేసి, కిమ్ జోంగ్ ఇల్ నుండి బహుమతులతో భవనం యొక్క బాల్కనీలో వేడెక్కాము మరియు మా పాదాల వద్ద విస్తరించి ఉన్న లోయ యొక్క ఛాయాచిత్రాలను తీసుకుంటాము. ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ ఎగ్జిబిషన్ దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది కాబట్టి, అతిథి పుస్తకంలో ఏదైనా రాయమని మింగ్ మమ్మల్ని ఒప్పించాడు. కానీ ఇది అంత తేలికైన పని కాదు, ఎందుకంటే ఆమె మన పేర్లకు సంబంధించిన లేఖనాల కంటే ఎక్కువ చూడాలనుకుంటోంది. సందర్శకులు ఈ ప్రదేశంలో, ఈ ప్రదేశంలో తాము చూసిన వాటిని చూసి వారి ఆనందానికి సంబంధించిన వివరణతో మరియు నాయకుల పట్ల వారి ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తీకరించడం ద్వారా మొత్తం పేజీని పూరించడం చాలా మంచిది. గైడ్ మీ సమీక్షను కొరియన్ పదానికి పదానికి అనువదించాలి. అలెగ్జాండర్ మరియు నేను బాల్కనీ పక్కనే ఉన్న దుకాణాలలో పరిసరాలను ఫోటోలు తీయడం మరియు సావనీర్‌లను కొనుగోలు చేయడంలో చాలా బిజీగా ఉన్నాము. విగ్రహాలకు నమస్కరించడం ఒక విషయం. ప్రచారానికి ఉపయోగించబడే పేజీలలో మీ పేరును ఎప్పటికీ వ్రాయడం, మీ జేబులో అత్తి పండ్లను పెట్టుకుని వ్రాతపూర్వకంగా ప్రశంసించడం పూర్తిగా భిన్నమైనది. ఫలితంగా, అలెక్ మనందరి కోసం ర్యాప్ తీసుకోవలసి వస్తుంది. నేను అతని పట్ల సానుభూతిని కలిగి ఉన్నాను. కానీ చివరికి, టోంగిల్ టూర్స్ అతని సృష్టి, మాది కాదు.
* * *
మినీబస్సు వద్దకు తిరిగి వెళుతున్నప్పుడు, నేను దాదాపు స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. నా మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటూ, నేను హోటల్‌లో డిన్నర్ చేయడం ఇష్టం లేదని మిన్‌కి చెప్పాను. నా ముఖం యొక్క పాలిపోవడాన్ని అంచనా వేస్తూ, మిన్ నవ్వాడు, కానీ చాలా ఆందోళనతో. అంతా ముందుగానే సిద్ధం చేసుకున్నారు. చివరి నిమిషంలో మార్పులు సంక్లిష్టతలను సృష్టిస్తాయి; మీరు వాటిని మీ స్వంత జేబులో నుండి చెల్లించాలి. కానీ ఇప్పుడు నేను పట్టించుకోను - నేను కనీసం కొంచెం పోషకమైనదాన్ని తినాలి.
తిరుగు ప్రయాణంలో పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక భారీ హోటల్ వద్ద ఆగాము. ఈ తరహా లగ్జరీ హోటళ్లపై దేశానికి ప్రత్యేక ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాంగ్సాన్ "సిక్స్-స్టార్" హోటల్ అని రో చాలా సీరియస్ లుక్‌తో చెప్పారు. బో టైలో ఉన్న ద్వారపాలకుడి ఖాళీ లాబీలో మమ్మల్ని పలకరిస్తుంది. మేము హోటల్ రెస్టారెంట్లలో ఒకదానిలో తినగలమా అని రో అడిగాడు. దీని తరువాత సుదీర్ఘ వివరణలు ఉన్నాయి, దీని సారాంశం ఏమిటంటే "అతిథులు మాత్రమే ఇక్కడ భోజనం చేయవచ్చు." కానీ నిజం కంటితో కనిపిస్తుంది: హోటల్ పూర్తిగా ఖాళీగా ఉంది, కాబట్టి రెస్టారెంట్లలో ఆహారం లేదు.
అదృష్టవశాత్తూ, కొంతమంది ఔత్సాహిక ఆత్మ హోటల్ పక్కన బార్బెక్యూ స్టాండ్‌ను నడుపుతోంది. కొన్ని మాంసాన్ని రెండు డాలర్లకు గ్రిల్ చేయడం యజమానులు సంతోషంగా ఉన్నారు. మేము ఒంటరిగా ఉన్న యువ సైనికుల గుంపుకు ఎదురుగా ఖాళీ టేబుల్ వద్ద కూర్చున్నాము. ఖచ్చితంగా, ఇది నేను తిన్న అత్యుత్తమ భోజనం కాదు, కానీ ఫిర్యాదు చేయడంలో అర్థం లేదు.
మేము ప్యోంగ్‌యాంగ్‌కి తిరిగి వచ్చేసరికి, అప్పటికే సాయంత్రం - విందు సమయం. వెనుక సీటులో ఎగుడుదిగుడుగా ప్రయాణించడం వల్ల నా గొంతు ఉబ్బింది మరియు నా వెన్ను మరియు పిరుదులు నొప్పిగా ఉన్నాయి. నేను బలహీనత అన్నిటికీ మునిగిపోతున్నట్లు భావిస్తున్నాను, అంటే ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా సంక్రమణ యొక్క ఆసన్నమైన దాడి. హోటల్ లాబీలో, నేను తరగతిని కోల్పోవలసి ఉంటుంది కాబట్టి రేపు శ్రీమతి పార్క్‌కి నా క్షమాపణలు తెలియజేయమని మిన్‌ని అడుగుతున్నాను. నాకు బుద్ధి రావాలి.
* * *
నిజానికి, నా అనారోగ్యం కేవలం శారీరక లక్షణాల కంటే ఎక్కువ. నేను భావిస్తున్నది సాధారణ బలహీనత. ఆహారం వల్ల మలబద్ధకం ఏర్పడింది, ఇరుకైన, అసౌకర్యమైన మినీబస్సులో పాక్షికంగా వంకరగా ఉన్న గుంతల మీదుగా లాంగ్ రైడ్ చేయడం వల్ల నా వీపు మరియు మెడపై గడ్డలు ఉన్నాయి, నా కడుపు ఖాళీగా ఉంది, కానీ నాకు ఆకలి లేదు, దీనికి విరుద్ధంగా, నేను బోట్లను అనుభవిస్తున్నాను వికారం, నా తలలో ఏదో కొట్టుకుంటోంది. కానీ అంతిమంగా ఇప్పుడు నన్ను ఎక్కువగా బాధపెడుతున్నది నా ఆత్మ అని నేను అనుకుంటున్నాను.
నేను చాలా అలసిపోయాను. అయిపోయింది. నేను చాలా వారాలుగా ఒంటరిగా ఉండలేదు మరియు అది ఇంకా ఎక్కువ కాలం ఉన్నట్లు అనిపిస్తుంది. నేను రోలర్ కోస్టర్‌ను నడుపుతున్నట్లుగా ప్రతిరోజూ నా భావోద్వేగ స్థితి అస్థిరంగా ఉంటుంది: గాని నేను విపరీతంగా విసుగు చెందాను, లేదా నేను కొన్ని కొత్త కుట్రలతో ఆకర్షితుడయ్యాను. మొదట నేను కలుసుకున్న మంచి వ్యక్తుల చిత్తశుద్ధి మరియు చిత్తశుద్ధితో నేను కన్నీళ్లతో ఆకర్షితుడయ్యాను; కానీ మరుసటి సెకను నా తలలో ఏదో క్లిక్ పడింది మరియు ప్రతిదీ జరుగుతున్న భయంకరమైన పరిస్థితి, ప్రజలపై నిరంతర అణచివేత, వారి భయం, చుట్టూ ఉన్న ప్రతిదీ ఎంత తప్పు అనే కనీస ఆలోచనను ప్రజలకు దూరం చేసే మేధో బానిసత్వం నాకు గుర్తుంది. . ఇది ప్రశ్నలను అడిగే వ్యక్తుల సామర్థ్యాన్ని నాశనం చేస్తుంది. మానవ స్వభావం యొక్క భవిష్యత్తు కోసం నా ఆశ ప్రతి నిమిషం పూర్తిగా అనియంత్రితంగా మంటలు మరియు ఆరిపోతుంది. మతిస్థిమితం లేని ఆలోచనలు వస్తాయి మరియు పోతాయి. సాయంత్రం మంచం మీద పడుకుని నిద్రించడానికి ప్రయత్నిస్తుంటే, మా గదులు నిజంగా దోషాలతో నిండి ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోతున్నాను. బాల్కనీలో అలెగ్జాండర్‌తో మా సాయంత్రం గుసగుసలాడే సంభాషణలను వారు వినగలిగితే? బగ్‌లను ఎక్కడ ఇన్‌స్టాల్ చేయవచ్చు? ఫోన్‌లోనా? పురాతనమైన, పడక పట్టిక లాంటి రేడియోలో కేవలం పని చేస్తుందా? ఫైర్ అలారంలోనా? నేను పైకప్పు వైపు చూస్తున్నాను. సరే, బహుశా ఎక్కడో బగ్ ఉండవచ్చు. దాచిన కెమెరా గురించి ఏమిటి? వాళ్ళు మనల్ని దొంగిలించడమే కాదు, మనపై కూడా నిఘా వేస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, నా ల్యాప్‌టాప్‌ని ఉపయోగించాలా, దానిని నేను నా హోటల్ గదిలోని టేబుల్‌పై నిర్లక్ష్యంగా వదిలేసానా? బహుశా పగటిపూట, నేను తరగతిలో ఉన్నప్పుడు, వారు నా గదిలోకి వచ్చి, ముందు రోజు నేను వ్రాసినవన్నీ చదివారా?
నాకు నేను చెప్పుకుంటున్నాను: ఇది కేవలం మతిస్థిమితం. కానీ దీన్ని తనిఖీ చేయడానికి మార్గం లేదని నేను తర్వాతి సెకనులో అర్థం చేసుకున్నాను. బహుశా నేను మరచిపోవాలా మరియు దాని గురించి ఆలోచించకూడదా? నేను నిద్రపోవడం కష్టం. మరియు అలారం గడియారం మోగినప్పుడు, నా ఆకలి తిరిగి రాలేదని నేను భావిస్తున్నాను. నేను కాసేపు వేచి ఉన్నాను, ఇతరులు బహుశా ఇప్పటికే హోటల్ నుండి బయలుదేరి ఉండవచ్చు మరియు నేను ఎలివేటర్‌ను క్రిందికి తీసుకుంటాను. కానీ అల్పాహారం అందించే రెస్టారెంట్‌కి కాదు. నేను మసాజ్ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
రెండవ అంతస్తులో మీరు అదనపు సేవలను ఆర్డర్ చేయగల గది ఉంది: ఇండోర్ హోటల్ కొలనులో ఈత కొట్టండి, ఆవిరిని సందర్శించండి, కేశాలంకరణకు వెళ్లండి, డాక్టర్తో అపాయింట్మెంట్ చేయండి. హోటల్ ఉద్యోగి నాకు లామినేటెడ్ ధరల జాబితాను అందజేస్తాడు. వెల్నెస్ బాడీ మసాజ్ - $20. నేను ధర జాబితాలోని ఈ వస్తువును సూచించాను మరియు నా తల నిశ్చయంగా వణుకుతాను. ఆ స్త్రీ నన్ను మసాజ్ గదికి తీసుకెళ్ళి, నా లోదుస్తులను విప్పి మసాజ్ టేబుల్‌పై పడుకోమని చెప్పింది. అప్పుడు ఆమె అదృశ్యమవుతుంది.
నేను బహుశా ఐదు, బహుశా ఇరవై నిమిషాలు వేచి ఉన్నాను - సమయం చాలా నెమ్మదిగా మరియు అస్పష్టంగా గడిచిపోతుంది, నేను దానిని అభినందించే సామర్థ్యాన్ని కోల్పోతాను. చివరగా, తలుపు తెరిచిన శబ్దం వినబడుతుంది. ఒక వృద్ధుడు లోపలికి వచ్చి, నవ్వుతూ, తల వూపి, సంజ్ఞలను ఉపయోగించి, నా కడుపు మీద పడుకోమని అడిగాడు. అతను తప్పనిసరిగా డాక్టర్ అయి ఉండాలి. మసాజ్ అనేది ఓరియంటల్ మెడిసిన్‌లో అంతర్భాగం, మరియు సోసన్ హోటల్ క్రీడా సౌకర్యాలకు సమీపంలో ఉంది. ఈ నెలలో హోటల్‌లో విదేశీ క్రీడా బృందాలు ఎక్కువగా లేవు, కాబట్టి డాక్టర్ స్థానిక క్రీడాకారులు - టైక్వాండో రెజ్లర్‌లు, స్విమ్మర్లు, బాస్కెట్‌బాల్ ప్లేయర్‌లు మరియు జిమ్నాస్ట్‌లు - మా హోటల్ చుట్టూ ఉన్న క్రీడా మైదానాల్లో శిక్షణను చూస్తున్నారు. బహుశా ఈ వైద్యుడిని వారిలో ఒకరితో పిలిచి ఉండవచ్చు.
ఒక్క మాట కూడా చెప్పకుండా, డాక్టర్ వెంటనే తన వేళ్లను నా శరీరంలోని అన్ని సమస్య ప్రాంతాలలో పెట్టాడు - మరియు వాటిలో చాలా ఉన్నాయి. అతను దాదాపు వెంటనే వారిని గుర్తించాడు. అతని వేళ్లు సహజంగానే (కానీ ఈ ప్రవృత్తి చాలా అనుభవం యొక్క ఫలితం) నా మెడ మరియు వీపుపై నాకు ఇబ్బంది కలిగించే అన్ని ప్రదేశాలను త్రవ్విస్తుంది. అతను తన వేళ్ళతో తగినంతగా నొక్కాడు, అది కొద్దిగా బాధిస్తుంది, దాని తర్వాత ఉపశమనం కలుగుతుంది. స్పర్శ యొక్క వైద్యం శక్తి అలాంటిది. నేను దేశానికి వచ్చినప్పటి నుండి ఏ వ్యక్తితోనూ శారీరక సంబంధాలు పెట్టుకోలేదు. ఫలితంగా, టచ్ నుండి నా సంచలనాలు నిస్తేజంగా మారాయి.
అప్పుడు డాక్టర్ నన్ను తిరగమని మరియు నా వెనుక పడుకోమని సంకేతాలు ఇస్తాడు. అతను నా శరీరాన్ని పిసికి కలుపుతాడు, తద్వారా అతను నా ప్రేగులకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా అతను లోతుగా మరియు లోతుగా వెళ్తాడు, అతని వేళ్లు కొవ్వు పొరల ద్వారా చొచ్చుకొనిపోయి చివరకు కాలేయానికి చేరుకుంటాయి. నేను అసంకల్పితంగా బర్ప్ మరియు అతను నవ్వుతాడు. నిజానికి, నేను ఇంతకు ముందు చాలాసార్లు మసాజ్ చేయించుకున్నాను, కానీ మసాజ్ థెరపిస్ట్ చేతులు నా అంతర్గత అవయవాలకు చేరడం ఇదే మొదటిసారి. కడుపు సమస్యల గురించి నేను ఒక్క మాట కూడా చెప్పనప్పటికీ, డాక్టర్ స్వయంగా ప్రతిదీ అనుభవిస్తున్నారని నేను మళ్ళీ గమనించాను. అతను ఏమి చేసాడో మరియు ఎలా చేసాడో నాకు తెలియదు, కానీ అతను అన్ని "నొప్పి పాయింట్లను" కొట్టగలిగాడు, ప్రతిస్పందనగా నా నుండి ఒక్క బర్ప్ అందుకున్నాడు. ఫలితంగా, అతను నా శరీరం నుండి అన్ని వ్యాధులను తొలగించినట్లు నాకు అనిపించింది. అతను పూర్తి చేసిన తర్వాత, అతను క్లుప్తంగా నమస్కరించాడు మరియు నేను కృతజ్ఞతలు చెప్పేలోపు త్వరగా గది నుండి అదృశ్యమయ్యాడు. నేను లేచి నిలబడి తక్షణమే గ్రహించాను: కేవలం ఒక గంట క్రితం నన్ను చాలా బాధపెట్టిన ప్రతిదీ ఎక్కడో అదృశ్యమైంది. శరీరం మరియు ఆత్మ రెండూ సాధారణ స్థితికి వచ్చాయి. నేను నయమయ్యాను.
* * *
ఆ రోజు, మేము నిబంధనలను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాము - మా గైడ్‌లను వదిలించుకోండి మరియు నడవండి.
ఆరోగ్యం పునరుద్ధరించబడింది, నేను ఇతరుల తరగతులు ముగిసిన తర్వాత భోజనానికి చేరతాను. నేను నా కాఫీ అలవాట్లను తిరిగి పొందడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను చాలా శక్తిని పొందాను. కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ సమీపంలో ఉన్న విదేశీ సాహిత్య దుకాణాన్ని సందర్శించాలనేది మా ప్రణాళిక. కానీ దానికి ముందు, నా అభ్యర్థన మేరకు, మేము ఎస్ప్రెస్సోతో రీఛార్జ్ చేయడానికి వియన్నా కాఫీ షాప్‌కి వెళ్తాము.
మిన్ స్వయంగా మమ్మల్ని విడిచిపెట్టాడని మనం చెప్పగలం. ఆమె మినీబస్సులోంచి దిగి వెంటనే కెఫెటేరియా వైపు వెళ్లింది, దారిలో ఫోన్‌లో ఏదో టైప్ చేస్తూ. మరియు నేను, మరియు అలెక్ మరియు అలెగ్జాండర్ - మనమందరం ఆలస్యమవుతాము, మేము నదికి వెళ్లి జూచే ఆలోచనలకు స్మారక చిహ్నం యొక్క కొన్ని ఛాయాచిత్రాలను తీయాలనుకుంటున్నాము. ఆమె అంగీకారంతో ఊగిసలాడుతూ కాఫీ షాప్‌కు వెళుతూనే ఉంది, ఆమె టెక్స్ట్ ద్వారా నడుపుతున్న కొన్ని కొత్త వ్యాపారంలో పూర్తిగా మునిగిపోయింది.
"అబ్బాయిలు," మేము ఫోటోలు తీస్తున్నప్పుడు అలెగ్జాండర్ ఇలా అంటాడు, "మనం నడుద్దాం."
అలెక్ మరియు నేను ఒకరినొకరు చూసుకున్నాము, కానీ మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
"మేము నది ఒడ్డున నడుస్తాము. ఇక్కడే. చేద్దాం! ఆమె మనవైపు చూడదు. ఇప్పుడే చేద్దాం. ఏంటి విషయం? మాకు ఏమీ జరగదు."
సాధారణంగా, మమ్మల్ని ఒప్పించడానికి ఎక్కువ సమయం పట్టదు. మేము మూడు వారాలుగా లాక్‌డౌన్‌లో ఉన్నాము, అంతేకాకుండా, మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. నది ఒడ్డున కొంచెం ముందుకు. మేము దాచము, మేము నిబంధనలను ఉల్లంఘించము, మేము అనుమానాస్పదంగా ఏమీ చేయము.
కాబట్టి, మేము మా మనస్సును ఏర్పరచుకున్నాము. ప్రతిదీ పూర్తిగా అనుకోకుండా జరుగుతున్నట్లు నటిస్తూ, మేము "దుబాయ్" దిశలో వెళ్తాము - కొత్త రెసిడెన్షియల్ ఎత్తైన భవనాల సొగసైన త్రైమాసికం - మేము పిల్లల ఆట స్థలం గుండా వెళతాము, తరువాత ఒక రకమైన ఓవర్‌పాస్ కింద మరియు చివరకు, మేము ఒన్యుని చేరుకుంటాము. రెస్టారెంట్, ఇక్కడ ప్రసిద్ధ కోల్డ్ నూడుల్స్‌ను రుచి చూసేందుకు ప్రజలు తమ వంతు కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలోనే మన చుట్టూ ఉన్నవారు మనవైపు చూడటం ప్రారంభిస్తారు. మేము ఒంటరిగా, తోడు లేకుండా ఉన్నామని వారు గమనించారు. మేము వారి చూపులను పట్టించుకోకుండా మరియు చట్టబద్ధంగా మాకు ఈ చిన్న స్వేచ్ఛ ఇచ్చినట్లుగా మా నడకను కొనసాగిస్తున్నాము. అందరూ మనవైపు చూస్తున్నప్పటికీ, ఎవరూ మాతో మాట్లాడటానికి సాహసించరు. చాలా మటుకు, మేము రష్యన్ ఎంబసీ లేదా మానవతా మిషన్ యొక్క ఉద్యోగుల కుటుంబ సభ్యులు అని వారు అనుకుంటారు. మేము ఎడమవైపుకు తిరిగి, రెస్టారెంట్ ఉన్న వీధిని దాటి, ప్రశాంతంగా కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్ వైపు తిరిగి వెళ్తాము.
"నేను ఇక్కడ చివరిసారిగా ఉన్నప్పుడు," మేము మెరిసే కొత్త షాపింగ్ కాంప్లెక్స్‌ను దాటి వెళుతున్నప్పుడు అలెగ్జాండర్ ఇలా చెప్పాడు, "నేను ఒక పిడికిలిని చూశాను. ఇక్కడే, వీధి మధ్యలో, ఇద్దరు యువకులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇది డబ్బు గురించి అని నేను అనుకుంటున్నాను."
వీధికి అడ్డంగా ఉన్న ఒక ఎత్తైన అపార్ట్మెంట్ భవనం ఫోటో తీయడానికి అలెక్ ఆగాడు. అలెగ్జాండర్ మరియు నేను అతనిపై దాడి చేసాము: “పాపం, వడ్రంగిపిట్ట, నువ్వు ఏమి చేస్తున్నావు?!! మనం పర్యాటకులలా కనిపించకూడదు!"
వాస్తవానికి, పరిస్థితి తెలివితక్కువతనం వరకు అసంబద్ధంగా ఉంది. మా నాడీ ఉత్సాహాన్ని ఊహించుకోండి - మరియు అలాంటి తెలివితక్కువ కారణం కోసం! మనం చేసేదంతా వీధిలో నడవడమే. మిన్ తన స్వంత వ్యవహారాలు మరియు ఆలోచనలతో చాలా బిజీగా ఉన్నారని నా మనస్సులో ఎక్కడో ఒక ఆలోచన మెరుస్తుంది.
సరే, అవును, నేను తప్పు చేశాను. అప్పటికే అతను వెతుకుతున్న పుస్తక దుకాణం దగ్గర, అలెగ్జాండర్ గుసగుసలాడుతున్నాడు: “ఓ షిట్, ఆమె ఇక్కడ ఉంది. అబ్బాయిలు, ఏమీ జరగనట్లు సాధారణంగా ప్రవర్తించండి."
మేము ప్రతిదీ "సాధారణం" అని నటిస్తాము. దాని అర్థం ఏమైనా. కానీ నమ్మశక్యం కాని...
మిన్ కోపంగా ఉంది. ఆమె పాదచారుల గుంపులను పట్టించుకోకుండా కాలిబాటపై తన గొడుగును నొక్కుతుంది.
“మీరు ఏమి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తున్నారు? - ఆమె అరుస్తుంది. - మీరు నన్ను చంపడానికి భయపెట్టారు! మీరు నా దేశంలో ఉన్నప్పుడు మీ పట్ల నేను బాధ్యత వహిస్తాను. మీకు ఏదైనా జరిగితే? ఉదాహరణకు, మిమ్మల్ని కారు ఢీకొట్టినట్లయితే?
ఆమె ఆవేశంగా అరుస్తూనే ఉంది. నేను మా చుట్టూ ఉన్న వ్యక్తులను సూచిస్తూ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాను. "రండి," నేను నా శ్వాస కింద, "పుస్తకాల దుకాణానికి వెళ్లి అక్కడ మాట్లాడుకుందాం."
లోపల, మిన్ తన నాలుకను మింగినట్లుగా మౌనంగా ఉంది. ఆమె సోఫా దగ్గరకు వెళ్లి కూర్చుంది, గురక పెట్టుకుని, ఆమె ముఖం క్రిమ్సన్-ఎర్రగా ఉంది. తర్వాత ఐదు నిమిషాలు, ఇబ్బందికరమైన నిశ్శబ్దంలో, మేము కిమ్స్ వ్రాసిన వివిధ పుస్తకాలను మరియు వారి గురించి మాట్లాడుకుంటాము. ఎవరూ ఏమీ కొనే మూడ్ లో లేరు.
ఒక గంట మొత్తం నిశబ్దంగా గడిచిపోతుంది. "హే, దాని గురించి పెద్దగా ఒప్పందం చేసుకోకు," అలెగ్జాండర్ గుసగుసలాడుతున్నాడు. "ఆమె దాని గురించి త్వరలో మరచిపోతుంది." కొన్ని సంవత్సరాలలో మా సాహసం గుర్తుకు వస్తే నవ్వుకుంటాం.
* * *
ఆ మధ్యాహ్నం తర్వాత మేము స్థానిక లాండ్రోమాట్ వద్దకు వెళ్తాము. రో రహస్యంగా మా మురికి బట్టల సంచిని సాధారణ కుప్పలోకి విసిరాడు. వాస్తవానికి, ఇది అనుమతించబడదు, కానీ హోటల్‌లో లాండ్రీ చేయడం కంటే ఇది చాలా చౌకగా ఉంటుంది. ఇక మా లాండ్రీ పైల్‌లో బ్లూ జీన్స్‌, అమెరికా జెండా చిహ్నం ఉన్న ఇతర బట్టలు లేవు కాబట్టి.. ఏదైనా జరిగితే రో తన వస్తువులే అని చెప్పొచ్చు.
మేము ఉంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ స్థలంలో, ఇద్దరు వృద్ధ మహిళలు ఎండలో మినుము ఆరబెట్టే షీట్ ఉంది. మినిన్ సమీపంలో వీధి వ్యాపారులు ఉన్నారా అని చుట్టూ చూసి, కారు నుండి దూకాడు. శాంతి పైపును మార్చడానికి ఆమె మూడు ఐస్‌క్రీమ్‌లతో తిరిగి వస్తుంది.
"ఈరోజు అరుస్తున్నందుకు క్షమించండి," ఆమె చెప్పింది. "కానీ మీరు మళ్లీ కొరియాకు వస్తే మళ్లీ అలా చేయకండి." ప్రత్యేకంగా మీకు మరొక గైడ్ ఉంటే. నా ఉద్దేశ్యం రెగ్యులర్ గైడ్."
* * *
మా చివరి తరగతికి ముందు రోజు, శ్రీమతి పార్క్ అకస్మాత్తుగా తన ఉపన్యాసానికి అంతరాయం కలిగింది మరియు ఆమె అద్దాల క్రింద నుండి నన్ను జాగ్రత్తగా చూసింది. "కామ్రేడ్ ట్రావిస్," ఆమె చెప్పింది. "ప్రోగ్రామ్ యొక్క ఈ భాగాన్ని పూర్తి చేయడానికి మాకు తగినంత సమయం లేదు." రేపు చివరి పాఠం."
మేము ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటాము. నా గొంతులో గడ్డ ఉంది. మేము స్కైప్ లేదా ఫేస్‌బుక్ ద్వారా కూడా టచ్‌లో ఉండలేము.
"మీరు మళ్లీ ప్యోంగ్యాంగ్‌కు వచ్చినప్పుడు, మేము ఒకరినొకరు మళ్లీ చూస్తాము," ఆమె ఆశాజనకంగా చెప్పింది. "మీరు పెళ్లి చేసుకోగల వ్యక్తిని కనుగొంటే, ఆమెను మీతో తీసుకెళ్లండి." ఆమె నా చేతిపై చేయి వేసింది: “నేను ఆమెను చూడాలనుకుంటున్నాను. కలిసి భోజనం చేస్తాం. మరియు మేము నవ్వుతాము."
నేను నవ్వుతున్నాను. ఆమె కూడా. ఇది ఎప్పుడూ జరగదని మా ఇద్దరికీ తెలుసు. ఒక విదేశీ సందర్శకుడు మొదట బ్యూరోక్రాటిక్ ప్రోటోకాల్ యొక్క లాబిరింత్ ద్వారా వెళ్లకుండా ఒక ప్రైవేట్ వ్యక్తితో సమావేశాన్ని అభ్యర్థించలేరు, మొదట రెండు పార్టీలను అనుమానం నుండి తొలగించే మంచి కారణాన్ని ప్రదర్శించకుండా. కానీ పోలీసు రాష్ట్రంలో నివసించే వ్యక్తులలో ఒక సాధారణ విషయం నేను గమనించాను: వారందరికీ అద్భుతమైన సామర్థ్యం ఉంది - కలలు కనేది.
 
ముప్పై ఒకటవ అధ్యాయం
ఆ సాయంత్రం అలెగ్జాండర్ బాధపడటం వంతు. అతను ఇన్‌స్టిట్యూట్‌లో మార్నింగ్ క్లాస్‌ని కలిసి జీవించగలిగాడు, కానీ భోజనం తర్వాత అతను తన గదిలో కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకున్నాడు. రో కూడా తన కడుపుని చక్కదిద్దుకోవడానికి కాస్త విశ్రాంతి కావాలి. నిన్న నేను మా గైడ్‌లకు బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీగా కొన్న చాక్లెట్‌లను ఇచ్చాను. మిన్ ట్రీట్‌కి రాకముందే రో నిన్న రాత్రి అన్ని చాక్లెట్‌లను ఒకేసారి తిన్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
కాబట్టి, హ్వా కాకుండా, మా కంపెనీ ప్రస్తుతం అలెక్, మిన్ మరియు నన్ను మాత్రమే కలిగి ఉంది.
మేము ప్యోంగ్యాంగ్ ఫిల్మ్ స్టూడియోకి వెళ్తున్నాము! నేను చాలా కాలం నుండి అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాను, కానీ ఈ స్థలం నా మునుపటి పర్యటనలలో ఏ పర్యాటక కార్యక్రమంలో చేర్చబడలేదు. కిమ్ జోంగ్ ఇల్‌కి ఇష్టమైన ప్రదేశాలలో ఫిల్మ్ స్టూడియో ఒకటి. అతని తండ్రి తన జీవితంలో ఇరవై మూడు సార్లు మాత్రమే స్టూడియోని సందర్శించారు. కిమ్ జోంగ్ ఇల్ విషయానికొస్తే, ఈ ప్రదేశానికి మూడు వేలకు పైగా సందర్శనల గురించి విశ్వసనీయ సమాచారం ఉంది. ప్రతిరోజూ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, అతను అక్కడ కనిపించాడు. ఈ డేటా ప్రధాన ద్వారం పక్కన ఉన్న స్మారక ఫలకంపై చెక్కబడింది.
స్పష్టంగా, కిమ్ జోంగ్-ఉన్ తన తండ్రికి సినిమాపై ప్రేమను పంచుకోలేదు. మా గైడ్, మావో తరహా జాకెట్ ధరించిన చిందరవందరగా మధ్య వయస్కుడైన వ్యక్తి, మార్షల్ సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా స్టూడియోని తప్పక సందర్శించాలని అతని గొంతులో విచారంతో చెప్పాడు. "అతను ఎప్పుడైనా ఇక్కడకు స్వాగతం పలుకుతున్నప్పటికీ," అతను త్వరగా జతచేస్తాడు, మనలో ఒకరు, సందర్భానుసారంగా, ఈ సందేశాన్ని అతని చిరునామాదారునికి తెలియజేయవచ్చు. ఆబ్లిగేటరీ కాంస్య విగ్రహాలకు ఎదురుగా ఉన్న చిన్న చతురస్రంలో కిమ్ ఇల్ సంగ్‌ని చిత్రీకరించే గోడ ఉంది, దాని చుట్టూ స్టేజ్ కాస్ట్యూమ్స్‌లో ఉన్న నటులు, అమూల్యమైన సూచనల కోసం గ్రేట్ లీడర్ వైపు చూస్తున్నారు. స్టూడియో భవనం సంస్కృతి మరియు కళల మంత్రిత్వ శాఖ యొక్క మ్యూజియం ప్రక్కనే ఉంది, ఇది మంత్రిత్వ శాఖ అధిపతిగా పనిచేసిన కిమ్ జోంగ్ ఇల్ గౌరవార్థం నిర్మించబడిన ఆలయం.
భరించలేని వేడి కారణంగా, మా గైడ్ మర్యాదపూర్వకంగా మా ఎయిర్ కండిషన్డ్ మినీబస్సు సౌకర్యం నుండి అవుట్‌డోర్ ఫిల్మ్ సెట్‌ల పర్యటనను అందిస్తుంది. సైట్‌లు ఆచరణాత్మకంగా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రొడక్షన్‌లో సినిమాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. రెండు, అతను సమాధానం ఇస్తాడు మరియు రెండు ప్రధాన పాత్రలలో స్త్రీలు ఉన్నారు: ఒకటి “అమ్మాయి తల్లి” గురించి, మరొకటి ట్రాఫిక్ కంట్రోలర్ గురించి. బహుశా "క్లాసిక్ మాస్టర్ పీస్" క్రాస్‌రోడ్స్ ట్రాఫిక్ కంట్రోలర్ యొక్క రీమేక్?
బహిరంగ ప్రదేశాలలో మనం చూసేది చాలా పరిమితమైన థీమ్‌లను సూచిస్తుంది, దాని చుట్టూ అన్ని ఉత్తర కొరియా చిత్రాల ప్లాట్లు తిరుగుతాయి. జపనీస్ దండయాత్రకు ముందు ఉన్న ఇడిల్‌ను వివరించడానికి సాంప్రదాయ కొరియన్ గుడిసెలు మరియు గృహాల నమూనాలు ఉన్నాయి. స్టూడియోలో లభ్యమయ్యే వివిధ కాస్ట్యూమ్‌ల చిత్రాలతో కూడిన ఫోటో స్టాండ్ కూడా ఉంది మరియు కాస్ప్లే ప్రేమికులు ఫోటోను స్మారక చిహ్నంగా తీయడానికి తక్కువ రుసుముతో ధరించవచ్చు. పెట్టుబడిదారీ సియోల్ యొక్క దుర్బుద్ధిని లేదా కనీసం 1960లలో నగరం ఎలా ఉండేదో ప్రదర్శించే వీధి ఇక్కడ ఉంది. తదుపరి - సూక్ష్మచిత్రంలో అదే సంవత్సరాల టోక్యో. వేశ్యల సేవలను అందించే పెయింటెడ్ అడ్వర్టైజింగ్ పోస్టర్‌ల వంటి రెండు సెట్‌లు మనిషిని మనిషి దోపిడీకి గురిచేసే దృశ్య సంకేతాలతో ఉదారంగా ఉన్నాయి. యూరప్‌లో జరిగే సన్నివేశాల కోసం, ఇంగ్లీష్ తరహా కాటేజ్ ఉంది. హాలీవుడ్ మాదిరిగా కాకుండా, అన్ని సినిమా మోడల్ భవనాలు వాటి అంతర్గత అలంకరణలు వాటి బాహ్య రూపానికి అనుగుణంగా ఉండే విధంగా నిర్మించబడ్డాయి. అందువల్ల, భవనం వెలుపల ఫార్మసీ లేదా బార్ లాగా కనిపిస్తే, దాని లోపల అది కేవలం ఉంటుంది: ఫార్మసీ లేదా బార్. ఇది అద్భుతమైన ఆవిష్కరణ అని, చిత్ర పరిశ్రమకు కిమ్ జోంగ్ ఇల్ చేసిన అపూర్వ సహకారం అని గైడ్ చెప్పారు. సెట్ బిల్డింగ్‌లో హాలీవుడ్ వ్యర్థమైన విధానంలో ఇది ఖచ్చితంగా మెరుగుదల.
అకస్మాత్తుగా, మిన్ ఒక ఎత్తైన అరుపును వినిపించాడు మరియు హ్వా చుట్టూ తిరగమని అరిచాడు.
"ఇది నిజంగానేనా...?" డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉన్న ఒక ఇంటి నుండి బయటకు వస్తున్న ముగ్గురు బూడిద రంగు పురుషులను చూపిస్తూ ఆమె గైడ్‌ని అడుగుతుంది.
హ్మ్, నిజానికి, వారు. మిన్‌కి ఇష్టమైన ముగ్గురు సినీ తారలు. అవర్ ఫ్రాగ్రెన్స్, ఆర్డర్ నంబర్. 027 మరియు నేషన్ అండ్ డెస్టినీ, పార్ట్ 61 వంటి బ్లాక్ బస్టర్‌ల స్టార్స్ అయిన జుచెవుడ్ యొక్క ఈ సజీవ చిహ్నాలతో ఫోటోలు తీయడానికి మేము మినీబస్సు నుండి దిగాము. మిన్ కూడా ప్రముఖులతో ఫోటో కావాలి - ఆమె తన ఫోన్‌ని వారికి ఇస్తుంది అలెక్, ఆమె నటుల పక్కన పోజులిచ్చాడు.
* * *
ఫిల్మ్ స్టూడియో నుండి తిరుగు ప్రయాణంలో మేము పోతోంగన్ నది యొక్క మారుమూల ప్రాంతాలలో డ్రైవ్ చేస్తాము. దూరంలో మీరు కొత్త తెల్లని సబర్బన్ అపార్ట్మెంట్ భవనం చూడవచ్చు. “ఇది నీకు కనిపిస్తుందా? - మిన్ అరుపులు. - వైట్ బిల్డింగ్? ఇక్కడే నేను నివసిస్తున్నాను."
"నిజానికి? "సరే, మనం భోజనం కోసం ఇక్కడే ఆగుదాం," నేను హాస్యమాడుతున్నాను, కొంతమంది యింగ్‌మింగ్‌బాన్‌జాంగ్‌కి అమెరికన్ బాస్టర్డ్ లోపలికి రావడానికి ఎంత డబ్బు సరిపోదని తెలుసు.
“అయితే, ఎందుకు కాదు? – Min పికప్. - ఈ రోజు కాదు. మీరు మళ్లీ ప్యోంగ్యాంగ్‌కు వస్తే మరొకసారి."
"హా హా, బాగుంది!"
"అయితే దీని అర్థం మీరు ఇక్కడకు తిరిగి రావాలి," మిన్ తన వంకర చిటికెన వేలును నా వైపుకు చాచాడు. - మీరు వాగ్దానం చేస్తున్నారా?"
నేను ఆమె పింకీ వేలును నాతో పట్టుకుంటాను, "నేను వాగ్దానం చేస్తున్నాను."
 
ముప్పై రెండవ అధ్యాయం
ఈరోజు తరగతులకు చివరి రోజు. ఉపాధ్యాయ శాఖ ఆవరణలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఇది ప్రైవేట్ - మా ఉపాధ్యాయులు, శాఖ కార్యదర్శి, గైడ్‌లు మరియు కామ్రేడ్ కిమ్ మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా బాగుంది. అలెక్ అన్ని చర్యలు డాక్యుమెంట్ చేయబడిందని నిర్ధారించుకున్నాడు: అతను మా గ్రాడ్యుయేషన్‌ను చిత్రీకరించమని మిన్‌ని ఆదేశించాడు, తద్వారా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అన్నింటినీ సోషల్ నెట్‌వర్క్‌లలోని టోంగిల్ టూర్స్ పేజీలలో పోస్ట్ చేయవచ్చు. అలెగ్జాండర్ సూట్ మరియు టైలో కనిపించడం ద్వారా మనందరినీ మించిపోయాడు.
ఈ రోజు మాకు క్యాంపస్ పర్యటన ఇవ్వబడింది, ఇది ఆచరణలో మొదటి అంతస్తులోని తరగతి గదులలో ఒకదానిలో ఉన్న ఇన్స్టిట్యూట్ మ్యూజియం సందర్శనకు పరిమితం చేయబడింది. అంతా సామాన్యంగానే ఉంది.
ఈ వారం ప్రారంభంలో ఒక రోజు, మిన్ మమ్మల్ని చాంగ్వాంగ్సన్ హోటల్ నుండి మూలలో ఉన్న ఫోటోగ్రఫీ స్టూడియోకి తీసుకెళ్లారు. అక్కడ మేము పూర్తి ముఖాన్ని చిత్రీకరించాము, ప్రతి ఒక్కరూ తగిన దుస్తులు ధరించారు - ఫోటోషాప్ యొక్క అద్భుత శక్తికి ధన్యవాదాలు. ఇప్పుడు మాకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. "కామ్రేడ్ ట్రావిస్ జెప్సెన్ కిమ్ హ్యుంజిక్ పెడగోగికల్ ఇన్స్టిట్యూట్‌లో కొరియన్ భాషా కోర్సుల నుండి పట్టభద్రుడయ్యాడు" అని ముద్రించిన అక్షరాలతో వ్రాయబడిన పత్రానికి నా ఫోటో జోడించబడింది. పత్రం విద్యా మంత్రిత్వ శాఖ యొక్క చిహ్నంతో పెరిగిన ముద్రతో ధృవీకరించబడింది.
మేము మా ఉపాధ్యాయులతో ఇన్‌స్టిట్యూట్ భవనం ముందు గ్రూప్ ఫోటో కోసం పోజులిస్తాము. అలెగ్జాండర్, సంతోషకరమైన ఉత్సాహంతో, సిగ్గుపడే మా డిపార్ట్‌మెంట్ సెక్రటరీని తనకు డిపార్ట్‌మెంట్ ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాడు, తద్వారా అతను ఏదో ఒక రోజు వ్యక్తిగత శిక్షణను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆమె మందహాసంగా ముసిముసిగా నవ్వుతుంది, స్పష్టంగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
"అలెగ్జాండర్, ఈ విధంగా చేయడం అసాధ్యం," కామ్రేడ్ కిమ్ సంభాషణలోకి ప్రవేశించాడు. "మీరు మళ్ళీ చదువుకోవడానికి ఇక్కడికి రావాలంటే నన్ను సంప్రదించాలి."
"నేను వారిని నేరుగా ఎందుకు సంప్రదించలేను?" - అలెగ్జాండర్ ధిక్కరిస్తూ అడిగాడు.
మేము గుడ్ బై చెబుతున్నాము. నేను శ్రీమతి పార్కుకు నమస్కరిస్తాను మరియు ఇతర ఉపాధ్యాయులు మరియు శాఖ కార్యదర్శితో కరచాలనం చేస్తున్నాను. మేము మినీబస్సు ఎక్కాము. మేము మెల్లగా దూరంగా లాగి, పార్కింగ్ లాట్ దాటుతున్నప్పుడు, నేను పుక్ వైపు తిరిగి చూసాను మరియు చివరిసారిగా ఆమెకు చేయివేస్తున్నాను. ఆమె దీనిని చూసి నవ్వుతుంది, కొద్దిసేపు ఊపుతూ, మేము ట్రాఫిక్‌లో కనిపించకుండా పోతున్నప్పుడు వేగంగా తిరుగుతుంది.
 
ఎనిమిదవ భాగం
స్క్రీన్
 
ముప్పై మూడవ అధ్యాయం
ఉదయం పొగమంచు. ఒక పుంజం దాని గుండా వెళుతుంది, ఇది కొత్త రోజు ప్రారంభాన్ని సూచిస్తుంది. నేను బాల్కనీకి తలుపు తెరిచి, ఈ కాంతిని లోపలికి అనుమతించడానికి ప్రయత్నిస్తాను, తద్వారా కిరణం నా అంతర్గత పొగమంచును - నా స్పృహను కప్పివేసే పొగమంచును చీల్చుతుంది. నేను ఇప్పుడే మేల్కొన్నాను మరియు మంచం నుండి లేచాను, కానీ నేను అంతర్గత భారాన్ని అనుభవిస్తున్నాను. నా మానసిక స్థితి పూర్తిగా లోతైన రుగ్మత. నేను మానసికంగా అలసిపోయాను, చివరికి నిద్రపోవడానికి దాదాపు ప్రతి రాత్రి నేను తీసుకోవలసిన నిద్రమాత్రలు కొంతవరకు సహాయపడింది.
త్వరలో ప్రతిదీ గతంలో ఉంటుంది. ఇప్పటికే క్లాసులు అయిపోయాయి. ఈ రోజు మనం వారాంతంలో మా చివరి విహారయాత్రకు బయలుదేరాము.
నేను నా బ్యాక్‌ప్యాక్‌లో కొన్ని బట్టలు మరియు అనేక ఇతర వస్తువులను నింపుతాను. ఈ ఆఖరి ట్రిప్‌లో మాకు అవసరం లేనివన్నీ మా గదుల్లోనే ఉంచేలా నిమిన్ ఏర్పాటు చేశారు. చాలా మటుకు, మేము లేనప్పుడు హోటల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఈ గదులు అవసరం లేదు: చైనీస్ పర్యాటకులు మరియు వ్యాపారవేత్తల అరుదైన సమూహాలు కాకుండా, మేము మాత్రమే హోటల్‌కి అతిథులు.
ఫోయర్‌లో మాకు ఒక ఆశ్చర్యం ఎదురుచూస్తోంది. కామ్రేడ్ కిమ్ మిన్ అండ్ రోతో నిలుస్తాడు. “రండి, షాపింగ్ చేద్దాం! మీ ప్రయాణానికి కావలసినవన్నీ..."
కారులో, కోర్సు పూర్తి చేసినందుకు కిమ్ మమ్మల్ని అభినందించారు: “మన దేశంలో కొరియన్ భాషా కార్యక్రమాన్ని పూర్తి చేసిన మొదటి పాశ్చాత్య విద్యార్థులు మీరే. మీరు చరిత్ర సృష్టించారు! ”
అతను ప్రకాశిస్తున్నాడు, స్పష్టంగా అతను మనతో ఉన్నట్లే తన పట్ల కూడా సంతోషంగా ఉన్నాడు. మరియు అతను గర్వపడాల్సిన విషయం ఉంది. రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీకి తలుపులు బయటి ప్రపంచానికి తెరిచాడు. బయటి నుండి ఇది ఒక చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఉత్తర కొరియాకు ఇది చాలా ముఖ్యమైన సంఘటన. ఇక్కడ, ఏదైనా పురోగతి హిమానీనదాలు కరిగే వేగంతో సంభవిస్తుంది మరియు ముందుకు సాగే ప్రతి అడుగు భారీ సంఖ్యలో అడుగులు వెనుకకు వెళుతుంది.
జియోంగ్‌చుంగ్ స్ట్రీట్ మధ్యలో, మనస్ఫూర్తిగా ఉన్న ఒక అమ్మాయి మన ముందు రోడ్డు దాటడానికి పేవ్‌మెంట్‌పైకి అడుగు పెట్టింది. వేగాన్ని తగ్గించే బదులు, హ్వా గ్యాస్‌పై అడుగులు వేస్తూ, ఆ అమ్మాయి నుండి కొన్ని సెంటీమీటర్ల దూరంలో ఉన్న అతని కొమ్మును నిర్విరామంగా మోగించాడు. ఆమె ముఖంలో దిగ్భ్రాంతి చెందిన భావంతో మా వైపు తిరిగి చూస్తుంది. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. లోకల్ ట్రాఫిక్ అలవాట్లకు అలవాటు పడ్డాం.
గ్వాంగ్‌బాక్ స్ట్రీట్‌లోని డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో, మిన్ మరియు కిమ్ వ్యాపారానికి దిగారు. వారు బండిని భారీ మొత్తంలో స్నాక్స్, బీరు, నీరు మరియు సోజుతో నింపుతారు - మిగిలిన మూడు రోజులలో మనం తినగలిగే దానికంటే చాలా ఎక్కువ. కిమ్ ప్రతిదానికీ చెల్లిస్తుంది. నేను గెలిచిన స్థానిక కరెన్సీ అయిపోతోంది. ఒక జంట కిమ్‌లను స్మారక చిహ్నంగా ఉంచడానికి ఇది చివరి అవకాశాలలో ఒకటి అని నేను గ్రహించాను. కాబట్టి నేను కరెన్సీ మార్పిడి కార్యాలయం ఉన్న గ్రౌండ్ ఫ్లోర్‌లోని చెక్క కియోస్క్‌లో నా యూరోలను మారుస్తాను. నేను చాలా పాత మరియు కొత్త 5,000 వోన్ నోట్లను అందుకున్నాను, ఇది చలామణిలో ఉన్న అతిపెద్దది. ప్రతి బిల్లు ప్రతి ఒక్కరూ ఉపయోగించే అనధికారిక మారకపు రేటులో ఒక డాలర్ కంటే తక్కువ విలువైనది. (చాలా గందరగోళంగా ఉన్న విషయం ఏమిటంటే, ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక మారకపు రేటు ప్రకారం అన్ని స్టోర్‌లలో ధరలు పేర్కొనబడ్డాయి; నిజ జీవితంలో ఈ రేటును ఎవరూ ఉపయోగించరు, కాబట్టి అన్ని దుకాణాల యజమానులు మరియు క్యాషియర్‌లు సంక్లిష్ట అంకగణితం కోసం కాలిక్యులేటర్‌లను కలిగి ఉంటారు. మీరు గెలిచిన లేదా ఇక్కడ ఇష్టపడే విదేశీ కరెన్సీలలో ఒకదానిలో చెల్లించాలా అనేదానిపై ఆధారపడి తుది ధరను నిర్ణయించడానికి అవసరమైన లెక్కలు: అమెరికన్ డాలర్లు, యూరోలు లేదా చైనీస్ యువాన్.) పాత నోట్లు గొప్ప నాయకుడి ముఖాన్ని చూపుతాయి; కొత్త వాటిపై - అతని పుట్టిన ప్రదేశం. పుకార్ల ప్రకారం, అధికారులు 10,000 నార్త్ కొరియన్ వోన్ డినామినేషన్లలో నోట్లను జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు, కాబట్టి తండ్రి చిత్రం కోసం ఫీల్డ్‌ను "క్లియర్" చేయాల్సిన అవసరం ఉంది (ఇది అత్యధిక విలువ కలిగిన నోటుపై కనిపించాలి). అయితే, ప్రస్తుతానికి ఇది ఊహాగానాలు మాత్రమే.
మేము కారులో కిరాణా సామాగ్రిని లోడ్ చేస్తున్నప్పుడు, నేను ఈ పర్యటన కోసం ఎదురు చూస్తున్నానా అని కిమ్ నన్ను అడిగాడు. "మీరు ఇంతకు ముందు కుమ్‌గాంగ్సన్ పర్వతాలకు వెళ్లారా?" నేను లేదు అని సమాధానం ఇస్తున్నాను, కానీ నేను వోన్సాన్‌కి వెళ్లాను - ఈ పర్యటనలో మా స్టాప్ ఎక్కడ ఉంది.
"ఈ వారాంతంలో నువ్వు ఏం చేయ్యబోతున్నావ్?" - నేను అతనిని అడుగుతున్నాను.
"ఇప్పుడు? నేను నా ఆఫీసుకు తిరిగి వెళ్ళాలి."
"తీవ్రంగా? మీరు మాతో ఎందుకు రావడం లేదు? అది చాలా సరదాగా ఉంటుంది".
మిన్ మరియు రో ఆశ్చర్యానికి, అతను అంగీకరిస్తూ తల వూపాడు. అవును, అతను దక్షిణ కొరియా నిర్మించిన కుమ్‌గాంగ్సన్ పర్వత రిసార్ట్‌ను సందర్శించాలనుకుంటున్నాడు, ఆపై, దేశాల మధ్య సంబంధాలు గమనించదగ్గ విధంగా క్షీణించినప్పుడు, వాస్తవంగా వదిలివేయబడినట్లు తేలింది. మరియు, వాస్తవానికి, శనివారం తరగతులను నివారించడానికి ఏదైనా సాకు ఎల్లప్పుడూ చాలా స్వాగతం.
* * *
నేను ఊరు నుండి బయటకి వెళ్ళేటప్పుడు, పోలీసులు న్యాయం చేయడం చూశాను. ముప్పై ఏళ్లు మించని యువకుడి చుట్టూ ముగ్గురు అధికారులు నిలబడి అతనిపై అరుస్తున్నారు. అతను బాగా దుస్తులు ధరించాడు, చేతిలో లెదర్ బ్రీఫ్‌కేస్ పట్టుకున్నాడు - ఇవన్నీ అతను గౌరవనీయమైన మధ్యతరగతికి చెందినవాడని సూచిస్తున్నాయి. పోలీసులలో ఒకరు అతని కాలర్‌తో-అతని తెల్లటి, ఫ్యాషన్ షర్టు కాలర్‌ని పట్టుకుని నేలపై పడేశాడు. యువకుడు మరొక అధికారి పాదాలపై పడతాడు, అతను తన బూటుతో అతని ఛాతీపై అడుగు పెట్టాడు. ఆ వ్యక్తి తన పాదాల వద్దకు వచ్చి అతని బ్రీఫ్‌కేస్‌ని పట్టుకుని, పరిగెత్తాలని అనుకుంటాడు. రెండవ పోలీసు తన చేతుల నుండి బ్రీఫ్‌కేస్‌ను పడగొట్టాడు మరియు వ్యక్తిని ముఖానికి కొట్టాడు, అతనిని పడగొట్టాడు, ఆ తర్వాత ఆ వ్యక్తిపై పిడిగుద్దులు మరియు కిక్‌లు పడతాయి. రద్దీగా ఉండే కూడలిలో ఇవన్నీ రోజు మధ్యలో జరుగుతున్నప్పటికీ, పాదచారులు దేనికీ శ్రద్ధ చూపకుండా దాటవేస్తారు - ఎవరూ జోక్యం చేసుకోవడమే కాదు, తదేకంగా చూడటం కూడా ఆపలేరు. అస్సలు ఏమీ జరగనట్లే ఉంది.
ఈ ఎపిసోడ్‌ని పూర్తిగా మిస్ అయిన మిన్, నేను తీవ్రంగా తల ఊపుతూ, అది ఎలా ముగుస్తుందో చూడాలని ప్రయత్నిస్తున్నప్పుడు నా ముఖంలో ఉన్న ఆత్రుత వ్యక్తీకరణను గమనించాడు. కానీ మేము చాలా వేగంగా డ్రైవింగ్ చేస్తున్నాము మరియు వెంటనే ఆ వ్యక్తి మరియు పోలీసులు కనిపించకుండా పోయారు, అస్పష్టంగా మారారు.
"ఏమిటి? ఏం జరిగింది? ఏదైనా తప్పు ఉందా?" ఆమె అడుగుతుంది.
"లేదు, ఇది కేవలం.. అక్కడ.. పోలీసులు.. అబ్బాయిని కొడుతున్నారు..."
మిన్ ఖాళీగా మరియు అర్థరహితమైన చిరునవ్వుతో ప్రతిస్పందిస్తూ, నేను చెప్పిన దానిలో ఒక్క మాట కూడా ఆమెకు అర్థం కానట్లుగా, వెనుదిరిగి కిటికీలోంచి చూస్తూనే ఉంది.
* * *
వోన్సాన్‌కు సుదీర్ఘ ప్రయాణం పర్వత భూభాగం గుండా వెళుతుంది మరియు రహదారిలో సాధారణం కంటే ఎక్కువ గుంతలు మరియు గుంతలు ఉన్నాయి. కిటికీ ద్వారా మనం పర్వతాల సున్నితమైన వాలులలో సారవంతమైన పొలాలు చూస్తాము, సూర్యరశ్మికి కాలిపోయిన ప్రజలు, దీని వంపు తిరిగిన కనికరంలేని వేడికి గురవుతారు, ముఖ్యంగా అధిక వేసవి రోజుల్లో క్రూరమైనది. మరికొందరు నిదానంగా ఎక్కడో నిర్జనమైన హైవే వైపు తిరుగుతారు లేదా రోడ్డు వెంబడి చతికిలబడి, ఏదో తెలియని దాని కోసం వేచి ఉంటారు - ఏదో జరగబోతున్నట్లుగా. ఈ ప్రజలు ఎలా జీవిస్తారో దానితో పోలిస్తే మనం అనుభవించే విసుగు ఏమీ లేదు.
అలెక్ హెడ్‌ఫోన్‌లు ధరించడం చూసి, మిన్ అతని సంగీతాన్ని వినగలరా అని అడుగుతుంది. ఇందులో స్లీటర్ కిన్నీ, గాడ్ ఈజ్ యాన్ ఆస్ట్రోనాట్, రైజ్ ఎగైనెస్ట్ మరియు మాట్ గ్రేషమ్ (లాజిస్టిక్స్ అని పిలుస్తారు) పాటలు ఉన్నాయి. "ఇది నేను క్యూబాలో విన్న సంగీతాన్ని గుర్తుచేస్తుంది" అని ఆమె చెప్పింది. - మీకు "గ్రీన్ డే" ఉందా? లేదా "అగ్గిపెట్టె 20"? తరువాత, ఎవరూ ఏమీ చూడనప్పుడు, ఆమె రహస్యంగా అలెక్‌కి ఖాళీ ఫ్లాష్ డ్రైవ్‌ను ఇచ్చి, దానిపై కొన్ని పాటలు రాయమని అడుగుతుంది. "సరే, ఇది... ఒక రకంగా... నిబంధనలకు విరుద్ధం," ఆమె చెప్పింది, "కాబట్టి ఇతరులతో ఏమీ చెప్పకండి."
అలెగ్జాండర్ ఇంగ్లీషు వారి మాతృభాష కానటువంటి వివిధ వ్యక్తుల కోసం ఇంగ్లీషులో ఎలా మాట్లాడతారో ఖచ్చితమైన ఖచ్చితమైన అనుకరణలతో మనల్ని అలరిస్తాడు. అతను భారతీయులను, ఇటాలియన్లను, తన స్థానిక ఫ్రెంచ్‌ను కూడా అనుకరణ చేయడానికి ప్రయత్నిస్తాడు, ఉద్దేశపూర్వకంగా తన స్వంత యాసను అతిశయోక్తి చేస్తాడు. కొరియన్లు దీన్ని ఇష్టపడతారు. మినీబస్సు మొత్తం నవ్వులతో వణుకుతోంది. "ఇప్పుడు మీకు అమెరికన్‌ని చూపిద్దాం!"
అలెగ్జాండర్ నా వైపు తిరిగి: "సరే, ట్రావిస్, ఇది మీ వంతు."
"ఉఫ్, నేను చేయలేను..."
"రండి! నేను ఫ్రెంచి వాళ్ళని కొంచెం ఎగతాళి చేసాను. రండి, ఒక సాధారణ అమెరికన్ పర్యాటకుడు ఎలా ఉంటాడో నాకు చూపించు!"
నేను దగ్గుతో, నా గొంతును సరిచేసుకుని, జార్జ్ డబ్ల్యూ. బుష్ యొక్క కంట్రీ డ్రాల్‌ని అనుకరించడానికి సిద్ధమవుతున్నాను. నేను దక్షిణాది రాష్ట్రానికి చెందినవాడిని కాబట్టి, ఉత్తర కొరియా గురించి కొన్ని బుష్-శైలి పదబంధాలను ఉక్కిరిబిక్కిరి చేయడం నాకు చాలా కష్టం కాదు.
కొరియన్లు ఆర్తనాదాలు చేస్తున్నారు. కిమ్, ప్యాసింజర్ సీట్లో కూర్చొని, తన చేతులు చప్పట్లు కొట్టాడు, నవ్వుతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు మరియు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. నా పేరడీ హెన్రీ జేమ్స్‌కి బాగా తెలుసని చూపిస్తుంది: ఆ అరుదైన జీవి - అమాయక అమెరికన్, అతను ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ గేదెలా ప్రేమించాలి.
* * *
పాస్టోరల్ పర్వత దృశ్యాలు మరియు అనేక పూర్తిగా చీకటి సొరంగాలు దాటి చాలా గంటలు డ్రైవింగ్ చేసిన తర్వాత, వాటిలో ఒకటి దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది, మేము దేశంలో మూడవ అతిపెద్ద సముద్రతీర నగరమైన వోన్సాన్‌కు చేరుకున్నాము. ఇది గోగురియో రాష్ట్ర కాలం నుండి ప్రసిద్ది చెందింది, అయినప్పటికీ ఇది గోరియో యుగంలో దాని ఆధునిక పేరును పొందింది. దీని అర్థం, వారు మాకు వివరించినట్లుగా, "మడత తెర." సహజ సముద్ర నౌకాశ్రయానికి దారితీసే కొండల వంపులను అనుసరించే పొడుగుచేసిన జిగ్‌జాగ్ ఆకారం కారణంగా ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. వోన్సాన్ చుట్టుపక్కల ఉన్న పర్వతాలు బంగారంతో సమృద్ధిగా ఉన్నాయి, వీటిలో మైనింగ్ - అధికారిక లేదా రహస్యంగా - చాలా ఎంపిక చేసిన కొద్దిమంది అదృష్ట పక్షిని తోకతో పట్టుకోవడంలో సహాయపడింది. నగరం యొక్క అత్యంత అందమైన దృశ్యం ఓడరేవు నుండి తెరుచుకుంటుంది: ఎత్తైన నివాస భవనాలు నీటికి చేరుకుంటాయి, కోత పళ్ళలాగా ఉంటాయి. ప్యోంగ్యాంగ్ మాదిరిగా, కొరియన్ యుద్ధంలో నగరం పూర్తిగా నాశనం చేయబడింది, కాబట్టి మనం దాని చుట్టూ చూసే ప్రతిదీ చాలా కాలం క్రితం నిర్మించబడలేదు.
స్క్రీన్ సిటీ రో యొక్క చిన్న మాతృభూమి, కానీ అతను దాని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేడు. రో ప్యోంగ్యాంగ్‌లో చేసినట్లుగా ఇక్కడ కూడా విసుగుగా మరియు ఉదాసీనంగా కనిపిస్తున్నాడు.
మేము వెంటనే బీచ్ కి వెళ్తాము. అక్కడికి వెళ్ళేటప్పుడు, స్థానిక ట్రాఫిక్ పోలీసు మమ్మల్ని ఆపమని అడుగుతాడు. "ఈ గాడిద గురించి నేను పెద్దగా పట్టించుకోను," కామ్రేడ్ కిమ్ హ్వా చెవిలో గొణుగుతున్నాడు. మేము దాటుతున్నాము.
 
ముప్పై నాల్గవ అధ్యాయం
నేను సియోల్‌లో ఉన్నప్పుడు, అనేకమంది ఉత్తర కొరియా శరణార్థులను కలిశాను. వారిలో ఒకరు, నాకు సన్నిహిత మిత్రుడు అయిన యుంజు, వోన్సాన్‌లో పెరిగాడు. రో యుంజూకు ఆమె కుటుంబం గురించి తెలుసా అని నేను ఆశ్చర్యపోతున్నాను - కానీ అడగకపోవడమే మంచిదని నాకు బాగా అర్థమైంది. ఆమె ప్యోంగ్యాంగ్‌లో నివసించినప్పుడు కొన్ని స్వల్ప కాలాలు మినహా, ఆమె పద్దెనిమిదేళ్ల వయస్సు వరకు తన జీవితమంతా ఇక్కడే గడిపింది, ఆ తర్వాత ఆమె పారిపోయిన తన తల్లి అడుగుజాడల్లో దక్షిణాన తన సుదీర్ఘమైన మరియు ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని నెలల క్రితం. మరియు కొంత సమయం తరువాత, యుంజు తమ్ముడు అదే మార్గాన్ని అనుసరించాడు. అప్పటి నుండి ఆమె తన తండ్రిని చూడలేదు; అతను ఇప్పటికీ ఇక్కడ ఎక్కడో నివసించాలి.
నేను ఒక పరస్పర స్నేహితుని ద్వారా Eunjuని కలిశాను మరియు మేము దానిని వెంటనే కొట్టాము. దీని గురించి చాలా అసాధారణమైన విషయాలు ఉన్నాయి: నాకు, దక్షిణ కొరియాలో ఒక ఉత్తర కొరియా మహిళను కలవడం మరియు ఆమె కోసం, గతంలో తన స్వస్థలాన్ని సందర్శించిన అమెరికన్‌ని కలవడం. అదృష్టవశాత్తూ, యుంజూ చాలా ఆలోచనాత్మకమైన మరియు ఉచ్చారణ గల మహిళగా మారిపోయింది. నేను ఆమెతో గడిపిన చాలా గంటలలో, నేను కేవలం కూర్చొని ఒక వివరణాత్మక ఆత్మకథను విన్నాను, నిష్పాక్షికత మరియు ఒక నిర్దిష్ట నిర్లిప్తత నన్ను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే ఆమె అనుభవించిన బాధను నేను అర్థం చేసుకున్నాను.
నేను దక్షిణ కొరియాలో కలుసుకున్న చాలా మంది శరణార్థులు చైనా సరిహద్దులో ఉన్న ప్రావిన్సుల నుండి వచ్చారు. ఈ సరిహద్దు ఉత్తర కొరియా వైపు చాలా జాగ్రత్తగా రక్షించబడినప్పటికీ, దానిని దాటడం కష్టం కాదు, అయితే సైనికరహిత జోన్ పూర్తిగా అభేద్యమైనది మరియు సరిహద్దు రేఖకు రెండు వైపులా కిలోమీటర్ల మైన్‌ఫీల్డ్‌లు ఉన్నాయి. చైనా-కొరియా సరిహద్దు సహజ భౌగోళిక రేఖలను అనుసరిస్తుంది - అమ్నొక్కన్ మరియు తుమంగన్ నదులు, అలాగే అగమ్యమైన పెక్టుసాన్ పర్వతం. కొన్ని ప్రదేశాలలో ఈ నదులు చాలా ఇరుకైనవిగా మారతాయి, మీరు వాటిపై నుండి దూకవచ్చు. అందువల్ల, 1990ల కరవు నుండి, సరిహద్దు కాపలాదారులకు సిగరెట్లు లేదా కఠినమైన కరెన్సీతో లంచం ఇవ్వడం ద్వారా, ఎవరైనా సాపేక్షంగా ప్రశాంతంగా రెండు దిశలలో సరిహద్దును దాటవచ్చు. చాలా మంది చిన్న వ్యాపారులు దీన్ని చేస్తారు, తద్వారా స్థానిక మార్కెట్‌లలో విక్రయించడానికి వివిధ చైనీస్ జంక్‌లను తీసుకువస్తున్నారు.
సరిహద్దు వోన్సాన్ నుండి చాలా దూరంలో ఉంది, కానీ “కుడి” మధ్యవర్తుల సహాయంతో, ఇక్కడి నుండి దానికి ప్రయాణించడం మరియు మరొక వైపుకు వెళ్లడం సరైన ధర కోసం చాలా సులభంగా నిర్వహించబడుతుంది.
* * *
ఆమె మాతృభూమిలో గడిపిన పద్దెనిమిది సంవత్సరాలలో, యుంజు ఆమె హెచ్చు తగ్గులను ఎదుర్కొంది. ఆమె సాంగ్‌బన్ వ్యవస్థలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న విద్యావంతులైన కుటుంబం నుండి వచ్చింది. తండ్రి శాస్త్రవేత్త, తాత విశ్వవిద్యాలయ ప్రొఫెసర్. వోన్సాన్ శివారులో ఆమె తండ్రి తన స్వంత చేతులతో నిర్మించిన ఇంట్లో వారు నివసించారు. యుంజు చిన్నతనంలో, ఉపాధ్యాయులు ఆమె పాడటం మరియు నృత్యం చేయగల సామర్థ్యాన్ని గమనించారు మరియు ఆమె తల్లిదండ్రులు ఈ ప్రతిభను పెంపొందించడానికి ప్రతిదీ చేసారు. ఆమె అనేక ఆడిషన్‌ల ద్వారా వెళ్ళింది మరియు స్థానిక ప్యాలెస్ ఆఫ్ పయినీర్స్ సర్కిల్‌లోకి అంగీకరించబడింది. ప్రదర్శన ఆమె జీవితంగా మారింది, మరియు అనేక సంవత్సరాల శిక్షణ తర్వాత ఆమె యువ గాయకుల ఉన్నత సమూహంగా అంగీకరించబడింది. ఆమె ప్యోంగ్యాంగ్‌లో వారాల తరబడి ఇంటి నుండి దూరంగా పొటోంగన్ హోటల్‌లో ఉంది. రాత్రి సమయంలో, ఆమెను మరియు బృందంలోని ఇతర అమ్మాయిలను వారు ఎక్కడికి వెళ్తున్నారో చూడలేని విధంగా కిటికీలు ఉన్న బస్సులో ఎక్కించారు. వారు విలాసవంతమైన పార్టీలకు తీసుకురాబడ్డారు, ఇది రహస్య కళ్ళ నుండి దాచబడిన నివాసాలలో జరిగింది, అక్కడ అమ్మాయిలు కిమ్ జోంగ్ ఇల్ మరియు అతని పరివారం ముందు పాడారు మరియు నృత్యం చేశారు.
కానీ హార్డ్ మార్చ్ ప్రారంభం యుంజు యొక్క సాపేక్షంగా అందమైన బాల్య సంవత్సరాలకు ముగింపు పలికింది. ఆహార పంపిణీ వ్యవస్థ పతనానికి మరియు కరువుకు దారితీసిన ఆర్థిక విపత్తు కారణంగా వాన్-సాన్, దేశంలోని చాలా ప్రాంతాల మాదిరిగానే బాగా ప్రభావితమైంది. చనిపోయిన వ్యక్తుల శవాలు స్టేషన్ చుట్టూ, నగర వీధుల్లో, యుంజు ఇంటి చుట్టూ ఉన్న పర్వతాలలో పడి ఉన్నాయి, నిరాశ చెందిన ప్రజలు కనీసం కొంత ఆహారం కోసం వెతుకుతారు. వారు తినగలిగే లేదా అమ్మగలిగే వస్తువులను దొంగిలించడానికి దొంగలు క్రమం తప్పకుండా వారి ఇంటిలోకి చొరబడతారు. Eunjoo తల్లి ఆహారం మరియు అవసరాలను అక్రమంగా రవాణా చేయడానికి చైనాకు అక్రమంగా ప్రయాణించడం ప్రారంభించింది, Eunjoo మరియు ఆమె సోదరుడు, అప్పుడు ఆరేళ్ల బాలుడు, Wonsan శివార్లలో వృద్ధి చెందిన బ్లాక్ మార్కెట్‌లలో విక్రయించారు.
తన క్లాస్‌మేట్స్‌లో సగం మంది చనిపోయారని యుంజు చెప్పారు. ఒకరోజు వాళ్ళ టీచర్ స్కూల్ కి రాలేదు. అదే విధి తమకు ఎదురుచూడవచ్చని పిల్లలు అప్పుడు గ్రహించారు. ఫలితంగా, ఎక్కువమంది ఆకలితో చనిపోయారు లేదా ఆకలి వల్ల కలిగే వ్యాధులతో బాధపడటం ప్రారంభించారు, దాని నుండి వారు ఎప్పటికీ కోలుకోలేరు. పారిశ్రామిక ప్రమాదాల వల్ల, శిథిలావస్థలో ఉన్న భవనాల శిథిలాల కింద చాలా మంది చనిపోయారు. ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులు పనికి రావడం మానేశారు. ప్రజలు పనికిరాని పరికరాలు మరియు నిర్మాణ శకలాలు నుండి బోల్ట్‌లు మరియు రాగి తీగ వరకు వారు విక్రయించగలిగే ఏదైనా కోసం శిథిలమైన ఫ్యాక్టరీ భవనాల లోపలి భాగాన్ని వెతకడం ప్రారంభించారు.
వోన్సాన్ చుట్టూ ఉన్న పర్వత భూభాగం వాస్తవానికి సహజ వనరులతో చాలా సమృద్ధిగా ఉంది, ప్రభుత్వం దాని పూర్తి అసమర్థత, అసమర్థత, అవినీతి మరియు ఆర్థిక వ్యావహారికసత్తావాదంపై వివిధ రకాల రాజకీయ విధేయతలకు క్రమబద్ధమైన ప్రాధాన్యత కారణంగా దీర్ఘకాల ప్రాతిపదికన తెలివిగా ఉపయోగించడంలో విఫలమైంది. యుంజు తల్లిదండ్రులు తగినంత తెలివైనవారు, కాబట్టి వారు తమ పొదుపులను బంగారంలో పెట్టుబడి పెట్టారు, ఇది అధికారుల అజ్ఞానం మరియు అసమర్థత కారణంగా పెన్నీలకు కొనుగోలు చేయగలదు - నిజమైన ధర కంటే చాలా రెట్లు తక్కువ. Eunjoo అతని స్నేహితులు మరియు సహవిద్యార్థుల విధిని నివారించడానికి ఈ స్మార్ట్ పెట్టుబడులు ఒక కారణం. అదనపు డబ్బు సంపాదించడానికి, యుంజు ప్యోంగ్యాంగ్ వెలుపల ఉన్న హేజోంగ్ అనే చిన్న గ్రామానికి వెళ్లడం ప్రారంభించాడు. అక్కడ, పిల్లలు - నాలుగు లేదా ఐదు సంవత్సరాల వయస్సులో - ప్రమాదకరమైన పరిస్థితులలో బంగారు గనులలో పనిచేశారు. సమన్వయం లేని డైనమైట్ పేలుళ్ల కారణంగా పిల్లలు మరియు వయోజన కార్మికుల మరణాలు సాధారణం. అలాగే, ఎటువంటి బీమా లేకుండా పని చేయాల్సి రావడంతో చాలా మంది కేవలం గనుల లోతుల్లో పడ్డారు. ఈ ప్రమాదాలు ఉన్నప్పటికీ, Eunju అక్కడ పని చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్కెట్‌లలో ఆహారాన్ని తిరిగి అమ్మడం కంటే గనిలో ఎక్కువ డబ్బు సంపాదించడం సాధ్యమైంది, ఇక్కడ మీరు ఎల్లప్పుడూ కాపలాగా ఉండాలి - దొంగలు ప్రతిచోటా తిరుగుతున్నారు.
ప్రతి మూలన పడి ఉన్న కుళ్లిపోయిన శవాల నుండి వెలువడే దుర్వాసనకు యుంజు ఒక రకమైన రోగనిరోధక శక్తిని పెంచుకున్నాడు. మృతదేహాలు మీకు త్వరగా అలవాటు పడే బాధించే అసౌకర్యంగా మారాయి. కానీ అకస్మాత్తుగా ఆమె తండ్రి, పూర్తిగా మతం లేని వ్యక్తి, వింత, నకిలీ-షామానిక్ పద్ధతులలో నిమగ్నమయ్యాడు. మృత దేహం ఎదురైన ప్రతిసారీ శవాన్ని ఎత్తుకుని భుజంపై వేసుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు, ఎయుంజూ తల్లి నిరసనలు పట్టించుకోకుండా. అప్పుడు అతను చనిపోయిన వ్యక్తికి దుస్తులు ధరించాడు. ఖచ్చితంగా ఆకలితో చనిపోతున్న వారికి నోటికి కాస్త అన్నం పెట్టాడు. కుటుంబంలో, అందరూ సాంప్రదాయకంగా నేలపై కలిసి పడుకున్నారు, ఇది ఒండోల్ వ్యవస్థను ఉపయోగించి వేడి చేయబడుతుంది. యుంజు తండ్రి తెచ్చిన శవాలు అదే గదిలో ఉన్నాయి. చలికాలంలో, ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే బాగా పడిపోయినప్పుడు, నాన్న మృతదేహాలను గదిలోని వెచ్చని ప్రదేశాలలో ఉంచారు. మరుసటి రోజు ఉదయం, కుటుంబం వేరొకరి మృతదేహాన్ని పాతిపెట్టడానికి పర్వతాలలోకి లాగారు, దీనికి చాలా గంటలు కష్టపడాల్సి వచ్చింది - నేల స్తంభింపజేసింది.
విచిత్రమేమిటంటే, ఇది తన తండ్రి విపరీతత్వం కాదని యుంజూ పేర్కొంది. చనిపోయినవారిని చూసుకోవడం, అంత్యక్రియల ఆచారాలు చేయడం, పూర్తి అపరిచితులను పాతిపెట్టడం వంటి అనేక ఇతర వ్యక్తులు అదే చేశారు. నిస్పృహ ఉన్నప్పటికీ, జీవించే ప్రయత్నంలో ప్రజలు వెళ్ళిన పిచ్చి, తక్కువ చర్యలు, "హార్డ్ మార్చ్" సమయంలో మానవ గౌరవం యొక్క అవశేషాలను కాపాడుకోవాలనే తక్కువ గుర్తించదగ్గ కోరిక కూడా ఉంది.
ఆ భయంకరమైన రోజులు ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ రోజు వరకు, చనిపోయిన వారి దయ్యాలచే Eunju వెంటాడుతోంది. రాత్రిపూట ఆమె కొన్నిసార్లు నిద్రలో నడవడం వల్ల బాధపడుతుంది. ఒక రోజు, ఆమె సియోల్‌కు వచ్చిన కొద్దిసేపటికే, పోలీసులు ఆమె రాత్రిపూట వీధిలో నిద్రపోతున్న స్థితిలో నడుచుకుంటూ వెళ్లడాన్ని గుర్తించారు. పోలీసులు ఆమెను బతికించి ఇంటికి తీసుకెళ్లారు.
వారు చనిపోయారు. ఆమెకు వారి పేర్లు తెలియదు, కానీ ఆమె తండ్రి తమ ఇంటికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరి ముఖాన్ని స్పష్టంగా గుర్తుంచుకుంటుంది. ఆమె అప్పటికే తన తండ్రి ముఖాన్ని మరచిపోయింది, కానీ ఆ ముఖాలను కాదు. పీడకలలు ఆమెను ఈ వ్యక్తులను గుర్తుంచుకోవాలని మరియు ఎప్పటికీ మర్చిపోవాలని బలవంతం చేస్తాయి.
“మీరు మార్పు యుగంలో జీవించండి” - ఇది అపోక్రిఫాల్ చైనీస్ శాపం. యుంజు కుటుంబ సభ్యులందరూ హార్డ్ మార్చ్ నుండి బయటపడ్డారు. కానీ వారికి ఎదురుచూడాల్సిన విషయం మీకు తెలిస్తే, ఈ వాస్తవం మిశ్రమ భావాలను కలిగిస్తుంది.
 
ముప్పై అయిదవ అధ్యాయం
వోన్సాన్ బీచ్‌లో విభజన ప్రబలంగా ఉంది: ఒక భాగం కొరియన్లకు మాత్రమే, మరొకటి విదేశీయులకు. అవి సముద్రంలోకి విస్తరించి ఉన్న చెక్క పీర్ ద్వారా వేరు చేయబడ్డాయి, వీటికి రెండు వైపులా డైవింగ్ టవర్‌లతో తేలియాడే తెప్ప ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. నా ఇతర పర్యటనల మాదిరిగానే, "విదేశీ" భాగంలో మేము మాత్రమే సందర్శకులం. కొరియన్‌లో, ఆపిల్ పడిపోవడానికి ఎక్కడా లేదు.
అలెగ్జాండర్ మరియు నేను ఈ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రయాణిస్తున్నాము. ఈత రాని అలెక్, కొనుక్కున్న చిరుతిళ్లను అప్పటికే కొట్టేసిన మన కొరియన్లతో ఒడ్డునే ఉండిపోయాడు.
"నేను మీకు ఏదో చూపించాలనుకుంటున్నాను," అని అలెగ్జాండర్ చెప్పాడు, నీటిని కత్తిరించాడు మరియు అతని కళ్ళలో ఒక కొంటె మెరుపును నేను చూస్తున్నాను. "అయితే నేను చెప్పేది నువ్వు చేయాలి."
మేము నీటి నుండి తెప్పపైకి వస్తాము. చెక్క ఫ్లోరింగ్ సగం కుళ్ళిపోయింది మరియు బేస్ తుప్పు పట్టింది. ఇదంతా అసురక్షితంగా కనిపిస్తోంది. దానికి తోడు ఎత్తులంటే నాకు భయం.
అలెగ్జాండర్ మనం చాలా పైకి ఎక్కాలని పట్టుబట్టాడు. "ఏమీ లేదు," నేను అతనికి చెప్తున్నాను. కానీ చివరికి, వణుకుతున్న మోకాళ్లతో, నేను అతనిని అనుసరిస్తాను.
"అక్కడ," అతను తన తల కదలికతో ఎక్కడో సూచించాడు. - మీరు దీన్ని చూస్తున్నారా?" అతను ఏదో వస్తువు వైపు చూపుతున్నట్లు గుర్తించబడాలని అతను కోరుకోడు - అకస్మాత్తుగా వారు ఒడ్డు నుండి మమ్మల్ని చూస్తున్నారు.
"నేను ఏమి చూస్తున్నాను? నేను "Seongdowon"ని చూస్తున్నాను మరియు నేను పైకి విసిరేయబోతున్నాను. మనం అత్యవసరంగా దిగాలి.
పిల్లల శిబిరం "సోండోవోన్". స్నేహపూర్వక సోషలిస్ట్ దేశాల తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి సెలవులకు పంపే వేసవి శిబిరం. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉత్తర కొరియాకు సెలవులకు పంపాలని నిర్ణయించుకోవడం నాకు చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ పని చేస్తుంది.
"కాదు, శిబిరం వెనుక మరింత జాగ్రత్తగా చూడండి" అని అలెగ్జాండర్ చెప్పాడు. మీరు దీన్ని చూస్తారా? కొండల మీద ఆ భవనాలు. మరోవైపు".
నేను దగ్గరగా చూస్తున్నాను, కానీ అద్దాలు లేకుండా నేను పైకప్పుల పైభాగాలను మాత్రమే తయారు చేయగలను.
"ఇది అతని ఇల్లు" అని అలెగ్జాండర్ చెప్పాడు. - మూడవ సంఖ్యలు. అక్కడ అతను రాడ్‌మన్‌ను అందుకున్నాడు. మీరు ఇంటిని గూగుల్ మ్యాప్స్‌లో చూడవచ్చు.
వాస్తవానికి, మార్షల్‌కు వోన్సాన్‌లో నివాసం ఉన్నట్లు తెలిసింది. కానీ డైవింగ్ బోర్డు నుండి చూడవచ్చని నేను ఎప్పుడూ అనుకోలేదు. సియోల్‌లో, అనువాదకునిగా ఆ పర్యటనలో రాడ్‌మాన్‌తో పాటు వచ్చిన కెనడియన్‌ను నేను కలిశాను. అతను వోన్సన్ గురించి ప్రస్తావించాడు. అతను మరియు మార్షల్ కూడా జెట్ స్కిస్ నడిపారని, అయితే ఈ చర్య యొక్క చిత్రాన్ని ఊహించడం నాకు చాలా కష్టంగా ఉందని అతను చెప్పాడు.
"ఈ తెప్ప నాకు మరో కారణం చేత గుర్తుండిపోతుంది" అని అలెగ్జాండర్ పరిసర సముద్రతీరాన్ని పరిశీలిస్తున్నాడు. – 2012లో నా మొదటి ట్రిప్‌లో నేనే ఇక్కడకు ఈదుకున్నాను. ప్యోంగ్యాంగ్ నుండి వచ్చిన ఎలైట్ కుటుంబాల నుండి చాలా మంది ధనవంతులైన పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఫ్రెంచ్ మాట్లాడేవారు - అతను ఇంతకుముందు పారిస్‌లో చదువుకున్నాడు. అందువల్ల, అతను మరియు మా చుట్టూ ఉన్న ఎవరికీ అర్థం కాని సంభాషణ జరిగింది. తన దేశం గురించి నేను ఏమనుకుంటున్నానో అడిగాడు. ప్రతిస్పందనగా, అటువంటి పరిస్థితిలో మనలో ప్రతి ఒక్కరూ బహుశా చెప్పే ప్రామాణిక మర్యాదపూర్వక పదాలను నేను పిండాను. అతను అంగీకరించాడు మరియు ప్రతిస్పందనగా కొన్ని ప్రామాణిక మరియు మర్యాదపూర్వక పదబంధాలను కూడా జోడించాడు. తర్వాత భారీ విరామం ఏర్పడింది. ఆపై - ఈ విషయం అతనికి చెప్పడానికి నన్ను ప్రేరేపించిన విషయం నాకు తెలియదు, బహుశా మనం ఇక్కడ ఉన్నాము, ఒడ్డున మిగిలి ఉన్న అన్ని రాజకీయ పాంపాజిటీకి దూరంగా సముద్రంలో స్ప్లిష్ చేస్తున్నాము. నేను అతనితో చెప్పాను, "కానీ నేను వీటిలో దేనినీ నిజంగా నమ్మను." అతను నవ్వి క్లుప్తంగా సమాధానం చెప్పాడు: "నేను కూడా."
* * *
మేము కొరియన్ వైపు ఉన్న తెప్పకు ఈత కొట్టాలని నిర్ణయించుకున్నాము. ఇది నిషేధించబడలేదని అనిపిస్తుంది - నీరు అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ ఒడ్డున ఉన్న స్థానిక గుంపుతో కలపడం ఇకపై అనుమతించబడదు. బహుశా ఇందులో ఏదో లాజిక్ దాగి ఉండవచ్చు. లేదా నాయకులలో ఒకరు, ఎక్కువగా ఆలోచించకుండా మరియు మనస్సులో ప్రాథమికంగా ఏమీ లేకుండా, మరొక ఆదేశాన్ని అస్పష్టం చేశారు.
ఒక డజను మంది యువకులు తెప్పను పట్టుకొని నీటిలో కొట్టుకుపోతున్నారు. మనం పైకి ఈత కొడుతున్నప్పుడు అవి మనల్ని భయంగా చూస్తాయి. ఈ సమయంలో, రో అప్పటికే మాతో పట్టుబడ్డాడు, వెనుక బ్రెస్ట్‌స్ట్రోక్ ఈత కొట్టాడు. అతను నిచ్చెనను తెప్పపైకి ఎక్కుతాడు. అతను టవర్ వైపు చూపిస్తూ డైవ్ చేస్తాడా అని నేను అడిగాను. "నేను? - అతను నవ్వుతాడు. "లేదు, మీలాగే, నేను ఎత్తులకు భయపడుతున్నాను."
"రండి, ట్రావిస్," అలెగ్జాండర్ ప్రోత్సహిస్తూ, మెట్ల మధ్యలోకి ఎక్కాడు. "ఇక్కడి నుండి వీక్షణ మరింత మెరుగ్గా ఉంటుంది," అని అతను పళ్ళతో చెప్పాడు.
ఒక విదేశీయుడు ఎత్తైన డైవింగ్ బోర్డ్‌పైకి ఎక్కుతున్న దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ, హోరిజోన్‌ను కొద్దిసేపు స్కాన్ చేసిన తర్వాత, అందంగా నీటిలోకి డైవింగ్ చేస్తున్నారు. చిన్న వయస్సులో, అలెగ్జాండర్ శిక్షణ పొందాడు మరియు ప్రొఫెషనల్ డైవర్‌గా కూడా మారవచ్చు. అతను అప్పటి నుండి కొన్ని కిలోల బరువును పెంచుకున్నాడు, కానీ ఇప్పటికీ సరైన సమతుల్యతను కొనసాగించాడు మరియు ఆకట్టుకునే జంప్‌లు చేయగలడు.
నాకు పైకి ఎక్కాలనే కోరిక లేదు. ఇక్కడ టవర్లు పీర్ యొక్క "విదేశీ" వైపు ఉన్న వాటి కంటే అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయి: అవి చాలా తరచుగా ఉపయోగించబడతాయి. ఫ్లోరింగ్ బోర్డుల మధ్య విస్తృత పగుళ్ల ద్వారా మీరు క్రింద ఉన్న మొత్తం ప్లాట్‌ఫారమ్ యొక్క బూమ్‌లు మరియు సముద్రపు లోతులను చూడవచ్చు, ఇది అక్రోఫోబ్ యొక్క మతిస్థిమితం మాత్రమే పెంచుతుంది.
నేను తిమ్మిరి కాళ్ళపై రెండవ ఎత్తైన డైవింగ్ బోర్డు అంచుకు వెళ్తాను. నా వెనుక ఎక్కడో నుండి పెద్ద శబ్దం నన్ను భయపెడుతుంది - నేను స్థానంలో స్తంభింపజేస్తాను. ఒక కాలు తప్పిపోయిన యుక్తవయస్కుడు గతంలోకి దూకాడు - మీరు ఒక్కసారి మాత్రమే డైవ్ చేయగలరు. అతను నన్ను త్వరగా కానీ జాగ్రత్తగా చూసాడు, ఆపై చాలా అంచు వైపు దూసుకుపోతాడు. అతని కుడి కాలు యొక్క స్టంప్ చుట్టిన ముందరి చర్మాన్ని పోలి ఉంటుంది. అతను క్రింద తెప్పపై ఉన్న తన స్నేహితులకు ఎక్కడో అరుస్తాడు - వారు అతనిపై తిరిగి అరుస్తారు. ఒక చివరి జంప్, మరియు అతను తూర్పు సముద్రం యొక్క ఆకుపచ్చ అలల వైపు పరుగెత్తాడు.
* * *
ఒడ్డుకు చేరిన తర్వాత, మిన్, హ్వా మరియు కిమ్ చిన్నపిల్లల్లా ఇసుకలో ఉల్లాసంగా ఉండటం చూస్తాము. అలెక్ బీచ్ టవల్ మీద కూర్చొని, హ్వా నీటిలోకి మళ్లీ మళ్లీ డైవ్ చేస్తుంటే, ప్రతిసారీ చేతినిండా గింజలతో ఒడ్డుకు తిరిగివస్తున్నప్పుడు నిశ్చలంగా చూస్తున్నాడు - సైనికులు తరచూ తమ ఆహారం కోసం మేత వెతుక్కోవలసి ఉంటుంది కాబట్టి అతను సైన్యంలో నేర్చుకున్నాడు. మరియు ఈ బీచ్ కేవలం షెల్ఫిష్ ఉత్పత్తికి బంగారు గని: విదేశీయులు ఇక్కడకు చాలా అరుదుగా వస్తారు. అతను ఎంత షెల్ఫిష్ తీసుకువస్తే, అతను మరింత ఉత్సాహంగా ఉంటాడు. మేము వారిని మాతో పాటు హోటల్‌కు తీసుకెళ్లి వంటవాళ్లకు ఇస్తాము, తద్వారా వారు మాకు రాత్రి భోజనం సిద్ధం చేస్తారు.
ఇంతలో, మిన్ మరియు కిమ్ తమ కాలి బొటనవేళ్లతో ఇసుకలో భారీ హృదయాలను గీయడంలో మరియు వారి ఫోన్‌లతో చిత్రాలను తీయడంలో బిజీగా ఉన్నారు. కిమ్ తన కుమార్తె పేరును ఒకదాని మధ్యలో వ్రాస్తాడు. మిన్ తనకు నచ్చిన వ్యక్తి పేరును ప్రింట్ చేసి, దాని చిత్రాన్ని తీసి, ఆపై డ్రాయింగ్‌ను త్వరగా చెరిపివేస్తుంది, అలెగ్జాండర్ టవల్‌లో చుట్టబడి సమీపిస్తోంది.
 
ముప్పై ఆరవ అధ్యాయం
యుంజు పదహారేళ్ల వయసులో, కొన్ని కారణాల వల్ల ఆమెకు ఇంకా అస్పష్టంగా ఉంది, ఆమె సన్నిహిత స్నేహితుల్లో ఒకరు ఆమె గురించి నివేదించారు. Powib శోధించబడింది మరియు కొన్ని దక్షిణ కొరియా పాప్ మ్యూజిక్ CDలు కనుగొనబడ్డాయి. ఆమెను జైలుకు పంపారు.
అక్కడ ఆమెను ప్రతిరోజూ రాత్రి జైలు గార్డులు కొట్టారు. ఎటువంటి కారణం లేకుండా - అంతే. దెబ్బలు బలంగా మరియు క్రూరంగా ఉన్నాయి - యుంజు నిరంతరం స్పృహ కోల్పోయాడు. కానీ ఆమె తన సెల్‌మేట్‌లలో ఒకరి విధిని తప్పించుకోగలిగింది, ఆమెను ప్రతి రాత్రి ఎక్కడికో తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ అమ్మాయి, యుంజు మాట్లాడుతూ, ఒక జోంబీ లాగా మారింది. పగటిపూట, ఆమె, కదలకుండా, ఖాళీ చూపులతో, రెప్పవేయకుండా మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె ముందు ఖాళీగా చూస్తూ ఉంది.
Eunju ఆమె ముఖం కడుక్కోవడం మానేసింది, ఆమె జుట్టులో మురికిని అద్ది, మరియు ప్రాథమికంగా సాధ్యమైనంత అగ్లీగా కనిపించడానికి మరియు గార్డ్లు ఆమెను తాకడానికి ఇష్టపడకుండా ప్రతిదీ చేసింది.
చివరకు, రెండు నెలల తర్వాత, ఆమె తల్లిదండ్రులు తమకు అవసరమైన వారికి లంచం ఇవ్వడానికి తగినంత డబ్బును సేకరించగలిగారు. ఆమెను విడుదల చేశారు.
* * *
దక్షిణ కొరియాలో స్థిరపడిన చాలా మంది ఉత్తర కొరియా శరణార్థుల మాదిరిగా కాకుండా, యుంజు రాజకీయంగా కాకుండా ఆర్థిక సమస్యల కారణంగా DPRK నుండి పారిపోయారు. ఆమె తాత, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, అతని జీవిత చరమాంకంలో అకస్మాత్తుగా దేశంలో ఏమి జరుగుతుందో తన కళ్ళు తెరిచినట్లు భావించడం ప్రారంభించాడు; లేదా అతని వృద్ధాప్యంలో అతని నాలుక చాలా పొడవుగా మారింది - ఇది మీరు ఎలా కనిపిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను చాలా అనవసరమైన విషయాలు మాట్లాడటం ప్రారంభించాడు. విద్యార్థులు మరియు సహోద్యోగులకు మీ అభిప్రాయాలను తెలియజేయడం చాలా ఉచితం. తమాషా, వృత్తాంతమైన ఆలోచనలు ప్రమాదకరమైన ఆలోచనలు. ఆలోచించడం ప్రమాదకరం అని, బయటకు చెప్పకుండా మాట్లాడాలని అన్నారు. ఉదాహరణకు, ప్రతి ఒక్కరూ నివసించే సమాజం నిజమైన సోషలిస్ట్ కాదు. ఆ కామ్రేడ్ కిమ్ జోంగ్ ఇల్ నిజానికి తన ప్రజల గురించి అస్సలు పట్టించుకోడు. నిజమైన నాయకుడు ప్రజలు ఆకలితో అలమటించడాన్ని ఎప్పటికీ అనుమతించరు, ఆహార సమస్యలను పరిష్కరించడానికి బదులుగా సైనిక ప్రయోజనాల కోసం డబ్బును వృధా చేస్తారు. వాస్తవానికి, USA నిందించాలి, కానీ పాక్షికంగా మాత్రమే, మరియు చెడు యొక్క ఇతర మూలం జోసోన్‌లోనే ఉంది. ఐక్యంగా ఉండటం ద్వారా, ప్రజలు తమ మాతృభూమిలో ప్రస్తుత పరిస్థితులను మార్చగలరు మరియు నిజమైన సోషలిజాన్ని నిర్మించగలరు.
ప్యోంగ్యాంగ్‌లో ఉపన్యాసం ఇవ్వడానికి మా తాతని ఆహ్వానించినప్పుడు చివరి స్ట్రాస్ వచ్చింది, ఆ సమయంలో అతను తన భాషను ట్రాక్ చేయడంలో మళ్లీ విఫలమయ్యాడు. ఒక రోజు, అతను వోన్సాన్‌కు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, అతను తన కుమార్తె కుటుంబాన్ని సందర్శించడానికి యుంజు ఇంటికి వెళుతున్నాడు. అతను ముందు తలుపును చేరుకోకముందే, ఒక నల్లటి కారు ఇంటి వరకు వెళ్లింది. ఇద్దరు వ్యక్తులు దూకి, తాతయ్యను పట్టుకుని, కారులోకి తోసేసి, వేగంగా వెళ్లిపోయారు.
దీంతో యుంజు కుటుంబం పోలీసులను సంప్రదించింది. వారు స్థానిక రాష్ట్ర భద్రతా బ్యూరోను సంప్రదించారు. పార్టీ సెల్‌కి. తలచుకునే ప్రతి అధికారానికి. రాత్రి పగలు తేడా లేకుండా తాతయ్య ఏమయ్యాడో ఆరా తీశారు. ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఎనిమిది నెలల తర్వాత వారికి కాల్ వచ్చింది. "మాకు మీ నాన్న ఉన్నారు," అని పోలీసు యుంజూ తల్లితో చెప్పాడు. "మీరు వచ్చి అతని మృతదేహాన్ని తీసుకోవచ్చు."
* * *
కొట్టిన ఆనవాళ్లతో తాతయ్య మృతదేహం దాదాపుగా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. యుంజు తను అనుభవించిన అంతులేని బాధను, వేదనను ఊహించడానికి కూడా ప్రయత్నించలేకపోయాడు. ఆ ఎనిమిది నెలల్లో ఆయన శరీరంలోని ప్రతి ఎముకను విరిచారు.
ఈ రోజు ఆమెకు తన తాత గురించి మిశ్రమ భావాలు ఉన్నాయి. "అతను నా హీరో," ఆమె అతని ధైర్యం పట్ల ప్రేమ మరియు ప్రశంసలతో నిండిన స్వరంతో చెప్పింది. ఆపై, కొన్ని నిమిషాల తర్వాత, అతను ఇలా అంటాడు: "అతను అంత తెలివితక్కువవాడిగా ఎలా మారాడు?" ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాడు? అతను ఏమి ఆలోచిస్తున్నాడు? వారి తాతని ఖననం చేసిన తర్వాత, యుంజు కుటుంబం ఉత్తర కొరియాలోని వోన్సాన్‌లో ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఆమె తాత సాంగ్‌బన్ సిస్టమ్‌లో కుటుంబం యొక్క స్థానాన్ని "నాశనం" చేశారు, కళాత్మక సమూహంలో వారి రోజులు లెక్కించబడ్డాయి. యుంజూ మళ్లీ వేదికపై పాడటానికి మరియు నృత్యం చేయడానికి అనుమతించబడదు. మరియు కళ ఆమె జీవితం, ఇది కేవలం పద్దెనిమిది సంవత్సరాలతో ముగిసింది.
 
ముప్పై ఏడవ అధ్యాయం
సూర్యాస్తమయం సమయంలో మేము డాంగ్‌మియోన్ హోటల్‌ని తనిఖీ చేస్తాము, దీని భవనం ఒక విచిత్రమైన నిర్మాణ కళాఖండానికి ఉదాహరణ. ఈ భవనం అద్భుతంగా నిస్సహాయంగా పాతది మరియు భవిష్యత్తు నుండి ఏదో ఒక నమూనా వలె కనిపిస్తుంది. లేదా మీరు ఇలా చెప్పవచ్చు: ఇది కొంతమంది యువత, విద్యార్థి, ఆర్కిటెక్చరల్ స్టూడియోచే నిర్వహించబడిన ప్రాజెక్ట్, ఇది మరే దేశంలోనూ గ్రీన్ లైట్ ఇవ్వబడలేదు. డైమండ్-ఆకారంలో ఉన్న నిర్మాణం ఒడ్డున ఉంది, ఇక్కడ చండియోక్ పీర్‌కు దారితీసింది. హోటల్ లోపలి భాగం ఇటీవల ముదురు నీలం రంగులో మళ్లీ పెయింట్ చేయబడింది - నేను 2012లో మొదటిసారి సందర్శించినప్పుడు ప్రధానమైన సముద్రపు ఆకుపచ్చ రంగు. ప్రధాన తొమ్మిది-అంతస్తుల హోటల్ భవనానికి ప్రవేశ ద్వారం యొక్క కుడి వైపున, ఆర్ట్ నోయువే శైలిలో మరొక రెండంతస్తుల భవనం, పొడిగింపులా కనిపిస్తుంది - ఇది ఇక్కడ సముచితంగా ఉంటుందని ఎవరైనా ఆలోచించినట్లు. ఇది పైర్ ప్రారంభంలో ఒక సొగసైన, పాము లాంటి మెట్లతో ముగుస్తుంది, దానితో పాటు మీరు నేల స్థాయి నుండి భవనం చివరిలో విస్తరించి ఉన్న బాల్కనీకి ఎక్కవచ్చు. ఇది సముద్రం యొక్క అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది.
మేము చీకటి ఫోయర్‌లోకి ప్రవేశిస్తాము. రాజధాని వెలుపల, విదేశీ పర్యాటకుల కోసం ఉద్దేశించిన భవనాలలో కూడా విద్యుత్తును ప్రత్యేకంగా వినియోగిస్తారు. మేము లోపలికి ప్రవేశించినప్పుడు మనల్ని పలకరించే అద్భుత సముద్ర జీవుల యొక్క పనికిమాలిన శిల్పాల వివరాలను తీసుకోవడానికి నేను పక్కకి చూసాను: భారీ ప్లాస్టిక్ ఎండ్రకాయలు మరియు సముద్రపు అర్చిన్‌లు జేబులో ఉన్న ఇండోర్ మొక్కలతో చుట్టుముట్టబడ్డాయి, నీలి రాతి ప్రకృతి దృశ్యానికి వ్యతిరేకంగా అనేక రకాల పెంకుల ఏర్పాటుతో చిత్రం పూర్తయింది. . వృత్తాకార అంతర్గత స్థలం, చాలా పై అంతస్తు వరకు విస్తరించి, పైకప్పును చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, దాని నుండి నకిలీ వజ్రాలతో వేలాడదీసిన పొడవైన టెన్టకిల్ ఆకారపు రిబ్బన్‌లతో భారీ షాన్డిలియర్ వేలాడదీయబడుతుంది.
నా గది నుండి నేను తూర్పు సముద్రం నుండి నేరుగా పైకి లేచినట్లు కనిపించే పర్వతాల వెనుక రోజువారీ సూర్యాస్తమయం ప్రదర్శనను చూడగలను. నేను "సరైన" సమయంలో చెక్ ఇన్ చేశానని తేలింది. నేను కిటికీ పక్కనే ఉంచిన తక్కువ కుర్చీలలో ఒకదానిపై కూర్చుని, పర్వతాలు బంగారు బంతిని పూర్తిగా గ్రహించి, రంగురంగుల ఆకాశం రాత్రికి దారితీసే వరకు, ప్రతి సెకను అత్యాశతో గ్రహించి, ఈ సహజ చర్యకు ప్రేక్షకుడిగా మారాను.
మొత్తం పీర్ వెంట, స్థానిక నివాసితులు షెల్ఫిష్ మరియు ఇతర రుచికరమైన సముద్రపు ఆహారాన్ని వెతకడానికి కుప్పలుగా ఉన్న భారీ రాళ్లను అధిరోహిస్తారు. పీర్ ఒక చిన్న ద్వీపంతో ముగుస్తుంది, ఇక్కడ ఒక లైట్‌హౌస్ ఏర్పాటు చేయబడింది, దాని ఎత్తు నుండి వోన్సాన్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన పనోరమాలలో ఒకటి చూడవచ్చు. నా మునుపటి పర్యటనలలో ఒకదానిలో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించినట్లు నాకు గుర్తుంది: లైట్‌హౌస్ మెట్లపై నిద్రిస్తున్న ఇద్దరు అతిగా తాగిన వ్యక్తుల శరీరాలపై నేను ఎలా అడుగు పెట్టాల్సి వచ్చింది. నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను, కాని తలుపు లాక్ చేయబడింది. నేను తిరగవలసి వచ్చింది. అప్పుడు నేను ఔత్సాహిక స్థానికులు ఏర్పాటు చేసిన ఒక ఆకస్మిక చేపల మార్కెట్‌కి తిరిగాను. అక్కడ, ఒక బకెట్ మరియు రెండు కత్తులతో కొంతమంది స్త్రీ ఒక ఆకస్మిక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. హాస్యాస్పదమైన మొత్తానికి, కొన్ని సెంట్లకి సమానం, నేను హ్యాపీగా సాషిమిని అల్పాహారం కోసం రుచి చూశాను, అది తాజాగా పట్టుకున్న చేపల నుండి నా ముందు తయారు చేయబడింది.
హోటల్ కారిడార్లు నిరంతరం చీకటిలో మునిగిపోతాయి, ఇది కదలికను తీవ్రంగా క్లిష్టతరం చేస్తుంది, ముఖ్యంగా రాత్రి. రెస్టారెంట్‌కు వెళ్లే మార్గంలో, నేను ఎనిమిదో అంతస్తు వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను - బహుశా నేను మార్క్ లేదా సైమన్‌లోకి పరిగెత్తాను. వారు తమ ఉత్తర కొరియా ప్రధాన కార్యాలయ అవసరాల కోసం ఇక్కడ మొత్తం అంతస్తును అద్దెకు తీసుకుంటున్నారని ప్యోంగ్యాంగ్‌లో నాకు చెప్పారు. ఖచ్చితంగా, చైనీస్ వ్యాపారవేత్తల గుంపు కారిడార్‌లలో వేలాడుతూ మరియు ధూమపానం చేయడాన్ని నేను గమనించాను. కానీ బాహ్యంగా వారు సోసాన్ హోటల్‌లోని మా స్నేహితుల వలె కాలర్‌ను తాకట్టు పెట్టడానికి ఇష్టపడే వారిలా కనిపించలేదు. మార్క్ లేదా సైమన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారా అని అడగాలని అనుకున్నాను. అయితే దీని నుండి దూరంగా ఉండటం మంచిదని నేను సహజంగా గ్రహించాను.
కామ్రేడ్ కిమ్ మా గ్రూప్ కోసం ఒక చిన్న ప్రైవేట్ గదిని రిజర్వ్ చేసారు. అక్కడ, పెద్ద తెరపై, మోరన్‌బాంగ్ సమూహం యొక్క ప్రామాణిక కచేరీ లేదా సాయంత్రం వార్తలకు బదులుగా, కుంగ్ ఫూ పాండా అనే కార్టూన్ ఉంది. మొదటి సెకను నుండి, మేము ఈ హాల్లోకి ప్రవేశించిన వెంటనే, మా కొరియన్లందరి కళ్ళు తెరపైకి అతుక్కుపోయాయి. వారు చలనచిత్రంలోని ప్రతి వివరాలను మెచ్చుకుంటారు: అధునాతన యానిమేషన్ పద్ధతులు, అభినయ పాత్రలు అతీంద్రియ విన్యాసాల సామర్ధ్యాలను కలిగి ఉండే ఆవిష్కరణ, అభివృద్ధి చెందుతున్న ప్లాట్‌లోని ఉద్రిక్తత మరియు హాస్యం మరియు చిరస్మరణీయమైన సంగీతం. విదేశీయులు "మాస్ గేమ్‌లను" అదే ఆకర్షణతో చూస్తారని నేను భావిస్తున్నాను.
వెయిట్రెస్ రిచ్ టేబుల్ సెట్ చేస్తోంది. నాంగ్‌మియోన్, వేయించిన చికెన్, కాస్ట్ ఐరన్ స్కిల్లెట్‌పై గిలకొట్టిన గుడ్లు, కిమ్చి క్యాబేజీ, బుల్గోగి, ముంగ్ బీన్ పాన్‌కేక్‌లు, బంగాళాదుంప సలాడ్ మరియు అన్నం ఉన్నాయి. అదనంగా, అనేక పాశ్చాత్య వంటకాలు అందించబడతాయి - స్పఘెట్టి, ఫ్రెంచ్ ఫ్రైస్. టేబుల్‌పై హ్వా పట్టుకున్న పీతలు మరియు షెల్ఫిష్, అలాగే తూర్పు సముద్రం నుండి ఇతర తాజా బహుమతులు ఉన్నాయి: పొలాక్ మరియు హెర్రింగ్, మాకేరెల్ మరియు కాడ్ - మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల కోటు కింద.
ఇవన్నీ ప్యోంగ్యాంగ్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో భారీ మొత్తంలో బూజ్‌తో రుచిగా ఉంటాయి మరియు ఇప్పుడు చిన్న గ్లాసుల్లో పోస్తారు. మేము ఎప్పుడూ టేబుల్ వద్ద ఏదైనా తీసుకోకూడదనే కొరియన్ ఆచారాన్ని అనుసరించి మేము ఒకరికొకరు పానీయాలు పోసుకుంటాము. భోజనం పూర్తి స్వింగ్‌లో ఉంది, ఉల్లాసమైన కబుర్లు కొన్నిసార్లు స్క్రీన్‌పై ఆకర్షణీయమైన చూపులు మరియు కొరియన్లు అడ్డుకోలేని చిత్రం గురించి వ్యాఖ్యలతో అంతరాయం కలిగిస్తాయి. మిన్ గర్వంగా పాత్రల పంక్తులను చెప్పడానికి ఒక సెకను ముందు అందించడం ద్వారా స్ట్రిప్‌తో తనకున్న పరిచయాన్ని ప్రదర్శిస్తుంది. చివరగా, భోజనం తర్వాత, సిగరెట్లు వెలిగించి, నా తలలో కొంచెం మత్తుగా ఉన్న పొగమంచును నేను వదులుకుంటాను, చాలా రిలాక్స్‌గా అందరితో స్నేహపూర్వకంగా కబుర్లు చెప్పాను - దాదాపు ఒక నెల తరువాత నిరంతరం ఈ వ్యక్తులందరితో కలిసి ఉండటం. నేను నా విజిలెన్స్‌ను కనీస సహేతుకమైన స్థాయికి - అంటే పూర్తి అజాగ్రత్త ముందు తదుపరి స్థాయికి తగ్గించుకుంటాను.
లేవకుండానే కిమ్ తన ప్రసంగాన్ని ప్రారంభించింది.
"మన దేశాన్ని సందర్శించే చాలా మంది విదేశీయులు దానిని అర్థం చేసుకోలేరు," అని ఆయన చెప్పారు. - దీనికి కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. మనది సోషలిస్టు దేశం కాబట్టే ఇదంతా. ఇతర దేశాల కంటే ఇక్కడ ప్రతిదీ భిన్నంగా జరుగుతుంది. మరియు అది మాకు తెలుసు. కానీ మీరు పెద్దమనుషులు ... - అతను మా ముగ్గురి వైపు తిరుగుతాడు - మీరు అందరిలా కాదు. మీరు సాధారణ పర్యాటకులు కాదు. మరియు KGTK లో మనందరికీ ఈ విషయం తెలుసునని నాకు అనిపిస్తోంది. అలాంటి ప్రాజెక్ట్‌లలో నాకు వ్యక్తిగతంగా ఆసక్తి కలిగించే ముఖ్యమైన విషయం ఏమిటంటే మేధావులపై వారి దృష్టి. నేను సాధారణ వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం ఇష్టం లేదు."
కామ్రేడ్ కిమ్ కోసం, ఇది సాధారణ వ్యక్తుల గురించి మొదటి మరియు ప్రమాదవశాత్తూ ప్రస్తావన కాదు. నేను దీని అర్థం ఏమిటో అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నాంపో బీచ్‌లో ఉన్న ఆ యువకుడు తన ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకున్నాడు మరియు అతను కేవలం రెగ్యులర్ వర్కర్ అని చెప్పాడు. నిమి, రెగ్యులర్ గైడ్‌తో ఎప్పుడూ వాకింగ్‌కి వెళ్లవద్దని మమ్మల్ని హెచ్చరించాడు. ఇది అస్సలు ఉనికిలో లేదని చెప్పబడే తరగతి వ్యవస్థకు సంబంధించిన దాచిన సూచనను కలిగి ఉంది. ఉన్నత వర్గానికి చెందినవారు లేదా టోంగ్జు యొక్క చెప్పని స్థితి అనేది ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చినట్లు అనిపిస్తుంది.
"మీరు మన దేశాన్ని బాగా అర్థం చేసుకున్నారు," కిమ్ కొనసాగుతుంది, "ఇక్కడ ప్రతిదీ ఎలా పనిచేస్తుందో. అందుకే, అలెక్, మీ "టోంగిల్ టూర్స్" ఇతర ట్రావెల్ ఏజెన్సీల నుండి చాలా భిన్నంగా ఉంటుంది. మా దేశానికి మిమ్మల్ని స్వాగతించడానికి KGTC ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. మరియు మీలాంటి మేధావుల ఆసక్తులు మరియు ఉత్సుకతను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారు.
మేము మా అద్దాలు పైకెత్తి, కామ్రేడ్ కిమ్‌కి కృతజ్ఞతలు మరియు ప్రశంసల పదాలు చెబుతాము. చివరి అంగీకారం కుంగ్ ఫూ పాండా చలనచిత్రాన్ని సూచిస్తుంది, దీనికి వ్యతిరేకంగా ఆహ్లాదకరమైన విషయాలు మార్పిడి చేయబడ్డాయి.
"అయితే," కామ్రేడ్ కిమ్ జతచేస్తుంది, "అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి భద్రత. ముఖ్యంగా అమెరికన్లకు."
అతను నా వైపు తిరుగుతాడు.
“అలెక్ మరియు నేను ఇద్దరూ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాము. "నేను విదేశాంగ మంత్రిత్వ శాఖలోని నా వ్యక్తితో ప్రతిదీ చర్చించాను" అని అతను గుసగుసలాడాడు. "మీరు మాతో ప్రయాణం చేసినప్పుడు, ట్రావిస్, మీరు ఒక విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."
అతను కన్నుగీటాడు. నేను ఏమి చెప్పాలో తెలియక తిరిగి నవ్వాను.
ఎలివేటర్‌కు వెళ్లే మార్గంలో, రో నా చేతిని పట్టుకున్నాడు, అతని ముఖంలో విశాలమైన మరియు నిజమైన చిరునవ్వు. "కామ్రేడ్," అతను ప్రారంభించాడు, "దయచేసి నాకు ఒక విషయం వాగ్దానం చేయండి."
"అవునా?"
"మా ...
ఏమిటి? అతను నిజంగా "మా కంపెనీ గురించి" చెప్పాడా? "మన దేశం" గురించి కాదా? సరే అప్పుడు అంతా బాగానే ఉంది. ఆశ్చర్యంగా ఒక చిన్న అడుగు వెనక్కు వేసి, నవ్వుతూ గట్టిగా కరచాలనం చేసాను.
"చింతించకండి," నేను చెప్తున్నాను. KGTKకి నా హృదయంలో ఎప్పుడూ స్థానం ఉంటుంది.
 
ముప్పై ఎనిమిది అధ్యాయం
యుంజూ తల్లి ముందుగా పరిగెత్తింది. మార్గం బాగా తెలిసిన వారిలో ఆమె ఒకరు. కొన్ని నెలల తరువాత, ఆమె తన కుమార్తెను మధ్యవర్తి ద్వారా బయటకు తీసుకురాగలిగింది. వారు 2006లో షెన్యాంగ్‌లో స్థిరపడ్డారు. యుంజూ సోదరుడిని బయటకు తీసుకురావడానికి స్వీయ-నిర్మిత కొరియన్ సాంప్రదాయ దుస్తులను విక్రయించడం ద్వారా వారు వెంటనే తగినంత డబ్బును ఆదా చేసుకున్నారు. షెన్యాంగ్‌లో పెద్ద కొరియన్ కాలనీ ఉంది, ఇందులో ఉత్తరాది నుండి వచ్చిన శరణార్థులు కూడా ఉన్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుండడంతో చైనాలోని వారికి కూడా ఇది ప్రమాదకరమైన ప్రదేశం. వారు పట్టుబడితే, వారు ఉత్తర కొరియాకు తిరిగి పంపబడతారు, అక్కడ వారు నిర్బంధ శిబిరాల్లో ఒకదానిలో అనివార్యమైన, వేగవంతమైన మరియు బాధాకరమైన మరణాన్ని ఎదుర్కొంటారు. వారు దీనిని నివారించగలిగారు. లావోస్ మరియు థాయ్‌లాండ్ ద్వారా దక్షిణ కొరియాకు వెళ్లేందుకు తమ తల్లి అనుకున్న మార్గంలో చివరి మార్గంలో వారిని మార్గనిర్దేశం చేసేందుకు మధ్యవర్తికి చెల్లించడానికి తగినంత డబ్బు లభించే వరకు వారు పనిచేశారు.
* * *
దక్షిణాదికి రావడంతో యుంజు సమస్యలు తీరలేదు. ఆమె మరియు ఆమె తల్లి ఎల్లప్పుడూ తమ తండ్రిని కూడా బయటకు తీసుకురావాలని కోరుకునేది, తద్వారా కుటుంబం తిరిగి కలిసేలా చేస్తుంది. ఇది చేయుటకు, మధ్యవర్తులకు చెల్లించడానికి ఇంకా ఎక్కువ డబ్బు ఆదా చేయడం అవసరం: పురుషుల కోసం తప్పించుకునే ఏర్పాటు ఎల్లప్పుడూ చాలా కష్టం, మరియు అందువల్ల మహిళల కంటే ఖరీదైనది. ఒక స్త్రీ కేవలం గృహిణిగా ఉండగలిగితే, ఒక పురుషుడు రాష్ట్రం కోసం పని చేయడానికి బాధ్యత వహిస్తాడు. దీని ప్రకారం, పురుషులు మరింత నిశితంగా పరిశీలించబడ్డారు, చైనా సరిహద్దును చేరుకోవడానికి మరియు దాటడానికి చాలా కాలం పాటు అదృశ్యం కావడం వారికి చాలా కష్టం.
ఇలాంటి కేసుల్లో మధ్యవర్తులు భారీ కనెక్షన్లు ఉన్న ధనవంతులు. వారు సెమీ క్రిమినల్ జీవనశైలిని నడిపిస్తారు. వారి వృత్తి నేరంగా పరిగణించబడుతుంది మరియు అందువల్ల అధికారులకు లంచాలు చెల్లించడానికి వారికి నిరంతరం పెద్ద మొత్తంలో నగదు అవసరం, వారు ప్రతిదానికీ కళ్ళు మూసుకుని ఈ వ్యాపారాన్ని నడపడానికి అనుమతిస్తారు. అందువల్ల, కష్ట సమయాల్లో తమ మాజీ ఖాతాదారులను బ్లాక్ మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు వారికి పశ్చాత్తాపం ఉండదు. వారి క్లయింట్లు, ఒక నియమం వలె, ఉత్తరాన చాలా దుర్బలమైన స్థితిలో ఉన్న ప్రియమైన వారిని కలిగి ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుడు దక్షిణ కొరియాకు పారిపోయాడని అధికారులు తెలిస్తే, మొత్తం కుటుంబానికి కఠినమైన శిక్ష పడుతుంది. (ప్యోంగ్యాంగ్ ఇటీవల ఒక ఉన్నత స్థాయి శరణార్థి సహాయంతో ఈ నమ్మకాన్ని తొలగించేందుకు ప్రయత్నించింది. థాయ్ యోంఘో లండన్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గా ఉన్నారు మరియు దక్షిణ కొరియాకు పారిపోయారు. అతను తప్పించుకున్న ఒక నెల తర్వాత, CNN ప్రతినిధి విల్ రిప్లీ అందరినీ ఆశ్చర్యపరిచారు. , సోదరుడు మరియు సోదరి థాయ్‌తో సమావేశమైనప్పుడు అద్భుతమైన నివేదికను చిత్రీకరించడానికి అనుమతించబడింది మరియు ప్యోంగ్యాంగ్‌లోని వారి ఇళ్లలో వారిని ఇంటర్వ్యూ చేశారు. వారు చాలా సాధారణంగా కనిపించారు - వారు ఆరోగ్యంగా ఉన్నారు. కుటుంబంలో ఎవరూ శిక్షించబడలేదని సోదరి చెప్పారు. సోదరుడు , అయితే, సాంగ్‌బన్ సిస్టమ్‌లో ర్యాంక్‌లో అనివార్యమైన తగ్గుదల గురించి సూచించాడు.“నేను చేయకపోతే, ఈ సిగ్గుపడే మరకను నేనే కడిగివేయగలిగితే, నా కొడుకులు మరియు తరువాతి తరాలు చెల్లించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది” అని అతను చెప్పాడు. దానికోసం.")
యుంజు, ఆమె తల్లి మరియు సోదరుడితో కలిసి దక్షిణాదిలో స్థిరపడటం ప్రారంభించినప్పుడు, వారి తండ్రికి చెల్లించడానికి వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఉత్తరాదికి చెందిన ఒక మధ్యవర్తి వారిని బెదిరించడం ప్రారంభించాడు. తాను మౌనంగా ఉన్నందుకు వారి నుంచి లంచం తీసుకుంటే తప్ప, వారు తప్పించుకున్న విషయాన్ని అధికారులకు నివేదిస్తానని, ఇది అనివార్యంగా వారి తండ్రి అరెస్టుకు దారితీస్తుందని ఆయన అన్నారు. బ్లాక్ మెయిల్ కారణంగా యుంజు కుటుంబం నిజమైన మానసిక హింసను అనుభవించింది, ఒక సమయంలో వారు ఈ మధ్యవర్తితో అన్ని సంబంధాలను తెంచుకునే వరకు బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు, కుటుంబ పెద్దతో మళ్లీ కలవాలనే కలను విడిచిపెట్టారు.
 
అధ్యాయం ముప్పై తొమ్మిది
ఉదయం నేను ఒక శబ్దంతో మేల్కొన్నాను, దానిని నేను క్రంచింగ్ సౌండ్‌గా మాత్రమే వర్ణించగలను. ఎయిర్ కండీషనర్ నిజంగా విరిగిపోయిందా? లేక ఎక్కడైనా అగ్ని ప్రమాదం ఉందా? నేను మంచం మీద నుండి దూకుతాను, ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కిటికీ నుండి శబ్దం వస్తున్నట్లు అనిపిస్తుంది, కాబట్టి నేను బ్లైండ్లను పైకి లేపుతున్నాను. ఏడు అంతస్తుల క్రింద, నేరుగా నా గదికి దిగువన, దాదాపు ముప్పై ఐదు మంది "వాలంటీర్ల" బృందం స్లెడ్జ్‌హామర్‌లను ప్రయోగిస్తూ, రాళ్లను పగలగొడుతున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటల వరకు నిద్రపోయే ధైర్యం చేసినందుకు నా సోమరి బూర్జువా గాడిదకు ఇది శిక్ష. దీనికి ముందు, ఆదివారం ఖచ్చితంగా అందరికీ సాధారణంగా ఆమోదించబడిన రోజు అని నేను అనుకున్నాను. బాగా, కనీసం వోన్సాన్‌లో కాదు.
నేను స్నానం చేసి, అల్పాహారానికి వెళ్తాను. నా గొప్ప ఆశ్చర్యానికి, నిన్నటి విమోచనాలకు ఎటువంటి పరిణామాలు లేనట్లు నేను భావిస్తున్నాను. మిగిలిన వారు ఇప్పటికే టేబుల్ వద్ద కూర్చున్నారు. ఈసారి హార్బర్‌ను పట్టించుకోని కిటికీలు ఉన్న గదిలో అందరం కలిసి అల్పాహారం చేస్తాము. మినిమ్ ముఖ్యంగా ఎనర్జిటిక్ గా మరియు చాటీగా ఉంటుంది. వెయిట్రెస్ నాకు కాఫీ పోస్తున్నప్పుడు ఆమె నా యూనివర్సిటీ చదువుల గురించి అడుగుతుంది. నేను లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో నా PhDని ఇప్పుడే పూర్తి చేశానని మింగ్‌కు తెలుసు, కానీ ఆమె న్యూయార్క్‌లో నా విద్యార్థి సంవత్సరాల్లో ఆసక్తిని కలిగి ఉంది. నేను సాహిత్యం మరియు తత్వశాస్త్రం అధ్యయనం చేశాను. నేను ఏదైనా "అధికారిక" తాత్విక అభిప్రాయాలను కలిగి ఉన్నానా అని ఆమె అడుగుతుంది. నేను ఆమెను ఒక కౌంటర్ ప్రశ్న అడుగుతాను, ఆమె అంటే ఏమిటో స్పష్టం చేయమని అడుగుతున్నాను. "సరే, మాకు కొరియాలో జూచే ఆలోచనలు ఉన్నాయని మీకు తెలుసు" అని ఆమె సమాధానం చెప్పింది. "అమెరికా లేదా జర్మనీలో ఏదైనా అధికారిక తత్వశాస్త్రం ఉందా?"
నేను వద్దు అని చెప్తున్నాను: పశ్చిమంలో, తత్వశాస్త్రం రాష్ట్రం నుండి విడిగా ఉంది. జీవితం మరియు వాస్తవికతపై అన్ని అభిప్రాయాలను సాధారణీకరించే కేంద్ర ఆలోచన లేదు. బదులుగా, యూరోపియన్ల కోసం తత్వశాస్త్రం అనేది సత్యం కోసం అంతులేని అన్వేషణ, దాని సారాంశం ఏ చివరి పాయింట్‌తోనూ ముగియదు.
ఆమె నా సమాధానంతో స్పష్టంగా సంతృప్తి చెందలేదు.
"నేను నిజంగా ఇష్టపడే ఒక ఉపమానం ఉంది, నా అభిప్రాయం ప్రకారం, ఇది తీవ్రమైన తాత్విక ఆవేశాన్ని కలిగి ఉంది" అని నేను చెప్తున్నాను. "అన్ని పాశ్చాత్య తత్వశాస్త్రాల వ్యవస్థాపక తండ్రిగా పరిగణించబడే సోక్రటీస్ గురించి మీరు విన్నారా?"
మైనస్ నోడ్స్ - బాగా, దేవునికి ధన్యవాదాలు, కనీసం ఏదైనా.
“ఏథెన్స్‌లో గొప్ప జ్ఞాని ఎవరు అని ఆయనను ఒకసారి అడిగారు. అతను ఇలా సమాధానమిచ్చాడు: “నాకు తెలియదు. నాకు చాలా మంది తెలివైన వ్యక్తులు తెలుసు, కాని ఎవరు తెలివైనవారో నేను చెప్పలేను. దాని గురించి ఆలోచించడానికి నాకు ఒక వారం సమయం ఇవ్వండి." దీని తరువాత, అతను ఏథెన్స్ చుట్టూ నడవడం ప్రారంభించాడు, దారిలో అతను కలుసుకున్న తెలివైన పురుషులు మరియు స్త్రీలందరితో మాట్లాడుతూ, వారికి తెలిసిన ప్రతిదాని గురించి వారిని అడిగాడు. ఒక వారం తర్వాత అతను ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి వద్దకు తిరిగి వచ్చి, “నాకు అర్థమైంది. ఏథెన్స్‌లో అత్యంత తెలివైన వ్యక్తి నేనే.” అతని సంభాషణకర్త ఆశ్చర్యపోయాడు. సోక్రటీస్ ఈ నిర్ధారణకు ఎలా రాగలిగాడు? "ఎందుకంటే, తనకు ఏమీ తెలియదని తెలిసిన ఏకైక వ్యక్తి నేనే" అని సోక్రటీస్ అన్నాడు.
నిమిషం నవ్వుతుంది కానీ అయోమయంగానే ఉంది. "అయితే దాని అర్థం ఏమిటి?" ఆమె అడుగుతుంది.
"సరే, ఇది చూపిస్తుంది," నేను వివరించడానికి ప్రయత్నిస్తాను, "తత్వశాస్త్రం ఎలా పనిచేస్తుంది, కనీసం పాశ్చాత్య అవగాహనలో."
"అయితే తెలివిగా ఉండటం మరియు ఏమీ తెలియకపోవడం ఎలా సాధ్యం?"
“తనకు ఏమీ తెలియదని చెప్పలేదు. తనకు ఏమీ తెలియదని ఆయన అన్నారు. తత్వశాస్త్రం అంటే జ్ఞానం గురించిన జ్ఞానం, ఇది ఆలోచన గురించి ఆలోచనలు. అందువల్ల, ఉపమానం అంటే, దేనిలోనైనా నిశ్చయత అనేది భ్రమ అని నేను అనుకుంటున్నాను. నిస్సందేహంగా ఏదైనా విషయం గురించి మనకు చెప్పబడినప్పటికీ, అది నిజమని మనం పూర్తిగా నిర్ధారించలేము. అందుకే సోక్రటీస్ అంటే ప్రపంచంలో పూర్తి నిశ్చయత లేదు. మనం సత్యంగా గ్రహిస్తున్నది, మనకు చెప్పబడినది నిజం, భ్రమ లేదా ప్రచారం అనే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, ప్రపంచంలో పూర్తిగా నిజం ఏదీ లేదు - ఒక సత్యం లేదా మరొకదానికి అనుకూలంగా ఎక్కువ లేదా తక్కువ బరువైన వాదనలు మాత్రమే ఉన్నాయి."
మిన్ దీని గురించి ఆలోచిస్తాడు మరియు మా సంభాషణను చాలా ఉత్సుకతతో చూసే హ్వా కోసం రో ఉపమానాన్ని అనువదించాడు. రో పూర్తి చేసిన తర్వాత, హ్వా మిన్ లాగానే నవ్వుతూ, ఆపై నాకు గట్టి రూపాన్ని ఇచ్చాడు. రో మరియు హ్వా ఒకరితో ఒకరు ఉపమానాన్ని చర్చించుకుంటారు, ఆపై మిన్ వారికి నా వివరణను చెబుతారు. హ్వా ఆగి, అతను విన్నదాని గురించి ఆలోచిస్తూ, ఆపై తన గిన్నెలో సోయాబీన్ పేస్ట్ సూప్‌కి తిరిగి వస్తాడు.
అలెగ్జాండర్ తన ముఖం మీద చిరాకుతో టేబుల్ మీదుగా నన్ను చూస్తున్నాడు. ఏమిటి? - నేను నిశ్శబ్దంగా నా పెదవులతో అడుగుతున్నాను. ఈ ఉపమానం యొక్క అర్థం మరియు ఉపపాఠం మరియు నా తార్కికం నుండి తీసుకోగల ముగింపులు ఎంత ప్రమాదకరమో నాకు పూర్తిగా తెలుసు అయినప్పటికీ, ఏదైనా నేరుగా చెప్పకుండా, వీలైనంత జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాను. కానీ నేను దాని గురించి చింతించదలచుకోలేదు. ఇది అనాలోచితంగా ఉండవచ్చు, కానీ నేను పట్టించుకోను. నేను కూడా కొంత ఉపశమనం పొందాను. నా పనితీరు అవిధేయత యొక్క ఒక రకమైన ధిక్కరించే సంజ్ఞ కాదు - ఇది స్వీయ-ధృవీకరణ వైపు మళ్ళించబడింది. ఇది వారి కంటే నా కోసం ఎక్కువగా ఉద్దేశించబడింది. నేను ఇప్పటికీ నా పాదాలను నేలపై దృఢంగా ఉంచుతున్నాను, నేను ఇప్పటికీ తడుస్తున్న వెబ్ కంటే చాలా ఎక్కువ వాస్తవ ప్రపంచానికి చెందినవాడిని అని నాకు నిరూపించుకోవడానికి ఇది ఒక మార్గం.
నేను అల్పాహారాన్ని పూర్తి ప్రశాంతత మరియు విశ్రాంతి స్థితిలో పూర్తి చేస్తాను, ఉదయం ఒప్పుకోలు తర్వాత భక్తుడైన కాథలిక్ అనుభూతి చెందాలి: మానసిక భారం నుండి ఉపశమనం పొంది, తదుపరి చర్య కోసం క్షమించబడ్డాను మరియు ఆశీర్వదించబడ్డాను.
నేను నా గదికి తిరిగి వచ్చి, నా వస్తువులను సర్దుకుని బయలుదేరడానికి సిద్ధమవుతున్నాను. వీధిలోంచి కరకరలాడే శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. నేను కిటికీలోంచి చూస్తున్నాను. వారంతా ఇప్పటికీ అక్కడే ఉన్నారు - వోన్సాన్ పౌరులు, స్లెడ్జ్‌హామర్‌లను పట్టుకుని, రాళ్లను రాళ్లుగా మారుస్తున్నారు. వారు ఉదయమంతా దీన్ని చేస్తారు. ఇనుప సంకెళ్లలో పెద్ద రాళ్లను పగలగొట్టండి / రాళ్లను పగులగొట్టి మీ సమయాన్ని సేవించండి.
 
నలభై అధ్యాయం
Eunjoo సియోల్‌లో స్థిరపడిన కొన్ని నెలల తర్వాత, ఒక ప్రధాన టీవీ వార్తా నెట్‌వర్క్‌లు ఆమెకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని మరియు ఆమె శరణార్థిగా ఎలా భావించిందో చెప్పమని కోరింది. చాలా ప్రామాణికమైన అభ్యర్థన: ఉత్తర కొరియా శరణార్థులు దక్షిణాదిలో స్థిరమైన వివక్షతో బాధపడుతున్నారు, ప్రత్యేకించి, మంచి పనిని కనుగొనడంలో ప్రత్యేక ఇబ్బందుల్లో ఇది ప్రతిబింబిస్తుంది. అందువల్ల, మీ కథనాన్ని జర్నలిస్టులకు విక్రయించడం కొంత అదనపు ఆదాయాన్ని సంపాదించే కొన్ని అవకాశాలలో ఒకటి. యుంజు ఇంటర్వ్యూకి అంగీకరించి, ఒక షరతు విధించారు: తెరపై ఆమె ముఖం అస్పష్టంగా ఉండాలి, తద్వారా ఆమెను గుర్తించడం అసాధ్యం - కాబట్టి ఆమె వోన్సాన్‌లో ఉన్న తన తండ్రిని రక్షించాలని కోరుకుంది.
టెలివిజన్‌లో ఇంటర్వ్యూ ప్రసారం అయినప్పుడు, ఆమె భయానక మరియు ఆగ్రహానికి, బ్రాడ్‌కాస్టర్ తన ముఖాన్ని దాచడానికి ఏమీ చేయలేదని యుంజూ చూసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు దావా వేయడానికి ఆమె న్యాయవాదిని సంప్రదించింది.
"కానీ మీరు నటివి" అని టీవీ ఛానెల్ ప్రతినిధి కౌంటర్ వాదనను ముందుకు తెచ్చారు. - మీరు ప్రసిద్ధి చెందాలని అనుకోలేదా? ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఇది మీ కెరీర్ అభివృద్ధికి బాగా సహాయపడుతుంది!
"లేదు," ఆమె సమాధానమిచ్చింది. - నేను వేదికపై ప్రదర్శన ఇచ్చాను. నేను టెలివిజన్‌లో ప్రసిద్ధి చెందడం ఇష్టం లేదు, ముఖ్యంగా మా నాన్నను ప్రమాదంలో పడేస్తుంది.
Eunjoo వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా తెలియగానే, TV స్టేషన్ యొక్క చట్టపరమైన ప్రతినిధి ముందస్తును పెంచారు. ఇదే స్ఫూర్తితో ఆమె ప్రవర్తిస్తే దక్షిణ కొరియాలో ఆమెకు ఒరిగిందేమీ ఉండదన్నారు. ఆమె వ్యవహారానికి విలువ లేని కష్టమైన వ్యక్తిగా ఖ్యాతిని పొందుతుంది, ఆమె కేవలం గొడవపడే ఆకతాయి అని, ఎవరూ ఆమెను నియమించుకోరు మరియు వైఫల్యాలు ఆమె జీవితమంతా ఆమెను అనుసరిస్తాయి. ఆమె దాని గురించి ఆలోచించింది. అన్ని తరువాత, ఆమె దక్షిణ కొరియాకు వచ్చింది, బహుశా వారు చెప్పింది నిజమే. ఆ సమయానికి, ఆమెకు ఈ కొత్త సమాజం ఎలా నిర్మాణాత్మకంగా మరియు ఎలా పనిచేస్తుందో అనే దాని గురించి అస్పష్టమైన ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. న్యాయవాది ఆమెను ఒప్పించగలిగాడు మరియు యుంజు దావాను ఉపసంహరించుకున్నాడు.
కానీ ఏ సందర్భంలో అది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. దక్షిణ కొరియా టెలివిజన్‌లో ఇంటర్వ్యూ ప్రసారమైన కొద్దిసేపటికే, వోన్సాన్ పోలీసులు ఆమె తండ్రి కోసం వచ్చారు. అతన్ని జైలులో పడేశారు. అదృష్టవశాత్తూ, ఈ సమయానికి, యుంజు మరియు ఆమె తల్లి వారిని ఉత్తర కొరియాకు పంపడానికి తగినంత డబ్బు ఆదా చేయగలిగారు మరియు మరొక మధ్యవర్తి ద్వారా తన తండ్రిని జైలు నుండి బయటకు తీసుకురావడానికి లంచం ఉపయోగించారు.
నిర్బంధ శిబిరంలో ఖైదు చేయకుండా ఉండటానికి, తండ్రి యుంజు తల్లికి విడాకులు ఇవ్వవలసి వచ్చింది (మరియు ఈ సమయానికి ఉత్తర కొరియాలో అతని కుటుంబం దక్షిణాదికి ఫిరాయించినట్లు తిరుగులేని సాక్ష్యం ఉంది), అతని కుటుంబాన్ని బహిరంగంగా ఖండించి దానిని త్యజించాడు. కొంతకాలం తర్వాత, అతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం చివరిసారిగా యుంజు తన తండ్రితో మాట్లాడింది. అతను, మళ్లీ మధ్యవర్తి సేవలను ఉపయోగించి, చైనీస్ సెల్యులార్ నెట్‌వర్క్‌ల నుండి మొబైల్ ఫోన్‌లు సిగ్నల్‌లను పొందగలిగే సరిహద్దు ప్రాంతానికి వెళ్లాడు. శరణార్థులు తరచూ DPRKలోని వారి కుటుంబాలతో ఇలాంటి మార్గాల్లో కమ్యూనికేట్ చేస్తారు. కానీ వారు మాట్లాడటానికి ఒక, గరిష్టంగా రెండు నిమిషాలు. వారు ఎక్కువసేపు మాట్లాడినట్లయితే, రాష్ట్ర భద్రతా సేవలు సిగ్నల్‌ను అడ్డగించి, వారి స్థానాన్ని గుర్తించవచ్చు. "సంభాషణ ఏమీ గురించి కాదు," Eunju నాకు చెప్పారు. – ఈ చిన్న కాలంలో ఒకరికొకరు సీరియస్‌గా చెప్పుకోవడం అసాధ్యం. "నన్ను క్షమించు" అని మా నాన్న పదే పదే చెబుతూనే ఉన్నారు.
* * *
దక్షిణ కొరియాకు చేరుకున్న తరువాత, ఉత్తరం నుండి తప్పించుకున్న చాలా మంది స్వదేశీయులు అంగీకరించడానికి బలవంతం చేయబడిన అత్యంత అసహ్యకరమైన “పని” మినహా, ఏదో ఒకవిధంగా జీవించడానికి యుంజు ప్రతిదీ కొద్దిగా చేసింది. యుంజు తనను తాను చాలాసార్లు ఉపయోగించారు, ఆచరణాత్మకంగా అత్యాచారం చేశారు - ఎక్కువగా చైనాలో, బయటి ప్రపంచం యొక్క కఠినమైన వాస్తవికత గురించి ఆమెకు ఇంకా తెలియదు మరియు ఎవరైనా ఆమెకు చెప్పిన ప్రతిదాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వ్యక్తులు ఆమె నుండి వారు కోరుకున్నది పొందిన వెంటనే అదృశ్యమయ్యారు. సెక్స్ పరిశ్రమలో ఏదైనా పని - సంబంధిత అంశాలపై ఆన్‌లైన్ కబుర్లు లేదా సాంప్రదాయ వ్యభిచారం - తన కోసం కాదని ఆమెకు తెలుసు.
అలాగే, "ప్రొఫెషనల్ బాధితుడు" యొక్క విధి ఆమెకు సరిపోలేదు. ఆమె ప్రకారం, దీని కోసం శరణార్థ ప్రముఖుల యొక్క నిర్దిష్ట వాతావరణంలో వారి ఉపసంస్కృతితో చుట్టూ తిరగడం అవసరం. జీవితంలో ఈ మార్గాన్ని ఎంచుకున్న వారిలో చాలా మందిని ఆమె చూసింది, కానీ వారిని ఖండించే నైతిక హక్కు ఆమెకు లేదని నమ్ముతుంది. ప్రతి జర్నలిజం విద్యార్థి తమ పరిచయ నీతి కోర్సులో మొదటి రోజుల్లో డబ్బు చెల్లించిన సమాచారం చెడ్డ సమాచారం అని తెలుసుకున్నప్పటికీ, ఉత్తర కొరియా శరణార్థులతో ముఖాముఖికి వచ్చినప్పుడు దక్షిణ కొరియా మరియు విదేశీ జర్నలిస్టులందరూ ఈ నియమాన్ని వెంటనే మర్చిపోతారు. హార్డ్ మార్చ్ నుండి, ఆర్థిక వలసదారులు చైనా మరియు ఆగ్నేయాసియా ద్వారా దక్షిణ కొరియాకు ప్రమాదకరంగా మారడం ప్రారంభించినప్పటి నుండి, శరణార్థుల వారి దురదృష్టాలు మరియు బాధల కథనాలు ప్రచురణ మరియు మీడియాలో ఒక కుటీర పరిశ్రమగా మారాయి. ఫిరాయింపుదారులు దక్షిణాది జీవితంలోని కఠినమైన వాస్తవాలను త్వరగా తెలుసుకున్నారు. మరియు వారు, ఉత్తరాన పొందిన వారి అనుభవంతో, ఈ వాస్తవికతకు పూర్తిగా సిద్ధపడలేదు. దక్షిణ కొరియా సమాజం ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వం గల సమాజం అని అందరికీ తెలిసిందే. కానీ రోజువారీ జీవితంలో దీని అర్థం ఏమిటి?
దక్షిణ కొరియాలో బంధుప్రీతి యొక్క అపారమైన పాత్ర గురించి ఒక ఆలోచన పొందడానికి, చెబోల్ వ్యవస్థ ఎలా నిర్మించబడిందో చూడండి. చైబోల్ అనే పదాన్ని కొరియన్ నుండి "రిచ్ గ్రూప్"గా అనువదించవచ్చు మరియు సాధారణంగా ఒక శక్తివంతమైన వ్యాపార సమ్మేళనాన్ని సూచిస్తుంది, సాధారణంగా ప్రభుత్వ కనెక్షన్‌లతో ఒకే కుటుంబ సభ్యులచే నిర్వహించబడుతుంది. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు హ్యుందాయ్ మరియు శామ్సంగ్ చేబోల్స్ యొక్క అత్యంత అద్భుతమైన ఉదాహరణలు. నిస్సందేహంగా, 1950ల నుండి దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ యొక్క వేగవంతమైన వృద్ధిని అందించినది చేబోల్స్.
వైరుధ్యంగా, చాబోల్‌లోని సంబంధాల యొక్క మెకానిజమ్స్ సాంగ్‌బన్ సిస్టమ్ యొక్క పై భాగాన్ని ఆక్రమించిన ఉత్తర కొరియా ఉన్నతవర్గం యొక్క జీవితం నిర్వహించబడే విధానంతో అనేక అద్భుతమైన సమాంతరాలను వెల్లడిస్తుంది. రెండు దేశాలలో, తక్కువ సంఖ్యలో శక్తివంతమైన కుటుంబాలు అనధికారిక ఉన్నత సామాజిక తరగతిని ఏర్పరుస్తాయి, వారి చేతుల్లో మొత్తం సంపద మరియు అధికారం కేంద్రీకృతమై ఉంది మరియు దాని సభ్యులకు మరియు వారి సంతానానికి సమాజంలో లభించే అన్ని అవకాశాలను అందిస్తుంది. DPRKలో, చారిత్రాత్మకంగా, అన్ని ప్రభావవంతమైన కుటుంబాలు కిమ్ రాజవంశం చుట్టూ సమూహం చేయబడ్డాయి. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో, అటువంటి కుటుంబాలు, వలసరాజ్యాల కాలంలో జపనీయులకు లాభదాయకంగా సేవలు అందించాయి, సాధ్యమైనంతవరకు, రాజకీయ అధికారంతో "ముడి కట్టాయి". నియంత పార్క్ చుంగ్-హీ ఆధ్వర్యంలోనే చేబోల్ పారిశ్రామిక సామ్రాజ్యాల పునాదులు వేయబడ్డాయి, రాష్ట్రం నుండి తీవ్రమైన క్రెడిట్ మద్దతుకు ధన్యవాదాలు.
చైబోల్ వ్యవస్థ "క్రమమైన ప్రోత్సాహక ప్రభావం" అని పిలవబడే విధానాన్ని అమలు చేస్తుంది. ఫలితంగా, దక్షిణ కొరియాలో వంశ సమాజం అభివృద్ధి చెందింది. అధికారంలో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు మరియు అవకాశాలను పంపిణీ చేస్తారు, కానీ వారికి మాత్రమే కాకుండా, వారు పెరిగిన క్లాస్‌మేట్స్ మరియు పొరుగువారికి కూడా పంపిణీ చేస్తారు. వ్యవస్థలో ప్రమేయం లేని వారు అలాంటి సర్కిల్‌లలోకి చొచ్చుకుపోవాలని కూడా ఆశించరు.
ఉత్తర కొరియా శరణార్థులతో వ్యవహరించడానికి చాలా కొద్ది మంది దక్షిణ కొరియన్లు సిద్ధంగా ఉన్నారు; సాధారణంగా, వారు సాధారణ సామాజిక సమూహాలకు చెందినవారు: క్రైస్తవ పాస్టర్లు, మితవాద రాజకీయ నాయకులు, ముఖ్యంగా చౌక కార్మికుల కోసం చూస్తున్న యజమానులు, సంచలనాత్మక జర్నలిస్టులు - వీళ్లందరూ చాలా హాని కలిగించే బయటి వ్యక్తులను తమ స్వంత, తరచుగా సందేహాస్పదమైన ప్రయోజనాల కోసం దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది ఉత్తర కొరియా శరణార్థులు (దక్షిణంలో ఇప్పుడు దాదాపు ముప్పై వేల మంది ఉన్నారు) సామాజిక-ఆర్థిక పరంగా వారి స్వంత పరికరాలకు వదిలివేయబడ్డారు మరియు అవమానాలను భరించవలసి వస్తుంది మరియు దక్షిణ కొరియా జీవిత ప్రధాన స్రవంతి నుండి ఒంటరితనం యొక్క పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. యానిమేటెడ్ ప్రచార సాధనాల కంటే మరేమీ కాదని భావించే స్థాయికి వారి స్వంత దేశంలో తగ్గించబడిన శరణార్థులు ఈ కొత్త "స్వేచ్ఛా భూమి"కి చేరుకుంటారు, తద్వారా వారు స్వేచ్ఛగా దోపిడీకి గురవుతారు.
Eunju ప్రకారం, శరణార్థులు, తమకు మంచి ఉద్యోగం పొందడానికి అవకాశం లేదని గ్రహించి, తమ అవసరాలను తీర్చుకోవడానికి కనీసం ఒక మార్గమైనా ఉందని మరియు వారి కథలను విక్రయించడం చాలా ఉత్సాహం కలిగించే మార్గాన్ని కలిగి ఉన్నారనే నిర్ణయానికి వస్తారు. మరియు ఇది ఆశ్చర్యం కలిగించదు. ఉత్తర కొరియా శరణార్థులు అత్యధికంగా అమ్ముడవుతున్న రచయితలు మరియు టీవీ తారలు ఇంటర్వ్యూల కోసం వెతుకుతున్నారు. సహజంగా ఆకర్షణీయమైన రూపం, తెలివితేటలు మరియు వారి ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించగల సామర్థ్యం ఉన్న ఇతర వలసదారుల మాదిరిగానే యుంజు కూడా ఈ ప్రపంచంలోకి ప్రవేశించారు. కానీ కొంత కాలం తర్వాత అదంతా అబద్ధం, షో అని ఆమె భావించింది. శరణార్థులు అతిశయోక్తి మరియు కల్పనలను ప్రోత్సహించారు. ఇది ఒక దుర్మార్గపు వృత్తంగా మారింది: ఒక వ్యక్తి స్క్రీన్‌లపై మరియు ఇతర మాధ్యమాలలో ఎంత తరచుగా కనిపిస్తాడో, అతను మరింత ప్రసిద్ధి చెందాడు మరియు ఈ వ్యక్తి నుండి ఎక్కువ ఆశించబడ్డాడు. చాలా మంది శరణార్థులు బాధపడుతున్న మానసిక సమస్యలను దీనికి జోడించండి - వారు DPRK లో వారి గత జీవితంలో పొందిన రుగ్మతలు మాత్రమే కాకుండా, దక్షిణాన మార్గంలో పొందిన మానసిక గాయం కూడా: చైనా మరియు ఆగ్నేయాసియా దేశాలలో; మరియు దక్షిణ కొరియాలో బెదిరింపు మరియు దోపిడీ యొక్క ప్రభావాలు. ఇవన్నీ వారి కథలను డిఫాల్ట్‌గా నమ్మదగినవి మరియు సత్యమైనవిగా పరిగణించలేవు.
మీడియా అంతిమంగా ఒకటి కోరుకుంటుంది. "మీరు మీ కథనాన్ని ప్రసారం చేసినప్పుడు, మీరు ఏడవాలి," అనేది చాలా ప్రజాదరణ పొందిన టెలివిజన్ టాక్ షో నిర్మాత యుంజు స్నేహితుడికి ఇచ్చిన సూచన, భయానక సంఘటనల గురించి ఉత్తర కొరియన్ల కథలకు అంకితం చేయబడిన అలాంటి షోలలో ఒకదానిలో పాల్గొన్నాడు. ఉత్తరాది జీవితం గురించి, వారు భరించాల్సిన వాటి గురించి, అలాగే దక్షిణాదిలో వారు అనుభవించిన స్వేచ్ఛ పట్ల వారి ఆనందం. “నీ కన్నీళ్ళు పిండగలవా? నిజమైన కన్నీళ్లు. ఎందుకంటే లేకపోతే ఎవరూ నమ్మరు."
ఈ సర్కస్‌లోని ప్రకాశవంతమైన నక్షత్రాలు చివరికి ఒక అనివార్య సమస్యను ఎదుర్కొంటారు: మీ కథనం మీడియాలో కనిపించిన తర్వాత, మీరు చెప్పడానికి ఏమీ మిగిలి ఉండదు. ఇతరుల కథలను రూపొందించడం మరియు "అరువు తీసుకోవడం" అవసరం అవుతుంది. వేరొకరి కథను అరువు తీసుకోవడం అంత కష్టం కాదు - దక్షిణ కొరియాలోని ఉత్తర కొరియా శరణార్థుల సంఘం చాలా చిన్నది, దాదాపు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తెలుసు. శరణార్థుల సర్కిల్‌లో పెద్ద స్టార్‌గా మారిన తనకు తెలిసిన యువతి నుండి తనకు ఒకసారి ఇమెయిల్ ఎలా వచ్చిందో Eunju గుర్తుచేసుకుంది. తనకు తెలిసిన దాదాపు ప్రతి ఒక్కరికీ పంపిన సందేశంలో, ఉత్తర కొరియాలో తన జీవితం మరియు అక్కడి నుండి తప్పించుకునే భయంకరమైన వివరాలను పంచుకోవడానికి ఒక అభ్యర్థన వచ్చింది - ఆమె వ్రాస్తున్న పుస్తకం కోసం ఆమెకు ఇది అవసరం. ఆమె పుస్తకం కోసం ఆర్డర్‌ను కలిగి ఉంది, కానీ ప్రచురణకర్త మరియు పాత్రికేయ సహ రచయిత కోరినట్లుగా, పాలన యొక్క బాధితుడి జీవితం గురించి ఒక కథనానికి అన్ని వివరాలను సంకలనం చేయడంలో స్పష్టమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Eunjoo లేఖను పట్టించుకోలేదు, కానీ ఇతరులు పట్టించుకోలేదు. మరియు ఈ వ్యక్తుల కథలు స్త్రీ పుస్తకంలో చేర్చబడ్డాయి, ఆమె పుస్తకాన్ని వ్రాసే ప్రక్రియలో వాటిని స్వాధీనం చేసుకుంది, "ఆమె" భయంకరమైన "ఆత్మకథ" ను రూపొందించింది, క్రూరమైన పోలీసు స్థితిలో జీవితాన్ని మరియు "స్వేచ్ఛ"కి ప్రమాదకరమైన రహదారిని వివరిస్తుంది. చివరికి అది విలువైనది.
ఇతర శరణార్థులు రచయిత తమ కథలను దొంగిలించారని బహిరంగంగా నిందించలేదు. హక్కు లేని వ్యక్తులు చాలా అరుదుగా ఏదైనా క్లెయిమ్‌లు చేస్తారు మరియు వారు అలా చేస్తే, వారి వాయిస్ చాలా సందర్భాలలో విస్మరించబడుతుంది. ప్రచురణ తర్వాత ఆమె పుస్తకంలోని వివిధ అసమానతల గురించి చిన్నపాటి వివాదం చెలరేగింది, కానీ అవి మానసిక గాయం, జ్ఞాపకశక్తి సమస్యలు-మీ చిన్ననాటి సంవత్సరాల గురించి-మీ చిన్ననాటి సంవత్సరాల గురించి మరియు ఆంగ్లంలోకి అనువదించడంలో ఇబ్బందులు వంటివన్నీ కొద్దిగా భిన్నంగా అనిపించాయి.
Eunjoo యొక్క దుఃఖానికి, పుస్తకం యొక్క తప్పుగా సూచించడానికి కారణమైన పెద్ద, క్రమబద్ధమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో అమ్ముడవుతూనే ఉంది మరియు రచయిత యొక్క TED చర్చ యొక్క రికార్డింగ్, ఇందులో ముఖ్యమైన భాగం నిస్సందేహంగా నిజమైన కన్నీళ్లను కలిగి ఉంది, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ మహిళ ఇప్పుడు తన ఉపన్యాసాల కోసం ఐదు లేదా ఆరు అంకెల రుసుములను పొందుతుందని వారు అంటున్నారు. Eunjoo కొనసాగుతుంది, "నేను ఆమెను చూసినప్పుడు, నేను నిజంగా అసౌకర్యంగా ఉన్న వ్యక్తిని చూస్తున్నాను. ఆమె తన కథలలోని కల్పన నుండి వాస్తవాన్ని గుర్తించలేరని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఆమె ఇకపై తనకు చెందినది కాదు. ఇది మళ్లీ ఒక సాధనంగా మారింది - కేవలం భిన్నమైన ప్రచార వ్యవస్థ.
* * *
"సెలబ్రిటీ ఫిరాయింపుదారుల పరిశ్రమ"లోనే ఎక్కువ లేదా తక్కువ స్పష్టమైన అవినీతి కంటే యుంజూను ఇబ్బంది పెట్టే ఒక విషయం ఉంది - ఇక్కడ "స్వేచ్ఛా ప్రపంచం" అని పిలవబడే దానిలో కూడా అవినీతి ఎక్కడ చూసినా ప్రబలంగా ఉందని తెలుసుకునేంత తెలివిగలది. అపారమైన శక్తిని కలిగి ఉన్న మోసం మరియు మోసం యొక్క రూపం, కొన్ని పొగమంచు ముసుగు వెనుక దాగి ఉన్నట్లు ఆమె ఆ ముసుగుతో ఆగ్రహం చెందుతుంది. ప్రజలు దక్షిణ కొరియాకు వచ్చినప్పుడు, వారు ఎవరో మరచిపోతారు, వారి గతంతో ఎన్నటికీ ఒప్పుకోరు. యుంజు చివరకు థాయ్‌లాండ్‌లోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయానికి చేరుకున్నప్పుడు, ఆమె అక్షరాలా ఒక భారీ బోనులో పడవేయబడింది, అందులో దాదాపు నాలుగు వందల మంది మహిళలు తమ వంతు కోసం వేచి ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంది ఫిరాయింపుదారులు ఉన్నారు, కాబట్టి, కొంతమంది బ్యూరోక్రాటిక్ ఇష్టానుసారం, ఒకేసారి ఐదుగురు వ్యక్తులు మాత్రమే సియోల్‌కు వెళ్లగలరని రాయబార కార్యాలయం తెలిపింది. అందరితో పాటు ఆమె తన వంతు వేచి ఉండాల్సి వచ్చింది.
"అవి జంతువులుగా మారాయి," యుంజూ చెప్పారు. – మనల్ని మనం ఉచ్చులో పడేసే విధంగా పరిస్థితి అభివృద్ధి చెందింది. మరియు ఇది మానవ రూపాన్ని కోల్పోవడానికి దారితీసింది మరియు ప్రతి ఒక్కరిలో అత్యంత వికారమైన లక్షణాలు బయటపడ్డాయి.
ఈ మహిళలు సాంకేతికంగా ఖైదీలు కానందున, విమానం ఎక్కడానికి తమ వంతు కోసం వేచి ఉన్నందున, వారు రద్దీగా ఉండే సాధారణ ప్రదేశంలో వారి స్వంత ఇష్టానికి వదిలివేయబడ్డారు. వారు దానిని విడిచిపెట్టలేరు, ఎందుకంటే ఇది - మళ్ళీ అధికారికంగా - దక్షిణ కొరియా భూభాగాన్ని విడిచిపెట్టి, వరుసలో తమ స్థానాన్ని కోల్పోవడం. ఈ చిన్న ప్రాంతంలో, జైలు భీభత్సం యొక్క వాతావరణం పాలించింది: బలమైన మరియు అత్యంత నిర్లక్ష్యపు మహిళలు తమ స్వంత నియమాలను ఏర్పరచుకున్నారు మరియు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారితో చాలా క్రూరంగా ప్రవర్తించారు. "ఒక టీనేజ్ అమ్మాయి ఐదు నెలల గర్భవతి," యుంజు చెప్పారు. "ఆమె రహస్యంగా రాయబార కార్యాలయ ఉద్యోగుల్లో ఒకరిని సంప్రదించి, ఆమె పరిస్థితిని బట్టి లైన్ దాటవేయడం సాధ్యమేనా అని అడిగారు. ఇతర మహిళలు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, వారు అమ్మాయిని చుట్టుముట్టారు, మొత్తం ముఠా, ఆమెకు గర్భస్రావం అయ్యే వరకు కొట్టారు.
ప్రతి "చట్టం లేని స్త్రీ" తన సొంత భూభాగం యొక్క ఉంపుడుగత్తె - ఆమె mattress చుట్టూ నేల భాగం. ఎవరైనా ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ఈ "భూభాగం" లోకి అడుగుపెట్టినట్లయితే, అప్పుడు అతనిపై దెబ్బల వర్షం కురిసింది.
Eunjoo యాదృచ్ఛికంగా తదుపరి బాధితునిగా ఎంపిక చేయబడింది. ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, ఆమె వారిని నిందించదు, ఎందుకంటే వారు కూడా ఒక సమయంలో దుర్వినియోగానికి గురయ్యారని ఆమె గ్రహించింది. ఉత్తరాన, రోజువారీ జీవితంలో కఠినమైన నియంత్రణ యొక్క అధికార వాతావరణం పాలించింది; వారందరూ మానసిక గాయాన్ని ఎదుర్కొన్నారు, అందుకే వారు పారిపోయారు. అంతేకాకుండా, ఈ స్త్రీలలో చాలామంది విక్రయించబడ్డారు లేదా చైనా గుండా వెళుతున్నప్పుడు వారికి ఏదైనా భయంకరమైనది జరిగింది, ఆ తర్వాత వారు కొత్త బందిఖానా నుండి తప్పించుకోగలిగారు. అందువల్ల, నియమాలు లేని వాతావరణంలో, వారు తమ కంటే బలహీనులుగా భావించే వారిపై తమ చేదు మొత్తాన్ని తీసుకుంటారని వారి నుండి ఎవరైనా ఆశించవచ్చు.
ఈ భీభత్సం చాలా బాధాకరమైనది, Eunju ఒక రోజు రవాణా కేంద్రం నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. దీనర్థం ఆమె దక్షిణ కొరియాకు పంపబడటానికి మరియు ఆ సమయానికి రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చేరుకున్న తన తల్లితో తిరిగి కలవడానికి నిరాకరించింది. కానీ ఆ క్షణంలో ఇవన్నీ ఈ జంతువులతో ఒకే బోనులో నిర్బంధించినంత భయంకరంగా అనిపించలేదు. ఆమె అప్పటికే ఎంబసీ గోడపైకి ఎక్కుతుండగా గార్డు ఆమెను గమనించి వెనక్కి లాగాడు.
చివరగా, ఆ గ్యాంగ్ మరోసారి ఆమెపైకి దూసుకెళ్లబోతుండగా, ఆమె తన దిండు కింద ఉంచిన గోరు ఫైల్‌ను పట్టుకుని, పిచ్చి కుక్కలా అరుస్తూ వారిపై దాడి చేసింది. “చూడు! - బందిపోట్లు అరిచారు, వెనక్కి తగ్గారు. "ఈ బిచ్ పిచ్చి!"
యుంజు ఈ పాత్రను శ్రద్ధగా పోషించడం ప్రారంభించాడు. వెర్రివాడిగా నటించడం ద్వారా, ఆమె అందరి నుండి ఒంటరిగా ఉండిపోయింది, ఆమె అక్కడ మిగిలిన కాలం కోసం ఏ కంపెనీని కోల్పోయిందో. అయితే చివరకు ఆమెను ఒంటరిగా వదిలేశారు.
ఇలాంటి దృశ్యాలు, అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల నుండి మీరు ఎప్పటికీ నేర్చుకోలేరని యుంజూ అభిప్రాయపడ్డారు. మరియు దీనికి వివరణ ఉంది. బ్యాంకాక్‌లోని రాయబార కార్యాలయంలోని ట్రాన్సిట్ సెంటర్‌లో యుంజుతో ఉన్న శరణార్థి, తర్వాత చాలా ప్రసిద్ధి చెందిన "బాధితురాలు"గా మారింది, ఆమె మంచి మర్యాద కోసం మీడియాకు అనుకూలంగా మారింది, బ్యాంకాక్‌లో అత్యంత క్రూరమైన వారిలో ఒకరు.
 
నలభై ఒకటో అధ్యాయం
వోన్సాన్‌లో వారు నన్ను ఎప్పుడూ ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్తారు, అది మా హోటల్ ఉన్న ఓడరేవు వెంట అదే వీధిలో ఉంది. 2012లో ఇక్కడికి నా మొదటి పర్యటన నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ సాయంత్రం కిమ్ జోంగ్-అన్ దేశాన్ని ఉద్దేశించి తన మొదటి ప్రసంగం చేశాడు. ప్రజలు ఇక ఎన్నటికీ తమ నడుం బిగించుకోవాల్సిన అవసరం లేదని, తద్వారా తన తండ్రి పేలవమైన వారసత్వం అయిన హార్డ్ మార్చ్ నుండి మెల్లగా తనను తాను దూరం చేసుకుంటానని, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సూచించాడు. మేము ఆ సమయంలో రెస్టారెంట్ యొక్క ప్రధాన హాల్‌లోకి ప్రవేశించినప్పుడు, కిమ్ జోంగ్-అన్ ఒక భారీ టెలివిజన్ స్క్రీన్‌పై తన వైభవంతో ఉన్నాడు, రెస్టారెంట్‌లోని ఉద్యోగులు మరియు సందర్శకులందరూ చుట్టుముట్టారు, వారు లీడర్‌ని పూర్తిగా నిశ్శబ్దంగా విన్నారు. నా మార్గదర్శకులు ఈ చిన్న సమూహంలో చేరారు. కిమ్ జోంగ్ ఇల్ చాలా అరుదుగా బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చాడు, కాబట్టి నిజంగా కొత్తగా ఏదో జరుగుతోందని అందరూ భావించారు. కిమ్ జోంగ్-ఉన్ యొక్క వ్యక్తిత్వ ఆరాధన, అతని దైవీకరణ - ప్రతిదీ ఇప్పుడే ప్రారంభమైంది. చాలా మంది ఉత్తర కొరియన్లకు అతని గురించి చాలా తక్కువ తెలుసు మరియు అతని స్వరం ఎలా ఉంటుందో ఖచ్చితంగా వినలేదు. దేశంలో నా మొదటి సాయంత్రం, కొత్త నాయకుడి గురించి ఆమెకు ఏమి తెలుసు అని నా గైడ్‌లలో ఒకరిని అడిగినప్పుడు, నాకు తప్పించుకునే సమాధానం వచ్చింది:
“అతను చాలా దయగలవాడు, చాలా ఆహ్లాదకరమైనవాడు అని నేను విన్నాను...” ఆ తర్వాత, పాశ్చాత్య పత్రికలలో అతని గురించి ఏమి వ్రాయబడుతుందో ఆమె నన్ను జాగ్రత్తగా ఒక కౌంటర్ ప్రశ్న వేసింది. "అతను స్విట్జర్లాండ్‌లో చదువుకున్నాడు మరియు పెరిగాడు" అని నేను సమాధానం చెప్పాను. ఆమె తల వూపింది, అయితే ఇది ఆమెకు వార్త అని ఆమె ముఖంలోని భావాలను బట్టి నేను స్పష్టంగా చూడగలిగాను. సరే, ఇప్పుడు అతను టీవీ స్క్రీన్‌పై తన కీర్తితో ఉన్నాడు, దేశం మొత్తం ముందు ప్రత్యక్షంగా ఉన్నాడు, ఎవరు అతన్ని చూడగలరు మరియు అతని ప్రసంగాన్ని మొదటి వ్యక్తిలో వినగలరు. అంతా బాగానే ఉంటుందని చెప్పింది. కొత్త శకం వచ్చిందని.
* * *
భోజనం తర్వాత, మేము జింగో చెట్ల వెంట బౌలేవార్డ్ వెంట నడుస్తాము, అన్ని రకాల వస్తువులను విక్రయించే ఒక సాధారణ దుకాణం గుండా వెళుతున్నాము - సాక్స్ నుండి గృహోపకరణాల వరకు, టెలివిజన్ల నుండి యాంటీబయాటిక్స్ వరకు. మేము ప్రాంతీయ ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాము. ప్రవేశించిన తర్వాత, పురాతన ఇంక్ పెయింటింగ్ శైలిలో సాంప్రదాయ తూర్పు ఆసియా మూలాంశాల మిశ్రమంతో కూడిన ఆకట్టుకోలేని కాన్వాస్ పెయింటింగ్‌లు, ఉత్తర వాస్తవికత మరియు కొరియన్ పీపుల్స్ ప్యారడైజ్‌లో సమృద్ధి మరియు సార్వత్రిక ఆనందాన్ని వర్ణించే విలక్షణమైన జోసెయోన్వా దృశ్యాలు మాకు స్వాగతం పలికాయి. ఇదంతా ఇప్పటికే కట్టుకథలా కనిపిస్తోంది. కానీ, గ్యాలరీ కారిడార్‌ల వెంట నడుస్తూ, నేను ఇంతకు ముందెన్నడూ చూడనివి ఎదుర్కుంటున్నాను. నేను గ్యాలరీ ఉద్యోగిని పిలుస్తాను: "ఇది ఎవరు వ్రాసారు?"
“ఓహ్, ఇది మా జలపాతాలలో ఒకటి - కురియోన్. మీరు అక్కడికి వెళ్ళారా? ఇది చాలా ప్రసిద్ధి చెందింది, కుమ్‌గాంగ్సన్ పర్వతాలలో... కళాకారుడు లీ యోంగీ. అతను వోన్సాన్ నుండి వచ్చాడు. ఇది కొరియన్ ఆయిల్ పెయింటింగ్ యొక్క సరికొత్త పాఠశాలకు ప్రతినిధి.
నాకు ఆసక్తి కలిగించిన పని ఒక చిన్న కాన్వాస్, దానిపై పెయింట్ చాలా మందపాటి పొరలలో వర్తించబడుతుంది, అది సంగ్రహవాదానికి సరిహద్దుగా ఉంటుంది. పెయింటింగ్ రెండు పర్వతాలను చాలా విరుద్ధమైన రంగులలో చిత్రీకరించింది. ఎడమ వైపున ముదురు ఆకుపచ్చ బ్లాక్ ఉంది, ఇది ప్రదేశాలలో దాదాపు నల్లగా ఉంటుంది మరియు కాన్వాస్ యొక్క కుడి వైపున చిత్రీకరించబడిన పర్వతం, తెలుపు మరియు లేత గోధుమరంగు టోన్లతో ఒకదానితో ఒకటి పోరాడుతూ మెరుస్తుంది; ఇక్కడ పెయింట్ సన్నగా, స్ట్రోక్స్‌గా ఉన్నప్పటికీ, తొందరపాటుతో పూయబడినట్లు అనిపిస్తుంది. అందువలన, పెయింటింగ్ మందపాటి మరియు సన్నని పెయింట్ పొరలను ప్రత్యామ్నాయంగా మారుస్తుంది, కొన్ని ప్రదేశాలలో కాన్వాస్ యొక్క నిర్మాణం కనిపించేంత సన్నగా ఉంటుంది. పర్వతాల మధ్య జలపాతం యొక్క స్ట్రిప్ చిత్రీకరించబడింది, కానీ సాధారణంగా మీరు దానిని వేరు చేయడానికి దగ్గరగా చూడాలి - ఇది పెయింట్ తరంగాలలో దాదాపు అదృశ్యమవుతుంది. మీరు పడిపోయే నీటి మార్గాన్ని గుర్తించినట్లయితే, నీరు పడే ప్రదేశం కేవలం రంగును ఉపయోగించి ఫ్లాట్ ఇమేజ్ మాత్రమే కాకుండా, స్నేకింగ్ స్విర్ల్ రూపంలో మందంగా వర్తించే పెయింట్ యొక్క కుంభాకార బంప్ అని మీరు గమనించవచ్చు. కానీ నీరు పడే చెరువు సాధారణంగా చిత్రంలో గుర్తించబడదు - దాని చుట్టూ ఉన్న రాతి ప్రకృతి దృశ్యం వలె అదే రంగులలో పెయింట్ చేయబడింది మరియు దాని పైన ఎగురుతుంది. మరియు ఎడమ వైపున, చీకటి పర్వతం యొక్క వాలు జలపాతం యొక్క స్ట్రిప్‌కు సరిహద్దుగా ఉంటుంది, వైలెట్ రంగులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ గడ్డి కార్పెట్‌తో విభేదిస్తాయి, ఇది వసంతకాలం ప్రారంభం, పుష్పించే సమయాన్ని సూచిస్తుంది - ఇది ప్రధాన ఆలోచన. చిత్రం.
నా ఆసక్తిని గమనించి, గ్యాలరీ ఉద్యోగి ఖజానా యొక్క లోతులలో ఎక్కడో అదృశ్యమయ్యాడు, ఆపై భారీ కాన్వాస్‌తో కనిపిస్తాడు. "ఇదిగో," అతను ఆశ్చర్యపోయాడు, "లీ యంగ్ హీ యొక్క కళాఖండం-కానీ అది అమ్మకానికి లేదు." ఇది నిజంగా వోన్సన్ నుండి పెయింటింగ్. చాంగ్‌డియోక్ పీర్ రాళ్లపై కూర్చున్న వృద్ధ జాలరి పోర్ట్రెయిట్, నేను ఒకసారి అల్పాహారం కోసం సుషీలో కొంత భాగాన్ని ఆస్వాదించాను. మత్స్యకారుడు నిజానికి చాలా వృద్ధుడు మరియు ఆవాల రంగు జాకెట్ ధరిస్తాడు. అతని ఎండలో కాలిపోయిన ముఖంపై ఉన్న వివరణాత్మక ముడతలు, నిగ్రహించబడిన గంభీరత మరియు ఫిషింగ్ రాడ్ చివరన అతని చూపులలోని విచారం ఈ పని యొక్క లోతైన విచారకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఫిషింగ్ అనేది ఒక సాధారణ కార్యకలాపం, వారి వయస్సు కారణంగా పనిని పూర్తి చేసిన ఉత్తర కొరియన్లకు వినోదం అని కూడా అనవచ్చు. ఈ సమయంలో వారు చేయగలిగేది చాలా తక్కువ - వారి చివరి గంటలు, రోజులు, నెలలు. లీ పెయింటింగ్స్ ప్యోంగ్యాంగ్ మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ముగిసే అవకాశం లేదు. అతని రచనల హీరోల ముఖాల్లో సంతోషం కనిపించదు, జీవితం వారికి ఇచ్చే బహుమతుల పట్ల సంతృప్తి యొక్క వ్యక్తీకరణ లేదు. అత్యున్నత నాయకుని నాయకత్వం తెచ్చే ఆనందానికి సామాన్యమైన సంకేతాలు లేవు. ఈ కళ చాలా సత్యమైనది, ఆధునిక వాస్తవికత యొక్క నిబంధనలకు అనుగుణంగా చాలా తక్కువ ఉత్సాహభరితమైన ఆదర్శవాదం ఉంది మరియు అనేక విభిన్న వివరణల అవకాశం కారణంగా ఇది చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగి ఉంది.
ఉనికి యొక్క ముడి పదార్థంలో చాలా లోతుగా మునిగిపోయిన ఒక కళాకారుడిని కనుగొన్నందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. అతని పెయింటింగ్ మొదటి చూపులో అమాయకంగా అనిపిస్తుంది, అయితే ఈ శైలీకృత సూటితనం DPRKకి నా పర్యటనలలో నేను ఇప్పటివరకు ఎదుర్కొన్న అనేక ఇతర అకారణంగా కనిపించే వివరాల వలె విధ్వంసకరం. కొరియన్ కళ యొక్క సహజ పరిణామం తప్పనిసరిగా నిలిపివేయబడినప్పుడు, దేశంలోని జపనీస్ ఆక్రమణ యొక్క పురాతన కాలానికి ఇది తిరిగి వెళుతుంది. కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్‌లోని మ్యూజియంలో ప్రదర్శించబడిన మూన్ హక్సో యొక్క ప్రకృతి దృశ్యాలు నాకు గుర్తున్నాయి. లీ వారిని చూసారా అని నేను ఆశ్చర్యపోతున్నాను? అతను నిజంగా ఈ లైన్‌ను కొనసాగిస్తున్నాడని అతను గ్రహించాడా? కొరియా జపనీస్ ఆక్రమణలో ఉన్నప్పుడు, అత్యంత ప్రతిభావంతులైన కొరియన్ కళాకారులు చదువుకోవడానికి టోక్యో వెళ్లారు. 1860లలో పాశ్చాత్య కళ మరియు పెయింటింగ్ శైలులను పరిచయం చేసిన మొదటి తూర్పు ఆసియా దేశం జపాన్. ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన ప్రభావం ఫ్రెంచ్ ఇంప్రెషనిజం మరియు విద్యావాదం - శృంగారం మరియు నియోక్లాసిసిజం కలయిక. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి, జపాన్ కొరియాను కాలనీగా విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, ఈ కళాత్మక శైలులు ద్వీపకల్పం యొక్క రెండు వైపులా అత్యంత ప్రజాదరణ పొందాయి. ఆపై దక్షిణ కొరియా యొక్క కళ ప్రపంచ స్థాయిలో నిరంతరం పెరుగుతున్న వైవిధ్యమైన శైలులతో పాటు అభివృద్ధి చెందడం మరియు అభివృద్ధి చెందడం కొనసాగింది, ఇది చివరికి "సమకాలీన కళ"గా పిలువబడుతుంది. ఈ సమయంలో ఉత్తర కొరియాలో, మరొకటి జరిగింది - సహజ పరిణామం ఆగిపోయింది, ఇప్పుడు కళ అభివృద్ధి చెందలేదు, కానీ రాజకీయ మార్పులకు అనుగుణంగా, రాష్ట్ర ఆదేశానికి అనుగుణంగా, ఇది ఒక వ్యక్తి యొక్క దృక్కోణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. .
కానీ లీ యొక్క కళ మరింత వ్యక్తిగత స్వీయ-వ్యక్తీకరణ రూపాల వైపు వెళుతుంది. గ్యాలరీ ఉద్యోగి నా ఉద్వేగభరితమైన స్థితిని చూసి చిరునవ్వు నవ్వి, నన్ను వెనుక గదిలోకి తీసుకువెళతాడు, అక్కడ అతను ఒక చిన్న చెక్క బల్లపై స్ట్రెచర్లపై విస్తరించకుండా కాన్వాసుల స్టాక్‌లను వేస్తాడు. ఇవి లీ యొక్క ఇతర రచనలు, అలాగే వోన్సన్ నుండి మరో ఇద్దరు కళాకారులు - చోయ్ హోయిన్ మరియు పార్క్ యుంక్వాన్. వారి పెయింటింగ్స్ లీస్ లాగా చిన్న సైజులో ఉంటాయి. సాధారణంగా, వోన్సాన్‌లో కొత్త ఎక్స్‌ప్రెషనిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్టిస్టిక్ ల్యాండ్‌స్కేప్ సంపాదించిన పరిధిని చూసి నేను చాలా ఆకట్టుకున్నాను. ఈ శైలిలో వేసిన ఒక్క పెయింటింగ్ కూడా ప్యోంగ్యాంగ్‌లో కనిపించదు. ఈ కళాకారుల గురించి నగరం వెలుపల ఎవరికీ తెలియదు. ఉత్తర కొరియా బాహ్య ప్రపంచంతో మాత్రమే నరికివేయబడిందని ఇవన్నీ మనకు అర్థమయ్యేలా చేస్తాయి; దేశంలోని అనేక నగరాలు మరియు ప్రాంతాలు ఒకదానికొకటి కత్తిరించబడ్డాయి.
త్సోయ్ పెయింటింగ్‌లలో ఒక రైతు కంచెని సరిచేస్తున్నట్లు వర్ణిస్తుంది. వ్యవసాయ పనిని పూర్తిగా సమిష్టిగా (అధికారికంగా ఇలాగే ఉండాలి) చూపించే సారూప్య కంటెంట్‌తో ప్రామాణిక ప్రచారం కాకుండా, ఈ రైతు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు - కొత్త కాలానికి స్పష్టమైన సంకేతం: ప్రజలు పంటలు పండిస్తారు, తమ కోసం మరియు అమ్మకానికి ఆహారం పొందుతారు. ఈ అభ్యాసం నిరాశ నుండి పుట్టింది మరియు పాలనకు సవాలుగా ఉంది, చివరికి దానిని చట్టబద్ధం చేయవలసి వచ్చింది. లీ పెయింటింగ్‌ల విషయానికొస్తే, ఇది రంగు పథకం, రంగుల ఆట వాటిని సజీవంగా చేస్తుంది, చాలా మందమైన ప్రకృతి దృశ్యాన్ని (చాలా మటుకు, నిజ జీవితంలో అలాంటి ప్రకృతి దృశ్యాలు నిస్తేజంగా ఉంటాయి) సంగ్రహించిన చిత్రంగా, సహజ సౌందర్యం యొక్క “స్నాప్‌షాట్” గా మారుస్తాయి. , లోతైన ప్రతిబింబంతో సంతృప్తమవుతుంది. కళాకారుడు ఈ కళను తన ద్వారా తన ఆత్మ ద్వారా, వాస్తవికత యొక్క అటువంటి చిత్రం, దాని అధునాతనతలో మెలాంచోలిక్, మరొక గెలాక్సీ నుండి రాజధానిపై ఆధిపత్యం చెలాయించే స్పష్టమైన కిట్ష్‌తో పోలిస్తే. ఇది దాని సూక్ష్మ వ్యావహారికసత్తావాదం యొక్క సంకేతాలను పంపుతుంది: అవును, ఇక్కడ ప్రతిదీ విచ్ఛిన్నం చేయడం చాలా సులభం, కానీ మనం ఎప్పటిలాగే ఎటువంటి ఆవిష్కరణలు లేదా భర్తీలు లేకుండా మన వద్ద ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించి విచ్ఛిన్నమైన వాటిని త్వరగా పరిష్కరించవచ్చు. మన దగ్గర ఉన్నవాటితో, మన సుదూర పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన వాటితో మనం పని చేయాలి.
చివరగా, పార్క్ యుంక్వాన్, ఈ ముగ్గురు చిత్రకారులలో పెద్దవాడు - గ్యాలరీ యజమాని నాకు చెప్పినట్లుగా, అతను ఇప్పటికే ఎనభైకి పైగా ఉన్నాడు. మిగతా ఇద్దరిలా కాకుండా, అతను వ్యక్తులను చిత్రీకరించడంపై దృష్టి పెడతాడు. ఉదాహరణకు, కొండ వైపున ఒక గ్రామాన్ని రెండుగా విభజించే ఒక రకమైన ఇరుకైన గీత ఉన్న మధ్యలో ఉన్న ఒక పెయింటింగ్‌లో, నాలుగు చిన్న బొమ్మలు గ్రామ వీధిలో నడుస్తున్నట్లు చిత్రీకరించబడ్డాయి - ఇవి పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న పిల్లలు. వారి చిన్న పొట్టితనాన్ని బట్టి కాదు, వీపుపై ఉండే రంగు బ్యాక్‌ప్యాక్‌ల ద్వారా వారు నిస్సందేహంగా గుర్తించబడతారు. దీనికి నేపథ్యం చాలా గ్రామ గుడిసెలు మరియు టెలిఫోన్ వైర్లకు మద్దతు ఇచ్చే స్తంభాలు కాదు, కానీ నేరుగా సెజానియన్ బ్రష్‌స్ట్రోక్‌లతో పెయింట్ చేయబడిన పర్వతాలు. కానీ చూపు మొదట ఆగిపోతుంది ప్రకృతి దృశ్యం మీద కాదు, కానీ వీక్షకుడి వైపు నడుస్తున్న ఒక చిన్న అమ్మాయి ఎండలో కాలిపోయిన ముఖం మీద. వీధికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు రంగులు వేసే లేత గోధుమరంగు మరియు తెలుపు రంగులలో, ఒక బిచ్చగాడైన స్త్రీ (లేదా అది “గొల్లభామ” - వృద్ధ వీధి వ్యాపారి) ఒకరి ముందు గుంజుకుని కూర్చున్న సిల్హౌట్‌ను మీరు గమనించకపోవచ్చు. గుడిసెలు. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది - ఉత్తర కొరియా కళాకారుడు దీనిని చిత్రించాలా? ఇన్క్రెడిబుల్. అయినప్పటికీ, వృద్ధురాలి చిత్రం పాక్షికంగా తొలగించబడినట్లు అనిపిస్తుంది - ఇది ఎందుకు అర్థమవుతుంది.
ఈ పెయింటింగ్స్ అన్నీ రోజు ముగింపు, ట్విలైట్‌ను వర్ణిస్తాయి - ఇది ఖచ్చితంగా ఒక రకమైన నిశ్శబ్ద తిరుగుబాటును కలిగి ఉంటుంది. నాకు, ఈ పెయింటింగ్ గురించి తెలుసుకోవడం నిజమైన ఆవిష్కరణ, కొత్తదనాన్ని ఉత్తేజపరిచే శ్వాస. ఈ పెయింటింగ్స్ ఎవరూ చూడలేదు - గ్యాలరీ పూర్తిగా ఖాళీగా ఉంది; బహుశా, స్థానిక నివాసితులు కూడా కొన్నిసార్లు ఇక్కడ సందర్శించడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపరు. బహుశా ఈ రచనలను చాలా కాలం వరకు ఎవరూ చూడలేరు. లేదా అస్సలు కాదు. ఈ కళాకారులు, ఈ వ్యక్తులు ఎంత అనంతంగా ఒంటరిగా ఉన్నారో నాకు అర్థమైంది. కానీ అదే సమయంలో, ఈ ఆలోచన నేను ఇంతకు ముందు పడిపోయిన సంపూర్ణ విరక్తి యొక్క రంధ్రం నుండి నన్ను బయటికి లాగుతుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంకా కొత్తది కనుగొనబడుతుందని నాకు తెలుసు. ఇక్కడ, శక్తి యొక్క అన్ని-చూసే కంటికి దూరంగా, కళాకారులు ప్రభుత్వం విధించిన ఆదర్శీకరణ మరియు వాస్తవికతను అలంకరించడాన్ని ప్రతిఘటించారు, కఠినమైన వాస్తవికత యొక్క సంపూర్ణమైన, అత్యంత వ్యక్తిగత అవగాహనను ఇష్టపడతారు. ప్రతిఘటన యొక్క చిన్న సంకేతం, కానీ తక్కువ అంచనా వేయకూడదు: నిజంగా వ్యక్తీకరణ వంటి విషయం ఉంది.
* * *
గ్యాలరీ పక్కన పార్క్ చేసిన హ్వా తర్వాత నేను మా మినీబస్సు ఎక్కాను. అకస్మాత్తుగా నిన్నటి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కనిపించాడు, మేము అతని కోసం చాలా ధిక్కరిస్తూ మరియు అవమానకరంగా వెళ్ళాము. హ్వా తన కిటికీని క్రిందికి దింపి తన డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని అతను డిమాండ్ చేస్తాడు. హ్వా పాటిస్తుంది. పోలీసు వారిని తీసుకొని సమీపంలోని కూడలికి వెళ్తాడు.
మేమంతా కారులో కూర్చున్నాం. హ్వా ఏమి జరిగిందో కామ్రేడ్ కిమ్‌కి వివరిస్తుంది. మరియు ఆ ట్రాఫిక్ పోలీసు కూడలిలో ఎదురుగా నిలబడి ఉన్నాడు - సెంట్రల్ స్క్వేర్ ప్రవేశానికి కుడివైపు. కిమ్ హ్వాకు చతురస్రం మధ్యలోకి వెళ్లమని, పార్క్ చేసి, ఇంజిన్‌ను రన్ చేయమని చెప్పింది. కిమ్ బయటకు వచ్చి, బిగ్గరగా తలుపు చప్పుడు చేసి, ఇన్స్పెక్టర్ వైపు వెళ్తాడు.
ఒక తగాదా ప్రారంభమవుతుంది, ఇది చాలా కాలం పాటు కొనసాగుతుంది. ట్రాఫిక్ పోలీసు తన అసహ్యం మరియు ఆగ్రహాన్ని దాచుకోడు. ప్యోంగ్యాంగ్‌కు చెందిన ఈ అహంకారపూరిత గాడిదలు వారు నా నగరంలో కనిపిస్తారని మరియు తమకు నచ్చినట్లుగా ప్రవర్తించవచ్చని భావిస్తున్నారా? నేను మీ డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి ఇవ్వాలనుకుంటున్నారా? కాబట్టి? మీ డ్రైవర్, COMRADE, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సూచనలను పాటించలేదు. ఓహ్, మీ కారులో విదేశీయులు ఉన్నారు, ఎంత అవమానకరం! ఇక్కడ వాళ్ల ముందు దింపుతున్నారా? మీరు నరకానికి వెళ్లాలి... ఇది వోన్సాన్, ఇడియట్ మరియు ఫకింగ్ హోల్ కాదు. ఇది సర్వోన్నత నాయకుని నిలయం. పర్యాటకుల ఉనికి మీకు మరియు మీ డ్రైవర్‌కు జోసన్ ట్రాఫిక్ నియమాలను అనుసరించడం నుండి మినహాయింపు ఇవ్వదు.
షోడౌన్ ఎంత తీవ్రతరం అవుతుందో, ట్రాఫిక్ పోలీసు తలలో తిరుగుతున్న సంఖ్య పెద్దదిగా మారుతుంది. రో మినీబస్సు నుండి బయటికి వస్తాడు, అతను, మాజీ స్థానికుడు, ఏదో ఒక ఒప్పందానికి రాగలడనే ఆశతో - బహుశా అతనికి నగరంలో కొంతమంది పరిచయస్తులు ఉండవచ్చు, వారు సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తారు. మిన్ త్వరలో అతనితో చేరాడు. హ్వా సజీవంగా లేదా చనిపోకుండా డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అతను ఏమి చేయగలడు? అతను ట్రాఫిక్ కాప్ సిగ్నల్స్ పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తన బిగ్ బాస్ సూచనలను పాటిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని ఈ క్లిష్టమైన పరిస్థితి నుండి బయటపడేయడం బాస్ వంతు.
ఇప్పటి వరకు అతనికి అద్భుతమైన డ్రైవింగ్ రికార్డు ఉంది. అతనికి ఎప్పుడూ ప్రమాదం జరగలేదు లేదా నిబంధనలను ఉల్లంఘించలేదు. ఉత్తర కొరియాలో, మూడు హెచ్చరికల వ్యవస్థ ఉంది - హక్కులలో మూడు "రంధ్రాలు". మూడవదాన్ని స్వీకరించిన తర్వాత, మీరు మీ హక్కులను కోల్పోతారు. అదే సమయంలో, మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతారు. మీరు మళ్లీ డ్రైవర్‌గా మారకపోవచ్చు. నేడు, వాస్తవానికి, లంచాలు అటువంటి సమస్యలను పరిష్కరిస్తాయి. కామ్రేడ్ కిమ్ ఈ విధంగా వెళతారని హ్వా భావిస్తోంది, ఎందుకంటే చెత్త సందర్భంలో, అతని లైసెన్స్ రంధ్రంతో తిరిగి ఇవ్వబడుతుంది. దీని కోసం, అతను ప్యోంగ్యాంగ్‌కు తిరిగి వచ్చినప్పుడు అతని సంస్థలో అతనికి చాలా కష్టంగా ఉంటుంది - వాస్తవానికి ఎవరు నిందించినప్పటికీ. కానీ ఇప్పుడు అతను ఏమీ చేయలేడు.
అలెక్, అలెగ్జాండర్ మరియు నేను హ్వాతో కలిసి కారులో వేచి ఉన్నాము. నలభై నిమిషాలకు పైగా షోడౌన్ కొనసాగుతోంది. స్క్వేర్ యొక్క మరొక చివరలో ఓడరేవులో ఒక భారీ ఓడ నిలువరించడం నేను గమనించాను. ఇది మాంగ్‌యాంగ్‌బాంగ్ 92, ఒక సమయంలో ఉత్తర కొరియా మరియు జపాన్ మధ్య ప్రయాణించే ప్రయాణీకుల నౌక. 92 సంఖ్యలు నిర్మాణ సంవత్సరాన్ని సూచిస్తాయి. కిమ్ ఇల్ సంగ్ ఎనభైవ పుట్టినరోజు సందర్భంగా ఈ నౌకను దేశానికి విరాళంగా అందించారు మరియు చోంగ్రియాంగ్ అసోసియేషన్ సేకరించిన నిధులతో దీనిని నిర్మించారు. కొంత కాలం పాటు, ఓడ రెండు దేశాల మధ్య సరుకు రవాణా చేసింది, అలాగే జైనిచి కొరియన్ల నుండి వచ్చిన పర్యాటకులు. జపాన్ తన ప్రాదేశిక జలాల్లోకి ఉత్తర కొరియా నౌకలను ప్రవేశించకుండా నిషేధించడంతో 2006లో ఆ విమానాలు నిలిచిపోయాయి. ఆ తరువాత, ఓడ క్లుప్తంగా క్రూయిజ్ షిప్‌గా ఉపయోగించబడింది, ఇది దేశంలోని ఉత్తరాన ఉన్న రాసన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ మరియు కుమ్‌గాంగ్సన్ పర్వతాల మధ్య ప్రయాణించింది. 2015 నుండి, ఇది వోన్సాన్‌లో డాక్ చేయబడింది. జపాన్ నుండి ఇక్కడికి స్వదేశానికి వచ్చి ఇప్పుడు వాన్-సాన్‌లో నివసిస్తున్న మాజీ జైనిచికి, ఓడను చూడటం వారు విడిపోయిన కుటుంబాలు, జపాన్‌లో ఉన్న బంధువులు మరియు వారు అలా ఉండవచ్చనే వాస్తవాన్ని బాధాకరమైన రిమైండర్‌గా పనిచేశారు. వారితో ఎన్నటికీ తిరిగి కలపకూడదు.
* * *
కామ్రేడ్ కిమ్‌కు అధికారులతో ఇబ్బందులు పడటం ఇదే మొదటిసారి కాదు. ఉత్తర కొరియన్లందరూ ఎప్పటికప్పుడు పోలీసులను ఎదుర్కొంటారు - ఇది నిరంకుశ రాజ్యంలో అనివార్యం. స్థానిక పోలీసులు నిజానికి యూనిఫాంలో ఉన్న బందిపోట్లు, బాగా, కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. వారిలో చాలా మంది ఒకే ఒక విషయం గురించి ఆందోళన చెందుతున్నారు - డబ్బు లేదా సిగరెట్ల రూపంలో లంచం ఎలా లాక్కోవాలి మరియు మరేదైనా నటించకూడదు. పొవిబుతో కంటే వారితో చర్చలు జరపడం చాలా సులభం - రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, ఇది రాజకీయ స్వభావం యొక్క నేరాలను ఎదుర్కోవటానికి పిలుపునిచ్చింది మరియు అపఖ్యాతి పాలైన నిర్బంధ శిబిర వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. పోవిబు జోక్యం విషయానికి వస్తే, లంచం గురించి ఆలోచించడం చాలా ఆలస్యం, లేదా దాని వాల్యూమ్ వేల రెట్లు పెరుగుతుంది, ఇది సాధారణ ప్రజలు చెల్లించగలిగే దానికంటే చాలా ఎక్కువ. అయితే, సాధారణ పోలీసు అధికారులతో ఒక ఒప్పందానికి రావడం సాధారణంగా సాధ్యమే, తప్ప, మేము హత్య వంటి తీవ్రమైన నేరాల గురించి మాట్లాడుతున్నాము. చాలా దూరం వెళ్లకుండా ఉండటం ముఖ్యం కాబట్టి బేరసారాలు మాత్రమే సమస్య. పోలీసులు వెనుకాడరు మరియు బాటసారులందరి దృష్టిలో అక్కడికక్కడే మిమ్మల్ని క్రూరంగా కొట్టవచ్చు. మీరు దురదృష్టవంతులైతే, చిన్న పొరపాటుకు మిమ్మల్ని ఆపిన పోలీసు ఆ రోజు మానసిక స్థితి సరిగా లేకుంటే వారు మిమ్మల్ని అలా కొట్టగలరు.
విదేశీయుల ఉనికి, అలాగే కామ్రేడ్ కిమ్ ప్యోంగ్యాంగ్‌కు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి కుమారుడని, ఈ ట్రాఫిక్ పోలీసు దృష్టికి తీసుకురావడం, కిమ్‌ను అటువంటి మితిమీరిన చర్యల నుండి కాపాడుతుంది. డ్రైవర్‌కు కనీస పరిణామాలతో సరిపోతుందని కిమ్ భావించే స్థాయికి ధరను తగ్గించడంపై వివాదం ఉంది.
పోలీసు కామ్రేడ్ కిమ్‌ను ఒక ఆడంబరమైన ప్యోంగ్యాంగ్ అప్‌స్టార్ట్‌గా చూస్తాడు, అతను తనకు ప్రతిదీ అనుమతించబడిందని నమ్ముతున్నాడు, కిమ్‌కు కూడా ప్రజలను శిక్షించే అధికారం ఉన్న ఏ ప్రభుత్వ అధికారిపైనా అంతే లోతైన ద్వేషం ఉంది. ఇది ఏ పోలీసు రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి సహజసిద్ధమైన లక్షణంగా కనిపిస్తుంది. అటువంటి దాగి ఉన్న ద్వేషం తరచుగా పోలీసు అధికారులపై హింసాత్మక ప్రకోపానికి కారణమవుతుంది. కిమ్ చాలా అధునాతనమైనది, అలాంటి వాటిలో పాలుపంచుకోదు. అంతేగాక, తన జీవితమంతా తెల్లటి కాలర్ వాతావరణంలో హాయిగా గడిపిన అతను ముష్టియుద్ధంలో నిష్ణాతుడేమీ కాదు. కానీ అతను ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న చిన్న నేరాలకు ("మీ అందరినీ ఫక్ చేయండి ..." వంటివి) చేసే ధోరణిని కలిగి ఉన్నాడు, అందుకే మేము ఈ షోడౌన్‌లోకి వచ్చాము.
కానీ ఇప్పుడు అతను ఉల్లంఘనకు చెల్లించాల్సి ఉంటుంది. కామ్రేడ్ కిమ్ చుట్టూ ఉన్న ఉద్యోగులు ఒక రకమైన తిరుగుబాటు వైపు అతని ధోరణిని చాలా కాలంగా గమనించారు. మిన్ తన యజమానిని నిజంగా ఇష్టపడే అతని పాత్ర యొక్క అంశాలలో ఇది ఒకటి. "అతను నాకు సోదరుడు లాంటివాడు," ఆమె ఒకసారి నాతో చెప్పింది. ఎందుకు చూడటం కష్టం కాదు. వారిద్దరూ విదేశాల్లో ఎక్కువ సమయం గడిపారు, కాబట్టి మిగిలిన ప్రపంచం ఎలా జీవిస్తుందనే దానిపై వారికి మంచి ఆలోచన ఉంది. ఇది వారి పరిధులను విస్తరిస్తుంది, అదే సమయంలో వారిని ఉత్తర కొరియా సమాజంలో సామాజిక మైనారిటీగా చేస్తుంది.
కామ్రేడ్ కిమ్ బాస్ కూడా అతని ఈ గుణాన్ని గమనించాడు. మరియు కిమ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారనే వాస్తవం: లాంగ్ నాలుక సిండ్రోమ్. అలాంటి "వ్యాధి" ఒక నిర్దిష్ట వ్యక్తికి మాత్రమే కాకుండా, అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా విపత్తు పరిణామాలకు దారి తీస్తుంది. కిమ్ ఒక ప్రకాశవంతమైన వ్యక్తిత్వం, విజయవంతమైన వ్యాపారవేత్త, మరియు బాస్ అతన్ని ఒక వ్యక్తిగా ఇష్టపడతాడు. అదనంగా, కామ్రేడ్ కిమ్ ఏదైనా సంస్థ యొక్క ఆత్మ; అతను ఎల్లప్పుడూ మంచి జోక్‌తో పరిస్థితిని తగ్గించగలడు మరియు విలువైన సలహాలను ఇవ్వగలడు, అదే సమయంలో తన కంపెనీలో సరైన క్రమశిక్షణ మరియు క్రమాన్ని కొనసాగించగలడు. కంపెనీకి విలువైన సిబ్బంది.
ఒక రోజు ఉదయం, ఒక రెస్టారెంట్‌లో మద్యం సేవించిన తర్వాత, కిమ్ కొంచెం ఎక్కువగా మాట్లాడటానికి అనుమతించాడు, బిగ్ బాస్ అతనిని తన కార్యాలయంలోకి పిలిచి, ఆ క్షణం నుండి మద్యం మానేయమని నేరుగా ఆదేశించాడు. కామ్రేడ్ కిమ్ అంగీకరించినట్లు తల వూపాడు. అయితే తన ప్రవర్తనకు ఆయన ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. అతని కబుర్లు ఎవరూ ఎక్కడా నివేదించలేదు. మీరు బలవంతం చేస్తే తప్ప చెప్పిన లేదా చేసిన దాని గురించి విచారం వ్యక్తం చేయడంలో అర్థం లేదు. ఏ సందర్భంలోనైనా, తన యజమానిని బెదిరించడం గురించి ఎవరూ ఆలోచించరు; కామ్రేడ్ కిమ్ యొక్క "పైకప్పు" తీవ్రమైన శక్తిని కలిగి ఉంది.
* * *
నలభై-ఐదు నిమిషాల తర్వాత, కిమ్ చేతిలో హ్వా యొక్క డ్రైవింగ్ లైసెన్స్‌తో తిరిగి వస్తాడు, మిన్ మరియు రో అతని వెనుక అనుసరించారు.
"వెళ్ళండి!" – కిమ్ ఆదేశాలు. హ్వా గ్యాస్ మీద అడుగు పెట్టింది.
అతను తన రొమ్ము జేబులో ఉంచుకున్న డబ్బు నుండి ఎన్ని యాభై డాలర్ల బిల్లులు ఇవ్వవలసి వచ్చింది అని నేను ఆశ్చర్యపోతున్నాను.
మేము వోన్సన్‌ను మౌనంగా వదిలివేస్తాము.
* * *
వోన్సాన్ నుండి నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాము, ఆమె ఏదో మర్చిపోయిందని మిన్ మమ్మల్ని భయపెట్టింది.
ఆమె తన SD కార్డ్‌ని మరచిపోయింది. ఆమె తన MP3 ప్లేయర్‌ని ఆన్ చేసినప్పుడు, ఆమె హెడ్‌ఫోన్‌ల ద్వారా ఏమీ రాలేదు. కార్డు ఎక్కడో పడిపోయి ఉండాలి... ఆమె తన పర్సులో పరుగెత్తడం ప్రారంభించింది: క్రిమిసంహారక బాటిళ్లు, లిప్‌స్టిక్, మాస్కరా, ఫోన్ ఛార్జర్, వివిధ కరెన్సీల బిల్లుల క్లిప్‌లు, చాలా రకాల పనికిరాని పనికిమాలిన పనికిమాలిన మాటలు, చాలావరకు విమానంలో కొనుగోలు చేసినవి. ఆమె చివరి విమాన ప్రయాణంలో: క్రెడిట్ కార్డ్‌ల కోసం బంగారు పూతతో కూడిన కేస్, ఒక చిన్న ఫ్లాష్‌లైట్, ఫిట్‌నెస్ బ్రాస్‌లెట్, ఒక రకమైన క్రీమ్ కోసం ఒక కంటైనర్, అంతర్నిర్మిత USB ఫ్లాష్ డ్రైవ్‌లతో పెన్నులు... కానీ, అయ్యో, SD కార్డ్ కాదు.
గత రెండు గంటలలో తను వేసిన ప్రతి అడుగు నిరాడంబరంగా గుర్తుకు తెచ్చుకుంటున్నప్పుడు ఆమె ముఖంలో స్వచ్ఛమైన భయం ఉంది. "ఏం జరిగింది?" - కిమ్ ముందు ప్రయాణీకుల సీటు నుండి అడుగుతాడు, అతని వెనుక జరుగుతున్న కదలికను చూసి మేల్కొన్నాడు. ఆమె తన సమస్య గురించి అతనికి చెప్పింది. అతను భుజాలు తడుముకున్నాడు, కానీ మేము ముందుకు వెళ్తామని హ్వాతో చెప్పాడు. మేము దాదాపు అక్కడికి చేరుకున్నాము.
పర్వత సానువుల వెంట వంకరగా మరియు నిటారుగా ఉన్న రహదారిపై ఎక్కి, మేము మరొక ఆకర్షణ యొక్క ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంటాము - ఉల్లిమ్ జలపాతం. పేర్లు, పౌరసత్వం, పాస్‌పోర్ట్ నంబర్‌లు: అటువంటి సందర్భాలలో కావాల్సిన మొత్తం సమాచారాన్ని గార్డులకు చెప్పడానికి రో కారు దిగాడు.
మేము పార్కింగ్ స్థలంలో ఆగి, మినీబస్సు నుండి బయటపడి, మండుతున్న ఎండలో ఉన్నాము. బ్రౌన్ యూనిఫారం ధరించిన వృద్ధ సైనికుడు కాపలాగా ఉన్నాడు, అతని తెల్లటి దంతాల చిరునవ్వు అతని సూర్యునికి నల్లబడిన ముఖానికి వ్యతిరేకంగా నిలబడి ఉంది.
మేము ప్రవాహం వెంట నడిచే మార్గంలో జలపాతం వద్దకు వెళ్తాము. రో మాత్రమే మాతో ఉన్నారు. లగేజీలో ఫ్లాష్ డ్రైవ్‌ను కనుగొనడంలో సహాయం చేయడానికి కిమ్ హ్వా మరియు మిన్‌తో కలిసి కారులోనే ఉన్నారు.
"ఇది ఆమెను ఏమి బెదిరిస్తుందో మీకు తెలుసా, సరియైనదా? - అలెగ్జాండర్ త్వరగా గుసగుసలాడుతున్నాడు. - ఇది తీవ్రమైన సమస్యగా మారవచ్చు. ఫ్లాష్ డ్రైవ్. దానిమీద ఏదో విదేశీ రాసి వుండాలి.”
రో మా వెనుక నడుస్తున్నాడు, కాబట్టి నేను అలెగ్జాండర్‌ను నిగ్రహించాను. అవును, ఇది చట్టవిరుద్ధం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్లాష్ డ్రైవ్ ఉంది, ప్రతి ఇడియట్ దాని గురించి తెలుసు. కొత్త శకం యొక్క పెద్ద సామూహిక రహస్యం: విదేశీ మీడియా. అందుకే దేశంలోని దాదాపు అన్ని సినిమాహాళ్లు ఇప్పుడు సమర్థవంతంగా మూసివేయబడ్డాయి: ప్రజలు USB మరియు SD ఫ్లాష్ డ్రైవ్‌లలో లేదా DVD లలో రికార్డ్ చేయబడిన ఫిల్మ్‌లను చూడటానికి ఇష్టపడతారు (ఇది తక్కువ సాధారణం అయినప్పటికీ), వీటిని బ్లాక్ మార్కెట్‌లో సులభంగా కొనుగోలు చేస్తారు. సెయుంగ్ని స్ట్రీట్‌లోని ప్యోంగ్యాంగ్ మధ్యలో ఉన్న ప్రసిద్ధ టైడాంగ్‌గాంగ్ సినిమా కూడా ఈ నెలలో "బాలీవుడ్" చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. కొత్త సినిమా చూడాలనుకునే వారి మధ్య సినిమా థియేటర్ల వద్ద క్యూలలో గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలు వినోదం కోసం ఆకలితో ఉన్నారు, కాబట్టి సినిమా, వికృతమైన ప్రచారంతో నిండినా, కనీసం ఒక రకమైన అవుట్‌లెట్‌గా ఉండేది. మరియు ఆధునిక కాలంలో, ఉత్తర కొరియా చిత్రాల కోసం క్యూల జాడలు లేవు. ప్రజలు బలవంతం చేసినప్పుడే సినిమాలకు వెళతారు.
అలెక్ మరియు అలెగ్జాండర్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, రో నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: "ట్రావిస్, జర్మనీలో వైద్యం గురించి ఏమిటి?"
"మీరు ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?"
"డాక్టర్‌ని కలవడానికి మీరు డబ్బు చెల్లించాలా?"
"ఇది మారుతూ ఉంటుంది," నేను సమాధానం ఇస్తున్నాను. – ఆరోగ్య బీమా వ్యవస్థ ఉంది. ఇది చాలా క్లిష్టంగా ఉంది."
అతను విన్నదానిని అతను పరిశీలిస్తాడు: "కాబట్టి మీరు బీమాను కొనుగోలు చేస్తారు, ఆపై బీమా కంపెనీ వైద్యుడికి చెల్లిస్తుంది?"
"అవును, అలాంటిదే," నేను సమాధానం ఇస్తున్నాను.
"ఆమె ఖరీదైనదా?"
"ఇది ఖరీదైనది కావచ్చు, కానీ ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంది మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్‌లు కూడా ఉన్నాయి, మీరు యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంటే చౌకగా ఉంటాయి. మహిళలు సాధారణంగా ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది ఎందుకంటే వారు త్వరలో మాతృత్వాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది, ఇది డబ్బు ఖర్చు అవుతుంది. కనీసం ప్రైవేట్ బీమా కంపెనీలు ఈ లాజిక్‌కు కట్టుబడి ఉన్నాయి.
రో మళ్ళీ అతను విన్నదాన్ని తీవ్రంగా పరిగణించాడు, ఆపై భుజాలు తడుముకున్నాడు, దీని పట్ల తన వైఖరిని అన్యాయంగా వ్యక్తపరుస్తాడు. "ఇక్కడ జోసోన్‌లో, పౌరులందరికీ ఆరోగ్య సంరక్షణ ఉచితం," అని ఆయన చెప్పారు.
నేను బాగా నేర్చుకున్న పాఠాన్ని మౌనంగా అభినందిస్తున్నాను. వాస్తవానికి, రాజధానిలోని కొన్ని ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు మినహా ఉన్నత వర్గాలకు సేవలందించేవి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ జీవితంలోని ప్రతి ఇతర అంశాల మాదిరిగానే కసిగా ఉంది. అన్ని వైద్య సదుపాయాలు పొగాకు అమ్మే వీధి వ్యాపారుల చుట్టూ అక్షరాలా ఉన్నాయి. వైద్యుడిని చూడటానికి వెళ్ళే రోగులు మంచి చికిత్స కోసం "ధన్యవాదాలు" చెప్పడానికి సిగరెట్ల డబ్బాలను కొంటారు. వైద్యులు తమ షిఫ్టుల నుండి ఇంటికి వెళ్లినప్పుడు వారి రోగుల బహుమతులను అదే వీధి వ్యాపారులకు తిరిగి అమ్మి, వచ్చిన మొత్తాన్ని జేబులో వేసుకుంటారు. చాలా మందులు తక్కువ సరఫరాలో ఉన్నాయి మరియు హార్డ్ కరెన్సీతో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. సహజంగానే, వారు దీని గురించి విదేశీయులకు చెప్పరు.
మొదట, ఇదంతా తేలికగా చెప్పాలంటే, అద్భుతమైనది. కానీ కాలక్రమేణా, మీరు దేశం గురించి ఎంత ఎక్కువ నేర్చుకుంటారు, వారు మీ ముఖం మీద అబద్ధాలు చెప్పినప్పుడు అది మరింత చికాకుగా మారుతుంది. ఎందుకంటే వాళ్లందరిలాగే మీరు కూడా నాటకంలో ఓ పాత్ర పోషిస్తున్నారనే నమ్మకం మీకు మరింత ఎక్కువైంది. మరియు ఈ ప్రహసనంలో పాల్గొనేవారిలో ఎవరికీ ఎంపిక లేదు - ప్రతిదీ చాలా అసహజంగా ఉంది. మీరు టూరిస్ట్ గైడ్ అయితే, మీకు కేటాయించిన విదేశీయులకు అబద్ధం చెప్పడం మీ మొదటి కర్తవ్యం. మరియు ఈ అబద్ధాన్ని ప్రశ్నించకుండా అంగీకరించడం విదేశీయుడి విధి. రో మరియు మిన్‌ల క్రెడిట్‌కి, వారు ఇంతకు ముందు నేను కలిగి ఉన్న అన్ని గైడ్‌ల కంటే చాలా తక్కువగా మాకు అబద్ధం చెప్పారు. రో సాధారణంగా నిశ్శబ్ధంగా ఉండి, కేవలం నిమి. మిన్ ప్రామాణిక అబద్ధాలను నివారిస్తుందనే వాస్తవం, మార్గదర్శకులందరికీ అవసరమైన సుదీర్ఘమైన మరియు కఠినమైన శిక్షణ సమయంలో ఆమె ఇచ్చిన అన్ని సూచనలకు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపడం వల్ల అంతగా ఫలితం లేదు. కారణం ఆమె యవ్వనంలో చాలా సంవత్సరాలు విదేశాలలో నివసించింది. ఆమె అనుభవం ఆధారంగా, ఆమె సూచనల ప్రకారం, మాకు చెప్పాల్సిన వాటిలో చాలా వరకు నమ్మడం అసాధ్యం అని ఆమె బాగా అర్థం చేసుకుంది.
ఇతర మార్గదర్శకాలు తరచుగా చాలా అసంబద్ధ మార్గాల్లో ఉంటాయి. ఉదాహరణకు, 2014లో నా పర్యటన దేశం యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవడం కోసం అంకితం చేయబడింది. నాకు మరియు ఇతర పర్యాటకుల కోసం టైడోంగన్ సినిమాకి విహారయాత్ర నిర్వహించబడింది. 1955లో నిర్మించబడింది, కొరియా యుద్ధం ముగిసిన తర్వాత దేశంలో నిర్మించిన మొదటి సినిమా థియేటర్ ఇది. దీని భవనం ఇతరులలో నియోక్లాసికల్ కొలనేడ్‌తో త్రయం విగ్రహాలతో అగ్రస్థానంలో ఉంది: రైఫిల్‌తో ఆయుధాలు ధరించిన సైనికుడు, పుస్తకాన్ని పట్టుకున్న రైతు మహిళ మరియు గొడుగు ఎత్తుతున్న కార్మికుడు. సినిమా అనేది నగరం యొక్క స్పష్టమైన నిర్మాణ ఆధిపత్యం. ఏది ఏమైనప్పటికీ, సినిమా ఇంటీరియర్‌లు చాలా సామాన్యమైనవి, 2008లో చేపట్టిన పునర్నిర్మాణానికి కృతజ్ఞతలు, మెరిసే పాలరాతి నేల దీని ప్రధాన ఫలితం. (ఇది ఇప్పటికీ చైనాలో ఉన్న అన్ని అధికారిక మరియు వాణిజ్య భవనాల లోపలి భాగంలో పాలరాయిని ఉపయోగించడం కోసం ఫ్యాషన్ ప్రభావంతో జరిగింది. వారు చెప్పినట్లు, కోతి చూసింది - కోతి పునరావృతమైంది.)
కొరియో టూర్స్‌కి చెందిన సైమన్ ఆ పర్యటనలో మా బృందంతో ఉన్నారు, మరియు సినిమా పర్యటనలో, సినిమా ప్రొజెక్టర్‌లు ఉన్న గదిని మనం సందర్శించగలమా అని శ్రీమతి ఓ అనే మధ్య వయస్కురాలిని గైడ్‌ని అడిగాడు. ఆమె థియేటర్ మేనేజర్‌తో కొరియన్‌లో కొన్ని పదాలు మార్చుకుంది మరియు ఈ గదికి తాళం వేసి ఉందని మరియు మొత్తం భవనంలో ఎవరికీ తాళం లేదని చెప్పింది. సినిమా హాల్లోకి ప్రవేశించిన సైమన్ అకస్మాత్తుగా తన స్వరంలో లోతైన వ్యంగ్యంతో ఇలా అరిచాడు: “మేడమ్ ఓ! ఆ స్త్రీకి అంతా బాగానే ఉందా? ఎవరి వద్ద కీలు లేవు, కాబట్టి ఆమె బహుశా అక్కడ లాక్ చేయబడి ఉండవచ్చు! మేము అత్యవసరంగా సహాయం కోసం కాల్ చేయాలి మరియు ఆమెను అక్కడ నుండి బయటకు తీసుకురావాలి! మేము వెనుదిరిగి, ఫిల్మ్ ప్రొజెక్టర్‌లతో ప్రకాశవంతంగా వెలుగుతున్న గదిలో క్లీనింగ్ లేడీ శ్రద్ధగా తన పనిని చేయడం స్పష్టంగా చూశాము. శ్రీమతి ఓ ముఖం అక్షరాలా మెరిసే పాలరాతి నేలపైకి ఎలా జారిపోయిందో చూడటం ఆసక్తికరంగా ఉంది.
నిజమే, పరిస్థితి అదుపు తప్పడం ఆమె తప్పు కాదు. గది తాళం వేసి ఉందని మేనేజర్ చెప్పారు, ఆమె మాకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ అబద్ధం అతని లేదా ఆమె కనుగొన్నదా అనేది పట్టింపు లేదు. సైమన్ తర్వాత నాకు వివరించినట్లు: “చాలా దేశాల్లో మీరు చట్టవిరుద్ధం కానంత వరకు మీకు కావలసినది చేయవచ్చు. DPRKలో, ప్రతిదీ సరిగ్గా వ్యతిరేకం: మీరు అలా అనుమతించే వరకు ఖచ్చితంగా ప్రతిదీ నిషేధించబడింది. మీరు ప్రతిరోజూ అలాంటి అసంబద్ధతను ఎదుర్కొన్నప్పుడు, మీరు వెంటనే “ఎందుకు?” అనే ప్రశ్నను అడగాలనే కోరికను అనుభవిస్తారు. కానీ ప్రతిస్పందనగా, మీ గైడ్ చాలా మటుకు మీ ముఖంలో నవ్వుతుంది. ఎందుకంటే ప్రశ్న "ఎందుకు?" ఇక్కడ విదేశీయులు మాత్రమే అడుగుతారు.
* * *
మునుపటి పర్యటనలలో నేను నిరంతరం అబద్ధాలను ఎదుర్కొన్నాను, ఇది నా ఉత్సుకతను పెంచింది. చివరికి, ఈ అబద్ధాలు ఎప్పుడూ శత్రుత్వం కోసం ఉద్దేశించినవి కాదని నేను భావించాను. నా గైడ్‌లు కొంచెం ఉద్విగ్నంగా ఉన్నా వారితో నేను ఎల్లప్పుడూ సత్సంబంధాలను ఆస్వాదిస్తాను. మరియు వారి అబద్ధాలను నేను నమ్మలేదని నా ప్రతిచర్యల నుండి గైడ్‌లు అర్థం చేసుకోలేకపోయారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. 1980లలో వియన్నాలోని DPRK రాయబార కార్యాలయంలో పనిచేసిన శ్రీమతి ఓహ్ మినహా. ఆమె తప్ప నా మునుపటి గైడ్‌లు ఎవరూ విదేశాల్లో లేరు. వారంతా ఇంటర్నెట్ ఉనికి గురించి విన్నారు, కానీ అది ఏమిటో చాలా అస్పష్టంగా ఉంది. వారి దృష్టి వారి విదేశీ వార్డుల కథనాలు మరియు అంతర్గత కొరియన్ ఇంట్రానెట్‌తో పనిచేసిన వారి స్వంత అనుభవంపై ఆధారపడింది, దీని సామర్థ్యాలు వరల్డ్ వైడ్ వెబ్ కంటే చాలా తక్కువ. సమాచార దిగ్బంధనం కారణంగా, చాలా మందికి - అందరూ కాకపోయినా - ఉత్తర కొరియన్లు తమ దేశం గురించి మనకు ఎంత తెలుసని తెలియదు.
"దేశ పౌరులు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లవచ్చా?" - నా మొదటి దేశ పర్యటనలో పర్యాటకులలో ఒకరు ఒకసారి గైడ్‌ని అడిగారు.
"అవును ఖచ్చితంగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఎప్పుడైనా".
వాస్తవానికి, ఉత్తర కొరియా ఉన్నత వర్గాల యొక్క చిన్న సమూహం మినహా అందరికీ విదేశీ ప్రయాణం నిషేధించబడిందని అందరికీ తెలుసు, వారు అధికారిక వ్యాపార పర్యటనలలో మాత్రమే దేశం వెలుపల ప్రయాణించగలరు. అంతేకాకుండా, ప్రత్యేక అనుమతి లేకుండా ఉత్తర కొరియన్లు తమ నగరాన్ని కూడా విడిచిపెట్టలేరు. దాన్ని స్వీకరించడానికి, మీరు తప్పనిసరిగా దరఖాస్తును సమర్పించాలి. ఇది తప్పనిసరిగా ప్రయాణ గమ్యస్థానాలను మరియు వ్యక్తి అక్కడ ఉండడానికి అనుమతించబడిన సమయాన్ని సూచించాలి. దేశంలో వాక్ స్వాతంత్ర్యం మాత్రమే కాదు, ఉద్యమ స్వేచ్ఛ కూడా ఉంది.
మీరు మీ స్వంత కళ్లతో చూసే దానికి విరుద్ధంగా గైడ్‌లు మీకు స్పష్టమైన అబద్ధాలు చెప్పినప్పటికీ, వారు సిగ్గుపడరు. "మాకు ఎలాంటి ప్రత్యేక తరగతులు లేవు," స్థానిక ఎలైట్ యొక్క రాజధాని ప్యోంగ్యాంగ్‌కు చెందిన ఇరవై ఏడేళ్ల మహిళ, గ్రౌండ్ ఫ్లోర్‌లోని ర్యుగ్‌యాంగ్ హెల్త్ కాంప్లెక్స్‌లోని ఫ్యాషనబుల్ క్లబ్‌ను సందర్శించిన వెంటనే నాకు చెప్పింది. వీటిలో రోలెక్స్ వాచీలు మరియు డిజైనర్ దుస్తులను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. నిజానికి, సోషలిజం పూర్తి విజయం.
అటువంటి స్పష్టమైన అబద్ధం ప్రస్తుత కాలపు ప్రత్యేక ఆందోళనను సూచిస్తుందని నేను ఇప్పటికే గ్రహించాను: పెట్టుబడిదారీ విధానం రోజువారీ జీవితంలో దాదాపు ప్రతి మూలాధారంగా చొచ్చుకుపోయినప్పటికీ, సంబంధిత కార్యకలాపాలు ఇప్పటికీ అధికారికంగా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతున్నాయి. దానికి చట్టబద్ధత కల్పించాలంటే పాలన అధికారికంగా తన భావజాలాన్ని మార్చుకోవాలి. అందువల్ల, గైడ్‌లు పాత వైఖరులను విడిచిపెట్టకపోవడంలో ఆశ్చర్యం లేదు: అలాంటి ఆదేశం లేదు మరియు మీ స్వంతంగా ఏదైనా చేయడం (కేవలం ఆలోచించడం మరియు మీ ఆలోచనలను వ్యక్తపరచడం) చాలా ప్రమాదకరం. సరే, అధికారులు మార్పులు చేస్తే, ఈ సమయంలో చర్చించకూడని కఠోర వైరుధ్యాల ఉనికికి ఇది ఒక రహస్య గుర్తింపు అవుతుంది.
అయితే, మానసిక దృక్కోణం నుండి, దాదాపు అన్ని ఇతర సంస్కృతులలో వలె ఈ సమాజంలో అబద్ధం నిషేధించబడదు. ఉత్తర కొరియన్లు అబద్ధం చెప్పడం సహజమైన ఉనికి అని అర్థం చేసుకున్నారు. ఇది మనుగడను నిర్ధారించే యంత్రాంగం. ఎందుకంటే వాస్తవికత యొక్క ఈ నిర్దిష్ట సంస్కరణలో, నిజం యొక్క బట్ట అబద్ధాల దారాల నుండి అల్లబడింది. చాలా తరచుగా, ప్రజలు నమ్మే వాటిలో చాలా వరకు అబద్ధం అని తెలియదు - వారు ఈ ఫాబ్రిక్‌లో చాలా గట్టిగా అల్లారు, ప్రపంచం గురించి మరియు దానిలో వారి దేశం యొక్క స్థానం గురించి వారి ఆలోచన చాలా వక్రీకరించబడింది, వారు ఉన్నదంతా. అబద్ధాలతో బోధించబడినది అబద్ధాలతో చాలా సంతృప్తమైనది.
రోజువారీ జీవితంలో అత్యంత భయంకరమైన ఆచారాలలో ఒకటి, ఇది దాని పౌరులతో అంతర్గత మానసిక యుద్ధంలో పాలన యొక్క అసలు సాధనం, సోవియట్ యూనియన్ మరియు మావోయిస్ట్ చైనాలో ఒకప్పుడు విస్తృతంగా వ్యాపించిన "స్వీయ-విమర్శ సమావేశం" అని పిలవబడేది. ఇటువంటి సమావేశాలు ప్రాథమిక పాఠశాల తరగతి గదులలో మరియు కార్యాలయాలలో నిర్వహించబడ్డాయి. స్వీయ-నిరాశ యొక్క ఈ వ్యాయామాలలో, గొప్ప నాయకుడు, ప్రియమైన నాయకుడు లేదా గౌరవనీయమైన మార్షల్ యొక్క కొన్ని అద్భుతమైన పనిని ఉల్లేఖించడం అవసరం, ఆపై మీరే లేదా, చాలా తరచుగా, ఇప్పుడు ఉన్న మీ సహచరులలో ఒకరు ఎలా ఉంటారో ఉదాహరణ ఇవ్వండి. అదే గది, ఈ ఉన్నత ఆదర్శానికి అనుగుణంగా జీవించడంలో విఫలమైంది. వాస్తవానికి, రోజువారీ జీవితంలోని అన్ని అంశాల వలె, ఈ సమావేశాలు చివరికి కేవలం విండో డ్రెస్సింగ్‌గా మారాయి. "ఆత్మ విమర్శ సమావేశాలు" మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు ముక్కలు ముక్కలు చేయడానికి దారి తీస్తుంది (అలాంటి సంఘటనల సారాంశం అపనమ్మకం యొక్క విత్తనాలను నాటడం). అందువల్ల, తెలివైనవారు ఈ సెషన్‌ల కోసం ముందుగానే సిద్ధం చేయడం ప్రారంభించారు, వారి సన్నిహిత స్నేహితులతో ఒప్పందం కుదుర్చుకుంటారు మరియు మీరు కొన్ని చిన్న పాపాల గురించి ఒకరినొకరు ఎలా నిందించుకుంటారు అనేదానికి దృశ్యాలను అభివృద్ధి చేస్తారు. ఈ వారం మీ వంతు, తదుపరి నాది. ఈ విధంగా, నిజమైన శత్రుత్వాన్ని నివారించవచ్చు, ఇది ఒకసారి తలెత్తితే, అనివార్యంగా నిజమైన కారణం అవుతుంది మరియు పరస్పర ఆరోపణలకు కారణం కాదు. ఒక స్నోబాల్ వంటి పేరుకుపోవడం, వారు సులభంగా రెండు పార్టీలకు చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ముందుగా ఊహించిన డ్రామా దృశ్యాలు అపవాది మరియు నిందితులకు అబద్ధాలు "సౌకర్యవంతమైన సత్యాలు"గా మారడానికి సారవంతమైన నేల.
కాబట్టి కొరియన్ టూర్ గైడ్‌లు నా ముఖం మీద పడుకోవడం చూసినప్పుడు, ప్రపంచంలో మరెక్కడా నేను అవమానించినట్లు నాకు అనిపించదు. అన్నింటికంటే, నేను వారికి లెక్కలేనన్ని సార్లు అబద్ధం చెప్పాను, మరియు నమ్మశక్యం కాని విధంగా. నేను ఎవరో, నా పని మరియు జీవితంపై దృక్పథం గురించి. అందువల్ల, ప్రశ్న తలెత్తుతుంది: వారి సంబంధాన్ని ఏర్పరుచుకునే దాదాపు ప్రతిదీ అబద్ధం అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సంబంధం ఎంతవరకు వెళ్ళగలదు?
ఈ ప్రశ్న నన్ను ఎప్పుడూ వెనక్కి తగ్గేలా చేస్తుంది. నేను ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత, అతనితో అనుసంధానించబడిన ప్రతిదాని గురించి సాపేక్షంగా సౌకర్యవంతమైన ప్రదేశంలో, సురక్షితమైన దూరంలో ఆలోచించడానికి ఇష్టపడతాను. కానీ నా ఉత్తర కొరియా స్నేహితులు - ఒక విదేశీయుడు ఉత్తర కొరియాలో స్నేహితులను కలిగి ఉండగలిగితే - వారి జీవితాంతం ఈ సమస్యను విస్మరించవలసి ఉంటుంది.
తత్ఫలితంగా, కొన్నిసార్లు వారు అబద్ధాలు చెబుతున్నారని వారికి కనీసం తెలియదని నేను గ్రహించాను. వారు నిరంతరం కష్టమైన మరియు విరుద్ధమైన వాస్తవికతలో జీవిస్తారు, సత్యాన్ని గుర్తించడం మరింత కష్టమవుతుంది.
దీని వల్ల ఆర్థిక పరిణామాలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే, ఉదాహరణకు, పర్యాటకం అనేది హార్డ్ కరెన్సీ అవసరమయ్యే వ్యాపారం. దేశం యొక్క "అధికారిక కరెన్సీ"లలో ఒకటి ఆదర్శవాదం. కానీ ఈ "కరెన్సీ" కాలక్రమేణా ఉత్తర కొరియా వోన్ కంటే తక్కువ కాదు. ఇది ఉత్తర కొరియా మనస్తత్వాన్ని వర్ణించే డబుల్ థింక్ యొక్క మరొక ప్రతిబింబం. మీరు మీ స్వంత కళ్ళతో ఒక విషయాన్ని చూసినప్పుడు, కానీ బహిరంగంగా ఖచ్చితమైన వ్యతిరేకతను చెప్పండి. ప్రజా విధి మరియు వ్యక్తిగత అవసరాల మధ్య నిరంతర అంతర్గత పోరాటం యొక్క అగ్ని నిశ్శబ్దంగా మండుతున్నప్పుడు.
* * *
వోన్సాన్ సమీపంలోని కొండల వలె, ఉల్లిమ్ జలపాతం చుట్టూ ఉన్న పర్వత శిఖరాలు తూర్పు ఆసియాలోని అత్యంత సున్నితమైన గృహోపకరణాలలో ఒకటైన మడత తెరను పోలి ఉంటాయి. జలపాతం దృష్టికి రాకముందే పడే నీటి శబ్దం వినబడుతుంది. స్ట్రీమ్ మీద వంతెన దాటిన తరువాత, మేము గొప్ప వేసవి ఆకుల గుండా జలపాతాన్ని చూశాము. రాతి మధ్యలో దాగి ఉన్న కొన్ని మూలాల నుండి నీరు 75 మీటర్ల ఎత్తు నుండి క్యాస్కేడ్లలో వస్తుంది. ఇది ఒక పెద్ద రాతి గట్టుపై విరిగిపోతుంది, దాని నుండి అది ఒక చిన్న చెరువులోకి ప్రవహిస్తుంది. జలపాతం పక్కన, 2001 తేదీని రాయిలో చెక్కారు మరియు ఎరుపు రంగులో చిత్రీకరించారు. ఇది వింతగా ఉంది 2001, మరియు జూచే క్యాలెండర్ ప్రకారం కొన్ని సంవత్సరం కాదు. 2001 లో, జలపాతం చుట్టూ ఒక నిర్మాణం నిర్మించబడింది, ఇది స్పష్టంగా, ఈ ప్రదేశానికి పర్యాటక ఆకర్షణగా కనిపించింది. పైకి వెళ్ళే మార్గం సుగమం చేయబడింది. చెరువుకు అవతలి వైపున ఒక త్రిభుజాకార టీ హౌస్ ఉంది, అది గొప్ప వీక్షణను కలిగి ఉండాలి, అయితే ఇల్లు ఇకపై పనిచేయదని రో మాకు చెప్పారు.
నేను అలెక్ మరియు అలెగ్జాండర్‌లను కలుసుకున్నాను. ఇన్నాళ్లూ నీడలా మనల్ని అనుసరిస్తున్న ఆ వృద్ధ సెంట్రీతో మాట్లాడటానికి రో బయలుదేరాడు.
"బహుశా మీరు మిన్‌కి ఏదైనా చెప్పవచ్చు," నేను అలెక్‌తో గుసగుసలాడుతున్నాను.
"అవును, సరిగ్గా," అలెగ్జాండర్ చెప్పారు. "ఇది తీవ్రమైన ఇబ్బందులకు దారితీయవచ్చు." పనిమనిషి తన గదిలో ఫ్లాష్ డ్రైవ్‌ని కనుగొని సెక్యూరిటీకి ఇస్తే?
"ఆమె మాది అని మనం చెప్పగలం."
“అయితే ఆమె మిన్ గదిలో ఏం చేస్తోంది? - అలెగ్జాండర్ వస్తువులు. - అన్నింటినీ ఫక్ చేయండి. నేను ఇందులో పాలుపంచుకోవడం ఇష్టం లేదు. స్థానిక జైలులో ఉండాలనే కోరిక నాకు లేదు.
"పనిమనిషి తన కోసం ఫ్లాష్ డ్రైవ్‌ను ఉంచుకునే అవకాశం ఉంది" అని అలెక్ చెప్పాడు, "వ్యక్తిగత ఉపయోగం కోసం. సరే, లేదా చంగ్‌మదన్‌లో లేదా మరెక్కడైనా అమ్మాలి.”
"కానీ మిన్ పట్టుబడితే, ఏమి జరుగుతుందో మీకు తెలుసు," అలెగ్జాండర్ గుసగుసలాడాడు. నేను ఆమె పట్ల జాలిపడతాను."
నిజానికి, ఏమి జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. విదేశీ మీడియాను నిల్వ చేసినందుకు వారు శిక్షించబడవచ్చు. ఇది ఇప్పటికీ నేరంగా పరిగణించబడుతుంది మరియు చాలా తీవ్రమైనది. 2000వ దశకం ప్రారంభంలో యుంజు విషయంలో శిక్ష అంత కఠినంగా ఉండదు. అలాంటి పరిస్థితులను లంచంతో తీర్చుకోవడం ఇప్పుడు సాధ్యమవుతుందని కొందరు ఫిరాయింపుదారులు వాదిస్తున్నారు.
మేము తిరిగి పార్కింగ్ స్థలానికి వెళ్తాము. మిన్ తన సూట్‌కేస్‌ను కారు ట్రంక్‌లోంచి బయటకు తీసి అందులోని వస్తువులను తారుపై చెల్లాచెదురు చేసింది. హ్వా మరియు కిమ్ సమీపంలో నిలబడి, భయంతో చూస్తున్నారు మరియు ధూమపానం చేస్తున్నారు. అవును, చాలా సంవత్సరాల క్రితం ధూమపానం మానేసిన కిమ్ కూడా ఇప్పుడు ధూమపానం చేస్తున్నాడు. గోధుమరంగు యూనిఫారంలో ఉన్న సెక్యూరిటీ గార్డు కొంత దూరంలో నిలబడి అనుమానాస్పదంగా ఏమి జరుగుతుందో చూస్తున్నాడు. అతను కోరుకుంటే ఈ వ్యక్తి మనకు సమస్యలను సృష్టించగలడు. నేను బీజింగ్ ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ ఫ్రీలో ఒంటె బ్లాక్‌ని కొన్నానని గుర్తు - అది ఇప్పటికీ నా బ్యాగ్‌లో ఉంది. నేను సిగరెట్ తీసి అతనికి ఒక ప్యాక్ అందిస్తున్నాను. అతను చిరునవ్వు నవ్వి, ఆమెను మర్యాదపూర్వకంగా అంగీకరిస్తాడు. అలెక్ పైకి వచ్చి, అతను అందరికంటే బాగా కొరియన్ మాట్లాడతాడు కాబట్టి, మిన్ కోసం అతని భయాందోళనల నుండి అతనిని మరల్చడానికి గార్డుతో కొన్ని అర్ధంలేని విషయాల గురించి మాట్లాడుతాడు.
మిన్ తన తలక్రిందులుగా ఉన్న సామాను ముందు నిలబడ్డాడు, తరువాత ఏమి చేయాలో తెలియక. కిమ్ ఏదో గొణుగుతూ, తన సిగరెట్‌ను నేలపై విసిరి, మినీబస్సులోకి దూకింది. హ్వా అతనిని అనుసరిస్తుంది. నేను గార్డుకి నా యూనిట్ నుండి మూడు ప్యాకెట్ల సిగరెట్లు ఇచ్చి నవ్వుతాను. అతను వాటిని తన రొమ్ము జేబుల్లోకి నింపాడు మరియు తన అరచేతులను అతని ఛాతీ ముందు ఉంచే సార్వత్రిక సంజ్ఞతో నాకు ధన్యవాదాలు తెలిపాడు.
మేము వోన్సాన్‌కు తిరిగి వస్తున్నాము.
* * *
బహుశా ఫ్లాష్ డ్రైవ్ గ్యాలరీలో పడిపోయిందా? లేక రెస్టారెంట్ లోనా? అవకాశమే లేదు. ప్రత్యేకంగా హోటల్‌లో, ఆమె గదిలో. అక్కడ మాత్రమే ఈ హేయమైన ఫ్లాష్ డ్రైవ్ పోతుంది. ఇది ఆమోదయోగ్యమైనదిగా అనిపిస్తుంది: గది అనేది వ్యక్తిగత స్థలం. మా పర్యటనలో మిన్ తప్ప ఇతర మహిళలు లేరు, కాబట్టి ఆమె ఒక ప్రత్యేక గదిలో నివసించింది. మేము జలపాతాన్ని అన్వేషిస్తుండగా హోటల్‌కి కాల్ వచ్చినా ఏమీ క్లియర్ కాలేదు. కానీ మేము తిరిగి వచ్చే వరకు గదిని శుభ్రం చేయడం ఆపమని మిన్ కోరింది - ఆమె ఒక వ్యక్తిగత వస్తువును పోగొట్టుకుంది, చాలా చిన్నది.
ఇంతలో, మింగ్ స్నాక్స్‌తో కూడిన ప్లాస్టిక్ కంటైనర్‌ను తెరిచి వాటితో తన నోటిని పిచ్చిగా నింపుకుంటాడు. "దీన్ని పానిక్ తిండిపోతు అంటారు," ఆమె ఒక పుల్లని వ్యక్తీకరణతో చెప్పింది.
అలెగ్జాండర్ మరియు నేను మౌనంగా ఉన్నాము. తదుపరి సంభాషణ యొక్క మొత్తం భారం అలెక్ భుజాలపై పడుతుంది. అతను అసౌకర్య స్థితిలో ఉన్నాడు: మిన్ భయాందోళనలో అతిగా తినడానికి గల అసలు కారణాన్ని అతను అర్థం చేసుకోనట్లు నటించవలసి ఉంది, కానీ మరోవైపు, అతను తన సహాయాన్ని అందించాలనుకుంటున్నాడు, మర్యాదపూర్వకంగా కాదు, స్నేహం యొక్క.
"ఈ మ్యాప్..." అతను దూరం నుండి ప్రారంభించాడు. - దానిపై సంగీతం మాత్రమే ఉందా? లేక మరేదైనా డేటా?
Min ఆలోచనాత్మకంగా కుక్కీని నమిలాడు. "డేటా," ఆమె గుప్పెడు.
“హ్మ్...” అలెక్ కొనసాగిస్తున్నాడు. - బహుశా... అది సహాయం చేస్తే... అది నా ఫ్లాష్ డ్రైవ్ అని మీరు చెప్పగలరా? సరే, ఈ ఆస్ట్రేలియన్ డంబాస్ ఎక్కడికి వెళ్లినా అన్నింటినీ పోగొట్టుకున్నట్లే. మరియు అతను కోల్పోయిన దానిని మీరు ఎల్లప్పుడూ కనుగొనవలసి ఉంటుంది ... "
అతని స్వరం క్షీణిస్తుంది.
మిన్ అలెక్‌ని చూస్తున్నాడు, అతను విన్నదాన్ని పరిగణనలోకి తీసుకున్నాడు. మరియు ఆ సమయంలో అతను ప్రతిదీ అర్థం చేసుకున్నాడని ఆమె గ్రహిస్తుంది. మనమందరం ప్రతిదీ అర్థం చేసుకున్నాము. ఈ అశాబ్దిక భాషలో చూపులు మరియు సంజ్ఞల ద్వారా సూచనల ద్వారా, గత గంటలు, రోజులు మరియు వారాలలో ఏమి జరిగిందో దాని వెలుగులో - ఆమె మనల్ని నమ్మిన అమాయక పర్యాటకుల నుండి మనం ఎంత దూరంలో ఉన్నామో చివరకు తెలుసుకుంటాడు.
"ఇది సరే," ఆమె చెప్పింది. - నేను దీన్ని నిర్వహించగలను".
* * *
అయితే, కామ్రేడ్ కిమ్ కోసం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌తో చాలా అసహ్యకరమైన ఉదయం దృశ్యం తర్వాత వాన్-సాన్‌కి తిరిగి రావడం పట్ల అందరూ సంతోషంగా లేరు. నగరాన్ని విడిచిపెట్టడం అంటే అవమానకరమైన విషయంపై చేయి ఊపడం. వోన్సాన్‌లో పాదచారులకు కొన్ని తప్ప మరే ఇతర సైడ్ వీధులు లేవు, అయితే తెల్లటి యూనిఫాం ధరించిన మా స్నేహితుడిని మళ్లీ చూడకుండా ఉండటానికి హ్వా ప్రధాన కూడలి చుట్టూ తిరుగుతూ మమ్మల్ని డాంగ్‌మియోన్ హోటల్ పార్కింగ్ స్థలానికి తీసుకువస్తుంది.
"మీకు నా సహాయం అవసరం లేదని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా?" – అలెగ్జాండర్ తన మోచేతితో తెలివిగా అతనిని నొక్కిన తర్వాత అలెక్ చివరిసారిగా అడిగాడు.
"నేను ప్రతిదీ నేనే చేస్తాను," మిన్ చెప్పారు. "మరియు మీరు ఇక్కడ వేచి ఉండండి."
రో మరియు కిమ్ మిన్‌తో పాటు హోటల్‌కి వెళతారు. Hwa ప్యాసింజర్ మానిటర్‌లోకి USB ఫ్లాష్ డ్రైవ్‌ను ఇన్‌సర్ట్ చేస్తుంది. పాత నలుపు మరియు తెలుపు యుద్ధం చిత్రం ప్రారంభమవుతుంది. ఉత్తర కొరియా చిత్రాల ప్రేమికుడైన అలెక్‌ని నేను అడుగుతున్నాను, అతను ఈ చిత్రాన్ని చూశారా? అతను తల ఊపాడు. ది ఫ్లవర్ గర్ల్ మరియు కొన్ని ఇతర చిత్రాలే కాకుండా, 1980లకు ముందు తీసిన ఉత్తర కొరియా చిత్రాలు చాలా తక్కువ DVDలో అందుబాటులో ఉన్నాయి. ఉత్తర కొరియా పౌరులు పైరేట్ మార్కెట్లలో కాపీలను కొనుగోలు చేయగలిగినప్పటికీ, విదేశీయులకు యాక్సెస్ మూసివేయబడింది.
ఈ ఉద్విగ్న వాతావరణంలో, సమయం చాలా నెమ్మదిగా గడిచిపోతుంది. పార్కింగ్ స్థలంలోకి కారు లాగిన ప్రతిసారీ, హ్వా భయంతో చుట్టూ చూస్తుంది, అది నాకు ఇష్టమైన కార్లు ఎక్కువగా లేతరంగులు గల కిటికీలతో ఉన్న అగ్లీ బ్లాక్ BMWలలో ఒకటి కాదని నిర్ధారించుకోవడానికి. ఒకే చోట చాలా టెన్షన్‌గా ఉండటం నాకు చాలా కష్టం, కాబట్టి నేను పొగ త్రాగడానికి మినీబస్సు నుండి బయటికి వచ్చాను.
పార్కింగ్ స్థలం అంచున, ఒక ట్రక్కు వెనుక, పావురాల పెద్ద పంజరం ఉంది. బహుశా అది గత రాత్రి మేము డిన్నర్‌కి తీసుకున్న "ఫ్రైడ్ చికెన్" కావచ్చు.
హోటల్ మొదటి అంతస్తు మొత్తం చుట్టూ ఓపెన్ టెర్రస్ ఉంది. నేను దాని వెంట నడుస్తున్నాను మరియు శిథిలాల ఒంటరి కుప్ప - ఆ “ఉచిత మేస్త్రీల” ఉదయం ప్రయత్నాల ఫలితం. హోటల్ వెనుక, T- షర్టు ధరించిన ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి ధూమపానం చేస్తూ, కాపలాగా ఉన్న షీట్లు మరియు తువ్వాలను దొంగల నుండి ఆరబెట్టడానికి వేలాడదీశాడు. క్రింద, పీర్ పక్కన, ఇద్దరు అబ్బాయిలు రాళ్ళపైకి ఎక్కుతున్నారు, ఎప్పటికప్పుడు నీటిలో చేతులు ముంచుతున్నారు. వారు షెల్ఫిష్, పీతలు, ఆహారం మరియు అమ్మకానికి సరిపోయే ఏదైనా పట్టుకుంటారు. ఇతర సీఫుడ్‌లతో పాటు, వారు అప్పటికే సిగరెట్‌ల బ్లాక్‌ను పట్టుకున్నారు, అందులో మూడు ప్యాక్‌లు మిగిలి ఉన్నాయి. వారు వాటిని రాళ్లపై ఉంచారు, సూర్యుని కిరణాల క్రింద ఎండబెట్టారు. నేను హోటల్ చుట్టూ తిరుగుతాను మరియు పార్కింగ్ స్థలానికి తిరిగి వస్తున్నాను, గట్టి టోపీలు ధరించి ఒడ్డుకు పలకలను మోసుకెళ్ళే నిర్మాణ కార్మికుల బృందాన్ని కలుస్తాను. వారు ఇప్పుడే కొత్త హోటల్ పీర్‌ను నిర్మించడం ప్రారంభించారు. నిర్మాణ కార్మికులు ఆగి, విదేశీయుడి వైపు చూస్తున్నారు, నేను దాటుతున్నాను, నవ్వుతూ మరియు వారి వైపు ఊపుతూ.
* * *
చివరగా, మా కొరియన్లు హోటల్ నుండి బయలుదేరి మినీబస్సులోకి ఎక్కారు. ఒక్క మాట కూడా చెప్పకుండా, హ్వా ఇగ్నిషన్‌లోని కీని తిప్పి, పార్కింగ్ స్థలం నుండి బయటకు వెళ్లింది. మిన్ దిగులుగా కిటికీలోంచి చూస్తున్నాడు.
"సరే," అలెక్ అడిగాడు, "ఇది విజయవంతమైందా?"
"లేదు, ఆమె అక్కడ లేదు."
మేము నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తాము.
 
నలభైరెండవ అధ్యాయం
ఆమె అనుభవాలు ఉన్నప్పటికీ, Eunju ఏదో ఒక రోజు తన స్వదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకుంది. వోన్సాన్‌కు కాదు, రాజధానికి - ప్యోంగ్యాంగ్‌కు. వ్యవస్థను తాను ఎప్పటికీ మార్చలేనని ఆమెకు తెలుసు. కానీ ఆమె ఇతరులకు సహాయం చేయాలని కలలు కంటుంది - తనలాంటి కళాకారులు. ఆమె యుఎస్‌కి వెళ్లి, అక్కడి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ చేసి, ఉత్తరాదికి తిరిగి రావడానికి ముందు "డ్రామా థెరపీ"లో మాస్టర్స్ డిగ్రీని పొందాలని ప్రణాళిక వేసుకుంది.
"ఇది సురక్షితమేనా?" - నేను నమ్మలేక ఆమెను అడిగాను. ఆమె నవ్వింది: "నాకు, దక్షిణ కొరియా ఉత్తర కొరియా కంటే చాలా చీకటి ప్రదేశం."
వాస్తవానికి, ఉత్తరాదిలో చాలా చెడ్డ విషయాలు ఉన్నాయి. కానీ ఆమె బాల్యం మరియు యవ్వనం అక్కడ గడిచిపోయింది, ఇది ఆమెకు బాగా అర్థమయ్యే ప్రదేశం. దక్షిణాదిలో, ఆమె కూడా తరచుగా పనికిమాలిన, నైపుణ్యం లేని మరియు తక్కువ జీతంతో పని చేయాల్సి వచ్చింది, నిష్కపటమైన అధికారులచే కఠోరమైన దోపిడీని ఎదుర్కొంది, ఆమె ఉత్తరాది నుండి వచ్చిన శరణార్థి అని తెలిసి, స్థానిక చట్టాల పట్ల ఆమెకున్న అజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంది మరియు ఆమెను అధిక పని చేయవలసి వచ్చింది. , పూర్తిగా సరిపోని తక్కువ వేతనాలు చెల్లిస్తున్నప్పుడు . ఆమె ఎక్కడి నుండి వచ్చిందో దక్షిణ కొరియన్లు కనుగొన్నప్పుడు, వారు ఆసక్తి లేదా ఉత్సుకత చూపరు మరియు కొందరు బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు. ఆమె ఉత్తరం నుండి వచ్చిన కొన్ని సంఘటనల సమయంలో ఆమె ప్రస్తావించినట్లయితే, ఇది ఉత్తమంగా ప్రజలు ఆమెతో కమ్యూనికేట్ చేయడం మానేయడానికి దారితీసింది. ఉత్తర కొరియా శరణార్థులు చాలా త్వరగా అలవాటు పడతారు: వారు తమ యాసను వదిలించుకుంటారు మరియు సాధ్యమైనంత ఉత్తమంగా స్థానిక ఆర్డర్‌లు మరియు ఆచారాలకు సరిపోయేలా ప్రయత్నిస్తారు. మీరు ఎక్కడి నుండి వచ్చారని ఎవరైనా అడిగితే, మీరు అబద్ధం చెప్పాలి, మీరు బుసాన్ లేదా మరేదైనా మారుమూల ప్రాంతం నుండి వచ్చారని చెప్పండి. దక్షిణ కొరియా దాని స్వంత తరగతి వ్యవస్థను కలిగి ఉంది మరియు ఉత్తరం నుండి వచ్చే శరణార్థులు దాని అత్యల్ప స్థాయికి చేరుకుంటారు. Eunjoo ఇక్కడ తన మొదటి బాయ్‌ఫ్రెండ్‌ను తెరవడానికి దాదాపు ఒక సంవత్సరం వేచి ఉంది. చివరకు ఆమె తన మూలాల గురించి చెప్పినప్పుడు, అతను షాక్ అయ్యాడు మరియు ఒక వారం తర్వాత ఆమెను విడిచిపెట్టాడు.
"మొదటి రోజు నుండి, ప్రతి క్షణం, ప్రతి విధంగా, వారు నన్ను అర్థం చేసుకున్నారు: "మీరు ఎవరూ కాదు మరియు మిమ్మల్ని పిలవడానికి మార్గం లేదు. మీరు ఇక్కడ దేనికీ ఎప్పటికీ సరిపోరు. ” నేను నిరసన తెలపడానికి ప్రయత్నించినట్లయితే, ప్రశ్నలు అడగండి, సమాధానాలు ఇలా ఉన్నాయి: “మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు?
చాలా మంది, బహుశా మెజారిటీ కూడా, ఉత్తర కొరియా శరణార్థులు దక్షిణ కొరియా జీవిత సముద్రంలో నిస్సహాయంగా కొట్టుమిట్టాడుతున్నారు. వారు ఉపయోగిస్తారు. వారు నిరంతరం వివక్షకు గురవుతున్నారు. యుంజూ స్నేహితులతోపాటు కొందరు ఆత్మహత్యకు కూడా ప్రేరేపించబడ్డారు. ఇటీవలి సంవత్సరాలలో, అనేక మంది శరణార్థులు ఉత్తరాదికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. మరియు ఇటీవలి సర్వేలు పాల్గొన్న వారిలో నాలుగింట ఒక వంతు మంది అలాంటి అవకాశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని తేలింది.
* * *
యుంజుకి అత్యంత నీచమైన విషయం ఏమిటంటే, గతంలో జరిగిన ప్రతిదాన్ని మరచిపోవడం. ఆమె చాలా ఉదాహరణలు చూసింది. తరచుగా ప్రజలు తమకు ఏమి జరిగిందో ఉద్దేశపూర్వకంగా మరచిపోతారు. కానీ ఇది బాధితులకు లేదా ఉరితీసేవారిని నయం చేయదు. జ్ఞాపకశక్తి కోల్పోవడం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఒక రోజు, యుంజూ కొన్ని మానవ హక్కుల కార్యక్రమం కోసం డబ్బు సేకరించే కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు. యుంజు ప్రసంగం తర్వాత, ఒక మహిళ ఆమె వద్దకు వచ్చి, ఉత్తర కొరియా యాసతో మాట్లాడుతూ, ఆమెను హృదయపూర్వకంగా అభినందించింది.
యుంజు ఈ స్త్రీని నిశితంగా పరిశీలించి, థాయ్‌లాండ్‌లోని ట్రాన్సిట్ సెంటర్‌లో ఆమెను కొట్టిన వారిలో ఒకరిగా గుర్తించాడు.
Eunju హిస్టీరికల్ మారింది.
"ఏం జరిగింది? - ఆ స్త్రీ, "నా బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు?" ఆమె యుంజూ భుజాల చుట్టూ చేయి వేయడానికి ప్రయత్నించింది.
ఇక్కడ యుంజు యొక్క భయం మరియు నిరుత్సాహం కోపానికి దారితీసింది.
"మీకు బాగా తెలుసు, బాస్టర్డ్, నేను ఎందుకు ఏడుస్తున్నానో మరియు నేను ఎవరో" అని యుంజు బదులిచ్చారు.
ఆ మహిళ చేతులను ఆమె నుండి దూరంగా విసిరి పారిపోయింది.
* * *
యుంజు కథలు విన్నప్పుడు, జీవితంలోని ప్రతిదీ నలుపు మరియు తెలుపుగా విభజించబడిందని నమ్మడం చాలా సౌకర్యంగా ఉందని నేను గ్రహించాను. ఆ FREEDOM అనేది మ్యాప్‌లో గుర్తించబడే భౌగోళిక స్థానం. ఒక విషయాన్ని విశ్వసించే నిర్దిష్ట వ్యక్తులు తప్పనిసరిగా సద్గుణవంతులు మరియు వేరొకదానిని ఇష్టపడేవారు చెడు యొక్క స్వరూపులు. మన ఆలోచనలను రోజువారీ వార్తా కార్యక్రమాల నుండి వచ్చే క్లిచ్‌లకే పరిమితం చేసి, దేశాలు, పాలనలు మరియు నమ్మక వ్యవస్థలను రూపొందించిన చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే మనం జీవిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. పోల్చి చూస్తే పూర్తిగా పరాయి మరియు సుదూర. , మనం ఉపయోగించేది. మరియు అనేక విధాలుగా ఇది ఒక విషాద సందర్భం, దీని నిర్మాణంలో మన ముందు ఉన్నవారు ముఖ్యమైన పాత్ర పోషించారు. హక్కులు మరియు కొత్త అవకాశాలను పొందడంలో ప్రజలకు సహాయం చేయడం కంటే ఎవరినైనా భుజం తట్టి, వారు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారని వారికి చెప్పడం చాలా సులభం. సానుభూతి చూపడం కంటే దయ్యం చేయడం చాలా సులభం. అందుకే తమ సొంత ఇమేజ్‌ని కాపాడుకోవడం మరియు ప్రచారం చేసుకోవడం గురించి ఎక్కువ శ్రద్ధ వహించే రాజకీయ నాయకులకు మొదటిది చాలా ముఖ్యమైనది, రిస్క్ తీసుకోకూడదని మరియు ఇతర వ్యక్తుల సమస్యలను పరిష్కరించడంలో తమపై భారం పడకుండా ఉండటానికి ఇష్టపడతారు; ఈ అపరిచితులను, వారి అవసరాలు, కోరికలు మరియు జీవితంపై అభిప్రాయాలతో పాటు, వారికి పూర్తిగా తెలియని వాస్తవంలో కుళ్ళిపోవడం సులభం.
అటువంటి పరిస్థితులలో, న్యాయం అనేది ఎక్కువ లేదా తక్కువ, ధర్మం ముసుగులో తనకు తానుగా లాభదాయకంగా మార్చుకోగలిగేది. మరియు ప్రజల అభిప్రాయం భయంతో లేదా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవటం వలన మీకు మద్దతు ఇస్తుంది. తాదాత్మ్యం చాలా రాడికల్‌గా కనిపిస్తుంది మరియు స్వీయ ప్రమేయం ఎక్కువగా తీసుకోలేని రిస్క్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రపంచంలోని విషాదాలలో ఇదీ ఒకటి. మనం దేనినైనా ఎంత తక్కువగా అర్థం చేసుకుంటే, దానిని నాశనం చేయాలని నిర్ణయించుకోవడం అంత సులభం. చెడుగా పరిగణించబడే వాటిని నాశనం చేయడం ద్వారా, మనం కూడా మనల్ని నాశనం చేసుకోవడం లేదు.
 
నలభై మూడు అధ్యాయం
కుమ్‌గాంగ్సన్ పర్వతాలకు సగం మార్గంలో, మేము ఎక్కడో మలుపులు తిరిగే రహదారిపై ఆగాము. నిమి బయటకు వెళ్లాలి.
మేము కారులో ఉండి, ఆమె మొదట ఇరుకైన మరియు మురికి మార్గంలో నడవడానికి ప్రయత్నించినప్పుడు, వెనుకకు అద్దాలలో నిశ్శబ్దంగా చూస్తూ, నవ్వుతూ, వెనక్కి తిరిగి, రహదారిని దాటుతుంది మరియు దట్టమైన ఆకులలో అదృశ్యమవుతుంది.
నేను బయటకు వెళ్లి, నా వెనుక తలుపు కొట్టి, సాగదీస్తాను. నేను మిన్‌ని ఏ విధంగా నవ్వించిందో తెలుసుకోవడానికి ఆ ఇరుకైన మురికి మార్గంలో ఆమె అడుగుజాడలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను. కొండ వంపు చుట్టూ కొన్ని అడుగులు వేసిన తర్వాత, నేను అకస్మాత్తుగా కలుపు మొక్కల గుట్టలో పడి ఉన్న ముగ్గురు మట్టితో కప్పబడిన రైతులను చూశాను. వారి సైకిళ్లు సమీపంలోనే ఉన్నాయి, ధాన్యం బస్తాలతో లోడ్ చేయబడ్డాయి - స్పష్టంగా వారు ఈ ధాన్యాన్ని అమ్మకానికి లేదా మరెక్కడైనా రవాణా చేస్తున్నారు. వారిలో ఒకరు చిరిగిన వార్తాపత్రిక నుండి చుట్టిన సిగరెట్‌ను తాగుతున్నారు. ముగ్గురూ మౌనంగా నా వైపు చూస్తున్నారు. నేను వారికి తలవంచి, మెల్లగా తిరిగి హైవే వైపు నడిచాను.
మింగ్ తన పర్సును చేతిలో పట్టుకుని పొదల్లోంచి బయటకు వచ్చింది. ఆమె మా మినీబస్‌కి తిరిగి వచ్చి, తన చేతులను కొంచెం ద్రవంతో కడుక్కొని, రో మరియు కిమ్‌తో కొన్ని మాటలు మాట్లాడుతుంది. నేను నా సీటులోకి ఎక్కి హ్వా ఇంజన్ స్టార్ట్ చేసాను.
"నిమిషం?!"
ఇప్పుడు ఆమె మెల్లగా హైవే వెంబడి నడుస్తోంది, మా నుండి దూరంగా వెళుతోంది. ఆమె ఎక్కడికి వెళ్లినా, సూర్యుడు పూర్తిగా అస్తమించే వరకు సమయం ఎంత లేదా ఎంత సమయం అనే దాని గురించి ఆమె స్పష్టంగా ఆందోళన చెందదు. అతను Geumgang పర్వతాల వద్దకు వచ్చినప్పుడు Hwa అతని హెడ్‌లైట్‌లను ఆన్ చేయగలడని ఆమెకు తెలుసు.
"ఆమె ఏం చేస్తోంది?" - అలెగ్జాండర్ అడుగుతాడు. కామ్రేడ్ కిమ్ తిట్టాడు. ఎవరూ కదలరు. నేను కారు దిగి ఆమెను అనుసరిస్తున్నాను.
మేము ఒక కొండపై ఉన్నాము, హైవే వెంట ఒక పొడవైన కందకం నడుస్తుంది. మిన్ తన శ్వాస కింద ఒక మోరన్‌బాంగ్ పాట యొక్క మెలోడీని గుంటలో ఎక్కడో జాగ్రత్తగా చూస్తూ హమ్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆమె ఆపి, కలుపు మొక్కల మధ్య పెరిగే లేత పసుపు రంగు డాఫోడిల్ లేదా ఇతర చిన్న పువ్వును ఎంచుకుంటుంది. "నువ్వు బాగానే ఉన్నావు కదా?" - నేను అడుగుతున్నా.
ఆమె ఊపిరి కింద అర్థరహితంగా గొణుగుతోంది. వెర్రివాడు. కన్నీటి పువ్వులు. పెళ్లి గుత్తిని తయారు చేయడం. ఆమె తన చిన్నతనంలో తన తాత, అమ్మమ్మల వద్దకు పల్లెకు వెళ్లినప్పుడు తప్పక చేసిందే.
ఇవన్నీ అంతం కావాలని నిజంగా కోరుకునే వ్యక్తి కళ్ళతో ఆమె నన్ను చూస్తుంది. "కొన్నిసార్లు," ఆమె చెప్పింది, "నేను మళ్ళీ పిల్లవాడిని కావాలనుకుంటున్నాను."
"నిమిషం..." నేను మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేను ఆమెకు చెప్పడానికి ఖచ్చితంగా ఏమీ లేదని నేను గ్రహించాను.
* * *
మేము తిరిగి కారులో ఎక్కి మా దారిలో కొనసాగిన కొద్దిసేపటికే సూర్యాస్తమయం ప్రారంభమవుతుంది. రంగురంగుల సహజ ప్రదర్శన మళ్లీ విప్పుతుంది. మన చుట్టూ ఉన్న ఎండిన పొలాల పైన పూర్తిగా స్పష్టమైన ఆకాశం ఉంది, ఇది సూర్యుడు నారింజ మరియు క్రిమ్సన్ షేడ్స్ కిరణాలతో నింపుతుంది. దూరంలో, పొలాలలో, హైవే మరియు పర్వతం మధ్య, ఒక గ్రామం ఉంది. మేము దానిని దాటినప్పుడు, లౌడ్ స్పీకర్ నుండి ఒక ప్రకటన వస్తుంది. హ్వా మరియు నేను తప్ప అందరూ నిద్రపోయారు. బదులుగా, నేను కొన్ని విచిత్రమైన పగటి కలలోకి కూరుకుపోయాను. నేను కొంత సుదూర భవిష్యత్తులో ఉన్నాను, ఇప్పటికే చాలా పెద్దవాడిని. మిన్ నాతో ఉన్నాడు. మేము ఒక నిర్దిష్ట నగరంలో ఉన్నాము - ఇది ప్యోంగ్యాంగ్, బహుశా సియోల్ లేదా ఏదైనా యూరోపియన్ రాజధాని అని నాకు ఖచ్చితంగా తెలియదు.
మేము ఒక కప్పు కాఫీతో కలుసుకున్నాము, అప్పటికే ఒక వృద్ధుడు మరియు వృద్ధురాలు. ప్రస్తుత ప్రపంచం విచ్ఛిన్నమైందని, ఇప్పుడు మనకు తెలిసిన ఉత్తర కొరియా ఈ భవిష్యత్తులో ఉనికిలో లేదని నేను అర్థం చేసుకున్నాను. లేదా బహుశా మిన్, యుంజు లాగా, చాలా కాలం పాటు పారిపోయి, ప్రవాసం యొక్క అన్ని కష్టాలు మరియు హింసలను అనుభవించి ఉండవచ్చు మరియు ఇది ఆమెకు చాలా కష్టమైంది, ఎందుకంటే ఆమె ఇంతకు ముందెన్నడూ ఎలా ఉంటుందో ఊహించలేకపోయింది.
"ఓహ్, ఇది మేము నివసించిన ఒక అందమైన కల," ఆమె నిట్టూర్చింది, సంవత్సరాలుగా ఆమె అనుభవించిన ప్రతిదాని గురించి చేదు.
"లేదు," నేను అభ్యంతరం చెప్పాను. "ఇది మొత్తం సమయం ఒక పీడకల." నాలాంటి వారు దాని వక్రీకృత ఆకర్షణకు ఆకర్షితులయ్యారు. కానీ అది భయంకరమైనదని మనందరికీ తెలుసు-అలెక్ కూడా. మేము సందర్శించిన ప్రతిసారీ దీనిని స్పష్టంగా చూశాము. మరియు మేము నిజంగా దీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాము. కానీ మేం కుదరలేదు. మేము చాలా భయపడ్డాము. మీరు భయపడిన అదే కారణాల వల్ల.
"కానీ మాకు ఇది ఒక ఇల్లు," ఆమె చెప్పింది, "అక్కడ మీరు అర్థం చేసుకోలేని మరియు మీకు తెలియని అనేక అందమైన విషయాలు ఉన్నాయి. మీరు కొరియన్ కాదు. సరే, పాలన బహుశా భయంకరంగా ఉంది. కానీ మాకు కనీసం ఐక్యత భావం ఉంది. ఇది ఏ దేశంలోనే కాదు మరెక్కడా లేదు. నేను ఇప్పటికే దాదాపు ప్రతిచోటా ఉన్నాను. అది ఏమిటో నాకు తెలుసు. అవును, జోసోన్‌లో మాకు చాలా చెడ్డ విషయాలు ఉన్నాయి. కానీ అప్పటి నుండి నేను భరించవలసి వచ్చిన భయానక సంఘటనలు ఎప్పుడూ లేవు, ప్రతిదీ ఊడిపోయి, ఈ సముద్రంలో ఒంటరిగా తేలియాడుతూ, ఈ గ్రహం మీద శాశ్వత ప్రవాసంలో - లేదా దానిలో ఏమి మిగిలిపోయింది.
"అవును, మీరు చెప్పింది నిజమే, మీరు ఇప్పుడే వివరించిన ఆ అద్భుతమైన క్షణాలను అనుభవించే అవకాశం మాకు ఇవ్వబడలేదు" అని నేను సమాధానం ఇస్తున్నాను. "మేము పాటల పదాలు లేదా నృత్య కదలికలను గుర్తుంచుకోలేకపోయాము." అవును, ఉమ్మడి కల అనే భ్రమతో మిమ్మల్నందరినీ ఏకతాటిపైకి బంధించిన ఆ ఐక్యతా అనుభూతిని మేము అనుభవించలేకపోయాము. కానీ నిజం ఏమిటంటే మీరు చూడలేని వాటిని మేము చూడగలిగాము. మేము మిమ్మల్ని చూసినప్పుడల్లా మా దృష్టిని ఆకర్షించే విషయాలు. మేము బయట నుండి ప్రతిదీ చూడగలిగాము, కానీ మీరు చూడలేరు. మీరు మౌనంగా బాధపడుతున్నారని మాకు అర్థమైంది. మేము దీనిని చాలా స్పష్టంగా చూశాము. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, జీవితంలోని అన్ని భయంకరమైన అంశాలను ప్రత్యేకంగా వెతకవలసిన అవసరం లేదు. దీనికి ముందు, ఇది జరుగుతుందని కూడా నాకు తెలియదు. మీరు మాపై ఏమి చూపించి రుద్దాలని ప్రయత్నించినా వారు మా కళ్ల ముందే ఉన్నారు. మంచి సంవత్సరాల గురించి మీ కలలలో మీరు అంటిపెట్టుకుని ఉన్న దేశం గురించి ఇది నిజం. మరియు ఆ భయాందోళనలు మీ జ్ఞాపకాలన్నింటినీ వ్యాపింపజేస్తాయని మీరు అంగీకరించాలి, అవి మీ ప్రకారం, అందమైనవి, మీరు ఇప్పటికీ ఎంతో ఆదరించి, ఆదరిస్తారు. నన్ను క్షమించండి, కానీ మీ ఆదర్శం భయంతో విషపూరితమైంది, దానికి గట్టిగా వెల్డెడ్ చేయబడింది.
కల వచ్చినంత త్వరగా మాయమైంది. ఇప్పుడు ఇది మరొక ట్విలైట్, నా చెవులలో నడుస్తున్న ఇంజిన్ శబ్దం ఉంది, చక్రాల క్రింద ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి ఉంది. హోరిజోన్‌లో కుమ్‌గాంగ్సన్ పర్వతాల మ్యూట్ లైట్ ఉంది.
 
తొమ్మిదవ భాగం
సయోధ్య
 
నలభై నాలుగవ అధ్యాయం
రిసార్ట్‌కి వెళ్లే దారిలో దారి తప్పిపోయాం. అంతేకాకుండా, ఇది ప్రత్యేకంగా హ్వా యొక్క తప్పు కాదు. ఉత్తర కొరియాలో GPS నావిగేటర్లు వంటివి ఏవీ లేవు. దేశంలోని ఈ భాగం యొక్క రోడ్ మ్యాప్‌లు చాలా సరికానివి మరియు చాలా రోడ్లు లేవు. దీనికి కారణం దక్షిణ కొరియాతో సరిహద్దుకు మరియు అనేక సైనిక స్థావరాలు మరియు ఇతర సైనిక స్థావరాలకు సమీపంలో ఉండటం. మేము చాలా ఇరుకైన మార్గంలో ఉన్నామని అకస్మాత్తుగా గ్రహించాము, రెండు వైపులా పూర్తిగా పొదలతో నిండి ఉంది, అయినప్పటికీ, ఇది ఇతర అసంబద్ధమైన గ్రామీణ రహదారికి చాలా భిన్నంగా లేదు. ఆపై, అకస్మాత్తుగా, మీ కళ్ళ ముందు ఒక చెక్‌పాయింట్ కనిపిస్తుంది మరియు ఇది ఏదైనా తెరవడానికి మరియు మూసివేసే సాధారణ ట్రాఫిక్ నియంత్రణ పోస్ట్‌లలో ఒకటి కాదు - అలాంటి వందలాది పోస్ట్‌లు దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్నాయి - ఇది నిజమైన మిలిటరీ చెక్‌పాయింట్. చాలా మంది సైనికులు యూనిఫారంలో మరియు సాధారణ దుస్తులలో మార్గానికి అడ్డుగా ఉన్న కాంక్రీట్ బ్లాక్‌లను చుట్టుముట్టారు మరియు మా మినీబస్సును అనుమానంతో మరియు కోపంగా చూస్తున్నారు.
ఇది కుమ్‌గాంగ్సన్ రిసార్ట్‌కి ప్రవేశ ద్వారం కాదా అని అడగడానికి కామ్రేడ్ కిమ్ కారు దిగాడు. సీనియర్ అధికారి మిలిటరీ మనుషుల గుంపు నుండి విడిపోయి, అతని ముఖంలో చిరాకుతో అతని వైపు వెళతాడు: “కామ్రేడ్, మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఇది సరిహద్దు నిషేధిత ప్రాంతం మరియు ఇక్కడ ఉండటానికి మీకు అనుమతి లేదు!"
"నన్ను క్షమించండి, ఆఫీసర్, కానీ మా డ్రైవర్..."
"మీ డ్రైవర్‌ని తిరగమని చెప్పండి మరియు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరండి!"
రహదారి ఇరుకైనది, ఒక లేన్ వెడల్పు మాత్రమే. చుట్టూ తిరగడం దాదాపు అసాధ్యం. హ్వా ఇలా చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ చివరికి ముందు చక్రాలలో ఒకటి గుంటలో చిక్కుకుంది. మేము ముగ్గురం మరియు రో మినీబస్సు నుండి దిగి అతనిని బయటకు నెట్టడానికి ప్రయత్నిస్తాము. అదృష్టం. మేము కాలినట్లుగా వెనక్కి దూకుతాము మరియు గరిష్ట వేగంతో టేకాఫ్ చేస్తాము.
కాసేపయ్యాక రోడ్డు పక్కన ఆగాం. రిసార్ట్‌లోని ఎవరికైనా కాల్ చేసి, మనం ఎక్కడున్నామో మరియు మన గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలో గుర్తించడానికి ఆమె ఫోన్ నంబర్‌ల జాబితాను కనుగొనడానికి ప్రయత్నిస్తూ, ఆమె పర్స్‌లో కనిపెట్టింది. హ్వా బయట అడుగులు వేసి, కొన్ని అడుగులు వెనక్కి వేసి, భయంతో సిగరెట్ వెలిగించాడు. నేను అతనిని వెనుక అద్దంలో చూస్తున్నాను. అతను సన్ గ్లాసెస్ ధరించాడు మరియు కన్నీటిని తుడిచివేయడానికి ఒక క్షణం వాటిని పైకి లేపాడు.
* * *
చివరకు రిసార్ట్‌కి చేరుకున్నప్పుడు, ఒక దెయ్యం పట్టణం మమ్మల్ని స్వాగతించింది. దీని పూర్తి పేరు “హ్యుందాయ్ కుమ్‌గాంగ్సన్ టూరిస్ట్ రిసార్ట్”, అంటే “హ్యుందాయ్ కుమ్‌గాంగ్సన్ టూరిస్ట్ రిసార్ట్”. మేము ప్రవేశించినప్పుడు, మేము అనేక ట్రైలర్స్ దగ్గర ఆగాము. మిన్ మా గుంపును నమోదు చేసుకోవడానికి వాటిలో ఒకదానికి వెళ్తాడు. కొరియన్లందరూ ఆమెను అనుసరిస్తారు. మేం ముగ్గురం మినీబస్సులోంచి దొమ్మిళ్లలో నడుస్తూ కాళ్లు చాచుకోవడానికి దిగాం. మన కళ్లముందు, లోయలో, పండిన పంటలతో పొలాలు ఉన్నాయి; దూరంలో చెల్లాచెదురుగా అనేక గుడిసెలు మరియు తక్కువ అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి - చాలా మటుకు ఇది ఒక రకమైన కుగ్రామం లేదా చాలా మంది నివాసితుల గురించి ప్రగల్భాలు పలకలేని గ్రామం. మేము మార్గం వెంట నడుస్తాము, పరిసరాలను అన్వేషిస్తాము. కొరియన్లు అరగంట తర్వాత తిరిగి వస్తారు మరియు మేము అందరం మినీబస్సులోకి తిరిగి వస్తాము.
మేము రిసార్ట్ వీధుల గుండా డ్రైవ్ చేస్తాము, కానీ మేము ఎక్కడికి వెళ్లాలో మా గైడ్‌లకు ఖచ్చితంగా తెలియదని అనిపిస్తుంది. ఆ ట్రైలర్‌లో వాళ్ళు జరిపిన సంభాషణను నేను ఊహించగలను - మనల్ని ఎవరూ ఊహించనట్లు అనిపించింది.
ఈ స్థలం నేను DPRKలో ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నంగా ఉంది. ఈ రిసార్ట్‌ను 2002లో దక్షిణ కొరియన్లు నిర్మించారు మరియు స్వయంప్రతిపత్తి ఉనికికి అనుకూలమైన స్వయం సమృద్ధిగల ప్రాంతం. హ్యుందాయ్ పాత పునరుద్ధరణ మరియు కొత్త లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బంగ్లాలు, యార్ట్స్, చాలెట్లు మరియు ట్రైలర్ పార్కులను నిర్మించడానికి $350 మిలియన్లను వెచ్చించింది. ఉత్తర కొరియాలో దక్షిణ కొరియా పౌరులు ప్రయాణించగలిగే ఏకైక ప్రదేశం ఇదే. 1998లో అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ ప్రారంభించిన "సోలార్ హీట్" విధానం యొక్క ముఖ్య లక్షణం మరియు ఉత్తర మరియు దక్షిణ మధ్య సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె కోసం, కిమ్ డే-జంగ్ 2000లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా అతని వారసుడు రోహ్ మూ-హ్యూన్ ఈ విధానాన్ని కొనసాగించారు.
ప్రెసిడెంట్ కిమ్ తన పాలసీకి పేరును ఈసప్ కథ "ది విండ్ అండ్ ది సన్" నుండి తీసుకున్నాడు. ఇద్దరు కథానాయకులు - సూర్యుడు మరియు గాలి - వాటిలో ఏది బలంగా ఉందో తెలుసుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడాలని నిర్ణయించుకున్నారని ఈ కథ వివరిస్తుంది. కథ యొక్క నైతికత ఏమిటంటే, బ్రూట్ ఫోర్స్ కంటే ఒప్పించడం ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఈ వ్యూహం శత్రువులతో సంభాషించడానికి సాంప్రదాయ కొరియన్ విధానంతో పూర్తిగా స్థిరంగా ఉంటుంది - శత్రువును ఉదారంగా బహుమతులతో మభ్యపెట్టడం, మిమ్మల్ని నాశనం చేయాలనే అతని దృఢ నిశ్చయాన్ని దెబ్బతీస్తుంది. మీ దయ మరియు ఆధ్యాత్మిక సౌమ్యతతో అతన్ని చంపేస్తానని మీరు చెప్పగలరు.
ఈ రిసార్ట్ యొక్క లక్ష్య ప్రేక్షకులను మరియు ఈ ప్రాజెక్ట్ DPRKకి తీసుకువచ్చిన అపారమైన ఆర్థిక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, వాస్తవిక అధికారులు ప్రామాణిక దృశ్య ప్రచారం యొక్క అన్ని వికారమైన అంశాల కంటే తక్కువ పరిమాణంలో ఆర్డర్ ఉంటుందని అంగీకరించారు. నిజానికి, మేము కిమ్‌లలో ఏ ఒక్క చిత్రపటాన్ని కూడా చూడలేము. దాని అత్యుత్తమ సంవత్సరాల్లో - 2000ల మధ్యకాలంలో - రిసార్ట్‌ను ఏటా పావు మిలియన్ మంది పర్యాటకులు సందర్శించేవారు. ఇవి చాలా ఆశాజనకమైన సమయాలు, ఇది అధ్యక్షుడు రోహ్ పరిపాలనలో కొనసాగింది. అకస్మాత్తుగా ఉభయ కొరియాల ఏకీకరణ అనేది వెర్రి కల్పన కాదని అనిపించింది. నోహ్ కింద, కెసోంగ్ పారిశ్రామిక సముదాయం అదే పేరుతో సరిహద్దు నగరానికి సమీపంలో ప్రారంభించబడింది, ఇది కొరియా మొత్తం చారిత్రక ఆకర్షణలలో ఒకటి, ఇది కొరియా యుద్ధ సమయంలో దాని భౌగోళిక స్థానం కారణంగా అమెరికన్ కార్పెట్ బాంబు దాడి నుండి తప్పించుకుంది. ఈ పారిశ్రామిక సముదాయంలో వందకు పైగా దక్షిణ కొరియా కంపెనీలు తమ సంస్థలను స్థాపించాయి. ఉత్తర మరియు దక్షిణ కొరియన్లు అక్కడ పక్కపక్కనే పని చేయలేదు - సిబ్బంది పూర్తిగా వేరు చేయబడ్డారు మరియు ప్రతి దేశ పౌరులు వేర్వేరు భవనాల్లో ఉన్నారు. కానీ కనీసం అది సరైన దిశలో కొంత కదలిక.
కానీ కుమ్‌గాంగ్సన్ పర్వతాల సమీపంలోని రిసార్ట్‌లో ఏకీకరణ కల ఖచ్చితంగా నాశనం చేయబడింది. జూలై 2008లో, ఒక యాభై-మూడేళ్ళ దక్షిణ కొరియా మహిళ, పార్క్ వాన్జా, తన ఉత్తర కొరియా గైడ్‌ల హెచ్చరికలను పట్టించుకోకుండా గోల్ఫ్ కోర్స్ వెలుపల నడవడానికి వెళ్ళింది. ఆమెను ఉత్తర కొరియా సైనికుడు కాల్చి చంపాడు, ఎల్లప్పుడూ పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దక్షిణ కొరియా వెంటనే రిసార్ట్‌కు వెళ్లే అన్ని ప్రయాణాలను నిషేధించింది. 2010లో, కొరియాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారడంతో మరియు దేశాల మధ్య సముద్ర సరిహద్దులో వాగ్వివాదాలు ప్రారంభమైనందున, ఉత్తరాది రిసార్ట్‌పై నియంత్రణను తీసుకుంది, హ్యుందాయ్‌తో సంతకం చేసిన ఐదు దశాబ్దాల ప్రత్యేక ఒప్పందాన్ని సమర్థవంతంగా ముగించింది. మేము కఠినమైన వ్యక్తీకరణలకు దూరంగా ఉంటే, ఈ కారణంగా, ప్రాజెక్ట్ను కొనసాగించడానికి ఏదైనా కొత్త విదేశీ పెట్టుబడిదారుని కనుగొనడంలో DPRK తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని మేము చెప్పగలం, ఇది రిసార్ట్ యొక్క ప్రస్తుత పాడుబడిన స్థితిని వివరిస్తుంది.
2010లో, సియోల్‌లోని కొత్త మితవాద ప్రభుత్వం "సోలార్ హీట్" విధానాన్ని తప్పుగా ప్రకటించింది. ఆపై చాలా సంవత్సరాలు గడిచాయి, మరియు దేశాల మధ్య సంబంధాలు చివరకు చనిపోయిన ముగింపుకు చేరుకున్నాయి. 2016లో దక్షిణ కొరియా కేసోంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లో పాల్గొనడం మానేసినప్పుడు ఇది జరిగింది. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు మూన్ జే-ఇన్ మాట్లాడుతూ, తాను ఈ పారిశ్రామిక సముదాయాన్ని తిరిగి తెరవాలనుకుంటున్నానని, అయితే ఇప్పటి వరకు విషయాలు మౌఖిక ప్రకటనలకు మించినవి కాలేదన్నారు.
అయితే, ఈ రోజుల్లో రిసార్ట్‌లో మాతో పాటు అనేక మంది పర్యాటకులు ఉన్నారు. వారందరూ స్థానికులు, ఉత్తర కొరియన్లు, స్పష్టంగా ప్యోంగ్యాంగ్ ఉన్నత కుటుంబాలకు చెందినవారు. మేము పూర్తిగా ఖాళీగా ఉన్న హోటల్ యొక్క పన్నెండు అంతస్తుల భవనాన్ని దాటాము; దాని లోపల పూర్తి చీకటి ఉన్నట్లు అనిపిస్తుంది. "ఇది వేరు చేయబడిన కుటుంబాలకు సమావేశ కేంద్రం," అలెక్ గుసగుసలాడాడు. ఈ రిసార్ట్ కేవలం పర్యాటకులకు మాత్రమే కాదు. "సోలార్ హీట్" విధానం యొక్క సంవత్సరాలలో, కుటుంబాల యొక్క అనేక సమావేశాలు ఇక్కడ జరిగాయి, దీని సభ్యులు 38వ సమాంతరానికి ఎదురుగా నివసిస్తున్నారు. ఈ సమావేశాలన్నీ మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. ద్వీపకల్పం రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల అరవై ఏళ్లుగా విడిపోయిన తర్వాత చివరకు ఒకరినొకరు చూసుకోగలిగిన అనేక కుటుంబాలను వారు ఎంచుకున్నారు. వారిలో చాలామంది అప్పటికే ఎనభైకి పైగా ఉన్నారు. ఈ సంఘటన చేదుగా ఉంది: కుటుంబాలు మూడు రోజులు తిరిగి కలిశాయి, అయితే ఈ వ్యక్తులు మళ్లీ ఒకరినొకరు చూసుకునేంత కాలం జీవించే అవకాశం లేదని స్పష్టమైంది. మరియు విదేశాలలో వారు చెప్పేది మరియు దాని గురించి ఆలోచించడం పట్టింపు లేదు. అయినప్పటికీ, ఈ విచారకరమైన ప్రదేశం ఆ సమావేశాలు - దీని ఉద్దేశ్యం పునరేకీకరణగా పరిగణించబడుతుందని మనకు స్పృహతో అనిపించేలా చేస్తుంది - దీనికి విరుద్ధంగా, విభజన మరియు ఒక వ్యక్తికి బదులుగా రెండు వేర్వేరు వ్యవస్థలు, రెండు దేశాలు ఉన్నాయి అనే వాస్తవాన్ని మళ్లీ మనకు గుర్తు చేసింది. ఇది ద్వీపకల్ప విభజన యొక్క విషాదకరమైన ఫలితంగా కనిపించింది.
* * *
కుమ్‌గాంగ్‌సన్ బీచ్ హోటల్ మా రాకకు కొన్ని నెలల ముందు తిరిగి తెరవబడినప్పటి నుండి మేము బహుశా మొదటి పాశ్చాత్య అతిథులుగా ఉంటాము. మరియు సాధారణంగా, ఈ సమయంలో మొదటి అతిథులలో ఒకరు. త్రిభుజాకార ఆకారంతో విచిత్రమైన చెక్క ఇళ్ళు రాకీ పర్వతాలలో ఎక్కడో విలాసవంతమైన కాటేజీలను గుర్తుకు తెస్తాయి, అయినప్పటికీ ఇక్కడ సహజ నేపధ్యంలో పర్వతాలు మాత్రమే కాదు, సముద్రం కూడా ఉన్నాయి, మీరు దిగువ రహదారి నుండి క్రిందికి వెళ్ళవచ్చు. హోటల్ వాలుపై ఉంది. కొంచెం ఎత్తులో "VIP" గుర్తుతో ఒక భవనం ఉంది. మా గదులు ప్రక్కనే ఉన్న భవనంలో ఉన్నాయి. అన్ని భవనాలు సముద్రానికి ఎదురుగా భారీ బాల్కనీలను కలిగి ఉన్నాయి, వాటిలో కొన్ని చాలా నాణ్యమైన ఫర్నిచర్ మరియు శామ్‌సంగ్ తయారు చేసిన వివిధ గృహోపకరణాలను కలిగి ఉన్నాయి, ఈ హోటల్ కాంప్లెక్స్ ఎవరు మరియు ఎవరి కోసం నిర్మించారో వెంటనే మనకు గుర్తు చేస్తుంది - చాలా ధనవంతుల కోసం చాలా పేరున్న దక్షిణ కొరియా కంపెనీలు దక్షిణ కొరియన్లు. సహజంగానే, Wi-Fi లేదు - ఇది మాత్రమే లోపం. ఈ స్థలం ఇప్పుడు ఉత్తర కొరియాలోని ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన అతిథుల కోసం ప్రత్యేకించబడింది - సమాజంలో ఉన్న అసమానతల గురించి బాగా తెలిసిన వ్యక్తులు మరియు ఇక్కడ ఉంటూ, ఈ అన్యాయాల ఫలితాలను వ్యక్తిగతంగా ఆస్వాదించగలరు. వాస్తవానికి, అటువంటి ఎంపిక చేసిన వారి సంఖ్యను అతిశయోక్తి చేయలేరు - ఈ సమయంలో హోటల్ హాళ్లలో తిరుగుతున్న అతిథుల కంటే కాంప్లెక్స్ సిబ్బందిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. హోటల్‌ని చూసి అన్ని వివరాలను మెచ్చుకోవడానికి మాకు సమయం లేదు. చెక్ ఇన్ చేసిన తర్వాత, మేము తాజా బట్టలు మార్చుకున్నాము, మా వస్తువులను గదులలో వదిలివేసి, మా మినీబస్సుకి తిరిగి వచ్చాము, దాని సమీపంలో మేము కలవడానికి అంగీకరించాము. మేము వాకింగ్ టూర్‌కి వెళ్తున్నాము.
* * *
కుర్రాళ్ళు త్వరగా ముందుకు సాగి, డైమండ్ పర్వతాల ఎత్తులకు ఎక్కారు. నేను మరియు నేను సగంలో వదిలివేస్తాము. నాకు ఎత్తులంటే భయం ఉంది మరియు మిన్ చాలా బరువుగా ఉన్నందున చాలా కాలం వరకు ఎక్కడం లేదు. మేము ఒక పగోడా వద్ద ఆగాము, అక్కడ కొరియన్ బ్యాక్‌ప్యాకర్‌ల జంట కూడా విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు; కానీ వారు చాలా త్వరగా బయలుదేరారు మరియు ముందుకు వెళ్లారు, స్పష్టంగా విదేశీయుల సమక్షంలో అసౌకర్యంగా మరియు ఎలా ప్రవర్తించాలో అర్థం కాలేదు. ఉత్తర కొరియాకు చెందిన ఒక మహిళ—ఆ ఉత్తర కొరియా పర్యాటకులకు మార్గదర్శి—మమ్మల్ని సమీపించింది. ఆమె పేరుతో ఒక బ్యాడ్జ్ మరియు హెడ్‌ఫోన్‌లతో కూడిన మైక్రోఫోన్ ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక అభివృద్ధికి ధన్యవాదాలు మరియు మధ్యతరగతి యొక్క పెరుగుతున్న శ్రేయస్సు, దేశీయ పర్యాటకం మరింత ప్రజాదరణ పొందుతోంది. టెలివిజన్ వారపు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది, దీనిలో యువ ప్రెజెంటర్ దేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లి వాటిని టీవీ వీక్షకులకు చూపుతుంది. ఈ రోజు మనం మరియు ప్యోంగ్యాంగ్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబం మాత్రమే ఇక్కడ విదేశీయులు, మిగతా అందరూ ఉత్తర కొరియా వాసులు. మహిళా గైడ్ మిన్‌ని ఆమె ఎవరు, నేను ఎవరు మరియు మేము ఇక్కడ ఏమి చేస్తున్నాము అని అడుగుతుంది. మిన్ అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది, మరియు స్త్రీ, తన ఉత్సుకతను సంతృప్తిపరిచి, తల వంచుకుని, తన గుంపును వెతకడానికి మార్గంలో కొనసాగుతుంది.
నేను మరియు మిన్ ఒక బెంచ్ మీద కూర్చుని, నీరు త్రాగి, అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించాము. వోన్సాన్ గ్యాలరీ నుండి లీ యంగ్‌గీచే ఆ పెయింటింగ్‌కు మమ్మల్ని దాదాపుగా రవాణా చేశారు: మా ముందు కురియోన్ జలపాతం ఉంది, కళాకారుడు తన కాన్వాస్‌పై చాలా ప్రేమగా చిత్రీకరించాడు. జలపాతం చాలా నిటారుగా ఉంది, కానీ నిలువుగా లేదు. నీరు తెల్లగా, అకారణంగా నురుగుతో కూడిన రాతి శిఖరం వెంట పరుగెత్తుతుంది మరియు పాదాల వద్ద ఉన్న చిన్న ఆకుపచ్చ చెరువులో దాని మార్గాన్ని ముగించింది. జలపాతం చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ శిలలు ఒక పెద్ద రాతి మేసన్ చేతితో నైపుణ్యంగా చెక్కబడినట్లు అనిపిస్తుంది: జలపాతం యొక్క చక్కని రూపురేఖలు ఖచ్చితంగా రాళ్లను పొడుచుకు రావడం ద్వారా ఏర్పడతాయి. బహుశా, జలపాతం యొక్క అత్యంత ఆకర్షణీయమైన దృశ్యం శీతాకాలంలో తెరుచుకుంటుంది, నీరు గడ్డకట్టినప్పుడు మరియు మంచు-మంచు తెలుపు దాని చుట్టూ ఉన్న ముదురు గోధుమ రంగు నిటారుగా ఉన్న రాళ్లతో విభేదిస్తుంది.
మేము మా చిన్ననాటి భయాలను చర్చిస్తాము. ఆమె ఇప్పటికే చాలా సమయం ఇంటి నుండి దూరంగా గడిపినందున, ఆమెకు ప్రయాణం చేయడం నిజంగా ఇష్టం లేదని మిన్ అంగీకరించింది. నా పెద్ద భయం ఎత్తు నుండి పడిపోతే, మిన్ యొక్క అతిపెద్ద భయం ఒంటరిగా ఉండటం.
మిన్ ఇలా అంటోంది, “నా చిన్నతనంలో, నా తల్లిదండ్రులు తమ సమయాన్ని పనిలో గడిపారు, నేను ఇంట్లో ఒంటరిగా ఉండేదాన్ని. పాఠశాల తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చాను మరియు నా తల్లిదండ్రులు ఎప్పుడూ అక్కడ లేరు - వారు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉన్నారు. నేను చీకటి పడే వరకు ఇంటి బయట వారి కోసం వేచి ఉండాల్సి వచ్చింది.
ఆమె కథ ప్రత్యేకమైనది కాదు. దీనికి విరుద్ధంగా, ఈ అంశంపై సినిమా కూడా తీయడం చాలా సాధారణం. 2007లో విడుదలైంది, డైరీ ఆఫ్ ఎ స్కూల్ గర్ల్ కొన్ని అంతర్జాతీయ గుర్తింపును పొందిన అతి కొద్ది ఉత్తర కొరియా చిత్రాలలో ఒకటి (దీనిని ప్రదర్శించే హక్కులు ఫ్రాన్స్‌లో కొనుగోలు చేయబడ్డాయి, అయితే అది అక్కడ ఫ్లాప్ అయింది). తన సైంటిస్ట్ తండ్రి ఇంట్లో ఎప్పుడూ లేనందున నిస్పృహకు లోనైన ఒక యుక్తవయసు అమ్మాయి కథపై కథాంశం కేంద్రీకృతమై ఉంది. ముగింపులో, ఆమె తన తండ్రి ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ చేసారని మరియు అతని మాతృభూమి యొక్క శ్రేయస్సుకు ఆయన చేసిన గొప్ప కృషికి గౌరవించబడుతుందని తెలుసుకుంటాడు. తను ఎంత స్వార్థపరుడో తెలుసుకుంది...
మిన్ విషయానికొస్తే, ఆమె ఇంటికి తాళాలు ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు భయపడ్డారు. స్థిరమైన విద్యుత్తు అంతరాయం కారణంగా, వారు అపార్ట్మెంట్ను వేడి చేయడానికి చాలా పరికరాలను నిర్మించాల్సి వచ్చింది. వారి ఇంట్లో బ్యాటరీలు, కిరోసిన్ సరఫరా మరియు ఒక జనరేటర్ ఉన్నాయి. వీటన్నింటి మధ్య చిన్న పిల్లవాడిని ఒంటరిగా ఉండనివ్వడం అంటే అగ్ని ప్రమాదాన్ని బాగా పెంచడం. బదులుగా, ఆమె తల్లిదండ్రులు సాయంత్రం ఆలస్యంగా తిరిగి వచ్చే వరకు ప్యోంగ్యాంగ్ వీధుల్లో ఆడుకోవడానికి ఆమెను ఒంటరిగా వదిలేశారు. మరియు ఆ సంవత్సరాల్లో నగరం సాయంత్రాలలో సంపూర్ణ చీకటిలో మునిగిపోయింది.
"మీకు ఏదైనా జరుగుతుందని వారు భయపడలేదా?"
"లేదు," మిన్ సమాధానమిస్తూ, "ప్యోంగ్యాంగ్ చాలా సురక్షితమైన నగరం. కిడ్నాప్‌కు గురైనట్లు ఎవరూ ఆందోళన చెందకుండా పిల్లలు తమంతట తాముగా ఆడుకోవచ్చు. అయినా... నన్ను ఒంటరిగా వదిలేశారు. నా ఉద్దేశ్యం, నేను వారిని నిందించను. వారు పని చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు నాకు అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం చాలా కష్టం. కాబట్టి నేను చుట్టూ మోసగించడం ప్రారంభించాను.
"హ్మ్, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా?" - నేను ఆసక్తిగా అడిగాను. “సరే, వారి సమక్షంలో నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు. అది అసలు సమస్య. నేను మంచి కూతురిని. విధేయత మరియు విధేయుడు. కానీ నా తల్లిదండ్రులు లేనప్పుడు నేను దెయ్యంగా మారాను, ”ఆమె నవ్వుతుంది. – నేను రౌడీ లేదా రౌడీ కాదు. కానీ నా వయసుకు నేను పెద్ద పిల్లవాడిని. ఒక చల్లని అమ్మాయి మరియు నిజమైన టామ్‌బాయ్. మా క్లాసులోని అమ్మాయిలను నేనెప్పుడూ కాపాడుతా. అబ్బాయిలు ఆట స్థలంలో ఎక్కడో ఒకరిని కించపరిచినట్లయితే, నేను ఆమె చేయి పట్టుకున్నాను మరియు మేము అపరాధి కోసం వెతకడానికి వెళ్ళాము. అందరి ముందు కొట్టాను. నేను రాక్షసుడిని! - ఆమె నవ్వుతుంది.
“క్యూబాలో ఎనిమిదేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రావడం చాలా కష్టం. అంటే మీ వయసులో ఉన్నవాళ్లంతా పెద్దవాళ్లే... మళ్లీ అన్నీ అలవాటు చేసుకోవడం కష్టంగా ఉందా? కొత్త స్నేహితులను చేసుకొను?"
మిన్ నవ్వడం మానేశాడు: "అవును, ఇది సులభం కాదు."
“బహుశా మనం ఉండి ఉండాలా? మరియు హవానాలోని విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్?
“విషయం ఏమిటంటే, తిరిగి రావాలనేది నా నిర్ణయం. నా తల్లిదండ్రులు నన్ను చూడలేదు. నేను వారికి ఒక సంవత్సరం ముందు తిరిగి వచ్చాను. నేను వారికి ఏదైనా నిరూపించాలనుకున్నాను. నేను సొంతంగా చాలా సాధించగలను అని. నేను ఇప్పటికే స్వతంత్రంగా ఉన్నాను. ”
"వారు బహుశా ఆందోళన చెందారా?"
"అవును కొద్దిగా. వారు నన్ను ఆపడానికి ప్రయత్నించారు మరియు వేచి ఉండమని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇది ప్రమాదకరమైనదని రాయబారి వారికి చెప్పారు - మీకు తెలుసా, కిడ్నాప్‌లు మరియు అలాంటివి."
గత కొన్ని నెలలుగా నాకు వెంటనే గుర్తుకు వచ్చిన వార్తల్లో ముఖ్యమైన వార్త ఏమిటంటే, గత వసంతకాలంలో, అదే రోజున, చైనాలోని ఉత్తర కొరియా రెస్టారెంట్‌లో పనిచేసిన డజను మంది DPRK పౌరులు దక్షిణ కొరియాకు పారిపోయారు. ఇది చరిత్రలో అతిపెద్ద సమూహంగా తప్పించుకున్నట్లు అన్ని మీడియాలు ట్రంపెట్ చేశాయి. అయితే, పారిపోయిన వారందరినీ దక్షిణ కొరియా ఏజెంట్లు కిడ్నాప్ చేశారని మరియు వారి స్వదేశానికి తిరిగి రావాలని డిమాండ్ చేశారని ఉత్తరాది తెలిపింది.
“మీకు వేరే ఫ్లైట్‌లో వెళ్లే అవకాశం ఉందా?” - నేను అడుగుతున్నా.
నేను ఏమి చేస్తున్నానో ఆమె వెంటనే అర్థం చేసుకుంటుంది. “లేదు, ఎప్పుడూ, అవకాశం లేదు. నేను మీకు చెప్తున్నాను, నేనే తిరిగి వెళ్లాలని అనుకున్నాను. నేను ఏదో విలువైనవాడిని అని వారికి నిరూపించడానికి. కొన్ని మార్గాల్లో నాకు వారి సహాయం అవసరం లేదు. బాగా, ఒక వింత మార్గంలో, కోర్సు యొక్క. ఇది నా ప్రతీకారం - వారు నన్ను ఒంటరిగా విడిచిపెట్టిన ఆ చిన్ననాటి సంవత్సరాలను నేను భర్తీ చేస్తున్నాను.
మా సంభాషణ పని అంశం వైపుకు మారుతుంది. ఆమె వెంటనే టూరిస్ట్ గైడ్ కావాలనుకుంటున్నారా అని నేను ఆమెను అడిగాను. ఈ ఉద్యోగం DPRKలో చాలా మంచి జీతం మరియు ప్రతిష్టాత్మకమైనది అని నాకు ఎప్పుడూ అనిపించేది.
"లేదు, నిజంగా కాదు," మిన్ సమాధానమిస్తాడు. – నిజానికి, నేను సైన్యంలో చేరాలనుకున్నాను. బహుశా, మన దేశంలో అత్యుత్తమ ఉద్యోగం ఉంది. కానీ వారు నన్ను తీసుకోలేదు."
కళాశాల ముగిసే సమయానికి, విద్యార్థులు వారు పొందాలనుకుంటున్న ఐదు రకాల ఉద్యోగాల జాబితాను తయారు చేయమని ఆమె చెప్పింది. అప్పుడు వారు అనేక ఇంటర్వ్యూలకు ఆహ్వానించబడ్డారు - కొరియన్ స్టేట్ టూరిజం కంపెనీలో కామ్రేడ్ కిమ్‌తో మిన్ చేసిన వాటిలో ఒకటి. గ్రాడ్యుయేషన్ రోజున, మీరు ఎక్కడ పనికి పంపబడ్డారో మరియు ఆచరణాత్మకంగా మీ జీవితాంతం బహిరంగంగా ప్రకటించబడుతుంది. ఈ విషయంలో దాదాపు ఏమీ మీపై ఆధారపడి ఉండదు.
""నిజమేనా? పర్యాటకుల సహాయకుడు? - నా స్నేహితులు షాక్ అయ్యారు. నేను కూడా. నాకు మంచి వస్తుందని అందరూ అనుకున్నారు. "కామ్రేడ్ కిమ్ వంటి ప్యోంగ్యాంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుండి చాలా మంది గ్రాడ్యుయేట్లు విదేశాలలో దౌత్య కార్యకలాపాలలో చాలా లాభదాయకమైన స్థానాలకు పంపబడ్డారు." ఆమె తన కొత్త జీవితానికి ఒప్పుకోవలసి వచ్చింది. "మేము ఒక ఆహ్లాదకరమైన దేశం," ఆమె చెప్పింది. మరియు కామ్రేడ్ కిమ్ ఆమెకు సోదరుడిలా మారాడు.
అకస్మాత్తుగా మింగ్ నా వైపు తిరిగింది. “ఆ సాయంత్రం, రాత్రి భోజనం చేసిన తర్వాత నీకు గుర్తుందా? మీరు ఏదో ఒకవిధంగా నాకు సహాయం చేయగలరని మీరు చెప్పారు."
ఇది మిన్ మరియు అలెగ్జాండర్ మధ్య "కిమ్చి బాగెట్" గురించి సంభాషణ జరిగిన కొద్దిసేపటి తర్వాత జరిగింది. ఇక్కడ వ్యాపారం ఎలా పనిచేస్తుందనే దానిపై నాకు ఆసక్తి ఉంది మరియు నేను చాలా కాలంగా కలవాలనుకుంటున్న కొంతమంది స్థానిక కళాకారులను మాకు పరిచయం చేయడానికి ఆమెను సూక్ష్మంగా నడిపించాను. అందుకే నేను బెర్లిన్ మరియు లండన్‌లో ఆర్ట్ గ్యాలరీలను కలిగి ఉన్న స్నేహితులు ఉన్నారని మరియు ఒక రకమైన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ఇష్టపడరని నేను పేర్కొన్నాను. మిన్ గతంలో కలిసి IT వ్యాపారాన్ని నిర్వహించడం గురించి అలెక్‌ను నిరంతరం ఇబ్బంది పెట్టేవాడు. పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రోగ్రామర్‌ల కంటే చాలా తక్కువ డబ్బుతో కంప్యూటర్ మేధావులు, ఏదైనా ప్రోగ్రామ్ రాయగల సామర్థ్యం ఉన్న చాలా మంది అబ్బాయిలు తనకు తెలుసునని ఆమె చెప్పింది. అలెక్ ఆర్థికంగా నష్టపోయాడు. మిన్‌కి సహాయం చేయాలనే అతని కోరిక మరియు ఈ దిశలో వ్యాపారం గురించి అతనికి ఏమీ తెలియదని గ్రహించడం మధ్య అతను నలిగిపోతున్నట్లు నేను చూడగలిగాను. కంప్యూటర్లు, ప్రోగ్రామింగ్ - ఇవన్నీ అతని ఆసక్తుల పరిధికి వెలుపల ఉన్నాయి: అతను విద్యాసంబంధమైన కుటుంబం నుండి వచ్చాడు మరియు అతని వృత్తిపరమైన స్పెషలైజేషన్ తూర్పు ఆసియా దేశాల అధ్యయనం.
అయితే, మనలో ఎవరికీ మన ఆసక్తుల గురించి మాట్లాడడంలో చిత్తశుద్ధి లేదు. మిన్‌తో కిమ్చి బాగెట్‌ని తెరవాలనే కోరిక అలెగ్జాండర్‌కు లేదు. మరియు పశ్చిమ దేశాలలో ఎవరూ ఉత్తర కొరియా పెయింటింగ్ పట్ల ఆసక్తి చూపడం విచారకరం కానీ నిజం. మేమంతా ఇక్కడ విషయాలు ఎలా పని చేస్తున్నాయో గుర్తించడం ద్వారా మా ఉత్సుకతను సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నాము. మనం చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ, ఏదైనా కార్యకలాపాన్ని ప్రారంభించడానికి మేము ఆంక్షల నిబంధనలతో ముడిపడి ఉన్న బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్‌ను అధిగమించవలసి ఉంటుంది. మరియు చాలా మటుకు, ఇది మనల్ని అటువంటి అడవిలోకి నడిపించి, అటువంటి సమస్యలను సృష్టించి, మన ప్రణాళికలను పునఃపరిశీలించవలసి ఉంటుంది.
కానీ అలెగ్జాండర్‌కి సరదా కబుర్లు తప్ప మరేమీ కానటువంటి “కిమ్చి బాగెట్” గురించిన అన్ని చర్చలు మిన్‌కి చాలా తీవ్రమైనవని ఇప్పుడు నేను స్పష్టంగా గ్రహించాను.
"మీరు చూడండి... విషయం ఏమిటంటే," మిన్ చెప్పారు, "కొరియా బలంగా ఉంది. చాలా బలమైన. మన సైన్యాన్ని చూడు! ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలలో మనది ఒకటి. ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి, తద్వారా అది మన సైన్యం బలంతో సరిపోలుతుంది.
నేను తల ఊపాను. కొన్ని సమయాల్లో, మిన్ ఒక రకమైన మొండితనాన్ని వెదజల్లుతుంది - ఆమె చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు ప్లేగ్రౌండ్‌లోని అబ్బాయిలతో నిజంగా తీవ్రంగా పోరాడగలదని స్పష్టమవుతుంది.
"ఆంక్షలు దీని కోసం ఇబ్బందులను సృష్టిస్తాయి," మిన్ కొనసాగుతుంది. ధైర్యమైన ప్రకటన - అధికారిక స్థానం నుండి ఆంక్షలు ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపవు.
"కానీ ఇది నిజంగా అవమానకరం, ఎందుకంటే మనం దాదాపు ఏదైనా చేయగలము. ఇది కేవలం కంప్యూటర్‌లు మాత్రమే కానవసరం లేదు, అది నిజంగా ఏదైనా కావచ్చు - విగ్‌లకు జుట్టు వంటిది. కళాకృతులు. అయితే దీనికి ఒక నిర్దిష్టమైన... సాహసోపేతమైన స్ఫూర్తి అవసరం. నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక వ్యక్తి ఆంక్షలకు భయపడకుండా ధైర్యంగా ఉండాలి లేదా ఆంక్షల వల్ల ప్రభావితం కాని పరిశ్రమలలో పని చేయాలి. లేదా ఆంక్షల్లో ప్రమేయం లేని దేశానికి చెందిన వారు అయి ఉండాలి. మాకు భాగస్వాములు కావాలి. కనీసం ఒకదాన్ని కనుగొనడంలో మీరు నాకు సహాయం చేయగలరా?"
ఉత్తర కొరియాలో వ్యాపారం ప్రారంభించేంత మూర్ఖులు మరియు సాహసికులు ఎవరూ ఉండరని నేను ఆమెకు అత్యంత మర్యాదపూర్వకంగా ఎలా సమాధానం చెప్పాలో ఆలోచించడం ప్రారంభించాను. మిన్‌ మనోభావాలను దెబ్బతీయకుండా వీలైనంత నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను.
"మీ దేశానికి ఇమేజ్ సమస్య ఉంది," అని నేను ఆమెకు చెప్తున్నాను. ఈ ప్రకటన బహుశా ఏవైనా సమస్యలను తగ్గించడానికి దశాబ్దపు రికార్డు. అనేక దేశాలు తమ దేశం యొక్క ప్రతిష్టను మెరుగుపరచుకోవడానికి మరియు పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా చేయడానికి వివిధ PR ఏజెన్సీలను నియమించుకోవడానికి మిలియన్ల డాలర్లను వెచ్చిస్తున్నాయని నేను ఆమెకు వివరించాను. "మీరు దీన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేరని నాకు తెలుసు, అయితే ఈ దిశలో వెళ్లవలసిన అవసరం గురించి ఆలోచించే అత్యున్నత స్థాయిలలో ఒకరిలో ఒక నిర్దిష్ట వ్యక్తి ఉంటే అది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను, ఎందుకంటే అలాంటి కార్యాచరణ చేయవచ్చు. మీరు ప్రయత్నించే లక్ష్యాల సాధనకు గొప్ప దోహదపడుతుంది."
"ఇది ఎప్పటికీ జరగదు," మిన్ ఎటువంటి భావోద్వేగం లేకుండా ప్రకటించింది. ఆమె కోరుకోకపోవచ్చు లేదా స్పష్టంగా చెప్పలేకపోవచ్చు, కానీ నిరంకుశ దేశాల పౌరులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరనే సత్యాన్ని ఆమె తన గుండెల్లో అనుభూతి చెందుతుంది. హన్నా ఆరెండ్ట్ వ్రాసినట్లుగా, నిరంకుశ దేశాన్ని మిగిలిన ప్రపంచానికి ఊహించలేనిదిగా చేసేది ఏదైనా లాభం-ఆధారిత ప్రేరణ నుండి దాని స్వేచ్ఛ; దేశం యొక్క వ్యర్థమైన ఆర్థిక అసమర్థత వాస్తవానికి దాని జనాభాపై పూర్తి నియంత్రణను స్థాపించడానికి ఉద్దేశపూర్వకంగా, స్పృహతో చెల్లించాల్సిన మూల్యం. మరియు ప్యోంగ్యాంగ్ వీధుల్లో కనిపించే ఈ తాజా సంపద సంకేతాలన్నీ కొత్త పాలక పాలన యొక్క నిజాయితీ ఉద్దేశాలను ఎంతవరకు సూచిస్తాయో ఎవరికీ తెలియదు; మరియు దాని గురించి ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.
“అయినా, మనకు ఇది ఎందుకు అవసరం? విదేశీ ప్రచారానికి ఎందుకు డబ్బు చెల్లించాలి? - Min అడుగుతుంది. "నా అభిప్రాయం ప్రకారం, ఫలితాలను చూడలేని వాటిపై డబ్బు ఖర్చు చేయడం మంచి వ్యాపారంగా పరిగణించబడదు."
నిట్టూర్చి, నేను పర్వతాల బూడిద-తెలుపు సూర్యునితో కాలిపోయిన కొండలపై నీటి జాడలను చూస్తున్నాను.
"ఇరవై ఒకటవ శతాబ్దంలో వ్యాపారం ఈ విధంగా పనిచేస్తుంది" అని నేను చెప్తున్నాను. – చాలా సంపాదించడానికి, మీరు చాలా పెట్టుబడి పెట్టాలి. ఇది ఇమేజ్, మార్కెటింగ్, PR... PR ఏజెన్సీలు మీడియాను ప్రభావితం చేయగలవు, వాటికి పరిచయాలు ఉన్నాయి, వాటి ద్వారా వారు నిర్దిష్ట స్థలం యొక్క ఇమేజ్‌ని మెరుగుపరచడానికి కథనాలను ప్రారంభించవచ్చు. మీకు వ్యాపార చతురత మరియు మీరు ఏదైనా చేస్తే, మీరు విజయం సాధించాలని కోరుకునే స్వభావం కలిగి ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను. కానీ అధికారంలో ఉన్నవారు - మీ ప్రభుత్వం - వేరే దిశలో ఆలోచిస్తున్నారు. మీడియాలో ఏం చెప్పినా పట్టించుకునే వారు లేరు. కానీ మీడియా అపారమైన ప్రభావాన్ని కలిగి ఉంది, Min. మరియు దీని అర్థం ప్రజలు - అమెరికాలోనే కాదు, ప్రతిచోటా - ఈ దేశానికి భయపడతారు.
నేను నా చేతిని వెడల్పుగా ఊపుతున్నాను మరియు అది ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుందో మరియు కనిపిస్తుందో తెలుసుకుంటాను. నేను ఆసియాలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకదాని ముందు నిలబడి, బహుశా మొత్తం ప్రపంచంలోని అత్యంత సుందరమైన దృశ్యాలలో ఒకదానిని ఆరాధిస్తాను, దాదాపు ఒంటరిగా - కొద్దిమంది మాత్రమే నన్ను చూడగలరు - మరియు వారు దీని గురించి భయపడుతున్నారని నేను చెప్తున్నాను. మింగ్ తన తల వణుకుతాడు, ఏమి జరుగుతుందో అసంబద్ధతను పట్టించుకోలేదు.
"అందుకే మనం కొంచెం ధైర్యంగా మరియు రిస్క్ తీసుకోగల వారిని కనుగొనాలి. ఇక్కడికి వస్తే అసలు కొరియా ఎలా ఉంటుందో చూస్తే వాళ్లు భయపడరు. ఇక్కడ ప్రతిదీ నిజంగా ఎలా ఉందో వారు అర్థం చేసుకుంటారు.
ఆమె నిజంగా సిన్సియర్‌గా అనిపిస్తుంది. కానీ ఆమె ఎంత అమాయకురాలు. ఎందుకంటే వారు ఇక్కడ చూపించే వాటిని ఎవరూ నమ్మరు; ఇది నిజం కాదని అందరూ అర్థం చేసుకున్నారు. కానీ మీరు దానిని మిన్‌కి చెప్పలేరు. బదులుగా, ఆమె ఏ వ్యాపారంలో ఉందని నేను ఆమెను అడుగుతాను. నేను నా ప్రపంచానికి తిరిగి వచ్చినప్పుడు నేను ఏ ప్రాంతంలో భాగస్వాముల కోసం వెతకాలి?
మింగ్‌కి స్పష్టమైన సమాధానం లేదు. ఆమె పునరావృతమవుతుంది: ప్రతిదీ, మేము ప్రతిదీ చేయగలము.
“సరే, అది ఎలా ఉంటుంది? - నేను అడుగుతున్నా. "నేను సంభావ్య భాగస్వామిని కనుగొన్నాను, తర్వాత ఏమిటి?"
“నేను మీకు మా ఆఫీసు ఇమెయిల్ ఇవ్వగలను. మీరు నాకు లేదా కామ్రేడ్ కిమ్‌కి వ్రాస్తారు. మేము మీ సందేశాన్ని స్వీకరిస్తాము మరియు వెంటనే ప్రతిస్పందిస్తాము."
"నేను మీకు వ్రాయగలిగే వ్యక్తిగత ఇమెయిల్ చిరునామా మీకు లేదా?"
“లేదు, ఆఫీసు మాత్రమే. ఇన్‌కమింగ్ మెసేజ్‌లన్నీ మెయిల్‌ను క్రమబద్ధీకరించే సెక్రటరీ ద్వారా అందుకుంటారు. లేకపోతే పూర్తి గందరగోళం ఏర్పడుతుంది."
నా పెదవి కొరుకుకోవాలి. చాలా మంది ఉత్తర కొరియన్లు ప్రపంచంలోని ఇతర దేశాలతో కమ్యూనికేట్ చేయకుండా నిషేధించడం కోసం ఇది హాస్యాస్పదమైన సాకుగా అనిపిస్తుంది. వాస్తవానికి వారి కార్యాలయంలో చాలా కంప్యూటర్లు లేనప్పటికీ. నేను ఇప్పటికే ఉత్తర కొరియాలోని అనేక కార్యాలయాలను సందర్శించాను మరియు దాదాపు ఎక్కడా కంప్యూటర్లు లేవు.
“సరే, నేను ఆఫీస్ అడ్రస్‌కి ఇమెయిల్ పంపుతాను. భవిష్యత్ విదేశీ భాగస్వామికి నేను మీకు ఎలా పరిచయం చేయగలను? మీరు లేదా కామ్రేడ్ కిమ్ విదేశాలకు వెళ్లగలరా, ఉదాహరణకు, బెర్లిన్‌లో కలుసుకుని వివరాలను చర్చించగలరా?
“వారు ఇక్కడికి ప్యోంగ్యాంగ్‌కు వస్తే మంచిది. అప్పుడు మన దగ్గర ఉన్నదంతా చూపించవచ్చు." (అనువాదం: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందడం చాలా కష్టం. ముఖ్యంగా సందేహాస్పద ప్రాజెక్టుల గురించి చర్చించడం.)
ఇంకా సమస్యలు ఉన్నాయని నేను ఆమెకు చెప్తున్నాను. అన్నింటికంటే, చెడ్డ చిత్రం రాజకీయాలు మరియు అణ్వాయుధాల గురించి మాత్రమే కాదు. వ్యాపార ప్రపంచంలో, ఉత్తర కొరియాతో గతంలో విఫలమైన ఒప్పందాలు పత్రికలలో బాగా తెలుసు. అందువల్ల, తీవ్రమైన పెట్టుబడిదారులు ఉత్తర కొరియాకు సంబంధించిన ఎవరినీ లేదా ఏదైనా నమ్మరు. మరియు ఇక్కడ పర్యటనలో డబ్బు ఖర్చు చేయడానికి సంభావ్య పెట్టుబడిదారులను ఒప్పించడం చాలా కష్టం.
ఆమె నా ఉద్దేశ్యం ఏమిటని అడుగుతుంది.
“సరే... అత్యంత ప్రసిద్ధమైనది బహుశా కొరియోలింక్ నెట్‌వర్క్. మీ మొబైల్ ఫోన్లు. ఈజిప్టు కంపెనీ "ఒరాస్కామ్" ఇందులో పెట్టుబడి పెట్టింది. ఇది మీ ఆపరేటర్ యొక్క 75% షేర్లను కొనుగోలు చేసింది మరియు ప్రభుత్వంతో కలిసి యజమాని అయింది. వాస్తవానికి, "కోరియోలింక్" చాలా విజయవంతమైంది. మీరు మరియు ఇప్పుడు మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్‌లను కలిగి ఉన్నారు మరియు వాటిని ఉపయోగిస్తున్నారు-సరియైనదా? ఇప్పుడు "Orascom"కి ఏమి జరిగిందో ఊహించడానికి ప్రయత్నించండి? అకస్మాత్తుగా వారు తమ లాభాలను దేశం నుండి తీసుకెళ్లలేరని తేలింది. డబ్బు, వాస్తవానికి, కొరియన్ బ్యాంక్‌లో ఉంది. క్రమంగా వ్యాపారాన్ని ప్రభుత్వం పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. "ఒరాస్కామ్ మీ దేశాన్ని ఖాళీ చేతులతో విడిచిపెట్టవలసి వచ్చింది."
"మళ్ళీ ఈజిప్టు నుండి వచ్చిన ఈ కంపెనీ పేరు ఏమిటి?"
"Orascom," నేను చెప్తున్నాను.
ఆమె ఒక మానసిక గమనిక చేస్తుంది. మిన్ ఈ కథ గురించి ఎప్పుడూ వినలేదని స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి, ఆమె దానికి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించదు. ఆమె ఏమి చెప్పగలదు? ఇది ప్రభుత్వమా మరియు ఆమె లేదా కామ్రేడ్ కిమ్ వంటి ప్రైవేట్ వ్యక్తులు కాదా? ఆమె అలా అనలేకపోతోంది. ఎందుకంటే అధికారికంగా ఈ దేశంలో ఏ వ్యాపారమైనా రాష్ట్ర వ్యాపారమే.
“ఆర్థిక వివరాలను చర్చించడం గురించి ఏమిటి? – నేను మిన్‌ని అడుగుతాను, నా ఆటను కొనసాగిస్తున్నాను. "వాటిని ఇమెయిల్ ద్వారా చర్చించడం ఎంతవరకు సురక్షితం?"
"మీ ఉద్దేశ్యం ఏమిటి?"
“నా ఉద్దేశ్యం ఇది: భాగస్వాములు ఒక నిర్దిష్ట ప్రతిపాదనను ముందుకు తెచ్చారని అనుకుందాం. ధరలపై చర్చించాలన్నారు. లేఖలో నిర్దిష్ట సంఖ్యలను పేర్కొనడం సాధ్యమేనా?
"ఇలా చేయకపోవడమే మంచిది."
"అది స్పష్టమైనది".
వాస్తవానికి ఇది స్పష్టంగా లేదు. మరింత ఖచ్చితంగా, ఇది ఒకే సమయంలో స్పష్టంగా మరియు స్పష్టంగా లేదు. కొత్త యుగంలో, డబుల్-ఎంట్రీ బుక్ కీపింగ్ ఇక్కడ వర్ధిల్లుతుంది: అధికారిక అకౌంటింగ్ పుస్తకాలు లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలలో వాటిని భర్తీ చేసేవి ఉన్నాయి, మరియు అనధికారిక అకౌంటింగ్ కూడా ఉంది, ఇది వ్యవహారాల వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తుంది, పాల్గొన్న వారందరి మధ్య లాభాల పంపిణీ వ్యక్తులు.
"మింగ్," నేను చెప్తున్నాను, "మీరు చైనీయులతో వ్యాపారం చేయడానికి ఎందుకు ప్రయత్నించరు? చైనా వ్యాపారులు ప్యాంగ్యాంగ్‌ను ముంచెత్తారు. వారు సన్నిహితంగా ఉండటం చాలా సులభం. ”
"నాకు వారి మనస్తత్వం అర్థం కాలేదు," ఆమె సమాధానం చెప్పింది. – బాగా, మీకు తెలుసా, నేను పాశ్చాత్య సంప్రదాయాలలో ఎక్కువగా ఆలోచిస్తాను. బహుశా నేను క్యూబాలో పెరిగాను కాబట్టి."
ఇది పనికిరానిది. పాశ్చాత్య పెట్టుబడిదారులకు DPRKలో ఎలాంటి అవరోధాలు ఉన్నాయో మిన్‌కి వివరించడానికి నేను ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తానో, అంత బాగా నేను అర్థం చేసుకున్నాను: నేను ఇప్పుడు వివరిస్తున్న ప్రతిదీ దాని ప్రధాన అంశంగా అవినీతి వ్యవస్థ. అయితే, ఇది మింగ్ యొక్క తప్పు కాదు. ఈ వ్యవస్థ అసమర్థ నిరంకుశ ప్రభుత్వంతో సమానంగా భ్రష్టుపట్టింది; మరియు యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని ఆంక్షల పాలన, వాస్తవానికి, విదేశీ ఆర్థిక కార్యకలాపాలపై ఏదైనా ప్రయత్నాలను నేరంగా పరిగణిస్తుంది, అయినప్పటికీ ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనైనా ఇది రోజువారీ దినచర్య; మరియు నయా ఉదారవాద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, దీనిలో దేశాల అవకాశాలు అసమానంగా ఉన్నాయి, కానీ ప్రత్యామ్నాయం లేని ఉత్తర కొరియా దాని కోసం ప్రయత్నించవలసి వస్తుంది. మినిన్ వ్యవస్థ యొక్క అవినీతిని కళ్లకు కట్టడానికి ప్రయత్నిస్తుంది లేదా దానిలో తప్పు లేదని ఆమె అమాయకంగా నమ్ముతుంది మరియు ఆమె నన్ను లాగడానికి ప్రయత్నిస్తున్న వ్యాపార వాతావరణంలో తప్పు ఏమిటో అర్థం కాలేదు. ఆపై, మా సంభాషణ నమ్మశక్యం కాని ముగింపుకు వచ్చినప్పుడు, నేను ఇంకో విషయం గ్రహించాను: మిన్‌కి తెలిసిందో లేదో, ఈ వ్యవస్థ ఆమెకు నిజంగా ఉంది.
* * *
కుమ్‌గాంగ్సన్ పర్వతాల ప్రాంతంలోని అనేక ప్రదేశాల మాదిరిగానే కురియోన్ జలపాతంతో సంబంధం ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి. దీని పేరు - "కుర్యోంగ్" - అంటే "తొమ్మిది డ్రాగన్లు". పురాణాల ప్రకారం, ఈ జీవులు ఒకప్పుడు జలపాతం దిగువన ఉన్న సరస్సు యొక్క లోతులో ఇక్కడ నివసించాయి. వారు కుమ్‌గాంగ్సన్ పర్వతాల యొక్క పురాతన రక్షకులు, వారి అందాలు మరియు, బహుశా మరింత విలువైన, వారి సంపద.
మన కాలంలో, కుమ్‌గాంగ్సన్ పర్వతాల సంపదను రక్షించడానికి కొత్త డ్రాగన్ కనిపించింది. నేను మిన్‌తో మాట్లాడుతున్నప్పుడు, కుర్రాళ్ళు పర్వతం పైకి చేరుకున్నారు, అలెగ్జాండర్ తరువాత నాకు చెప్పారు. అతను కామ్రేడ్ కిమ్ పక్కన పైభాగంలో నిలబడి, అత్యంత అందమైన కొరియన్ ల్యాండ్‌స్కేప్‌లలో ఒకదానిని చూస్తున్నాడు. "ఇది కేవలం ఉత్తేజకరమైనది, సరియైనదా?" - అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు.
"అవును," కామ్రేడ్ కిమ్ బదులిచ్చారు. - నిజానికి, చాలా ఆకట్టుకునే. అయితే మౌంట్ కుమ్‌గాంగ్సన్ గురించి మీకు ఏమి తెలుసు? పర్వతాల లోపల ఏముందో తెలుసా?"
అలెగ్జాండర్ ఒక్క క్షణం సంకోచించాడు: “వజ్రాలు, సరియైనదా? వాటిని "డైమండ్ పర్వతాలు" అని పిలవడం ఏమీ కాదు.
"లేదు," కామ్రేడ్ కిమ్ తల ఊపాడు. - వజ్రాలు కాదు. బంగారం. మేము నిలబడి ఉన్న పర్వతం బంగారంతో నిండి ఉంది."
"హ్మ్, నేను చూస్తున్నాను," అలెగ్జాండర్ అన్నాడు. "అయితే... అది ఎందుకు తవ్వలేదు?"
కామ్రేడ్ కిమ్ భుజాలు తడుముకున్నాడు: “అతని మరణానికి ముందు, కిమ్ ఇల్ సంగ్ ఇవి మన సంపదలు కాదని చెప్పాడు. వాటిని భవిష్యత్తు తరాలకు భద్రపరచాలి.''
అలెగ్జాండర్ నవ్వాడు. వారు ఇంకేమీ మాట్లాడలేదు. కానీ అలెగ్జాండర్ సహాయం చేయలేకపోయాడు, కొంత సాధారణ స్వరం కాకుండా, కామ్రేడ్ కిమ్ నుండి ఈ పదబంధంలో చాలా గొప్ప విషయం ఉంది. ఏదైనా ఉత్తర కొరియన్ తన దేశానికి చెందిన నాయకులలో ఒకరి పేరును ఏదైనా భాషలో పేర్కొన్నప్పుడు, ఈ పేరుకు ముందుగా సంబంధిత గౌరవ బిరుదులలో ఒకటి ఉండాలి: గ్రేట్ లీడర్ కిమ్ ఇల్ సంగ్, కమాండర్ కిమ్ జోంగ్ ఇల్, మార్షల్ కిమ్ జోంగ్ ఉన్. కామ్రేడ్ కిమ్ ఈ నియమాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించాడని అలెగ్జాండర్‌కు స్పష్టంగా అర్థమైంది.
 
నలభై అయిదవ అధ్యాయం
మేము బీచ్‌లో మా పాదయాత్ర నుండి విరామం తీసుకుంటాము. ఇక్కడ "విదేశీయులకు మాత్రమే" స్థలాలు లేవు, కాబట్టి మనం స్థానికులతో స్వేచ్ఛగా కలిసిపోవచ్చు. బీచ్ కూడా తెల్లని ఇసుక మరియు నిర్మలమైన నీటితో ఆకట్టుకునేలా రూపొందించబడింది. ప్రతి ఒక్కరూ గొప్ప మానసిక స్థితిలో ఉన్నారు, ముఖ్యంగా మన కొరియన్ హోస్ట్‌లు, వారు చిన్నపిల్లల్లా ఉల్లాసంగా ఉన్నారు. కామ్రేడ్ కిమ్ ఎక్కడి నుంచో ఒక పెద్ద గాలి పరుపును అద్దెకు తీసుకున్నాడు మరియు మేము ఒకరినొకరు నీటిలోకి నెట్టుకుంటూ మోసపోతున్నాము. మా అరుపులు, నీటి చిందులు మరియు ఉన్మాద నవ్వులకు ఆకర్షితుడై, ఒక పెద్ద మనిషి చేతులు చప్పట్లు కొడుతూ మాతో చేరాడు. బీచ్‌లో ఉన్న ఏకైక విదేశీయులతో సోదరభావంతో ఉండాలనే కోరికను అతను అడ్డుకోలేకపోతున్నాడు. కొంతమంది సైనికులు మమ్మల్ని "వాటర్ ఫుట్‌బాల్" ఆడమని ఆహ్వానిస్తారు. ఈ గేమ్ యొక్క వారి వెర్షన్ కొంచెం హింసాత్మకంగా ఉంది, కావున కొంత సమయం తర్వాత నేను అందులో పాల్గొన్నందుకు భయంగా ఉన్నాను. ప్రతి రెండు జట్లకు, బంతిని తన్నాల్సిన "గేట్" ఒక మహిళ. మా బృందంలో, మిన్ అటువంటి "గేట్" అవుతుంది, ఎందుకంటే మాకు వేరే ఎంపికలు లేవు. ఆట సమయంలో, పాల్గొనేవారు నీటిలో సుమారు నడుము లోతు వరకు నిలబడతారు. బంతి "గోల్" పాత్రను పోషించే స్త్రీని తాకినట్లయితే, అప్పుడు దాడి చేసే జట్టు గోల్ చేసినట్లుగా పరిగణించబడుతుంది. మేము నిరాశాజనకంగా ఉన్నాం మరియు మా ప్రత్యర్థుల క్రూరమైన దాడుల నుండి మిన్‌ని రక్షించలేకపోయాము: ఆమెకు అనేక బాధాకరమైన దెబ్బలు తగులుతున్నాయి. బంతి ఆమె కుడి ముక్కుకు తగిలి ఆమె ఏడవడంతో ఆట ముగుస్తుంది. సైన్యం వారి విజయాన్ని జరుపుకుంటుంది, కామ్రేడ్ కిమ్ తన సహచరుడిని ఓదార్చడానికి మిన్ వరకు ఈదాడు.
ఒడ్డుకు ఎక్కిన తరువాత, మేము సరిహద్దు రేఖను దాటినట్లుగా ఉంది. నీటిలో ప్రతి ఒక్కరూ మాతో స్నేహం చేయాలనుకుంటే, ఒడ్డున స్థానికులు తమ దూరం ఉంచుతారు. కొద్ది నిమిషాల క్రితం మా ఆటలలో పాల్గొనాలని కోరుకునే ఆ పెద్ద మనిషి ఇక్కడకు వచ్చాడు. నేను అతనిని నా మూలాధారమైన కొరియన్ భాషలో పలకరించాను మరియు వేవ్ చేస్తున్నాను. అతను మనల్ని ఇంతకు ముందెన్నడూ చూడనట్లు తల దించుకుని వేగంగా జారిపోతాడు.
* * *
సౌర వేడి విధానం యొక్క లాభాలు మరియు నష్టాలను పోల్చడానికి దక్షిణ కొరియన్లు విభజించబడ్డారు. దక్షిణాదికి వచ్చినప్పటి నుండి కుడివైపునకు ఆకర్షితులైన ఉత్తరాదికి చెందిన అనేక మంది శరణార్థులతో సహా కొందరు, దక్షిణ కొరియా రాజకీయ నాయకులకు స్వీయ-అభిమానం కోసం దీనిని ఒక సాధనంగా చూస్తారు, కనీసం కిమ్ జోంగ్ ఇల్ తన మానవ హక్కుల రికార్డును అందించడానికి ముందు మెరుగుపరుచుకోవాలని డిమాండ్ చేయాలి. పాలన-మద్దతు సహాయం ఆహారం మరియు ఆర్థిక. మరికొందరు కేసాంగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ - దక్షిణ కొరియా కార్పోరేషన్ల చౌకైన ఉత్తర కొరియా కార్మికులపై విరక్తితో కూడిన దోపిడీ - ఏకీకరణ జరిగితే కొరియా అంతటా జరిగే దోపిడీకి సూక్ష్మరూపం.
అయితే సన్‌షైన్ పాలసీని ఇద్దరు ఉదారవాద దక్షిణ కొరియా అధ్యక్షుల అమలుకు అనేక అంశాలలో సంక్లిష్టమైన అంశం యునైటెడ్ స్టేట్స్, జార్జ్ డబ్ల్యూ. బుష్ యొక్క సంప్రదాయవాద ప్రభుత్వం నేతృత్వంలో ఉంది. దక్షిణ కొరియా సమాజంలో చీలిక పరిస్థితులలో, మితవాద అభిప్రాయాలను కలిగి ఉన్నవారు, ఒక నియమం వలె, అమెరికన్ అనుకూల మరియు మిలిటరిస్ట్ అనుకూల, అయితే వామపక్షాలు "యాంకీ, ఇంటికి వెళ్ళు" అనే నినాదాలతో బయటకు వచ్చి అనుకూలంగా ఉన్నాయి. సైనికీకరణ మరియు కొరియా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం. ఈ చీలికను అధిగమించే మార్గాల గురించి అనేక ఆలోచనలు ముందుకు వచ్చాయి, కానీ పరిష్కారం లభించలేదు. దక్షిణ కొరియా సంప్రదాయవాదులకు, సన్‌షైన్ విధానం యథాతథ స్థితిని అణగదొక్కే క్షమించరాని ధిక్కార చర్యను సూచిస్తుంది. వారి గొప్ప భయం ఏమిటంటే, రేపు దక్షిణ కొరియా నుండి వాషింగ్టన్ తన దళాలను ఉపసంహరించుకుంటే, ఇది వెంటనే ఉత్తరం నుండి దండయాత్ర చేయబడుతుంది, ఇది త్వరగా మొత్తం ద్వీపకల్పాన్ని జయిస్తుంది. ఉత్తరాదికి రాయితీలు ఇవ్వడం అంటే అమెరికాతో మైత్రిని బలహీనపరచడం, అది లేకుండా, హక్కు ప్రకారం, దేశం శాంతియుతంగా జీవించదు. ఉత్తరాదితో అనుసంధానించబడిన ప్రతిదానిలో ఏదో ఒక రకమైన కుట్రను చూసే కుడి వైపున ఉన్న కొందరు, నోహ్ మరియు కిమ్ ఒకరినొకరు వేసే ప్రతి అడుగులోనూ అధికారులు దురుద్దేశపూరిత కుతంత్రాలను ఆరోపిస్తున్నారు. ఇక్కడ దక్షిణ కొరియా కుడి యొక్క మరొక సాంప్రదాయిక వ్యూహం అమలులోకి వచ్చింది: మితిమీరిన ఉదారవాదం అనుమానించబడిన ఎవరైనా కమ్యూనిస్ట్‌గా, ఉత్తరాదివారి సానుభూతిపరుడిగా లేదా వారి రహస్య ఏజెంట్‌గా పరిగణించబడతారు. (సెంటర్-లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్ తన ఎన్నికల ప్రచారంలో మితవాద ప్రతిపక్షాల నుండి అలాంటి ఆరోపణలను ఎదుర్కోవలసి వచ్చింది.)
ఇప్పటి వరకు, పూర్తిగా ప్రామాణికమైన ఫిర్యాదు ఏమిటంటే, ఉత్తరాదిని సాంగ్యున్ (మిలిటరీ ఫస్ట్ పాలసీ) పట్టుకోకుండా ఉంచడానికి బదులుగా, సూర్యుని యొక్క వేడి సంవత్సరాలలో DPRK అందుకున్న ఆర్థిక సహాయం నేరుగా అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి వెళ్ళింది. ఇది సన్‌షైన్ అమలులో ఉన్నప్పుడు నిరంతరం ఉత్తర కొరియా సైనిక కవ్వింపుల సమస్యను లేవనెత్తింది, ప్రత్యేకించి వివాదాస్పద సరిహద్దుల దగ్గర నౌకాదళ నిశ్చితార్థాల రూపంలో రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. ఈ ఉదాహరణలు దక్షిణ కొరియా అమాయకమని మరియు శాంతియుత సహజీవనం మరియు చివరికి పునరేకీకరణ కోసం దాని కోరికలో ఎన్నడూ చిత్తశుద్ధి చూపలేదని ఈ ఉదాహరణలు పదే పదే నిరూపించబడ్డాయి.
అయితే, ఉత్తర కొరియా సైన్యం ఎల్లప్పుడూ సర్వోన్నత నాయకత్వం యొక్క పూర్తి నియంత్రణలో ఉంటుందనే ఊహ ఆధారంగా ఇటువంటి తీర్మానాలన్నీ ఉన్నాయి. ఉత్తర కొరియాను అధ్యయనం చేసిన చరిత్రకారులలో, ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించిన సైనిక నాయకులకు రాయితీగా కిమ్ జోంగ్ ఇల్ సాంగ్‌న్ విధానాన్ని ప్రకటించారనే భావనకు కట్టుబడి ఉన్నవారు ఉన్నారు. అటువంటి అస్థిర పరిస్థితిలో సైనిక తిరుగుబాటు పూర్తిగా అసాధ్యం కాదు. 1994లో తన తండ్రి మరణించిన తర్వాత సైన్యాన్ని తన అధికార స్థావరంలో చేర్చుకోవడానికి కిమ్ జోంగ్ ఇల్‌కు అతని పట్ల భయం ఒక శక్తివంతమైన వాదన. కొన్ని పరిస్థితులలో స్వయంప్రతిపత్తితో సహా సైన్యానికి అధికారం మరియు అధికారాలను సోంగున్ జోడించాడు. రెండు కొరియాలు హీట్ ఆఫ్ ది సన్ కాలం అంతటా సాంకేతికంగా యుద్ధంలో ఉన్నాయి మరియు శాంతి ఒప్పందం ఎప్పుడూ సంతకం చేయబడలేదు, ముందు వరుసలో ఉన్న సైనికుల యుద్ధకాల మనస్తత్వం కొనసాగింది. బహుశా "సూర్యుని యొక్క వెచ్చదనం" పోరాటానికి ఒక రకమైన ప్రేరణ కూడా కావచ్చు: మీరు మాపై డబ్బు విసిరితే, మేము వదులుకుంటున్నామని అనుకోకండి!
ఉత్తరాది పునరేకీకరణ కోరికలో చిత్తశుద్ధి లేదన్న వాదనలో కొంత నిజం ఉండవచ్చు. అతను ఖచ్చితంగా రాత్రిపూట పునఃకలయికకు సిద్ధంగా లేడు. కిమ్ జోంగ్ ఇల్ తన జీవితాంతం ఎంతో ఆదరించిన వాటిని మినహాయించి, చాలా ఏకీకరణ దృశ్యాలు పాలన మరియు ఉన్నత వర్గాలకు ఒక పీడకలలా కనిపించాయి: అతని పాలనలో ఐక్య కొరియా. ఏకీకరణ శోషణ సూత్రాన్ని అనుసరిస్తే, రాజకీయంగా మరియు ఆర్థికంగా బలమైన వైపు మరొకటి (జర్మనీ ఉదాహరణను అనుసరించి) ఉన్నప్పుడు, ఉత్తర కొరియా పాలక వర్గానికి ఇది విపత్తు అని అర్ధం: చెత్తగా, మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు విచారణ, ఉత్తమంగా, బహిష్కరణ. టోంగ్జు మరియు ఇతర ఉన్నత వర్గాల సభ్యులకు, దక్షిణ కొరియా ఆందోళనలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది; మిగిలిన వారికి - "రెండవ-తరగతి" పౌరుల స్థితి, వారి ధనిక దక్షిణ "సోదరుల" కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది.
నిజం ఏమిటంటే దక్షిణాది కూడా త్వరితగతిన ఏకీకరణ కోసం ప్రయత్నించలేదు. ఆర్థికవేత్తల అంచనాలు మారుతూ ఉంటాయి, అయితే రేపు ఉత్తరం కూలిపోతే, ప్రస్తుతం ఉన్న ఆర్థిక అసమానత, పశ్చిమ మరియు తూర్పు జర్మనీ పతనం సమయంలో ఉన్న దానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుందని చాలా మంది వాదించారు. ధనిక దక్షిణ కొరియా భుజాలపై భరించలేని భారాన్ని మోపింది. అటువంటి దృష్టాంతంలో, దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పడిపోతోంది, లేదా, సమాజంలో ఉద్రిక్తత చాలా బలంగా మారుతుంది, సామాజిక విస్ఫోటనం సంభవిస్తుంది. అంటే, రెండు దేశాల పతనం సంభవిస్తుంది, దీనికి ఉత్తరం లేదా దక్షిణం స్పష్టంగా సిద్ధంగా లేవు. అందుకే వరుసగా వచ్చిన రెండు కన్జర్వేటివ్ ప్రభుత్వాలలో మొదటి ప్రభుత్వం సన్‌షైన్ విధానాన్ని ముగించడం చాలా సులభం.
స్పష్టంగా చెప్పాలంటే, వామపక్ష అభిప్రాయాలకు కట్టుబడి ఉన్న ఈ విధానాన్ని ప్రారంభించినవారు కూడా త్వరిత పునరేకీకరణను ప్లాన్ చేయలేదు. ఆహార పంపిణీ గురించి, కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి, అణ్వాయుధాల గురించి చాలా ప్రత్యక్ష డిమాండ్లు చేయడం ద్వారా సంబంధాలను చెడగొట్టడం చాలా సులభం అని వారికి బాగా తెలుసు. వారు మరియు ప్రపంచం మొత్తం దూకుడుగా భావించే పాలన, అటువంటి ఒత్తిడిలో మరింత ఉగ్రమైనది మరియు మిలిటెంట్‌గా మారుతుంది. ఈ పరివర్తన కాలంలో చైనీస్ తరహా సంస్కరణల కోసం వారు మరింత సున్నితమైన మరియు నెమ్మదిగా ఉండే పద్ధతులను ఉపయోగించాలనుకున్నారు. అతని ప్రత్యర్థులు అనుకున్నదానికంటే ప్లాన్ చాలా గొప్పది. ప్రెసిడెంట్ కిమ్ డే-జంగ్ సహకార రంగాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ముఖ్యంగా ఉత్తర కొరియా యొక్క నాసిరకం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో సహాయపడటం, అలాగే దక్షిణ కొరియా సగటు జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడులు. దక్షిణాదిపై ఉత్తరాది ఆర్థిక ఆధారపడటాన్ని క్రమంగా కానీ క్రమంగా పెంచడం ద్వారా, పునరేకీకరణ చివరికి సాపేక్షంగా న్యాయమైన నిబంధనలపై సాధించబడుతుందని విశ్వసించబడింది.
రాజకీయ కారణాల వల్ల సోలార్ హీట్ విధానం విఫలమైంది. అంటే, దానిని తగ్గించాలని నిర్ణయించింది ప్రభుత్వమే. 2006లో నార్త్ తన మొదటి అణ్వాయుధ పరీక్షను నిర్వహించినప్పుడు, దాని విమర్శకులు ఏమి చెప్పినా, సన్‌షైన్ విధానంతో దానికి సంబంధం లేదు. జార్జ్ డబ్ల్యూ. బుష్ పరిపాలన యొక్క ప్రతికూల ప్రవర్తన, ఉత్తరాదితో సంబంధాలలో దౌత్య విధానాలను విడిచిపెట్టడం మరియు మునుపటి పరిపాలన ద్వారా కుదిరిన ఒప్పందాల విచ్ఛిన్నానికి ఈ పరీక్ష ప్రతిస్పందనగా ఉంది. ప్రెసిడెంట్ కిమ్ డే-జంగ్ ప్రకారం, బుష్ కారణంగానే, స్నేహపూర్వక సంబంధాల యుగం ముగిసింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నుండి ఉపసంహరించుకోవడం, IAEA ఇన్‌స్పెక్టర్లను బహిష్కరించడం, విస్తరించిన శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించడం - అణ్వాయుధీకరణ వైపు ఉత్తరం యొక్క పదునైన మరియు వేగవంతమైన అడుగులు - స్పష్టమైన మరియు స్పష్టమైన లక్ష్యంతో చేయబడ్డాయి: ట్రంప్ కార్డులను పొందడం వాషింగ్టన్‌తో ఆట. తదుపరి పరిపాలనల వైఫల్యాలన్నీ తరువాత ఏమి జరిగిందో వివరణలను అందిస్తాయి. కిమ్ కుటుంబం ప్రపంచాన్ని పెద్ద కళ్లతో చూసింది. వారు హుస్సేన్ మరియు గడాఫీల పతనాన్ని చూశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి అణు నిరాయుధీకరణకు పూనుకుంటే వారికి ఏమవుతుందో ఇది స్పష్టంగా చూపించింది. ఉత్తరాది అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఇటీవలి సంవత్సరాలలో జరిగిన సంఘటనలు ఉత్తరం ఇప్పుడు గతంలో కంటే బలంగా కనిపిస్తున్నాయి. వారు తమ రాకెట్లను ప్రదర్శించి ప్రతిచోటా ప్రదర్శించడంలో ఆశ్చర్యం లేదు. మేము సహకరించడానికి నిరాకరించడం మాకు దారితీసింది. కథ యొక్క ఈ సంస్కరణలో, గాలి గెలిచింది.
* * *
రాత్రి భోజనం ఎనిమిది గంటలకు, కాబట్టి మేము కొత్త భవనాలతో చుట్టుముట్టబడిన హోటల్ పార్కింగ్ స్థలంలోకి వచ్చాము. ప్రతిచోటా ఖాళీగా ఉన్నాయి: రెస్టారెంట్‌లు, దుకాణాలు, సూపర్‌మార్కెట్లు మరియు డ్యూటీ ఫ్రీ షాపులు - ఇది బహుశా అపోకలిప్స్ తర్వాత రోజు పర్వతాలలో ఏ పట్టణమైనా కనిపించవచ్చు.
“కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? – అలెక్ మినీబస్సులోంచి దిగుతూ అడుగుతాడు. "మాది ఏ రెస్టారెంట్?"
"అది ఒకటి," మిన్ కిటికీలు లేని దీర్ఘచతురస్రాకార భవనాన్ని సూచిస్తుంది. ఇది రెస్టారెంట్ అని ఎటువంటి సూచన లేదు. ఆమెకు ఇప్పుడే తెలుసు.
సరే, చిరుతిండికి సమయం.
నవ్వుతూ ఉన్న ఒక యువ సేవకురాలు తన కస్టమర్‌లను మాత్రమే సెట్ టేబుల్ వద్దకు తీసుకువెళుతుంది మరియు వెంటనే పానీయాలు పోస్తుంది. ఎక్కడి నుండైనా, కనిపించని స్పీకర్ల నుండి, “పాన్-గ్యాప్-సిమ్-ని-డా!” యొక్క మొదటి తీగలు వినబడతాయి మరియు మైక్రోఫోన్‌లతో ముగ్గురు వెయిట్రెస్‌లు తమ పాటతో మమ్మల్ని పలకరిస్తారు. మానసిక స్థితి త్వరగా పండుగ అవుతుంది. వెయిట్రెస్‌లు తంబురైన్‌లు మరియు ఫన్నీ లిటిల్ క్యాప్‌లను తీసుకురావడం ద్వారా పార్టీ చేయాలనే మా కోరికకు మద్దతు ఇస్తారు.
అప్పుడు హాల్ ఖాళీగా ఉండదు, ఎందుకంటే ప్యోంగ్యాంగ్ నుండి ఒక పెద్ద కుటుంబం కనిపించింది మరియు మా తాత్కాలిక వేదికగా ఉన్న ఖాళీ స్థలం అంచున నిలబడి ఉన్న పెద్ద టేబుల్ వద్ద కూర్చుంది. మేము కరోకే సిస్టమ్‌కి వెళ్లేటప్పుడు వారు పిరికిగా చూస్తారు, కానీ చేరడానికి మా ఆహ్వానాలన్నింటికి లొంగరు. అలెక్ మరియు అలెగ్జాండర్‌లా కాకుండా నాకు చాలా పాటలకు పదాలు తెలియవు. కాబట్టి వెయిట్రెస్‌లలో ఒకరు నాపై టాంబురైన్ విసురుతూ నన్ను వేదిక వైపుకు తోస్తూనే ఉన్నారు. ఈ సమయానికి, అలెక్‌తో కలిసి వేదికపైకి దూకి, అతను పాడుతున్న మోరన్‌బాన్ పాటకి ఆవేశంగా టాంబురైన్‌ను కొట్టడం ప్రారంభించాను, నా తలపై లిల్లీస్ కిరీటంతో నన్ను ప్రోత్సహించడానికి నేను ఇప్పటికే తగినంత ఆత్మవిశ్వాసాన్ని పెంచే పానీయాలు తాగాను. నా బీట్‌లు సంగీతానికి అదనపు డైనమిక్‌లను జోడిస్తాయి, నేను స్వయంచాలకంగా రిథమ్‌కి సరిపోతాను, చాలా మంది కొరియన్లు దీన్ని చేయలేరని అనిపిస్తుంది. నేను నా సీటులో కూర్చున్న ప్రతిసారీ, రో లేదా మిన్ లేదా కిమ్ లేదా వెయిట్రెస్‌లలో ఒకరు నా చేతుల్లో టాంబురైన్‌ను విసిరి, నన్ను తిరిగి వేదికపైకి బలవంతం చేస్తారు. వారి స్పష్టమైన ఆనందానికి నేను సంగీతంతో పాటు ఆడటం ప్రారంభిస్తాను. స్వేచ్చ, స్వేచ్చా ప్రవర్తన అనేవి దాదాపు ఎవ్వరూ వినని దేశంలో కేవలం డ్యాన్స్ చేయడానికి వెళ్లడం, సంగీత రిథమ్స్‌కు లొంగిపోవడం కొత్త విషయం. మాతో చేరడానికి ఎవరూ రాలేదు, కానీ అందరూ కదలకుండా తమ సీట్లలో నుండి చూశారు - అలెగ్జాండర్ తప్ప, నవ్వుతూ గర్జించాడు.
చివరగా, పాడటం నా వంతు. వోన్సాన్‌లో, మిన్ రీయూనియన్ గురించి ఇష్టమైన జానపద పాట అయిన అరిరాంగ్‌కి నా కోసం సాహిత్యాన్ని వ్రాసాడు. "ఇది మీ చివరి నియామకం," ఆమె అప్పుడు నాకు చెప్పింది. "మీరు దానిని కచేరీలో పాడాలి."
వెయిట్రెస్‌లలో ఒకరు నాకు సహాయం చేస్తారు, కానీ నా స్వంత ఆశ్చర్యానికి నేను పాడటం పూర్తి చేయగలిగాను. ఏది ఏమైనప్పటికీ, నేను ఇప్పటికే స్క్రీన్ నుండి వచనాన్ని చదవగలుగుతున్నాను - Ms. పార్క్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. కామ్రేడ్ కిమ్ చప్పట్లు కొట్టాడు. "అద్భుతం," అతను ఆశ్చర్యపోతున్నాడు. "ఒక నెల క్రితం అతనికి ఏమీ అర్థం కాలేదు."
"నాకు ఇంకా ఏమీ అర్థం కాలేదు, కాని నేను కనీసం పదాలను చదవగలను."
కిమ్ నవ్వుతూ: "ఏదో ఒకవిధంగా మాట్లాడటానికి ఇది ఇప్పటికే సరిపోతుంది."
 
ఎపిలోగ్
చరిత్ర విపరీతమైన వేగంతో ముందుకు దూసుకుపోతుంది. 2016 నుండి రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయం గడిచింది, కానీ ఈ సమయంలో చాలా కొత్త విషయాలు జరిగాయి. ఒట్టో వార్మ్‌బియర్ ఉత్తర కొరియా జైలు నుండి విడుదలయ్యాడు, కోమాలో ఉన్న స్థితిలో యునైటెడ్ స్టేట్స్‌కు తరలించబడ్డాడు మరియు వెంటనే మరణించాడు. అర్ధ శతాబ్దానికి పైగా తూర్పు ఆసియాను చీల్చి చెండాడిన లోతైన రాజకీయ విభజనల గురించి అత్యంత మూలాధారమైన మరియు అస్పష్టమైన అవగాహనను మాత్రమే కలిగి ఉన్న కొత్త US అధ్యక్షుడు, అణుయుద్ధాన్ని అణచివేయడం మరియు అహంకారంతో బెదిరించడం ప్రారంభించారు. శిక్షాత్మక ఆంక్షలు ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను అంతం చేస్తూనే ఉన్నాయి, అయితే ఇది కొత్త, నిస్సందేహంగా చట్టవిరుద్ధమైన, కఠినమైన కరెన్సీని సంపాదించే మార్గాలను వెతకడానికి ఉత్తర కొరియా ప్రజలను బలవంతం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారి పాస్‌పోర్ట్‌లను తీసివేస్తానని బెదిరిస్తూ, DPRKకి పర్యాటక పర్యటనల నుండి తన పౌరులను అధికారికంగా నిషేధించినప్పుడు, సంభాషణ కోసం వేదికను విడిచిపెట్టి, చప్పుడుతో చివరి తలుపును స్లామ్ చేసింది. దీని అర్థం ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులలో ఒకదానిని, US పౌరుడు, ఉద్యమ స్వేచ్ఛను ఉల్లంఘించడమే. క్రూరమైన వ్యంగ్యం కారణంగా, DPRK యొక్క పౌరులు వారి ప్రభుత్వంచే కోల్పోయే హక్కు. ఇది అపూర్వమైన మరియు చట్టవిరుద్ధమైన శిక్ష యొక్క ఒక రూపం.
ఈ పుస్తకం ప్రచురించబడటానికి ముందు చాలా జరిగింది మరియు ఇంకా చాలా జరుగుతాయి. అందువల్ల, మొత్తం సంఘర్షణ యొక్క స్వభావం వేగంగా మారుతున్నందున తదుపరి సమస్యలపై వ్యాఖ్యానించడంలో నాకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.
రేపు ఏమి జరుగుతుందనే దాని కారణంగా ప్రస్తుత సమస్యలలో ఏదైనా పక్కకు నెట్టబడవచ్చు లేదా పూర్తిగా ఉపేక్షలో మునిగిపోతుంది.
యుద్ధం యొక్క ముప్పు చాలా వాస్తవమైనదని చెప్పడానికి సరిపోతుంది, దాని సంభావ్య పరిణామాలను వాటి లోతులో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవి మనందరిపై భయంకరమైన ప్రభావాన్ని చూపుతాయి. మరో కొరియా యుద్ధం ప్రారంభమైతే లక్షలాది మంది కాకపోయినా లక్షలాది మంది చనిపోతారు. యుద్ధం కొరియా ద్వీపకల్పానికే పరిమితం కాదు. చైనా తన సరిహద్దుల్లో అమెరికా సైనికులను కోరుకోవడం లేదు. అందువల్ల, అతను అనివార్యంగా ఉత్తర కొరియా వైపు ఉంటాడు - ఫలితంగా యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా మధ్య ప్రాక్సీ యుద్ధం ఉంటుంది. ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు ఇటీవల కొంత వేడెక్కడం మరియు ఈ దేశాలు ఉమ్మడి సరిహద్దును పంచుకుంటున్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వివాదంలో రష్యా ప్రమేయం కూడా ఆశించవచ్చు. గత దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మెల్లగా చీకుతున్న గాయాలన్నీ తెరుచుకోవచ్చు. చైనా చివరకు తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలనుకోవచ్చు, ఇది మరొక రక్తపాతానికి కారణమవుతుంది. దక్షిణ కొరియా ప్రపంచంలోని పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు ముఖ్యంగా అణు బందీ స్థానంలో ఉంది. ఆమెకు ఏదైనా జరిగితే, ప్రపంచ ఆర్థిక పతనం మూలలో చుట్టూ ఉంటుంది. సంక్షిప్తంగా, ఇది ప్రాంతీయ యుద్ధం కాదు, మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది. అటువంటి సంఘర్షణలో విజేతలు ఉండరు - ఓడిపోయినవారు మాత్రమే. మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి - ప్రపంచ పౌరులుగా, మన జాతీయతతో సంబంధం లేకుండా - ఇది విలువైనదేనా?
* * *
2017 వేసవిలో, టోంగిల్ టూర్స్ తన రెండవ వేసవి భాషా కార్యక్రమాన్ని ప్యోంగ్యాంగ్‌లో నిర్వహించింది. ఈసారి పది మంది సంతకాలు చేశారు. మనలో ఎవరూ - మార్గదర్శకులు - ఇందులో పాల్గొనలేకపోయాము. అలెక్ ఇష్టపడేవాడు, అయితే అతను సియోల్‌లో చదువుకోవడానికి తన స్కాలర్‌షిప్ నిబంధనలకు కట్టుబడి ఉన్నాడు. అయితే ఈ కార్యక్రమం అఖండ విజయం సాధించిందని వినికిడి. వాస్తవానికి, ఇది సమస్యలు లేకుండా కాదు. వాటిలో అతిపెద్దది టోంగిల్ టూర్స్ యొక్క పోటీదారులలో ఒకరైన జూచే ట్రావెల్ సర్వీసెస్ నుండి వచ్చింది, ఇది అదే ఇన్‌స్టిట్యూట్‌లో సరిగ్గా అదే ప్రోగ్రామ్‌ను అందించడం ప్రారంభించింది. వాస్తవానికి, జూచే ట్రావెల్ సర్వీసెస్ యొక్క విధానం మరింత ఇత్తడిగా మారింది: కంపెనీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమైన కిమ్ ఇల్ సంగ్ విశ్వవిద్యాలయంలో శిక్షణని ప్రకటించింది, ఇది మోసం; కార్యక్రమంలో పాల్గొనేవారు ఉత్తర కొరియా విద్యార్థులతో పక్కపక్కనే విద్యార్థి వసతి గృహాలలో నివసిస్తున్నారని వాగ్దానం చేశారు; ఇలాంటి కార్యక్రమం ఇదే మొదటిదని ప్రకటించారు. ఇదంతా అబద్ధమని తేలింది. నిజానికి మన నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ యొక్క లేత నీడ మాత్రమే అయిన ప్యోంగ్యాంగ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న గ్యాంగ్‌స్టర్ పెట్టుబడిదారీ విధానం ఉత్తర కొరియా టూరిజం యొక్క బేర్ మార్కెట్‌లోకి చొరబడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, టోంగిల్ టూర్స్ వదల్లేదు. కొత్త పాశ్చాత్య విద్యార్థుల సంఖ్య కారణంగా, శ్రీమతి పార్క్ ఇంగ్లీష్ కోర్సులు తీసుకోవలసి వచ్చిందని మరియు ఆమె ఇప్పటికే మరింత సరళంగా మాట్లాడుతుందని పుకార్లు విన్నాను.
అలెక్ తన ప్రేయసితో బాగానే ఉన్నాడు - ఆమె అతని అన్ని SMS సందేశాలను అందుకున్నట్లు తేలింది, వాటికి సమాధానమిచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల అవి అతనిని చేరుకోలేదు. నేను ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తున్నప్పుడు, వారి నుండి నాకు వివాహ ఆహ్వానం వచ్చింది. దురదృష్టవశాత్తు, నేను హాజరు కాలేను, వేడుక జరుగుతుంది - మీరు ఎక్కడ అనుకుంటున్నారు? అయితే, మరెక్కడా - ప్యోంగ్యాంగ్‌లో!
అలెగ్జాండర్ ఉత్తర కొరియాకు తిరిగి వచ్చే పనిని కొనసాగిస్తున్నాడు. కిమ్ ఇల్ సంగ్ యూనివర్శిటీలో ఉత్తర కొరియా చట్టంపై ఒక వ్యాసం రాయాలనేది అతని తాజా ప్రణాళిక. సమస్య ఏమిటంటే అతని కొరియన్ దీనికి ఇంకా సరిపోలేదు. అలెగ్జాండర్ చివరి సంవత్సరం చదువుతున్న బీజింగ్‌లో విశ్వవిద్యాలయం నుండి ఒక ప్రతినిధి ఉంటారని తెలుసుకున్నప్పుడు, అతను అలెక్‌ని తన అద్భుతమైన కొరియన్‌తో, తన కోసం ఈ కొరియన్‌తో ఫోన్‌లో మాట్లాడమని లేదా అలెగ్జాండర్‌గా నటిస్తూ అడిగాడు. , అతను శిక్షణ కోసం అంగీకరించబడతాడనే ఆశతో. ఇదంతా ఎలా ముగిసిందో నాకు తెలియదు, కానీ అలెగ్జాండర్ ఒక రోజు ప్యోంగ్యాంగ్‌లోని ఫ్రెంచ్ కోఆపరేషన్ బ్యూరో వంటి సంస్థలో ఉద్యోగిగా మారి, తన స్వంత కొరియన్ సాహసాల గురించి తన స్వంత పుస్తకాన్ని వ్రాస్తే నేను ఆశ్చర్యపోను.
* * *
ఈ పుస్తకాన్ని రాయడం వల్ల ప్యోంగ్యాంగ్‌లో నా బస దాదాపుగా పొడిగించబడింది. ప్రతిరోజు నేను గత ఐదేళ్లలో ఈ దేశానికి చేసిన అన్ని పర్యటనలలో నేను వ్రాసిన సంఘటనలు, నేను కలిసిన వ్యక్తులు, నేను సందర్శించిన ప్రదేశాలు అన్నీ గుర్తుచేసుకున్నాను. సాయంత్రాల్లో, నేను మళ్లీ అక్కడ ఉన్నానని, ఆ వీధుల వెంట నడుస్తున్నానని, మోరన్‌బన్ సమూహంలోని వయోలిన్‌లు మరియు సింథసైజర్‌ల శబ్దాలు ఎక్కడి నుంచో మందంగా వస్తున్నాయని నేను కొన్నిసార్లు ఊహించుకుంటాను.
ఒక ప్రదేశానికి సంబంధించిన జ్ఞాపకం మరియు అక్కడ ఏమి జరిగిందో నాకు ప్రత్యేకంగా మళ్లీ అక్కడ ఉండాలనుకుంటున్నాను. ఇది 2012లో, దేశానికి నా మొదటి పర్యటన సందర్భంగా. మేము దక్షిణ సరిహద్దులో ఉన్న సైనికరహిత జోన్‌లో ఉన్నాము మరియు యాభై-తొమ్మిది సంవత్సరాలుగా ద్వీపకల్ప విభజనను రెండుగా మాత్రమే సుస్థిరం చేసిన ప్రతిష్టంభన యొక్క పర్యటనను మేము చేయబోతున్నాము.
మా గైడ్ మిలిటరీ యూనిఫారంలో ఉన్న నా వయసులో ఉన్న వ్యక్తి. మేము ఒకరినొకరు చూసి నవ్వుకుంటాము. మా మధ్య ఏదో జరుగుతోంది. అతని పని ఏమిటంటే, సరిహద్దుల రేఖపై నిలబడి ప్రతిరోజూ శత్రువును తదేకంగా చూడటం. కానీ అతను మాట్లాడే అవకాశం పొందిన మొదటి అమెరికన్ నేను. మేము గిఫ్ట్ షాప్ నుండి ఒక చిన్న లెక్చర్ హాల్‌కి తీసుకువెళ్లాము. చెక్క పాయింటర్‌తో ఆయుధాలు ధరించిన ఈ సైనికుడు, తక్షణ సమీపంలో ఉన్న వాటిని మ్యాప్‌లో క్లుప్తంగా చూపిస్తాడు. అతను మమ్మల్ని బయటికి నడిపిస్తాడు మరియు మేము ఒక్కొక్కటిగా ముందు ద్వారం గుండా వెళ్తాము. ఎదురుగా ఒక బస్సు మా కోసం వేచి ఉంది. మేము దానిలోకి ఎక్కాము, మాతో పాటు ఈ అధికారి. కలుపు మొక్కల దట్టాలతో చుట్టుముట్టబడిన మురికి రహదారి వెంట మేము డ్రైవ్ చేస్తాము, అందులో, ఎటువంటి సందేహం లేదు, గనులు దాగి ఉన్నాయి, మేము గుంటలు, కాంక్రీట్ బ్లాక్‌లు పాక్షికంగా రహదారిని అడ్డుకోవడం, కొన్ని పడిపోతున్న అడ్డంకులు. ఇవన్నీ "డీమిలిటరైజ్డ్ జోన్" అనే పేరు ప్రాథమికంగా తప్పు అని సూచిస్తున్నాయి. మేము ట్రూస్ నెగోషియేషన్ హాల్‌కి చేరుకుంటాము, దాని ముందు చిన్న శిలాఫలకం ఉన్న నిరాడంబరమైన గుడిసె. సమీపంలో పైకప్పుపై పావురంతో కూడిన పెద్ద ఒక అంతస్థుల భవనం ఉంది. ఇక్కడే 1953 జూలై 27న యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. గది మధ్యలో ఆ రోజు ఇక్కడ ఉన్న బల్లలు, కుర్చీలు మరియు జెండాలు జాగ్రత్తగా భద్రపరచబడ్డాయి. ఈ మొత్తం దృశ్యం చుట్టూ, గోడలపై కిమ్ ఇల్ సంగ్ మరియు - ఊహించిన విధంగా - యుద్ధం యొక్క ఎపిసోడ్‌లను చిత్రీకరించే సగం చిరిగిన ఛాయాచిత్రాల మ్యూజియం ఉంది, ఇది ప్రజల హింస, అమెరికన్ దూకుడు మరియు కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క అంతిమ విజయాన్ని చూపిస్తుంది.
జాయింట్ సెక్యూరిటీ జోన్‌కి దారి తీస్తున్నాం. ఇక్కడ నేను మొదటిసారి దక్షిణ కొరియా వైపు చూస్తున్నాను. విభజన రేఖకు అవతలి వైపు నీలం మరియు తెలుపు ఇళ్ళు వరుస. శత్రుత్వం ఆగిపోయిన క్షణం నుండి సంధిపై అన్ని చర్చలు జరిగాయి. మేము స్టాలిన్ తరహా భవనం యొక్క సైట్‌లో నిలబడి, వీక్షణను తీసుకుంటాము. మా భవనానికి ఎదురుగా దక్షిణ కొరియా సమానమైనది - సాంప్రదాయ కొరియన్ శైలితో చికాకు కలిగించే పోస్ట్-మాడర్నిటీని మిళితం చేసే హైటెక్ మముత్ లాంటి నిర్మాణం. దక్షిణ కొరియా వైపు పూర్తిగా ఖాళీగా ఉంది, ఆ సమయంలో సైనికులు లేదా పర్యాటకులు లేరు, మరియు ఉత్తర కొరియా వైపు కేవలం మా చిన్న సమూహం మరియు విభజన రేఖ నుండి సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఒక జంట సైనికులు, వారి ప్రధాన పని మమ్మల్ని పట్టుకోవడం. మనం అకస్మాత్తుగా ఈ లైన్ క్రాస్ చేస్తే.
మేము కేంద్ర గుడిసెలోకి ప్రవేశిస్తాము. ఇది మిలిటరీ ఆర్మిస్టిస్ కమిషన్ యొక్క సమావేశ గది. హాల్ మధ్యలో నిలబడి ఉన్న పెద్ద రౌండ్ టేబుల్ వద్ద కూర్చోమని మేము ఆహ్వానించబడ్డాము, దానిపై మైక్రోఫోన్లు కూడా సర్కిల్‌లో ఉన్నాయి. ఉత్తరాది మరియు దక్షిణాది అధికారిక చర్చలు జరపాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రతిదీ ఇక్కడే జరుగుతుంది. మరో ఇద్దరు ఉత్తర కొరియా సైనికులు లోపల ఉన్నారు, దక్షిణ కొరియా వైపు ప్రవేశాన్ని అడ్డుకున్నారు. గోడలపై DPRKకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న అన్ని దేశాల జెండాలు ఉన్నాయి.
గైడ్ తన గంభీరమైన స్వరంతో కథను పూర్తి చేసి, మా ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, మేము పరిసరాలను ఫోటోలు తీస్తాము. అప్పుడు మేము బస్సు ఎక్కి, పన్ముంజోమ్‌కి తిరిగి వెళ్తాము, ఇది వాస్తవానికి ఉనికిలో లేదు, కానీ ఇది యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేయడంతో ముడిపడి ఉంది. ఇప్పుడు పన్ముంజోమ్ అనేది కేవలం ఒక విభజిత దేశం తన గతంతో సరిపెట్టుకోవడానికి మరియు అస్పష్టమైన మరియు అనిశ్చిత భవిష్యత్తు వైపు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశానికి పేరు. ఆ మిలిటరీ గైడ్ బస్సు వెనుక భాగంలోకి దూకి నా పక్కన పడినప్పుడు విచారకరమైన మానసిక స్థితి తక్షణమే చెదిరిపోతుంది. అతను మంచిగా కనిపిస్తాడు, మచ్చలేని, సూర్యరశ్మి లేని రంగును కలిగి ఉంటాడు మరియు స్పష్టంగా బాగా తింటాడు. నిస్సందేహంగా, అతను సంపన్నమైన మరియు బాగా కనెక్ట్ చేయబడిన కుటుంబానికి చెందినవాడు, ఎందుకంటే అటువంటి యువ సైనికుడికి అటువంటి ప్రతిష్టాత్మక స్థానానికి అపాయింట్‌మెంట్ పొందడానికి ఇవన్నీ ఖచ్చితంగా అవసరం. ఒక పేద కుటుంబానికి చెందిన ఒక సైనికుడు, చీకటి ప్రదేశం నుండి, ఎక్కడో ఒక నిర్మాణ బెటాలియన్‌కు మొదట పంపబడతాడు, అక్కడ అతనికి కఠినమైన పని వేచి ఉంది. అతను తన పొడవాటి పొట్టితనాన్ని బట్టి కూడా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది - అతని నూట ఎనభై-బేసితో, అతను మిగిలిన పొట్టి మరియు కుంగిపోయిన ఉత్తర కొరియా సైనికులపైకి దూసుకెళ్లాలి. ది హార్డ్ మార్చ్ రోజుల నుండి సగటు కొరియన్ యొక్క పేలవమైన నిర్మాణం కొనసాగుతోంది. అతను తన గొంతులో ఉత్సాహంతో నాతో మాట్లాడుతున్నాడు, తన కఠినమైన మరియు వాపు చేతులతో సైగలు చేస్తూ, రోజువారీ టైక్వాండో శిక్షణ ఫలితంగా అతను చెక్క పలకలు మరియు ఇటుకలను పిడికిలితో పగులగొట్టాడు.
అతనికి చాలా ప్రశ్నలు ఉన్నాయి - నేను ఎవరు, నేను ఏమి చేస్తున్నాను, - అమ్మాయి గైడ్ నవ్వుతూ, ఈ ప్రశ్నలను నాకు అనువదిస్తుంది. ఎక్కువగా అతను తన దేశం గురించి నేను ఏమనుకుంటున్నానో తెలుసుకోవాలనుకుంటాడు. నేను ఇంతకు ముందు దక్షిణ కొరియాకు వెళ్లానా? నేను లేదు అని సమాధానం ఇస్తున్నాను - నిజానికి, అప్పటికి నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అతను ఎక్కడి నుండి వచ్చాడో నేను అడుగుతున్నాను. తాను ప్యోంగ్యాంగ్‌కు చెందినవాడినని గర్వంగా సమాధానమిచ్చాడు. అతను నగరాన్ని కోల్పోతాడు. ఇది అతను ఇల్లుగా భావించే స్థలం, అతనికి బాగా తెలిసిన ప్రదేశం, అతను లెక్కలేనన్ని నెలలు, బహుశా సంవత్సరాలుగా వెళ్ళని ప్రదేశం. నేను కూడా చాలా కాలం నుండి ఇంటికి రాలేదని అతనికి సమాధానం చెప్పగలను. నిజమే, ఇతర కారణాల వల్ల.
కానీ ఇప్పుడు మేము ఈ సాధారణతతో ఐక్యమయ్యాము, మా ఇద్దరికీ ఇది తెలుసు, తదుపరి చర్చ లేకుండా. నేను ఎక్కడ నుండి ఉన్నాను, అతను ఇక్కడ నుండి; మరియు దీన్ని మార్చడం మా శక్తిలో లేదు. మేమిద్దరం తమ అభిరుచులను చాతుర్యంతో, దూకుడుతో కొనసాగించాలని నిర్ణయించుకున్న దేశాలకు చెందినవాళ్లం. బహుశా మనలో కొంత భాగం మన ప్రపంచాలను చూసేలా చేస్తుంది మరియు ఏది నిజమైనది మరియు ఏది కాదు అనే దాని గురించి ఆలోచించేలా చేస్తుంది.
అతను నన్ను చూస్తున్నాడు, నేను అతనిని చూస్తున్నాను. అతను చిరునవ్వు చిందిస్తూ కొరియన్‌లో ఏదో చెబుతున్నాడు. నా ఎస్కార్ట్ నవ్వుతుంది.
"అతను ఏమన్నాడు?" - నేను అడుగుతున్నా.
"దేశాలు దేశాలు," ఆమె అనువదిస్తుంది. "మరియు ప్రజలు ప్రజలు."
లింకులు
[1] దేశీయ కొరియన్ అధ్యయనాలలో, సిరిలిక్‌లో కొరియన్ పదాలు మరియు సరైన పేర్లను అందించడానికి ఇప్పటికీ సాధారణంగా ఆమోదించబడిన ఏకైక మార్గం లేదు. ఈ విషయంలో ఇప్పటికే ఉన్న వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ పుస్తకంలో మేము ఈ క్రింది సూత్రాల నుండి కొనసాగుతామని మేము గమనించాలనుకుంటున్నాము: మా విధానం ఆచరణాత్మక లిప్యంతరీకరణపై ఆధారపడి ఉంటుంది, లిప్యంతరీకరణ కాదు; A. A. Kholodovich మరియు L. R. Kontsevich యొక్క వ్యవస్థల ప్రకారం DPRKలో ఆధునిక కొరియన్ భాష యొక్క స్పెల్లింగ్ నిబంధనలకు అనుగుణంగా లిప్యంతరీకరణ ఇవ్వబడింది, ఇది విద్యాసంబంధమైన కొరియన్ అధ్యయనాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది; కొరియన్ పేర్లను వ్రాసేటప్పుడు, ఇంటిపేరు మొదట వస్తుంది, ఆపై రెండు-అక్షరాల పేరు కలిసి వ్రాయబడుతుంది (ఉదాహరణ: కిమ్ నామ్రియోంగ్, కిమ్ నామ్ ర్యాంగ్ కాదు); ఈ సందర్భంలో మినహాయింపులు దేశ నాయకుల పేర్ల యొక్క చారిత్రాత్మకంగా స్థాపించబడిన స్పెల్లింగ్‌లు: కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్, కిమ్ జోంగ్ ఉన్. - గమనిక. ed.
[2] 19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఫ్రెంచ్ కవి, వ్యాసకర్త మరియు విమర్శకుడు, చార్లెస్ పియరీ బౌడెలైర్, తన వ్యాసాలలో ఒకదానిని "ఫ్లానింగ్" (అంటే, వినోదం మరియు నగరాన్ని వీక్షించడంలో ఆనందం కోసం నగర వీధుల్లో నడవడం) అనే దృగ్విషయానికి అంకితం చేశారు. జీవితం). - గమనిక. వీధి
[3] రచయిత "Spaziergänger" అనే జర్మన్ పదాన్ని ఉపయోగించారు, దీని అర్థం "stroller". - గమనిక. వీధి
[4] "expat" (ఇంగ్లీష్ "ప్రవాస" నుండి) పదం ఇప్పటికే రష్యన్ భాషలో దృఢంగా అరువు తెచ్చుకున్న విదేశీ పదంగా పరిగణించబడుతుంది. అతను అసంకల్పితంగా తన స్వదేశాన్ని విడిచిపెట్టినందున "ప్రవాసుడు" అని పిలవబడే వ్యక్తిలా కాకుండా, ఒక "ప్రవాసుడు" తన స్వంత చేతన మరియు స్వచ్ఛంద నిర్ణయం ద్వారా తన స్వదేశం వెలుపల నివసిస్తున్నాడు. కథనం అంతటా, రచయిత తరచుగా ఈ భావనతో పనిచేస్తాడు. - గమనిక. వీధి
[5] "అరిరంగ్" అనేది DPRKలో నిర్వహించబడే సామూహిక సంగీత మరియు జిమ్నాస్టిక్ ప్రదర్శన. 2007 పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చబడింది. చివరి ప్రదర్శన 2013 చివరలో జరిగింది. - గమనిక. వీధి
[6] థెరిమిన్ అనేది సోవియట్ ఆవిష్కర్త లెవ్ థెరిమిన్ 1920లో రూపొందించిన ఎలక్ట్రోమ్యూజికల్ పరికరం. - గమనిక. వీధి
[7] కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్‌లో నగరం మధ్యలో ఉన్న పీపుల్స్ ప్యాలెస్ ఆఫ్ స్టడీ వద్ద ఉన్న గడియారం యొక్క మెలోడీ గురించి రచయిత మాట్లాడుతున్నారు. శ్రావ్యత ఒకప్పుడు నది ఒడ్డున ఉన్న చెక్క మంటపాలలో ఒకదానిలో ఉన్న గంట శబ్దాన్ని అనుకరిస్తుంది. గడియారం ఈ శ్రావ్యతను రోజుకు మూడుసార్లు ప్లే చేస్తుంది (5:00, 12:00, 24:00, అంటే, ఇది మూడు ముఖ్యమైన మైలురాళ్లను సూచిస్తుంది: లేవడం, భోజనం, రోజు ముగింపు). ఉత్తర కొరియా మూలాల ప్రకారం, గడియారం 1946లో ప్రసిద్ధ కొరియన్ స్వరకర్త కిమ్ వాంగ్-గోన్, DPRK గీతం రచయిత రాసిన "సాంగ్ ఆఫ్ కమాండర్ కిమ్ ఇల్ సంగ్" యొక్క మొదటి బార్‌లను ప్లే చేస్తుంది. 1980లో పీపుల్స్ ప్యాలెస్ ఆఫ్ స్టడీ నిర్మాణ సమయంలో కిమ్ జోంగ్ ఇల్ ఈ ఆలోచనను ప్రతిపాదించారు. కిమ్ జోంగ్ ఇల్ ప్రకారం, పాట ఎంపిక మరియు ప్రదర్శన పద్ధతి కొరియన్ ప్రజల జాతీయ గుర్తింపును నొక్కి చెప్పాలి. పుస్తకం యొక్క వచనంలో, దేశం యొక్క ప్రధాన గడియారం యొక్క శ్రావ్యత వలె, రచయిత మరొక పాట పేరును తప్పుగా ఉదహరించారు: “ప్రియమైన కమాండర్, మీరు ఎక్కడ ఉన్నారు?”, దీనిని కిమ్ జోంగ్ ఇల్ స్వయంగా వ్రాసారు. 1971 పూర్తిగా భిన్నమైన కారణంతో. - గమనిక. ed.
[8] “యప్పీస్” (ఇంగ్లీష్ “యుప్పీ” నుండి) యువకులు, సంపన్నులు, బాగా చదువుకున్నవారు, వృత్తిపరంగా విజయవంతమైన వ్యక్తులు, వారు వ్యాపార వృత్తిపై దృష్టి కేంద్రీకరించారు, కానీ సామాజిక సమావేశాలను కూడా నిర్లక్ష్యం చేయరు. - గమనిక. వీధి
[9] ఆధునిక ఆంగ్లంలో "పూర్తి ఉత్సాహం", "మితిమీరిన ఉత్సాహం" అనే అర్థంతో ఉన్న "గుంగ్-హో" అనే పదం ఒక ఆసక్తికరమైన వ్యుత్పత్తి శాస్త్రాన్ని కలిగి ఉంది. వాస్తవానికి, ఇది చైనీస్ భాష నుండి తీసుకోబడింది మరియు "కలిసి పనిచేయడం" (工合) అనే చైనీస్ భావన యొక్క ఆంగ్లీకరణ, ఇది "చైనీస్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్స్" (工業合作社) అనే సంస్థ పేరు యొక్క సంక్షిప్త సంస్కరణ నుండి వచ్చింది. , ఇది 1930 మరియు 1940 సంవత్సరాలలో ఉనికిలో ఉంది. ఈ పదాన్ని 20వ శతాబ్దపు 40వ దశకంలో US మెరైన్ జనరల్ ఎవాన్స్ కార్లోసన్ ద్వారా ఆంగ్ల ప్రసంగంలో ప్రవేశపెట్టారు, ఇతను ఒకప్పుడు చైనాలో పనిచేశాడు మరియు కామ్రేడ్‌షిప్ భావాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న వివరణగా సిబ్బందితో పనిచేసేటప్పుడు ఈ భావనను చైనీస్ ఉచ్చారణలో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. మరియు యుద్ధంలో జట్టు స్ఫూర్తి. తదనంతరం, "గుంగ్-హో" అనే పదం యుఎస్ మెరైన్ కార్ప్స్ స్ట్రోమ్‌ట్రూపర్స్ యొక్క యుద్ధ కేకగా మారింది, వారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీయులకు వ్యతిరేకంగా అనేక విజయవంతమైన కార్యకలాపాలను నిర్వహించారు. ఈ ఎపిసోడ్‌లు 1943లో ఒక ప్రసిద్ధ చలనచిత్రం యొక్క కథాంశానికి ఆధారం అయ్యాయి మరియు యుద్ధం క్రై "గుంగ్-హో" చివరకు ఆంగ్ల భాషలోకి ప్రవేశించింది, అది ఈరోజు తెలిసిన అర్థంలో ఉంది. ఈ సందర్భంలో "గుంగ్-హౌ సంస్కృతి" అనేది "పెద్దల" సూచనలను అతిగా అమితంగా అమలు చేయడాన్ని సూచిస్తుంది, యాత్ర సమయంలో యంగ్ పయనీర్స్ టూర్స్ కంపెనీ ప్రతినిధులు, వారు బహుశా "సూచన"గా అనియంత్రితంగా తాగాలని సూచించారు. ఇది, రచయిత ప్రకారం, విచారకరమైన పరిణామాలకు దారితీసింది. - గమనిక. ed.
[10] పారిస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ (ఇన్‌స్టిట్యుట్ డి'ఇటుడ్స్ పాలిటిక్స్ డి పారిస్ (సంక్షిప్తంగా సైన్స్‌పో)) ఫ్రెంచ్ రాజకీయ మరియు దౌత్య ప్రముఖుల ప్రధాన పాఠశాల (రష్యాలో MGIMO లాగా). ఈ విధంగా, ఫ్రాన్స్ యొక్క చివరి అధ్యక్షులందరూ ఈ ఇన్స్టిట్యూట్ యొక్క గ్రాడ్యుయేట్లే. - గమనిక. వీధి
[11] నేడు, మోరన్‌బాంగ్ బృందం DPRKలోని ప్రముఖ సంగీత సమూహాలలో ఒకటి. మొదటి కచేరీ జూలై 6, 2012 న జరిగింది. దీనికి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. వారి అద్భుతమైన ప్రదర్శన నైపుణ్యాలు మరియు ఆకర్షణీయమైన రంగస్థల చిత్రణకు ధన్యవాదాలు, ఈ సమూహం వారి స్వదేశంలో మరియు విదేశాలలో సరిగ్గా ప్రజాదరణ పొందింది. - గమనిక. ed.
[12] ఈ భాగాన్ని 19వ శతాబ్దం చివరలో కొరియా సందర్శించిన ప్రసిద్ధ ఆంగ్ల యాత్రికుడు ఇసాబెల్లా బర్డ్ (బిషప్) రచించారు. సాంప్రదాయ కొరియా సంస్కృతి మరియు చరిత్ర గురించి ఆమె గమనికలు విలువైన జ్ఞాన వనరుగా ఉన్నాయి. స్పష్టంగా, "వాటర్ గేట్" I. బర్డ్-బిషప్ ఈనాటికీ మనుగడలో ఉన్న టైడాంగ్‌మున్ గేట్ అని పిలుస్తాడు, దీని యొక్క విలక్షణమైన లక్షణం ఇది టైడోంగన్ నది యొక్క ఉత్తర ఒడ్డున ఉంది మరియు దాని ద్వారా నగర గోడ దాటి ప్రవేశించడం సాధ్యమవుతుంది. ఎదురుగా ఉన్న దక్షిణ ఒడ్డు నుండి ప్రయాణించే పడవలకు మాత్రమే. పాత రోజుల్లో చాలా మంది అధికారిక అతిథులు దక్షిణం నుండి ప్యోంగ్యాంగ్‌కు వచ్చారు (ప్రధానంగా పెద్ద నగరాల నుండి: రాజధాని సియోల్ మరియు కెసోంగ్), నగరాన్ని నీటి ద్వారా మాత్రమే చేరుకోవచ్చు, UK నుండి వచ్చిన అతిథి ఆమె మొదటిసారి వచ్చినప్పుడు ఎదుర్కొంది. ప్యోంగ్యాంగ్. - గమనిక. ed.
[13] ఇది వింతగా అనిపించవచ్చు, కానీ "కొరియా" అనే పదం, ప్రపంచం మొత్తానికి సుపరిచితం, లేదా ధ్వనిలో రిమోట్‌గా కూడా పోలి ఉంటుంది, ఈ రెండు రాష్ట్రాల ఆధునిక పేరు వారి స్థానిక భాషలో లేదు. దీనికి కారణాలు ఈ ప్రజల రాజ్యాధికారం యొక్క సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన చరిత్రలో ఉన్నాయి. కొరియన్లో కొరియన్ ద్వీపకల్పం యొక్క ఉత్తర భాగంలో ఉన్న రాష్ట్రాన్ని #i_004.jpg (జోసెయోన్ మిన్జుచుయ్ ఇన్మిన్ గోన్హ్వాగుక్, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) అని పిలుస్తారు - సంక్షిప్తంగా #i_005.jpg (జోసోన్), మరియు దక్షిణ భాగంలోని రాష్ట్రం #i_006 .jpg (Taehan Minguk, రిపబ్లిక్ ఆఫ్ కొరియా), సంక్షిప్తంగా #i_007.jpg (Hanguk). అంతేకాకుండా, ఉత్తరాది నివాసితులు తమ దేశం పేరును ఉపయోగించి దక్షిణాది నివాసితులను పిలుస్తారు, దాని ముందు "దక్షిణ" - #i_008.jpg (నామ్ జోసోన్, సదరన్ జోసోన్) మరియు దక్షిణాన, సహజంగా ఒక అక్షరాన్ని ఉంచారు. , వ్యతిరేకం నిజం - వారి స్వంత పేరుకు ముందు, ఒక అక్షరం దేశాలకు కుదించబడి, "ఉత్తర" అనే అర్థంతో ఒక అక్షరం జోడించబడింది మరియు ఫలితం #i_009.jpg (పుక్ ఖాన్, నార్తర్న్ ఖాన్). - గమనిక. ed.
[14] యూరోపియన్లతో కొరియా పరిచయాలు ప్రారంభమైనప్పటి నుండి, "అర-గంట" జోన్ UTC+8:30 దేశంలో రూట్ తీసుకున్నట్లు నమ్ముతారు. 1910లో స్వాతంత్ర్యం కోల్పోయి జపనీస్ వలస పాలన స్థాపన తర్వాత, స్థానిక సమయం టోక్యో సమయంతో సమకాలీకరించబడింది మరియు UTC+9:00గా మారింది. DPRK ఈ టైమ్ జోన్‌లో ఆగష్టు 15, 2015 వరకు నివసించింది, విముక్తి యొక్క 70 వ వార్షికోత్సవం రోజున, గడియారపు చేతులు మళ్లీ అరగంట వెనక్కి తిప్పబడ్డాయి, ఇది గతం నుండి స్వాతంత్ర్యానికి స్పష్టమైన చిహ్నంగా పనిచేసింది. అయితే, పుస్తకం రష్యన్‌లోకి అనువదించబడే సమయానికి, ప్యోంగ్యాంగ్ మళ్లీ UTC+9:00 టైమ్ జోన్‌కి మారింది. ఇది మే 5, 2018న జరిగింది మరియు కొరియా ద్వీపకల్పంలోని ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య సంబంధాల వేడెక్కడం ఫలితంగా ఇది జరిగింది. - గమనిక. ed.
[15] అతని కథనంలోని ఈ భాగంలో, కొరియా యొక్క యుద్ధానంతర చరిత్రను ప్రదర్శించేటప్పుడు, రచయిత అమెరికన్ చరిత్ర చరిత్రలో ఆమోదించబడిన స్థానాల నుండి ఏమి జరిగిందో వివరించాడు. దేశీయ కొరియన్ అధ్యయనాలలో, కొరియన్ ద్వీపకల్ప విభజన సమస్యపై భిన్నమైన దృక్కోణం ప్రబలంగా ఉంది. - గమనిక. ed.
[16] 1948లో DPRK ఏర్పడటానికి ముందు జరిగిన ముఖ్యమైన చారిత్రక సంఘటనల గురించి రచయిత మాట్లాడలేదని గమనించాలి. అతను ఆ సంవత్సరాల్లో కొరియన్ ద్వీపకల్పంలో జరిగిన వివిధ రకాల ప్రక్రియలను గమనించదగ్గ విధంగా సులభతరం చేస్తాడు, కొన్నిసార్లు ఒక నిర్దిష్ట చారిత్రక ఘట్టాన్ని జాగ్రత్తగా పట్టించుకోకుండా విస్తృతంగా ప్రసారం చేయబడిన పాత్రికేయ క్లిచ్‌లలోకి బహిరంగంగా జారిపోతాడు. వాస్తవం ఏమిటంటే, 1945 నుండి 1948 వరకు, యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ఎ ప్రతినిధులు, అలాగే కొరియాలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు ఏకీకృత రాష్ట్రాన్ని సృష్టించడానికి రాజీలను అభివృద్ధి చేయడంలో చురుకుగా పాల్గొన్నారు. మరియు ఈ బహుపాక్షిక సంభాషణ యొక్క వైఫల్యానికి కారణాలు సంక్లిష్టమైనవి మరియు రచయిత చూపిన దానికంటే చాలా విస్తృత స్థాయిలో ఉన్నాయి. రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1948 ఆగస్టు 15న విముక్తి 3వ వార్షికోత్సవంతో సమానంగా తన స్వాతంత్ర్యం ప్రకటించిన మొదటి వాస్తవాన్ని ప్రస్తావించడం సరిపోతుంది. మరియు ఆ తరువాత, సెప్టెంబర్ 9, 1948 న, DPRK సృష్టించబడింది. - గమనిక. ed.
[17] కొరియన్ యుద్ధం మరియు దాని వ్యాప్తికి దారితీసిన కారణాలు ఇప్పటికీ ప్రపంచ కొరియన్ అధ్యయనాలలో అత్యంత ముఖ్యమైన సమస్య, అలాగే సాధారణంగా చారిత్రక మరియు రాజకీయ శాస్త్రం. ఇప్పటి వరకు, అప్పుడు జరిగిన సంఘటనలను వివరించే విధానాలు చాలా సైద్ధాంతికమైనవి మరియు చాలా తరచుగా సెమాంటిక్ స్వరాలు కథ చెప్పబడిన “కోణం” ఆధారంగా ఉంచబడతాయి. ఆబ్జెక్టివ్ కారణాల దృష్ట్యా, రచయిత ఎక్కువగా పాశ్చాత్య అనుకూల సంఘటనల అంచనా ఆధారంగా ఒక దృక్కోణాన్ని ప్రదర్శిస్తాడు. దేశీయ శాస్త్రంలో కొరియన్ యుద్ధం యొక్క చరిత్ర అధ్యయనంతో పరిచయం పొందడానికి, మీరు యు.వి. వానిన్ "ది కొరియన్ వార్ అండ్ ది UN" (రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్" యొక్క మోనోగ్రాఫ్‌ను సూచించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. , M., 2006). - గమనిక. ed.
[18] ఇక్కడ రచయిత స్పష్టమైన తప్పు చేసాడు! కొరియా యుద్ధం జూన్ 25, 1950 న ప్రారంభమవుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే రెండు కొరియాలలో ఈ రోజు వరకు జూన్ 25 చిరస్మరణీయమైన రోజు, దీనిలో ప్రసిద్ధ సంఘటనలకు అంకితమైన వివిధ రకాల స్మారక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అంతేకాకుండా, దక్షిణ కొరియా చరిత్ర చరిత్రలో ఈ సంఘర్షణను “6.25 전쟁” (యుక్ ఐ ఓ చాంగ్‌జెంగ్) అని పిలుస్తారు, అంటే “జూన్ 25న ప్రారంభమైన యుద్ధం” మరియు DPRKలో జూన్ 25ని “అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాట దినం” అని పిలుస్తారు. ." - గమనిక. ed.
[19] యాన్'న్ వర్గం, లేదా "చైనీస్ వర్గం", 1930లలో యాన్'అన్ (షాన్సీ ప్రావిన్స్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా)లో ఉన్న మావో జెడాంగ్ యొక్క ప్రధాన కార్యాలయంలో ఉండే కమ్యూనిస్ట్ కొరియన్లను కలిగి ఉంది. - గమనిక. ed.
[20] దూర ప్రాచ్య సంప్రదాయంలో, క్యాలెండర్ తేదీ ఈ క్రింది విధంగా వ్రాయబడింది: సంవత్సరం, నెల, రోజు. కాబట్టి, కొరియాలో కిమ్ జోంగ్ ఇల్ అధికారిక పుట్టిన తేదీ 1942.2.16గా నమోదు చేయబడింది. అయితే, కిమ్ జోంగ్ ఇల్ ఒక సంవత్సరం ముందు, అంటే 1941లో జన్మించాడని ఒక అభిప్రాయం ఉంది. - గమనిక. ed.
[21] ఖచ్చితంగా చెప్పాలంటే, చోల్లిమా ఉద్యమం డిసెంబర్ 1956లో WPK కేంద్ర కమిటీ ప్లీనంలో ప్రారంభమైంది. సోవియట్ అనుకూల ధోరణి నుండి క్రమంగా నిష్క్రమణ తరువాత, వెలుపలి సహాయం ఖచ్చితంగా గణనీయంగా తగ్గే పరిస్థితులలో మరింత అభివృద్ధి కోసం అంతర్గత జాతీయ వనరులను సమీకరించడం ఉద్యమం యొక్క లక్ష్యం. అందువల్ల చిత్రం, ఇది సోవియట్‌తో కాదు, తూర్పు ప్రతీకవాదంతో ముడిపడి ఉంది. 1958 నాటికి, ఈ ఉద్యమం నిజంగా పెద్దదిగా మరియు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. ఇది కొత్త ఉన్నత ఫలితాలను సాధించడానికి పరిమిత భౌతిక అవకాశాలు అడ్డంకి కాదనే నమ్మకాన్ని కలిగించే లక్ష్యంతో సైద్ధాంతిక పనితో కూడి ఉంది. అదే సమయంలో, 1958 లో, కిమ్ ఇల్ సంగ్ "మూడు విప్లవాల" సిద్ధాంతాన్ని సమర్పించారు - సైద్ధాంతిక, సాంకేతిక మరియు సాంస్కృతిక, ఇది "కమ్యూనిజం యొక్క కోట" ను జయించటానికి తప్పనిసరిగా నిర్వహించబడాలి. ఈ సిద్ధాంతం తదుపరి పోరాటం యొక్క అవసరాన్ని రుజువు చేసింది మరియు తద్వారా ప్రజల "తాత్కాలిక ఇబ్బందులు" మరియు అస్థిరమైన జీవితాన్ని సమర్థించింది, చోల్లిమా ఉద్యమంతో పాటు, సమీకరణ పద్ధతుల యొక్క ముఖ్యమైన యంత్రాంగాలలో ఒకటి. - గమనిక. ed.
[22] పునరేకీకరణ స్మారక చిహ్నం అనేది మాతృభూమి ఏకీకరణకు సంబంధించిన త్రీ చార్టర్‌లకు స్మారక చిహ్నం కోసం సంక్షిప్తీకరించబడిన మరియు సాధారణంగా ఉపయోగించే పేరు. జూన్ 15, 2000 నాటి చారిత్రాత్మక ఉమ్మడి ప్రకటన ప్రచురణ జ్ఞాపకార్థం 2001లో దీనిని నిర్మించారు. స్మారక చిహ్నం మధ్యలో ఒకేలాంటి జాతీయ దుస్తులలో ఒకరినొకరు చూస్తున్న ఇద్దరు స్త్రీల బొమ్మలు ఉన్నాయి. మహిళలు "త్రీ చార్టర్స్" అనే పదాలు మరియు మాగ్నోలియా పువ్వులతో రూపొందించబడిన కొరియా మ్యాప్‌తో కూడిన చిహ్నానికి మద్దతు ఇస్తారు. స్మారక చిహ్నం అన్ని స్వదేశీయుల (ఉత్తర, దక్షిణాన, ప్రపంచంలోని ఇతర దేశాలలో) వారి మాతృభూమిని ఏకం చేయాలనే కోరికను సూచిస్తుంది. - గమనిక. వీధి
[23] "జెంట్రిఫికేషన్" అనేది ఆంగ్ల భాష నుండి తీసుకోబడిన పదం, కానీ ఇంకా విస్తృతంగా తెలియదు. మరింత సంపన్న నివాసితులను ఆకర్షించడం ద్వారా ముడతలు పడిన నగర పరిసరాలను పునరుజ్జీవింపజేయడం. ఈ ప్రక్రియ పెద్ద రష్యన్ నగరాల్లో, ప్రధానంగా మాస్కోలో మరియు కొంత మేరకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఇప్పుడే ప్రారంభమవుతోంది; పశ్చిమ ఐరోపా మరియు USAలో ఇది ఇప్పటికే తగినంత బలాన్ని పొందింది. - గమనిక. వీధి
[24] రచయిత పేర్కొన్న US ప్రెసిడెంట్ బరాక్ ఒబామా క్యారెక్టరైజేషన్, ఇప్పటికీ "బ్రాండ్‌ను కొనసాగించడానికి" బాధ్యత వహించే సెంట్రల్ వార్తాపత్రిక యొక్క సంపాదకీయంలో కాదు, కానీ "లెటర్స్ ఫ్రమ్ రీడర్స్" విభాగంలో ప్రచురించబడింది. "ప్రజల స్వరాన్ని" ఉదహరిస్తూ, రాజకీయంగా తప్పుగా అనుమతించబడిన ఒక ప్రాంతీయ పట్టణం నుండి ఒక కార్మికుడు నుండి వచ్చిన లేఖలోని టెక్స్ట్ నుండి కోట్. - గమనిక. ed.
[25] ఖచ్చితంగా చెప్పాలంటే, మధ్యయుగ కొరియాలో, దాని స్వంత వర్ణమాలను సృష్టించే వరకు, కొరియన్ భాషను కాగితంపై రికార్డ్ చేయడానికి మార్గాలు లేవు; ఇది వ్రాయబడని భాష. చైనీస్ భాషను వ్రాయడానికి చైనీస్ అక్షరాలు ఉపయోగించబడ్డాయి, ఇది కొరియన్‌తో సమాంతరంగా దేశంలో ఉనికిలో ఉంది మరియు వాస్తవానికి, సాహిత్యం మరియు కార్యాలయ పని యొక్క ప్రధాన భాష. సహజంగానే, దేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు మాత్రమే చైనీస్ భాషను పూర్తిగా అధ్యయనం చేయగలరు. - గమనిక. ed.
[26] "మల్లిమ" మరొక పౌరాణిక రెక్కల గుర్రం, ఇది చొల్లిమా కంటే 10 రెట్లు వేగంగా పరిగెత్తుతుంది మరియు చాలా దూరం ప్రయాణించగలదు. - గమనిక. వీధి
[27] రచయిత సాంప్రదాయ కొరియన్ వస్త్రధారణకు ఉత్తర కొరియా పేరును ఇక్కడ ఇచ్చారు - చోసోనోట్. దక్షిణ కొరియాలో ఈ దుస్తులను హాన్‌బాక్ అంటారు. - గమనిక. వీధి
[28] వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క 7వ కాంగ్రెస్ మే 6 నుండి మే 9, 2016 వరకు జరిగింది. - గమనిక. వీధి
[29] పురాతన కాలం నుండి కొరియా కాగితం ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిందని ఇక్కడ గమనించాలి. మధ్య యుగాలలో, కొరియన్ కాగితం చైనాకు ఎగుమతి చేసే ముఖ్యమైన ఉత్పత్తులలో ఒకటి. ఇది రచయిత సూచించినట్లు బియ్యంతో తయారు చేయబడలేదు, కొరియన్ ద్వీపకల్పంతో సహా ఈశాన్య ఆసియాలో ప్రధానంగా పెరిగే చెట్టు బెరడు ఫైబర్స్ (#i_010.jpg, Broussonetia papyrifera) నుండి తయారు చేయబడింది. కొరియన్ కాగితం యొక్క అధిక నాణ్యత చెట్టు బెరడు మరియు పర్వత స్ప్రింగ్ వాటర్ కలయిక ద్వారా నిర్ణయించబడింది, ఇది ప్రత్యేకమైన సహజ లక్షణాలను కలిగి ఉంది. - గమనిక. వీధి
[30] ఇక్కడ రచయిత కొరియన్ పెయింటింగ్ అభివృద్ధి చరిత్రను చాలా సులభతరం చేశారు. "choseonhwa" అనే పదం జపనీస్ వలస పాలనకు ముందు కూడా చాలా కాలం పాటు ఉనికిలో ఉంది మరియు వాస్తవానికి "కొరియన్ పెయింటింగ్" అని అర్థం. - గమనిక. ed.
[31] ఖచ్చితంగా చెప్పాలంటే, ఆర్గనైజేషనల్ మరియు ఇన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ అనేది DPRK ప్రభుత్వానికి చెందినది కాదు మరియు అది కూడా కాదు; ఇది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క సెంట్రల్ కమిటీ యొక్క ముఖ్య విభాగాలలో ఒకటి. - గమనిక. ed.
[32] సోవియట్ పత్రాల ప్రకారం, కిమ్ జోంగ్ ఇల్ USSRలో ఖబరోవ్స్క్ టెరిటరీలోని వ్యాట్స్కోయ్ గ్రామంలో జన్మించాడు మరియు పుట్టినప్పుడు కిమ్ యూరి ఇర్సెనోవిచ్గా నమోదు చేయబడ్డాడు. - గమనిక. వీధి
[33] డా. నో మొదటి జేమ్స్ బాండ్ చిత్రం, 1962లో విడుదలైంది. - గమనిక. వీధి
[34] ఇక్కడ రచయిత ప్యోంగ్యాంగ్‌లోని బోల్షోయ్ థియేటర్ భవనం యొక్క కుడి వైపున ఉన్న పెద్ద మొజాయిక్ గురించి మాట్లాడుతున్నారు. ఎరుపు రంగు బ్యానర్లు ఊపుతూ, కొరియన్ గెరిల్లాలు దాడికి దిగుతున్న నేపథ్యంలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ పిస్టల్ పట్టుకుని గేటు తెరిచినట్లు చూపిస్తుంది. ఇది DPRK యొక్క ఐదు ప్రధాన విప్లవాత్మక ఒపెరాలలో ఒకటైన “సీ ఆఫ్ బ్లడ్” నుండి వచ్చిన దృశ్యం, దీని కథాంశానికి కిమ్ ఇల్ సుంగ్ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. - గమనిక. ed.
[35] ఇక్కడ రచయిత "జపాన్‌లో నివసిస్తున్న స్వదేశీయులు" అనే అర్థాన్నిచ్చే జపనీస్ పదాన్ని ఉపయోగించారు, ఇది కొరియన్‌లో "చెయిల్‌క్యోపో". కొరియన్ సాహిత్యంలో ఇది చాలా తరచుగా ఉపయోగించబడుతుంది. - గమనిక. ed.
[36] "చోంగ్రియాంగ్", లేదా "అసోసియేషన్ ఆఫ్ నార్త్ కొరియన్ సిటిజన్స్ ఇన్ జపాన్", ఇది జపాన్‌లోని ఉత్తర కొరియా డయాస్పోరా యొక్క పబ్లిక్ ఆర్గనైజేషన్. - గమనిక. వీధి
[37] సంజియోన్ అనేది ఉత్తర ఉత్తర కొరియాలోని యాంగాక్టో ప్రావిన్స్‌లో ఉన్న పేరు. ఈ కౌంటీ కొరియాలోని ఒక ముఖ్యమైన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశం అయిన పెక్టుసాన్ అగ్నిపర్వతానికి నిలయం. అదనంగా, కౌంటీ భూభాగంలో విప్లవాత్మక మరియు సైనిక కీర్తి యొక్క అతి ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి ఉంది - పెక్టుసాన్ రహస్య శిబిరం, అధికారిక సంస్కరణ ప్రకారం, కిమ్ జోంగ్ ఇల్ జన్మించాడు. - గమనిక. ed.
[38] రష్యన్ పాఠకులకు, ప్రెసిడెంట్ బుష్ విధానాలను చాలా ఒంటరిగా భావించడం బహుశా కొంత వింతగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్‌లోని యుద్ధాలు, నాటోలో కొత్త సభ్యుల ప్రవేశం మొదలైనవి - ఇవన్నీ సాధారణంగా దేశీయ మానవీయ శాస్త్రాల చట్రంలో "ఒంటరివాదం" అనే పదానికి జోడించబడే అర్థానికి విరుద్ధంగా ఉన్నాయి. రచయిత యొక్క ఈ పదబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అతని - అమెరికన్ - ఐసోలేషనిజం యొక్క ఆలోచన గణనీయంగా భిన్నమైన కంటెంట్‌తో నిండి ఉందని నేను భావించాలి. - గమనిక. ed.
[39] ఖచ్చితంగా చెప్పాలంటే, "సింహ్వాజో" అనే పదం "ఇన్-డెప్త్ రివ్యూ టీమ్"గా అనువదించబడింది. దక్షిణ కొరియా మూలాల ప్రకారం, 1990ల చివరలో ఈ పేరుతో ఒక సమూహాన్ని ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ (ప్రస్తుతం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ) కింద దేశంలోని క్లిష్ట సమయాల్లో పాలక వర్గాలు మరియు సమాజంలోని ప్రతిపక్షాల మనోభావాలను పర్యవేక్షించడానికి రూపొందించబడింది. - గమనిక. ed.
[40] ఇక్కడ పదాలు మరియు అక్షరాలపై నాటకం ఉంది, అది రష్యన్‌లోకి వ్రాతపూర్వక అనువాదంలో తెలియజేయడం కష్టం. రచయిత నిజానికి ఈ సందర్భంలో "సోషలిజం" అనే పదాన్ని "$ocialism" అని వ్రాయాలని నొక్కి చెప్పారు. - గమనిక. వీధి
[41] స్లావోజ్ జిజెక్ ఒక ఆధునిక స్లోవేనియన్ తత్వవేత్త. - గమనిక. వీధి
[42] "రాండమ్ యాక్సెస్ క్లబ్" అనే పేరు రష్యన్ భాషలోకి "రాండమ్ యాక్సెస్ క్లబ్"గా అనువదించబడింది మరియు మరింత వదులుగా - "పబ్లిక్ క్లబ్". - గమనిక. వీధి
[43] "Stammtisch" అనేది జర్మన్ సమ్మేళనం పదం, దీని అర్థం "సాధారణ అతిథుల కోసం టేబుల్" అని అర్ధం. విస్తృత కోణంలో, ఇది సాధారణ పాల్గొనేవారు లేదా రెగ్యులర్‌ల కోసం ఆసక్తుల క్లబ్ (ఎక్కువగా అనధికారిక) అని అర్థం. - గమనిక. వీధి
[44] మోన్ ఫ్రెరే – నా సోదరుడు. - గమనిక. వీధి
[45] అసలైనది – “నోర్కోరే”. - గమనిక. వీధి
[46] అసలైనది – “K-pop” – “కొరియన్ పాప్” నుండి. పాశ్చాత్య పాప్ సంగీతం యొక్క అనేక కదలికల ప్రభావంతో దక్షిణ కొరియాలో ఉద్భవించిన పాప్ సంగీత శైలి. - గమనిక. వీధి
[47] ఉత్తర కొరియా సంగీత కళా ప్రక్రియల వ్యవస్థలో, "క్లాసికల్ మ్యూజిక్" వంటి విస్తృత భావనలు ఉన్నాయి, అంటే సింఫనీ ఆర్కెస్ట్రా, "జాతీయ సంగీతం"లో భాగమైన వాయిద్యాలపై సంగీతం యొక్క ప్రదర్శన. , సాంప్రదాయ సంగీత వాయిద్యాలపై ప్రదర్శన, అలాగే "లైట్ మ్యూజిక్" అనే భావన, ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే "పాపులర్ మ్యూజిక్" మరియు "పాప్ మ్యూజిక్" అనే పదాలతో పరస్పర సంబంధం కలిగి ఉంటుంది, కానీ స్థానిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. DPRKలోని "మోరన్‌బాంగ్" సమూహం "లైట్ మ్యూజిక్" శైలిలో ఖచ్చితంగా వర్గీకరించబడింది. - గమనిక. ed.
[48] సెయింట్ ఎల్మోస్ ఫైర్ అనేది ఎలెక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్, ఇది పొడవాటి వస్తువుల పదునైన చివరలలో సంభవిస్తుంది, తరచుగా ఉరుములతో కూడిన తుఫాను వచ్చినప్పుడు. - గమనిక. వీధి
[49] కోర్ - ఆంగ్లంలో "కోర్", "కోర్", "ఎసెన్స్" అని అర్థం. - గమనిక. వీధి
[50] “జపానోయిస్”, లేదా “జపానోయిస్” అనేది ఆంగ్లంలో పదాలపై ఒక నాటకం: “జపాన్” (జపాన్) మరియు “నాయిస్” (నాయిస్). జపనీస్ రుచితో పారిశ్రామిక ఆధునిక సంగీతం యొక్క ప్రత్యేక శైలి. - గమనిక. వీధి
[51] ఖచ్చితంగా చెప్పాలంటే, "అరిరంగ్" అనేది అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రసిద్ధ కొరియన్ జానపద పాటలలో ఒకటి, ఇది కొరియన్ ద్వీపకల్పం అంతటా ప్రాచీన కాలం నుండి విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. ఇద్దరు యువ ప్రేమికుల మధ్య ప్రేమ మరియు విడిపోవడం గురించి ఒక పాట: ఒక అమ్మాయి విచారంగా ఉంది, ఎందుకంటే ఆమె ప్రేమికుడు ఆమెను విడిచిపెట్టి, సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ పాటలోని సాహిత్యం ఎడబాటు యొక్క బాధ మరియు ఒంటరితనం యొక్క బాధతో నిండి ఉంది. యువకుడు దాటిన పాస్ విడిపోవడానికి చిహ్నంగా మారుతుంది మరియు అతను తన కాళ్ళన్నింటినీ చెరిపివేస్తాడు మరియు తిరిగి రాలేడని ఆ అమ్మాయి విచారం యొక్క మాటల ద్వారా విచారం వ్యక్తమవుతుంది. ఈ పాటకు 60 కంటే ఎక్కువ సాహిత్యాలు ఉన్నాయి మరియు ప్రాంతాన్ని బట్టి దాని ప్రదర్శనలో 300 కంటే ఎక్కువ వైవిధ్యాలు ఉన్నాయి. రచయిత అందించిన కథ ఉత్తర కొరియాలో సాధారణం. ఈ రోజు, ఈ పాట విభజన యొక్క ఉపమానంగా కాదు, సరిగ్గా వ్యతిరేకం - కొరియా ఏకీకరణకు ఒక రకమైన గీతంగా మరియు దక్షిణ మరియు ఉత్తర ఉమ్మడి కార్యక్రమాలలో ప్రదర్శించబడుతుంది. బహుశా ఇది DPRK మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో పూర్తిగా బహిరంగంగా ప్రదర్శించబడే ఏకైక శ్రావ్యత. - గమనిక. ed.
[52] డేడాంగ్ నదిపై ఉన్న రెయున్‌రాడో ద్వీపంలో ఉన్న మే 1 స్టేడియంలో అరిరంగ్ ఉత్సవం జరిగింది. రచయిత, అన్ని సంభావ్యతలలో, స్టేడియం యొక్క అధికారిక పేరును ఇవ్వలేదు, కానీ అతను దానిని ఎలా గుర్తుంచుకున్నాడు. - గమనిక. ed.
[53] రష్యన్ భాషా మూలాలలో ఈ స్థలాన్ని "కొంచ్జిరి గ్రామంలోని సుప్రీం హైకమాండ్ యొక్క ప్రధాన కార్యాలయం" అని పిలుస్తారు. - గమనిక. వీధి
[54] మూలంలో రచయిత "నార్లీవుడ్" అనే పదాన్ని ఉపయోగించారు. - గమనిక. వీధి
[55] ఇవి రెండు ఉత్తర కొరియా సినిమాలు మరియు 1980ల మధ్య మరియు 2000ల మధ్య నిర్మించిన TV సిరీస్. - గమనిక. వీధి
[56] తరువాత, రచయిత రష్యన్ భాషలో తగినంతగా తెలియజేయలేని వక్రీకరించిన ఆంగ్ల వచనాన్ని ఉదహరించారు. ఒరిజినల్‌లో ఇది ఇలా కనిపిస్తుంది: “అబ్బాయి, ఉత్తర కొరియాకు వెళ్లడానికి మీరు ఏమి చేస్తున్నారు? వారు అక్కడ ఉన్న కమ్యూనిస్టుల సమూహం, వారు మన స్వేచ్ఛను తీసివేయాలనుకుంటున్నారు! ” - గమనిక. వీధి
[57] "ఒండోల్" (అక్షరాలా "వెచ్చని రాళ్ళు") అనేది కొరియాలో ఒక సాంప్రదాయ గృహ తాపన వ్యవస్థ, ఇది అండర్‌ఫ్లోర్ హీటింగ్ సూత్రంపై పని చేస్తుంది. కొలిమి నుండి వచ్చే పొగ మరియు వేడి గాలి నేల కింద ఉన్న కావిటీస్ లేదా పైపుల వ్యవస్థ గుండా వెళుతుంది. - గమనిక. వీధి
[58] రచయిత సముద్రాన్ని సూచించడానికి ఈ పేరును ఉపయోగించారు, రష్యాలో దీనిని జపాన్ సముద్రం అని పిలుస్తారు. ఉత్తర కొరియాలో, ఈ సముద్రాన్ని తూర్పు కొరియా సముద్రం అని కూడా పిలుస్తారు. - గమనిక. వీధి
[59] "కొరియా స్టేట్ టూరిజం కంపెనీ"కి సంక్షిప్తీకరణ. - గమనిక. వీధి
[60] ఇక్కడ రచయిత "వర్క్ సాంగ్" నుండి సాహిత్యాన్ని ఉటంకించారు, దీనిని 1960ల ప్రారంభంలో సిన్ & సోల్ స్వరకర్త మరియు ప్రదర్శకుడు ఆస్కార్ బ్రౌన్ జూనియర్ రచించారు. అతను చాలా సంవత్సరాల క్రితం సృష్టించిన ప్రసిద్ధ బ్లూస్ ట్రంపెటర్ నాట్ అడెర్లీ ద్వారా తన సాహిత్యాన్ని సంగీతానికి సెట్ చేశాడు. "పని పాట" శైలి యునైటెడ్ స్టేట్స్ యొక్క నల్లజాతి జనాభాలో ఉద్భవించింది మరియు రూపుదిద్దుకుంది మరియు పత్తి తోటలలో, క్వారీలలో లేదా కలప క్యాంపులలో, ఓడరేవులలో లోడర్లు, రైలు మార్గాలు మొదలైన వాటిలో పనిచేసే సాధారణ కార్మికుల కష్టాలు మరియు బాధల గురించి చెప్పింది. "వర్కర్స్ సాంగ్" పాటల వెర్షన్ O. బ్రౌన్ జూనియర్ వచనంతో మరియు N. అడెర్లీ సంగీతంతో USAలో క్లాసిక్‌గా పరిగణించబడుతుంది. - గమనిక. ed.
[61] నెపోటిజం అనేది బంధుప్రీతి వ్యవస్థ, బంధువులు మరియు స్నేహితులకు వారి వ్యాపారం మరియు వృత్తిపరమైన లక్షణాలతో సంబంధం లేకుండా అధికారాలు మరియు ప్రయోజనాలను అందించడం. - గమనిక. వీధి
[62] కొరియన్ నిఘంటువు ప్రకారం, "చేబోల్" 재벌 (財閥) అనే పదం రెండు అక్షరాలను కలిగి ఉంటుంది: 재 (財) - "ఆర్థిక, సంపద" మరియు 벌 (閥) - "వంశం, పెద్ద కుటుంబం". వివిధ ఉత్పత్తి ప్రాంతాలను నియంత్రించే సంస్థల యొక్క ఆర్థికంగా శక్తివంతమైన సమూహాలు. - గమనిక. ed.
[63] ట్రికిల్-డౌన్ ఎఫెక్ట్ అనేది ప్రైవేట్ రంగానికి ఆర్థిక సహాయం చేయడం మరియు పన్ను మినహాయింపులను తగ్గించడం వంటి ఆర్థిక పద్ధతుల్లో ఒకటి. ఈ విధంగా, పెట్టుబడులు ప్రేరేపించబడతాయి మరియు దీని ఆధారంగా, వినియోగదారుల ఆదాయాలు పెరుగుతాయి. - గమనిక. ed.
[64] అసలైనది: TED చర్చ. TED - టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ నుండి - ఒక ప్రైవేట్ లాభాపేక్ష లేని అమెరికన్ ఫౌండేషన్, ఇది వివిధ అంశాలపై వార్షిక సమావేశాలను నిర్వహిస్తుంది. - గమనిక. వీధి
[65] వాస్తవానికి, ఇది కార్గో-ప్యాసింజర్ ఫెర్రీ, మరియు కేవలం ప్రయాణీకుల ఓడ మాత్రమే కాదు. పుస్తకాన్ని వ్రాసే సమయంలో, ఉత్తర కొరియా ప్రతినిధి బృందంలో కొంత భాగాన్ని ఉంచడానికి ఇది 2018 వింటర్ ఒలింపిక్స్‌లో ఉపయోగించబడుతుందని రచయితకు తెలియదు. - గమనిక. వీధి
[66] రచయిత ఇక్కడ "ఆదర్శవాదం" అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించారు, ఇది అనువాదం యొక్క ఖచ్చితత్వంపై సందేహాలను కలిగిస్తుంది. చాలా మటుకు, ఈ సందర్భంలో మనం కొన్ని ఊహాజనిత, అవాస్తవ "ఆదర్శాలు" అని అర్ధం, అవి చాలా శ్రద్ధగా వ్యక్తులపై విధించబడతాయి, వారు వాటిని విశ్వసించడం ప్రారంభిస్తారు, ఏ విధంగానైనా వారికి విరుద్ధంగా ఉన్న ప్రతిదాన్ని వెంటనే తిరస్కరించారు. - గమనిక. వీధి
[67] అసలు - "డ్రామా థెరపీ". "డ్రామా థెరపీ" అనే పదం రష్యన్ భాషలో ఇంకా స్థాపించబడలేదు; మానసిక చికిత్సా ప్రయోజనాల కోసం నాటకీయ థియేటర్ టెక్నిక్‌లను ఉపయోగించడంపై దృష్టి సారించే ఒక రకమైన "ఆర్ట్ థెరపీ"గా దీని అర్థాన్ని నిర్వచించవచ్చు. - గమనిక. వీధి
[68] కల్పిత కథలో, సన్ అండ్ ది విండ్ తమలో ఎవరు ఒంటరి ప్రయాణికుడిని వేగంగా విప్పగలరని వాదించారు. గాలి, దాని గాలులతో, అతని బట్టలు చింపివేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను తన చీలికను మాత్రమే గట్టిగా బిగించాడు. సూర్యుడు, తన సున్నితమైన కిరణాల సహాయంతో, ప్రయాణికుడు తన బట్టలన్నీ తీసేసేలా చేశాడు. - గమనిక. వీధి
[69] అటువంటి సమావేశాల చరిత్ర 1971 నాటిది, రిపబ్లిక్ ఆఫ్ కొరియా యొక్క రెడ్ క్రాస్ సొసైటీ ఈ సమస్యపై చర్చలు జరపాలనే ప్రతిపాదనతో DPRK నుండి తన సహచరులను సంప్రదించింది. సరిహద్దుకు అవతలి వైపు వారి బంధువులు సజీవంగా ఉన్నారో లేదో కూడా తెలియని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో యుద్ధంతో విడిపోయిన కుటుంబాలకు సహాయం చేయాలనే కోరికతో ఈ చొరవ అనుసంధానించబడింది. అయితే, వివిధ సంఘటనల కారణంగా, మొదటి సమావేశం 1985 లో మాత్రమే జరిగింది. ఆ సమయం నుండి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు DPRK ఇటువంటి రెండు డజనుకు పైగా సమావేశాలను నిర్వహించాయి, దీనికి కృతజ్ఞతలు 20 వేలకు పైగా వృద్ధ కొరియన్లు కొరియన్ యుద్ధం తర్వాత సంబంధాన్ని కోల్పోయిన వారి బంధువులు మరియు స్నేహితులను చూడగలిగారు. అలాంటి చివరి సమావేశం ఆగస్టు 20, 2018న జరిగింది. - గమనిక. ed.
[70] ఈ పుస్తకం 2018 ప్రథమార్థంలో ఆంగ్లంలో ప్రచురించబడింది. - గమనిక. వీధి
[71] అసలైనది "కౌబాయ్ క్యాపిటలిజం" అనే పదాన్ని ఉపయోగిస్తుంది, ఇది ఆంగ్లంలో యాసగా ఉంటుంది మరియు "స్వచ్ఛమైనది" అని అర్ధం, నియంత్రణ లేని మార్కెట్ క్యాపిటలిజం, ఇది కొత్త, భారీ స్థాయిలో - అమెరికన్ సంప్రదాయాల కొనసాగింపుగా కూడా భావించబడుతుంది. "తూర్పు అడవి". - గమనిక. వీధి
[72] బేర్ మార్కెట్ అనేది పడిపోతున్న మార్కెట్‌కి యాస పదం. - గమనిక. వీధి
